యానాటు 3 కా 





- వేములపల్లి గోపాలకృష్ణమూర్తి 


యోగ - సత్యదర్శనన్లు 


[గ్రంథకర్త ః 00 
వేములపల్లి రోపా లకృ షష జ. 
స్వాతం[త్య సమరయోధులు, 
భారత ఒలింపిక్‌ వెయిట్‌ లిస్టింగు చాంపియన్‌ (మిడిల్‌ హెవీ వెయట్‌ 
1952), 


భారత కరస్సాండిన్సు చెస్‌ చాంపియన్‌ 1957. 



















మనము 
పతంజలి మహాఖుషి రెండువేల సంవత్సరాల భవిష్యత్తును 
తన భావస్పూర్తిలో ఇవుుడ్చుకొన్న వుహాధీశాలి. 
ఆయుర్వేదం, వ్యాకరణం, యోగతత్త్వంలో మా(తమే 
నిష్టాతుడని పండితుల భావం. చాణక్యుడు సాధించలేని 
రాజకీయభావ విప్లవాన్ని సాధించిన తత్వ్వాచా ర్యుడు. మగధ 
సామ్రాజ్య పీఠంపై అశోకుని వారసుణ్ణి మార్చి (పరిమౌార్చి 
అని నేను చెప్పలేను) మరియొక ణీ అధిష్టింపజేసిన 
దురాధర్షుడు, ధిషణా ఫీషణుడు. కారణాంతరాలనే ముద 
రాజకీయాన్ని విసర్జించి తన సునిశిత ధిశక్తులను యోగ 
తత్త్వంపై (ప్రసరింపజేసి, పోష పరిశోధన జరిపి, ఎన్నో 
నూతన సత్యాలను వెలుగులోనికి తెచ్చిన (పఖ్యాత 
శాస్రకారుడు, (Scientist), తత్వ్వాచా ర్యుడు. ఇప్పటి 
వరకూ వెలువడిన భాష్యములన్నిటినీ ఈ సేపథ్యంలో చూస్తే 
పతంజలి సునిశిత భావాలను వక్రీకరించటం, "ప్రక్కన 
పెట్టటం జరిగినందున అట్టి భాష్యదోషాలను సవరించి 
సత్యాలను సామాన్య మానవ దర్శనానికి త్రీసీకొని రావాలనే 
సంకల్పము నాలో కల్గిన ఫలితమే ఈ నా(గ్రంథము. 
సత్యాలను దర్శించగల నూతన దృక్కోణం నా (గంథం 
చూపెట్సినది. ఇంతకు మించి ఎక్కువ సేను ఏమీ ఆశించను. 
అదే నాకు తృప్తి. 


(ప్రచురణకర్త - 


(ప్రథమ ము([ద్రణ ః డిశంబరు, 1997 
సర్వస్వామ్యుములు రచయితవి 


అట్టపైబొమ్మ డిజైను - రమణ 
ధర 8 రు.250-00 


డి.టి.పి. ః తేజస్వి గ్రా ఫిక్స్‌, 
గాంధినగర్‌: విజయవాడ - 520 008 













(పింటింగు $ 
భావన అఫ్‌సెట్‌ ఫ్రంటర్పు, 
బెంజి సర్కిల్‌ విజయవాడ . 


(పతులు దొరకు చోటు 

వేములపల్లి గోపాలకృష్ణమూర్తి, 
80-2-19, మూర్తివీధ్‌; 

అరండల్‌ పేట, విజయటాకీసు వెనుక, 
విజయవాడ -520 002, 


ఫోనుః 432 994 క్ల 


Hee Ao 275/9 గ్రంథకర్త 


















విషయసూచిక 


1. అంకితము ని. ముందుమాట తి. యోగ - అవసరం 
4. పీఠికర్‌. అభి(పాయములు 6. విరాళములు 















అధ్యాయము నెం. వివరణ పేజి నెం. 
1వ అధ్యాయము యోగ - పరిణామ(కమం షా 
శివ అధ్యాయము అహంకా రము - ఆవిర్భావము, పరిణామము 8-16 
తివ అధ్యాయము మనస్సు - ఆవిర్భావము + పరిణామము 17-22 
&వ అధ్యాయము మనస్సు - స్వాధీనము 22-26 
రవ అధ్యాయము మనస్సు - అవస్థలు 27-45 
8వ అధ్యాయము 'మనస్సు - మనఃశక్తులు, విధులు 46-54 
7వ అధ్యాయము మనస్సు - దశలు క్‌5-6రి 
రివ అధ్యాయము మెదడు 64-7౩8 
9వ అధ్యాయము _ సంకల్పశక్తి - ఆవిర్భావము, పరిణామము 74-89 
10వ అధ్యాయము జ్ఞాపకశక్తి 90-118 
11వ అధ్యాయము యమములు 119-122 
12వ అధ్యాయము నియమములు 128-127 
1తివ అధ్యాయము ఆసనములు 128-146 
14వ అధ్యాయము సూర్యనమస్కారములు 147-152 
15వ అధ్యాయము ప్రాణాయామము 153- 164 
16వ అధ్యాయము ప్రత్యాహార, ధారణ, ధ్యానము, సమాధి 165- 179 
17వ అధ్యాయము విశ్వాసము 180-182 
18వ అధ్యాయము పరీక్షలు - పోటీలు 183-196 
19వ అధ్యాయము యోగ - విద్యార్థులు 197-204 
20వ అధ్యాయము యోగ - (క్రీడలు 204-215 
21వ అధ్యాయము యోగ - చదరంగము 216-218 
22వ అధ్యాయము యోగ - పోలీసులు 219-225 
శికివ అధ్యాయము నిద 226-229 
24వ అధ్యాయము ఒత్తిడి 230-234 
24ఏవ అధ్యాయము హిప్నొటిజమ్‌ యోగమా? 285-286 
శతవ అధ్యాయము వీక్షకులకు సూచనలు 237-238 
26వ అధ్యాయము పతంజలియోగ - సమాధిపాదము 239-264 
27వ అధ్యాయము సాధనపాదము 265-285 
28వ అధ్యాయము  విభూతిపాదము 286-8308 


ప్రవ అధ్యాయము కైవల్యపాదము 309-323 





CREAR నిర శిర RRR జర సర RE డర ర (ర రరర సరదగా 


అంకెతవంు 


యోగను నాలుగు వేల సంవత్సరాల (క్రితం అస్పష్టంగా 
ప్రారంభించిన యునులకు, 

ఆ తర్వాత శాస్త్రీయతను, పటిష్టతను జేర్చి యోగను 
నిర్దుష్ట (ప్రమాణాలకు తీసికొని వెళ్ళిన అజ్ఞాత 


PNT WPF NPN 


ఆర్య బుషులకు, 


/ 


PA 


మే 


క. 


హిరణ్య గర్భునికి, 

కపిలముహార్షిక, 

బుద్ధునికి, 

త్రివిషయజ్ఞాన నిష్ణాతుడైన పతంజలి మహర్షికి, 


క్రీస్తు శకము 19వ శతాబ్ది వాడైన్క త్ర్యర్థజ్ఞాన సిద్ధాంత 
కర్త అయిన స్వామి దయానంద సరస్వతికి 


నమస్కరించి అంకిత మిచ్చుచున్నాను. 


స్థ 
& 
ఖో 
& 
శీ 
ఫొ 
& 
9) 
( 
స్త్‌ 
& 
y 
ఇ 
ఫి 
స, 
ఫి 
ల, 
ఫి 
జ 
ఫి 
¥ 
స 
ఇ 
ఫి 


(గంధ కర్త 


& 
3 
: 


డా న్‌ 





యోగ - సత్యదర్వనము 


ముందుమాట 


నేను వొనపాముల గ్రామంలో 1920వ సంవత్సరం జూన్‌ నెల 23వ తేదీన 
పుట్టాను. నా తండ్రి వేములపల్లి మల్లయ్య, తల్లి అన్నపూర్ణమ్మ. వారు మధ్యతరగతి 
రైతులు. నిరక్షరులు. కష్టజీవులు. వానపాముల గుడివాడ తాలూక, కృష్ణా 
జిల్లాలోనున్నది. చాలా చిన్న (గ్రామం. మాగ్రామంలో మిడిల్‌ స్కూలు నేను పుట్టిన 
తర్వాత వచ్చినది. మా గ్రామంలో అప్పటికి బి. ఏ. వరకు చదివిన వారు ఒకరు కలరు. 
మరో ఇద్దరికి ఇంగ్లీషు భాష కొంచెము వచ్చును. ఇదీ ఆ గ్రామన్థాయి. ఇంగ్లీషు 
చదువుకోసం మాగగాామానికి చుట్టు ప్రక్కల పెద్ద పెద్ద గ్రామాలనుండి - వెంట్రప్రగడ, 
ముదునూరు, పెదపారుపూడి, పాములపాడు ( గ్రామ కరణం పి.వి. నరశింహారావు 
గారి తండ్రిగారు) - నుండి చాలా మంది విద్యార్థులు వచ్చేవారు. ఈ గ్రామంలో ఒక 
. చిన్న హాస్తలులో షుమారు 30 మంది విద్యార్థులు సుదూర ప్రాంతాల నుండి వచ్చా 
ఉచిత భోజన వసతి సౌకర్యాలతో చదువుకొనేవారు. మాగ్రామం చిన్నదైనప్పటికి, 
చదువు యెడల ఎక్కువ మంది రైతులు ఆసక్తి కనపరచేవారు. ' వారిలో నా తల్లిదండ్రులు 
కలరు. 


మౌ గ్రామంలో ఆరోగ్యం కోసం, బలం కోసం బార్‌ బెల్సు వ్యాయామం 
1930వ సంవత్సరంలో వీరపనేని సుభాష్‌ చౌదరిగారు ప్రారంభించారు. వారే ఆసనాలు 
వేస్తూ యుండేవారు. ఈ విధంగా ఆసనాల్లోనికి, వ్యాయామంలోనికి భూమిక మా 
చిన్న గ్రామం ఏర్పరచినది. 


మా (గ్రామం నుండి ముగ్గురు క్రీడాకారులు వెయిట్‌ లిఫ్రింగు చేసి 1952వ 
సంవత్సరంలో భారత ఒలింపిక్‌ చాంపియన్లు కాగలిగారు. వారిలో నేను ఒకర్ని. ఇద్దరు 
విదేశాలకు (ప్రపంచ ఒలింపిక్‌ పోటీలకు వెళ్ళారు. 


మా ఊరిలో [గ్రంథాలయముండేది. దీనిలోని [గ్రంథాలు తీసి చాలా మంది 
విద్యార్దులం చదివే వాళ్ళము. ఇప్పుడు (గ్రంథాలయాలకు వెళ్ళి స్వఅధ్యాయం చేసే 
అలవాటు ఎక్కడా కనుపించుట లేదు. నేటి విద్యార్దులకు తీరిక కూడాలేదు. 
నెపోలియన్‌, డీవేలరా, లెనిన్‌ల జీవిత కథలు, భారత విప్లవ కారుల (ప్పధ్వీసింగ్‌, 
భగత్‌సింగ్‌, అల్లూరి సీతారామరాజు) జీవిత కథలు మమ్ములను ఉత్తేజ పరచినవి. 
బానిసత్వంలో (మగ్గిపోతున్న భారత దేశానికి విముక్తి మార్గం ఏది అనేది విద్యార్దులను 


యోగ - సత్యదర్శనము 





కలవర పెట్టుచున్నది. చాలామంది త్యాగం చేసి విముక్తి పోరాటంలోనికి దూకారు. 
గోంధీ గారు ప్రారంభించిన ఉద్యమాలు మమ్ములను ఆకర్షించినవి. 


భారత స్వాతంత్ర్య సమరంలో నేను 4 సార్లు అరెస్టు కాబడ్డాను. 1931లో 
మొదటి సారిగా అరెస్టుకాబడ్డాను. గుడివాడ సబ్‌ జైలుకు ప్రయాణం. ఒక చిన్న 
గదిలోనికి నన్ను త్రోసారు. నుంచోవటానికి కూడ ఖాళీలేదు. బ్రిటిష్‌ పరిపాలన 
కాలంలో నాలాంటి చిన్న పిల్లలకు బెత్తపు దెబ్బలు ప్రసాదించబడేవి. స్కూళ్ళలో 
కొంతమంది పంతులుగారులు కూడ బెత్తంతో దెబ్బలను ప్రసాదించేవారు. వారి దెబ్బలు 
సున్నితములు, సూక్షుములు. ఒకటి రెండుకు మించి యుండేవి కావు. కాని 
సబ్‌జైలులో డజను వరకు బెత్తపు దెబ్బలు ప్రసాదించినట్టు గుర్తు. ఆనాటివి సృృతిలోనికి 
తెచ్చుకొంటే ఆదెబ్బలు చాలా తీక్షణంగా నున్నట్టు ఇప్పుడు అర్థమవుతోంది. 
సాయంత్రానికి నాకు విముక్తి లభించింది. సబ్‌జైలు నుండి పడమర దిశగా షుమారు 5 
మైళ్ళు నడచి మా (గ్రామం చేరుకున్నాను. పెద్దలు బాధ పడ్డారు. అంతకు మించి ఏమి 


చేయగలరు వారు? (బ్రిటిష్‌ నిరంకుశత్వం ఈ కాలంవారి ఊహకు కూడ అందదు. 
ఇది జైలులోని నా మొదటి అనుభవం. 


1942వ సంవత్సరంలో ఏప్రియల్‌ నెలలో నేను ఇంకా అయిదుగురు విద్యార్థులు 
గుంటూరులో అరెస్టు కాబడి బళ్ళారి జైలుకు పంపబడ్డాము. ఈ నెలలోనే కాకినాడ 
సముద్రతీరంలో జపాను ఒక బాంబు వేసింది. తీర ప్రాంత ప్రజలు భీతావహం చెందారు. 
జపాన్‌ సైన్యం బర్మాను ఆక్రమించి మణిపూరు సరిహద్దుల వరకు వచ్చి ఆగినది. మా 
ఆరుగురం ప్రాణాలపై ఆశ వదలుకున్నాము. మమ్ములను బ్రిటిష్‌ వారు తీసికొని 
వెళ్ళి కాల్చి పారవేసే ప్లానులో నున్నారు. కాని జపాను ఇండియాలోనికి ప్రవేశించలేదు. 
తాత్కాలికంగా మా ప్రాణాలకు మరణ గండం తప్పినది. 


రాజకీయ జీవితం చాలించి 1948వ సంవత్సరం నుండి వ్యక్తి జీవితం 
ప్రారంభించాను. విద్య అసంపూర్ణం. ఆస్తి పూజ్యం. భావం విశాలం. కాని మార్గము 
అగమ్యం. ఏమీ చేయలేక 1949లో పునాది పాడు (గ్రామం వెళ్ళి అక్కడ (ప్రైవేటు 
ట్యూషన్లు ప్రారంభించాను. విద్యార్థులనుండి 5 రూపాయలు, 10 రూపాయలు వసూలు 
చేసికొని పొట్ట గడుపుకొంటున్నాను. రాజకీయాల్లోని కంపు, కుళ్ళు, పదవీ 
వ్యామోహం, కుటిలత్వం నన్నురాజకీయాలకు దూరం చేసినవి. (ప్రతి రోజు 
యోగాభ్యాసం చేస్తూ అప్పుడప్పుడు వ్యాయామం చేస్తూ యుండేవాడిని. విద్యార్థుల 
నుండి వసూలు అయ్యే జీతం బియ్యానికి కూరగాయలకు చాలేదికాదు. నాది చాలా 


యోగ- నత్యదర్వనము 





దుర్భరస్తితి. ఎవ్వరికీ తెలియనిచ్చేవాడిని కాదు. నాకుముగ్గురు సంతానం. ఇద్దరు 
కుమారులు ఒక కుమార్తె. వారి పోషణ చదువు పెద్ద సమస్య అయినది నాకు. అట్లాగే 
కాలం నెట్టుకొని వచ్చేవాడిని. ఈసమయంలో (శ్రీకొల్లిరంగదాసుచౌదరి గారి 
ఆశ్రమం- గోసాల-లో వ్యాయామం మళ్లీ పార్రంభించాను. 1950 నుండి 1957 
వరకు చేసాను. 


క్రీడాజీవితం : నేను రాజకీయాలలో 1948 వరకు కాలం గడిపాను. 
స్వతంత్రానికి ముందు ప్రజలలో నున్నత్తాగము, సేవ - పరమలక్ష్యాలు రెండు - 
రాజకీయనాయకులను వదలిపెట్టి గాలిలో కలసిపోయినవి. ప్రతివ్యక్తి పదవికోసం, 
ధనం కోసం, అధికారంకోసం, ఎన్నెన్నో వ(క్రమార్లాలు అనుసరించేవాడు. అత్ర 
వాళ్ళందరికి దూరంగా నుండి పోవలసి వచ్చినది. 


1946 లో వానపాముల గ్రామంలో ఆంధ్ర అమెచ్యూర్‌ వెయిట్‌ లిస్టర్సు 
అసోసియేషన్‌ ఏర్పాటు చేసాము. M.R. అప్పారావు గారు (నూజివీడు జమీందారు 
గారు) అధ్యక్షులు గాను , చెన్నుపాటిరామకోటయ్యగారు కార్యదర్శిగాను, నేను 
కార్యవర్గసభ్యుడిగాను ఎన్నికయ్యాము. ఈ సంఘానికి ప్రణాళిక తయారుచేసాను. 
పునాదిపాడు నుండి ప్రతిరోజు గోసాల ఆశ్రమానికి వెళ్లి వెయిట్‌ లిఫ్టింగ్‌ చేసేవాడిని. 
1951లో | శ్రీకామినేని ఈశ్వరరావు గారు ( అర్జున బిరుదాంకితులు వచ్చి కలిసారు. 
1951 నుండి 1957 వరకు రంగదాసు చౌదరి గారి ఆశ్రమంలో కలిసి వ్యాయామం 
చేసాముఃక+శ్వరరావు దండమూడి రాజగోపాలరావుగారి దగ్గరకు వానపాముల వచ్చి 
1946లో రెండు నెలలు వ్యాయామం చేసారు. దండమూడి రాజగోపాలరావు గారు 
శ్రీ కొల్లిరంగదాసుచౌదరి గారి దగ్గర 1938 నుండి 1942 వరకు వ్యాయామం 
నేర్చుకున్నారు. 1952 మద్రాసులో భారత ఒలింపిక్‌ వెయిట్‌లిప్టింగు పోటీలు జరిగినవి, 
నేను పాలాన్నాను. తెల్లవారురూమున 4 గంటలకు నాక్టాసులో పోటీలు పార్రంభమైనవి. 
తెల్లవార్డు నిద్రపోలేదు. నిద్రపోతే బరువులు లేవవు, ఇంతే సంగతులు, నేను చాంపియన్‌ 
షిప్‌ సాధించాను. కీన్‌ అండ్‌ జర్కులో క్రొత్త రికార్డు కూడ స్థాపించాను. 


నేను ఒలింపిక్‌ చాంపియన్‌ అయ్యానని వార్త చేరగానే ఆశ్రమంలోని మిగిలిన 
లిస్టర్టు నమ్మలేక పోయారు. బయటవారు అసలే నమ్మలేదు. .ఎవ్వరూ వచ్చి నన్ను 
పలుకరించలేదు. ఈనాడైతే ఎన్నెన్నో సత్కారాలు, విరాళాలు, సన్మానాలు, వారా 
పత్రికలలో, టి.వి.లలో ప్రచారం జరిగేవి. . నాడు ఏ పత్రిక నా వార్త ప్రచురించలేదు. 
నా గురించి ఒక్క వాక్యమయినా వ్రాయలేదు. నాటికి నేటికి కాలవ్యత్యాసం తెచ్చిన 


యోగ - నత్యదర్వనము 


మనవ యుల ఆ రా హా 
మార్పులు నాకు స్పష్టంగా కనుపించుచున్నవి. వ్యాయామానికి మంచి పౌష్టికాహారం 
కావాలి. నా సంపాదన. బియ్యానికే చాలేదికాదు. నేను సహాయానికి ఎవ్వరిని 
అరించలేదు. చివరకు రంగ దాసుచౌదరిగారి దగ్గర ఒక్క రూపాయి కూడ అప్పుగానైనా 
త్రీపీకొనలేదు. ఉన్నదానితో సరిపెట్టుకొని పోయే మనస్తత్వము నాది. నా చాంపియన్‌ 
షిప్‌, నా (క్‌ "త్త రికార్డు నేటి నా జ్ఞాన సాయితో విశేషించి చూస్తే ఆ రజల 
బార్‌బెల్ఫుహై.నా ఏకా[గత పరిపూర్ణంగా నుండుటయే నా విజయానికి కారణమని 
తెలుస్తోంది. ఈ మనశ్శక్తి అంటే ఏమిటో ఇప్పుడు ప్రస్ఫుటంగా అర్రమయింది. నాకు 
ఆనాడు ఈశక్తి గురించి తెలియదు. 


15 సంవత్సరాల క్రితము భట్ల పెనుమర్రు గ్రామంలో కృష్ణా జిల్లా స్వాతంత్ర్య 
సమర యోధుల సభకు నేను వెళ్ళినపుడు ఆహ్వాన సంఘంలో , శ్రీ/ఈశ్వరరావు గారు 
ఉన్నారు. ఏమండ్రీమాష్టరుగారు (నన్ను అందరూ మాష్టరు గారు అనేవారు ఆరోజుల్లో 
- వృత్తిపరంగా పేరు అలావచ్చినది) ఇలా వచ్చారేమిటి అని అడిగారు. నేను సమర 
యోధుణ్లి అని చెప్పితే నమ్మలేక పోయారు. చాలా ఆశ్చర్యపోయారు. నాగత జీవితం 
ఏ మాత్రం తెలియదు అతనికి. నేను ఎప్పుడూ ఏవిధంగానైనా చెప్పలేదు. అదినా 
స్వభావం. అతనితో 12 సంవత్సరాల అనుబంధం,7 సంవత్సరాల ఉమ్మడి 
వ్యాయామం ఉన్నది నాకు. 


1952వ సంవత్సరము ఒలింపిక్‌ పోటీలతర్వాత 1954లో పాటియాలాలో 
జరిగే పోటీలకు చివరి నిముసములో నన్ను పిలిచారు. నేను తిరస్కరించాను. 
వెళ్ళినట్టుయితే రెండోసారి కూడ చాంపియన్‌ అయియుండేవాడినిసంఘంలోని 
అవకతవకల వలన వెయిట్‌ లిస్టింగు పోటీలకు శాశ్వతంగా స్వస్తి చెప్పవలసి వచ్చినది. 
1953లో చదరంగ (ప్రవేశం చేసాను. 1957లో భారత కరస్పాండెన్సు చదరంగ 
చాంపియన్‌పేప్‌ సాధించాను. 1953లో ఆంధ్ర రాష్టచదరంగం సంఘం ఏలూరులో 
ఏర్పాటు చేసాము. కోమండూరి జగన్నాధాచార్యులుగారు సెక్రటరీగాను, నేను కార్యవర్గ 
సభ్యుడిగాను ఎన్నికయ్యాము. 1955లో ప్రథమంగా అఖిలభారత చదరంగం పోటీలు 
ఏలూరులో నిర్వహించాము. చదరంగానికి ప్రారంభం చేసిన వాళ్ళలో నేను ఒకడిని. 
1953 నుండి నేటి వరకు చదరంగ పోటీల్లోను, సంఘకార్యక్రమాల్గోను ఉన్నాను. 
1957లో రాష్ట్ర చదరంగం సంఘం ఏలూరులో శాశ్వత నిద్రలోకి పోయినది. 


ఏలూరు వెళ్ళి జగన్నాధాచార్యులగారి అనువుతి తీసికొని కందుకూరి 
శరభంగారిని ఆహ్వానించి, మద్రాసు వెళ్ళి ఎస్‌.కె. నరసింహంగారి (AICF ఆల్‌ 


యోగ - నత్యదర్వనము 





ఇండియా వెస్‌ఫెడరేషన్‌ కార్యదర్శి) ని తీసికొని వచ్చి 1959లో ఆంధ్రరాష్ట్ర చదరంగం 
సంఘం కార్యాలయాన్ని విజయవాడలో ప్రారంభించాను. నేను ఈ సంఘానికి 
కార్యదర్శిగా ఎన్నుకోబడ్డాను. అప్పటి-నుండి ఇప్పుటి వరకు ఈ కార్యక్రమాలలోనే 
యుండిపోయాను. 1955లో అఖిలభారత ప్రథమ చదరంగం పోటీలు ఏలూరులో 
నిర్వహించాము. అందులో కాకినాడకు చెందిన శ్రీ దర్భా వెంకయ్యగారు, బొంబాయికి 
చెందిన ఆర్‌.బి. సప్రేగారు - ఇద్దరు జాయింటు చాంపియన్‌లు అయ్యారు. నాకు 
65% స్కోరు మాత్రం వచ్చినది. (ప్రజురాలేదు. 


చదరంగంలో భారతదేశంలో ఉద్దండులందరినీ ఓడించాను. రాష్ట చాంపియన్‌ 
గా 1963, 66, 67 సంవత్సరాలలో నెగ్గాను. రాష్ట్ర క్రీడాకారులందరి వృద్ధికి కృషి 
చేస్తూయున్నాను. రాష్ట్రంలో చదరంగం ప్రస్తుతం మంచి ఊపులోనున్నది. జాతీయ 
చాంపియన్లు వివిధ వయస్సుల [గ్రూపులలో (స్త్రీ! పురుషులలో ఆంధ్రులు చాలా మంది 
చాంపియన్‌ షిప్‌ సాధించారు. ప్రపంచ చాంపియన్‌ UNnder.10 years-ప. హరికృష్ణ 
1996లో అయ్యాడు. అతనికి దారిచూపింది నేనే. ఇతనిని 5 సంవత్సరాల నాడు 
ఇతని తాత రంగారావు గారు విజయవాడకు తీసికొని వస్తే అతనితో చదరంగం ఆడి 
వృద్ధిలోకి వస్తాడని గ్రహించి విద్య ఏర్పాట్లు ఏమీ చేసికోలేని స్టితిలో వుంటే నేనే 
విజయవాడ రెసిడెన్షియల్‌ స్కూలులో ఉచిత విద్య భోజన సౌకర్యాలతో చేర్చించాను. 
4 సంవత్సరాలు విజయవాడలోచదరంగం నేర్చుకొని ఆడి ఎంతో అనుభవం పొంది 
గత సంవత్సరం గుంటూరు వెళ్ళి అక్కడి నుండి పోటీలలో పాల్గొని ప్రపంచ 
ఛాంపియన్‌గా కీర్తి తెచ్చాడు. ఇతని తల్లి దండ్రులు పేద రైతులు. విద్యలేనివారు. ఈ 


కు(ర్రవాని మాదిరిగా ప్రపంచ ఛాంపియన్‌లుగా రూపుదిద్దుకోగల మరికొంత మంది 
విజయవాడలో కుర్రవాళ్ళు మంచ అభ్యాసం చేస్తున్నారు. 


నా జీవితంలో ఆది నుండినేటి వరకు యోగాను 64 సంవత్సరాలుగా అభ్యాసం 
చేస్తున్నాను. 10 సంవత్సరాలు వెయిట్‌ లిఫ్టింగు క్రీడలోనుండి మంచి ఉత్తేజం 
కలుగజేసాను. కరణం మల్తీశ్వరి (శ్రీకాకుళం వనిత ప్రపంచ చాంపియన్‌ అయినది. 
ఈమె క్రీడా జీవితం వెయిట్‌ లిపింగులో విజయవాడలోనే ప్రారంభించింది. ఆ విధంగా 
ఇద్దరు వరల్టు ఛాంపియన్లు వెయిట్‌ లిఫ్టింగులోను, చదరంగంలోను ఆంధ్రులు 
అవతరించగలగటానికి పూర్వభూమికను నేను ఏర్పాటు చేసానని సగర్వంగా 
చెప్పుకుంటాను. 51 సంవత్సరాల క్రితం వెయిట్‌ లిప్టింగులోను, 44 సంవత్సరాలకు 
పైగా చదరంగంలోను విశేష కృషి చేసి ఉన్నత ప్రమాణాలు ఆంధ్రులు అందుకోగల 


యోగ - నత్యదర్వనము 





పతికి రాగల్లినందులకు గర్వించుతున్నాను. 


జైళ్ళలోనూ యోగాభ్యాసం చేసేవాడిని. ఈనాటి వరకు చేస్తున్నాను. 
ఇంగ్లీషులో యోగపై 3 గ్రంథాలు రచించాను. ఈ (గ్రంథం నేను రచించటానికి 
ముఖ్యకారకులు యూనివర్సిటీ ప్రొఫెసర్టు, కాలేజీ లెక్టరర్ణే. వాళ్లందరు నన్ను తెలుగులో 
యోగపై వ్రాయమన్నారు. నాకు తెలుగు భాషారచనలో ప్రావీణ్యం లేదు. ఒక్క వ్యాసము 
కూడ ఎప్పుడూ వ్రాయలేదు. అయినా నేను చదువుకొన్నపుడు కాలేజీలో, 
హైస్కూలులో ఉన్నత శ్రేణిలోనే రాణించేవాడిని. విశ్వాసం చాలా వుండేది. 
విశ్వాసమునకు తగినట్టుగా నిరంతర కృషిన్తి తోడు చేసాను. అందుచేత తెలుగులో 
వ్రాయాలనిపించింది. నాకున్న మిడి మిడి తెలుగు భాషా జ్ఞానం చాలదని తెలిసికూడ 
తెలుగులో (గ్రంథం వ్రాయటానికి సాహసం చేసాను. ఇంతకాలంగా అర్హ శతాబ్దం పైగా 
క్రీడలకు జీవితం అంకితంచేసి నిత్వ యోగాభ్యాసం చేస్తూ భాషాజ్ఞానాన్ని చాలావరకు 
సంతరించుకొని ఈ కార్య క్రమం ప్రారంభించాను. నా గ్రంథంలోని వ్యాకరణ దోషాలను 
( శ్రీ పాలపర్తి శ్యామలానంద ప్రసాదుగారు - డాక్టరు బిరుదాంకితులు, శతావధానిగారిని 
అర్రించాను సాయంచేయమని) వారు చాలావరకు దిద్ది సాయపడినారు. వారి నిస్వార్హ 
సహాయానికి వారికి ఎంతగానో బుణపడియున్నాను. నా రాజకీయ జీవితం 
ప్రారంభంలోని త్యాగము, సేవ వారిలో చూచి ఆనందించాను. 


వేదములు చదివాను. ఉపనిషత్తులు-చదివాను. దార్శనిక గ్రంథాలు చదివాను. 
సనాతన భారతీయ తత్తచింతన అనేక సత్యాలకు వెలుగు చూపినది. మార్కిస్టు 
సాహిత్యము పరిపూర్ణముగా 50 సంత్సరాల క్రితమే చదివాను. భారతీయ తాత్విక 
చింతనలోని విజ్ఞత, క్రియాశీలతలకు ముగ్దుడనయ్యాను. ఆ ప్రేరణే ఈ [గ్రంథ రచనకు 
మూలకారణము. నా యీ గ్రంథంలో అనేక సత్యాలను చూపెట్టగలిగాను. సమాజం 
లోని వివిధ వరాలు, రంగాలకు చెందిన వారి మనో విశ్లేషణ చేసాను. మన దేశంలోని 
పెద్ద పట్టణాలన్నిటిని దర్శించి అందులోని భారతీయ జ్ఞాన కేంద్రాల, యోగ 
కేంద్రాలనుండి విశేష జ్ఞానం సంపాదించాను. స్వామిదయానంద సరస్వతి యొక్క 
నిస్సాార్హ సేవ, సకల మానవ సౌ భ్రాత్రం ఈ వయస్సులో ఆకర్షించినవి. వారి ఆలోచనా 
తీరు శా,స్త్ర, సమ్మతం కాకపోయినా విశేష భావ ప్రగాఢత కొనియాడదగినది. వారి 
వేద జ్ఞానం అపూర్వం, అసామాన్యం. అందరి ప్రజలపై వారు చూపిన ప్రేమ 
నిష్కళంకమైనది. ఆ మహాబుషి గుజరాత్‌లో బ్రాహ్మణకుటుంబంలో జన్మించి. 


తన జీవితాన్ని ఆర్యధర్మానికి అంకితం చేసారు. వారునైస్టిక బ్రహ్మచారి. వారి స్థాయికి 
ఇటీవలి కాలంవరకు ఎవరూ రాలేక పోయారు. 





యోగ - సత్యదర్శనము 


ఈ ([గ్రంఢ ప్రచురణ నా 78వ సంవత్సరంలో ప్రారంభించాను. చాలా మందిని 
ఆర్థిక సహాయానికై ఆశ్రయించాను. కొద్దిమంది మాత్రము సహాయం అందించారు. 
వారందరికి నా కృతజ్ఞతలు. నేను ఇంగ్లీషులో యోగా-మేనిఫెష్టేషన్సు అను (గ్రంథము 
వ్రాయుటకు (శ్రీగుళ్లపల్లి దుర్గా ప్రసాద రావు గారు ముఖ్యకారకులు. ఆ విధంగా 
రచనలోనికి దిగి రెండు సంవత్త్సురాలైనది. (శ్రీ) ఆత్మకూరి వెంకటగురవయ్యగారు 
20 వేలు యిచ్చారు. (శ్రీ, చింతలపాటివర ప్రసాద మూర్తి రాజుగారు, ప్రముఖ గాంధేయ 
వాది, 60 హైస్కూళ్లు, 6 కాలేజీలు స్టాపించి విద్యావ్యాప్తికి ఎనలేని కృషిచేసారు. 
వ్యాధులను ప్రకృతి ద్వారా చికిత్స చేసికొంటారు. వుందుల జోలికిపోరు. 
చప్పిడికూరలు. ఇప్పటికీ ప్రతిరోజు ఆసనాలు వేస్తూయుంటారు. వారిప్రోత్సాహం 
నాకు ఎంతో అండ. ఎంత కష్టమయినా వృద్దాప్యపు సారలు కూడ లెక్క చేయకుండా 
ఈ గ్రంథాన్ని బయటకు తేగలిగాను. అందుకు సంతోషము. 


నాయీ గ్రంథం - విద్యార్థులందరికీ ఉపయోగపడుతుంది. (క్రీడాకారులకు 
ఉపయోగపడుతుంది. ఉద్యోగులకు, ముఖ్యంగా పోలీసులకు ఉపయోగపడుతుంది. 
ఎవరికి ఏ సందేహాలు కల్లినా నన్ను సంప్రదించవచ్చును. శా,స్త్ర సమ్మతమైన 
విధానాలగుట చేత అందరికీ ఉపయోగ పడగలదని నానమ్మకం. 


నా క్రీడా జీవితం 60 సంవత్సరాలుపైగా గడచినది. తాత్తిక చింతనలో 
పరిశోధన 20 సంవత్సరాలుపైగా గడచినది. పతంజలి మహర్షి ప్రవచించిన యోగ 
దర్శనములోని సూ త్రములన్నిటికిని పతంజలి యొక్క సాంఖ్యవాదము ప్రకారము నేను 
వివరణలు యిచ్చాను. పతంజలి భావాలు చాలా వరకు శా, స్త్రృసమ్మతముగానున్నవి. 
విభూతుల వివరణలో యదార్జాలను మించిపోయినట్టుగొ కనుపించిననూ, వాటిలోని 
అంతర్భూత సత్యాలను అవగాహన చేసికొనవచ్చును. 


నాయీ (గ్రంథాన్ని ప్రభుత్వము ఆదరించ గలదని అనుకుంటున్నాను. 
ఆదరించాలని కోరుకుంటున్నాను. 


పతంజలి యోగను ఆవరించిన సంకుచిత భావ శ్నంఖలాల నుండ బయటకు 


గిడా 


₹9 


q 


ఉపయోగాలను సామాన్యునికి అండజేసాననే తపి నాకు మిగిలింది, 
TD 
వ్‌ 


మించినడేమీ 


i 


తకం 


03 


యోగ- నత్యదర్శనము 





“యంగ - ఆఅొవగురం 


నా చిన్నతనంలో అనగా 70 సంవత్సరాల క్రితం వరకు ప్రజలు యోగ అంటే 
ఆసనాలని అను కొనేవారు. అంత అస్పష్ట్రభావాలు ఆనాటివి. కానినేడు కూడ యోగ 
అంటే ఆసనాలని ఏ వో సాధనా (క్రియలని భావించటం జరుగుతోంది. దీనికి కారణం 
యోగ అంటే సరియగు అవగాహన ప్రజలలో లేక పోవటమే. అందు చేత నేను యోగను 
సామాన్యుని గ్రాహ్య పరిధిలోనికి తెచ్చే విధానాలను ఈ (గ్రంథంలో వివరించాను 
కొంచెము లోతు పరిశీలనలోనికి వెల్లాము. 


పతంజలి యోగ దర్శన |గ్రంథముపై వివిధ విద్వాంసులు, తత్త్వవేత్తలు ఎన్నో 
విధాలుగా భాష్యాలు చేసి పతంజలిని సామాన్య మానవునికి అందకుండా చేసారు. నా 
యీ (గ్రంథంలోని అన్ని అధ్యాయాలను పూర్ణంగా పరిశీలన చేస్తే పతంజలి యోగ 
దర్శనము పరిపూర్తిగా అర్ధం అవుతుంది. ఈ విషయంపై వివరణ. 


ప్రతి మనిషికి మనస్సు ఉన్నదని, మనస్సుకాక మరొకటి - అహంకారము 
“నేను? (Self) అనేది ఉన్నదని తెలియును. ఈ “నేను? (అహంకారము) 
అనేది పరిణమించటానికి కొన్ని లక్షల సంవత్సరాలు పట్టినదని మొదట్లోనే గ్రంథం 
తెలియజేయుచున్నది. అట్టి ఈ “నేను? మానవుని ముందుకు నడుపుతోందని, ఆ 
“నేను” నుండి మనస్సు, సంకల్పము, విశ్వాసం మొదలగు సూక్ష్మ శక్తులు క్రమముగా 
ఆవిర్భవించి పరిణామముచెందినట్టు నా గ్రంథము తెలియ జేయుచున్నది. 

“నేను? : మనస్సు ఎల్లపుడూ ఘర్షణ పడుతూ వుంటాయని ఈ ఘర్షణలలో 
మనస్సుదే ఎక్కువ భాగం పై చేయిగా నుంటుందని, వివరణ లివ్వబడినవి. మనస్సు 
“నేను” చెప్పినట్టు నడచుకొనని సందర్భాలలో “నేను? తలపెట్టి చేసే కార్యక్రమాలన్నీ 
పూర్తికాక మధ్యలోనే ఆగిపోతున్నట్సు “నేను” చెప్పినట్టు మనస్సు నడచు కొనే 
సందర్భాలలో పనులన్నీ సక్రమంగా పూర్తి అగుచున్నట్లు వివరణలు యివ్వబడినవి. 
ఈ మనస్సును స్వాధీనం చేసికొని దాని శక్తులను తన పనులలోనికి ఉపయోగపడునట్టు 
ఈ “నేను” చేయుటయే “యోగి? అని కూడ వివరణ యివ్వబడినది. 


బుద్ది - ప్రజ్ఞ వివిధ మనశ్శక్తుల సంధాన సంయోగ ఫలితంగా ఏర్పడి 
పరిణమించినదని, తాను చేసే పనులలోని మంచి చెడులను “నేను? ఈ బుధ్ధి ద్వారా * 


తెలిసికొను క్రియను స్వచైతన్యమని (Self- Consciousness) వివరణలు. ... 
ఇవ్వబడినవి. బలిష్టమైన మనస్సును తన మార్గంలోనికి “నేను? అంత తేలికగా 


యోగ- నత్యదర్శనము 





తెచ్చుకొనలేదని, అలా తెచ్చుకొనటానికి ఎన్నో ఉపాయాలను పతంజలి మహర్షి తెలియ 
దేసి యావత్‌ మాననలోకానికి మహోపకారం చేసినాడు. నా గ్రంథం ఈ దృకృథంలోనే 
సాగింది. 


మనస్సు లేకపోతే జ్ఞానమేలేదు. బుద్ది లేదు. మనస్సు లేకుండా మానవుడు 
(పశువుల మాదిరిగా) కొన్ని లక్షల సంవత్సరాలు మనుగడసాగించి నట్లు పురాతత్త్వ 
శాస్త్రము తెలియజేయుచున్నది. మనస్సు ఆవిర్భవించిన తర్వాతనే పంచేంద్రియాలు 
అందించే బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని కూడగట్టు కొన్నమనస్సు నుండి ఒక చిన్న ఆలోచన 
ఆవిర్భవించిందని, ఆచిన్న ఆలోచనే నాగరకతకు ప్రారంభమని తెలియుచున్నది. దీనిని 
పాతరాతి నాగరకత అని (Paleolithic Civilisation) చరిత్రకారులు 
వర్షించినారు. పంచేంద్రియాలు పశువులకు, కోతులకు కూడ కలవు. కాని వాటికి 
మనస్సు లేని కారణాన బాహ్య ప్రపంచ జ్ఞానము లేదు. కేవలం గుర్తులు, చర్య ప్రతి 
చర్యలకు పాల్పడుట వరకే వాటి పంచేంద్రియ జ్ఞానం పరిమితమవుతుంది. ఈ చిన్న 
ఆలోచన Simple thought’’ షుమారు 20 లక్షల సంవత్సరాలు కొన సాగినట్టు 
తెలియుచున్నది. ఆలోచన మనస్సునుండి జనించిన చైతన్య శక్తి. ఈ ఆలోచనా శక్తి 
పరిణామక్రమం మొదట్లో చాలా మందకోడిగానడచినట్టు, ఆతర్వాత వేగాన్ని 
పుంజుక్‌ "ని వివిధ శాఖలుగా పరిణమించి పూర్త బుద్దిగా ర౮ పొందినట్టు 
తెలియుచున్నది. ఈ శాఖలే హా, హేతు, ఊహ, అంచనా, విచక్షణ, విశ్లేషణ, 
కల్పన, సృజన, నిర్మాణ, నిక్తయం మొదలగునవి. ద్‌నినిక్రొత్త రాతియుగము 
Neolithic hic Civilisation గా చరిత్రకారులు వర్ణించినారు. దీని తర్వాత బుద్ది 
అమిత వేగంగా వృద్దిచెందిన కారణంగా లోహయుగము, యంత్రయుగము, 
మహోన్నతమైననేటి జ్ఞానస్ట్రితికి సమాజంచేరుకొన్నది. సమాజమనగా ఈ బహుళ 
“నేనుూ”లు కలిసి యుండుటయే. ఇది మరొక విధమైన యోగ. మానవ సమాజానికి 
మాత్రమే సంబంధించిన యోగ. ఈ కలయకయే నాగరకతకు కారణం. నేటి వృద్ధికి 
కారణం. యోగ అని తెలియకుండానే యోగను సాధించి మానవుడు నిర్మాణస్పషస్టి 
కార్యక్రమాలు చేస్తున్నాడు. యోగను పూర్ణముగా తెలిసికొంటే సృష్టి కార్యక్రమాలలో 
సంభవించే విఘ్నాలను మానవుడు అవలీలగా దాటి శక్తి సంపన్నుడు కాగలడు. ఇదే 
నేటి అవసరం. ఇదే సత్వ దర్శనము. యోగను తెలిసికొనే వివిధ ఉపాయ [దర్త నము. యోగను తెలిసికొనే వివిధ ఉపాయాలను పతంజలి 
మహర్షి తన గ్రంథం ** యోగ దర్శనము” లో చక్కగా వివరించినాడు. నాయీ (గ్రంథము 
అంతా చదివి పతంజలి యోగ దర్శనముపై నేను యిచ్చిన వివరణను చదివే ప్రతి వ్యక్తికి 


యోగ- నత్యదర్వనము 





యోగపై నూతన దృక్పథం ఏర్పడగలదు. 


పతంజలి కాలం ఇప్పటికి రెండు వేల రెండు వందల సంవత్సరాలనాటిది. ఆ 
కాలానికి పతంజలి వ్రాసిన గ్రంథం నేటికీ చాలా వరకు నూతనత్వం, ంriginality 
స్వయంతత్వంను నిలబెట్టుకొన్నది. ఇదియే దీని ఘనత. ఈ కోవలో ప్రపంచంలో 
మరేయితర తాత్తికచింతనా పరుడు ఆలోచించలేదు, వ్రాయలేదు. 


తనను తాను తెలిసికొన్నపుడు “నేను? (561) మనస్సును అర్ధం చేసికొని 
స్వాధీనంలోనికి తీసికొని వచ్చి మనస్సు యొక్క సకల శక్తులను ఉపయోగించుకొని, 
తన పనిని తేలికగా నెరవేర్చుకోగలదు. ఇదే యోగ మార్గము. ఈ దృక్కోణంనుండి 
చూస్తే ప్రతి విద్యాద్ధి, ఉద్యోగి, పౌరుడు తనను తాను ముందుగా తెలిసికోగలగాలి. 
తన మనస్సు యొక్క శక్తు లేమిచో తెలిసికోగలగాలి. ఆశక్తులను ఉపయోగించు కొనే 
విధానాలననుసరించాలి. ఈ (గ్రంథము అట్టి విధానాలను స్పష్టము చేసినది. 


వాటిననుసరించి తగిన ఫలితాన్ని పొందాలి. విద్యార్థి ఉన్నత శ్రేణిలో ఉత్తీర్ణత పొందుట, 
ప్రతి వ్యక్తి తన లక్ష్యాన్ని సిద్దింపజేసి కొనుట, దీని వలన జరుగును. 


చిత్త స్టైర్యము, దృఢత, శుద్ధి ద్వారా సకల కార్యములు సాధించవీలగును. యోగ 
ద్వారా టిని త్వరితంగా పొందవచ్చును. కుటుంబాలలో కల్గోలాలుండవు. శాంతి 
సుఖములు ఎల్ల వేళలా వర్ధిల్దుతాయి. అన్ని వర్గాల, వృత్తుల మనుష్యులు యోగను స్వ 
చైతన్యంతో తమ పనులలో వినియోగించుకొని విజయసిద్ధిని త్వరగా పొంద వచ్చును. 
కరు అంక 
సమస్త జనులు నిత్య జీవిత కార్యక్రమాలను విజయవంతం చేసికోగలరు. అప్పుడు యోగ 
జ్ఞానము ఎంత ఉపయోగకరమైనదో అందరికీ తెలుస్తుంది. ఇది సత్య దర్శనము. యోగ 
ద్వారానే నత్యాన్ని దర్శించనగును. మానవ చరిత్రలో నేటి వరకు సత్యాన్ని దర్శించిన 
యోగులు, బుషులు, శాస్త్రజ్ఞులు, నిర్మాణ కర్తలు, నూతన విధానాలను సృష్టించిన 
నాయకులు - అందరూ ఈ మార్గాన్నే గమించారు. ఇది ఆచరణ ద్వారానే 
(Practice) సాధ్యము. సిద్దాంత అవగాహన ఒక్కటే చాలదు. ఆచరణలో యోగసిద్ది 
పొందాలి. ఇదే సత్య దర్శన మార్గము. ఇదే నేటి కాలానికి అవసరం. 

యోగను తెలిసికొని నిరంతరద్దుఢ కృషిని సాగించే విద్యార్థికి అపజయమంటూ 
రాదు. ఎప్పుడూ జయం పొందగలడు. అలాగే ప్రతి వ్యక్తి తన కృషిలో తీక్షత, _ 
నిరంతరత, దీక్షను, నిలిపినట్టయితే విజయాన్ని త్వరగా తప్పక పొందగలడు. 
యోగ-భోగికి, రోగికి ఎక్కువ అవసరం. యోగ వైతన్యం కలిగించుతుందివ్వవైతన్యం 


యోగ- సత్యదర్శనము 


ప్రతి వ్యక్తికీ అవసరం. ఉపయోగం. అందుచేత యోగ సర్వ ప్రజానీకానికి ఎంతో 
అవసరం. 


చరిత్రలో జరిగిన మానవ నిర్మాణకార్యాలన్నిటిలోను, సామాన్య కార్యాలలోను 
కలిగేవిజయసిద్ధి యోగద్వారానే సాధ్యపడగలదు. యోగ గురించి ఏమీ తెలియక పోయినా 
పనులలో విజయ సిద్ది కలిగినపుడు యోగ తప్పనిఫరిగా ఉంటుంది. విద్యలో విజయాలు 
సాధించే విద్యార్ది, క్రీడలలో అత్యున్నత ప్రమాణాలు సాధించే క్రీడాకారుడు, కళలలో 
అత్యున్నత ప్రమాణాలు అందుకొన్న కళాకారుడు- మరి ఏరంగంలో నైనా ప్రత్యేకతను 
పొందినవాడు - తనకు తెలియకుండానే యోగ మార్గాన పోయి విజయసిద్ధిని పొందిన 
వాడుగా గుర్తింపబడును. ఇదే యోగమార్గం - అవసరం. 

మనస్సు సూక్షశక్తి. (ప్రకృతిలోని శక్తి. ఎవరిచేత. సృష్టించబడలేదు. మానవ 
పరిణామ క్రమంలో ఒకానొక దశలో ఆవిర్భవించినది. వృద్దిచెందినది. విశేషప్షజగా, 
బుద్దిగారూపాందినది. ఈ ప్రజ్ఞలేక బుద్ధి మానవుల గుత్త శక్తి. మానవులకు మాత్రమే. 
పరిమితము. ఇది భౌతికము కాదు. దీనికి ఆకారములేదు. ఎల్లలు, అంచులు లేవు. 
ఎంతో సూక్ష్మమైనది. సున్నితమైనది. శక్తికి పరిమితి లేదు. దీని శక్తిని వృద్ధి పరచుకొని 
మానవుడు తన కళ్యాణమును పొందుచున్నాడు. ప్రతి వ్యక్తి, విద్యార్ది ఈ శక్తిని అర్హం 
చేసికొని వృద్ధి చేసికొంటే తమ పనులలో అవిఘ్న విజయసిద్దిని పొందగలడు. 

వునస్సుపై ఎన్నో వివరాలను యోగ ద్వారా ఇచ్చిన పతంజలి నుహర్షి 
ధన్యజీవుడు, మాననీయుడు. పతంజలి యోగను అర్ధం చేసికొని దానిని నెటి కాలానికి 
ఎలా అను వర్తింపజేసి కోవాలో అనేక వివరణలు నాగ్రంథం చూపినది. ఈ పతంజలి 
యోగను సామాన్యుల అందుబాటులోనికి తీసికొని వచ్చినందులకు నాకు తృప్తి. 

పతంజలి యోగ భాష్యకారులైన తత్త్వవేత్తలు క్రొత్తదనాన్ని చూపెట్టులేకపోయారు. 
ఆ క్రొత్తదనమును నాగ్రంథము చూపెట్టినది. ఇదియే నా గ్రంథవైశిష్రము, సార్ధకత. 
అందుకు నాకు తృప్తి. 





రచన: వేములపల్లి గోపాలకృష్ణమూర్తి, 
స్వాతంత్ర్య సమరయోధులు, 
అఖిల భారత ఒలింపిక్‌ వెయిట్‌ లిఫ్టింగ్‌ ఛాంపియన్‌ (మిడ్‌హెవ్కి19 52) 
ఇండియన్‌ కరస్సాండెన్స్‌ చెస్‌ చాంపియన్‌ (1957), 
30-2-19, మూర్తివీధి, అరండల్‌పేట, విజయవాడ - 520 002. 
ఫోన్‌ : 432994. 
అహంకార తత్త (ప్రదీప్తి కారక 
మనశ్శక్తి ప్రమాణ స్టాపక 
సత్యసాధారణ యోగ దార్శనిక 
నిఖిల తత్వజ్ఞాన కోణనిద్దేశక 
సకల దుఃఖమూల త్నష్ట్ణ అవిద్యవినాశక 
విషయములు 
ఈ([గ్రంథంలో కాననగును. 


మీరిక 


వివిధ విశ్వ విద్యాలయాల ప్రొఫెసర్ణ, కళాశాలల లెక్టరర్ణ ప్రోద్చలముతో ఈ 
(గ్రంథ రచన తెలుగులో చేయాలనిపించింది. నా తెనుగు భాషాజ్ఞానము స్వల్పము. 
అయినను నాచేతనైనంత వరకు “యోగి భావాన్ని తెలుగువారికి తెలుగు భాషలో 
అందించటానికి చేసిన నాయీ చిన్న (ప్రయత్నాన్ని విద్యావేత్తలు, విద్వాంసులు, 
విద్యాధికారులు వురియు యోగా భిలాషులు సనుర్ధించగలరని నాకు తీగిన 
సహకారమందించగలరని నావిశ్వాసం. 


దేశవ్యాప్తంగా, ప్రపంచవ్యాప్తంగా “యోగి ఈనాడు అత్యధిక ప్రాముఖ్యమును 
సంతరించుక్‌ "న్నది. యోగ కార్యక్రమాలను అనేక సంస్థలు, వ్యక్తులు వివిధ పేర్లతో 
నిర్వహించుతున్నారు. కొన్ని సంస్టలు “యోగి పేరుతో ధనార్హన చేయుట గమన్నార్తం, 
స్మునీయము. ఇది దుస్థితి. అట్టి దుస్థితి బారి నుండి మన సమాజాన్ని కాపాడి “యోగ 
యొక్క విశిష్ట జ్ఞానాన్ని అందించుటకే నేను రూపొందించిన ఈ యోగ సత్యదర్శనము 


యోగ- నత్యదర్వనము 


అసే పేరుగల గ్రంథము యొక్క లక్ష్యము. యోగపై పతంజలి భావాలను భాష్యకారులు 
సరిగ్గా చిత్రీకరించలేదు. యోగ యొక్క ముఖ్యోద్దేశము మనస్సును కట్టడిచేసి 
“మనళ్ళక్తులను స్వశక్తి అనగా అహంకార శక్తితో (361% సంధింపచేసి సంయోగం 
చేయుటయే. 


ఈ (గ్రంథమును చదివిన విద్యార్హుల్యు వ్యక్తులు తవు తవు శక్తులను 
పెంచుకోగలరని, విద్వాంసులు, తత్త్వ వేత్తలు యోగ సాధనా మార్గాలను అర్ధం చేసికొని 
తమ తమ రీతులలో యోగను సక్రమంగా అభ్యాసం చేయగలరని విశ్వసించుచున్నాను. 


నా యీ పుస్తకాన్ని (గత థాలయాలంల నం ఉన్నత విద్యాలయాలకు , 


కళాశాలలకు, స్పోర్టు సంస్థలకు, అన్ని పరిపాలనా శాఖలకు, ముఖ్యముగా పోలీసు 
శాఖకు రాష్ట్ర ప్రభుత్వము రికమెండు చేయగలదని, తద్వారా యోగ యొక్క సత్య 
భావాన్ని అందరికీ అందించగలదని నేను కోరుచున్నాను. నావాంఛ నెరవేరగలదని, 
“యోగి పై ఏర్పడిన అస్పష్ట స్రీతులు, వక్రస్టితులు తొలగి పోగలవని నా నమ్మకము. 





“యోగి అనగా కలుపుట, రెండింటిని జతచేయుట. . బహుళ్క భిన్న 
మనశ్ళక్తులను అహంకారశక్తి (961%) తో సంధింపచేసి సంయోగింపజేయుటయే యోగ. 
శ యోగకు ఆనేక అర్థాలు, వ్యాఖ్యలు అనేకమంది వారివారి తత్వాలను బట్టి 
చేసియున్నారు. 

యాగ (యజ్ఞము) మునకు పూర్వమే “యోగి ప్రారంభించబడినట్టు 
క్రీస్తుపూర్వము షుమారు నాలుగు వేల సంవత్సరాల క్రితమే యున్నట్లు మొహంజదార్తా 
హరప్ప చిత్రాల వలన తెలియవచ్చుచున్నది. దీనిని బట్టి ధ్యాన మార్గము ద్వారా 
మనోయేకా(గతకు సాధన చేసినట్లు తెలియుచున్నది. అట్టి యోగరచనను నేను 
చేసేముందుగా అజ్ఞాత యోగ ప్రారంభమునులక్షు, యోగను ఉన్నత ప్రమాణములకు 
తీసికొని వెళ్లిన ఆర్య బుషులకు, కపిల వుహర్షికి, బుద్దునికి, పతంజలి 
((త్రివిషయజ్ఞాననిష్టాత) మహర్షికి, మహర్షి స్వామిదయానంద సరస్వతికి (త్రర్హ 
జ్ఞాన సిద్ధాంతకర్త) వినమ్రంగా నమస్కరించుచున్నాను. 

నాయీ గ్రంథములో ఏవైనా లోపములు దొర్తినయెడల వాటిని విజ్ఞులు, 
విద్వాంసులు మన్నించి నాకు ఎత్తి చూపిన యెడల ఆ తప్పులను మలి ప్రచురణలో 
సరిచేసి కోగలనని వినయపూర్వకంగా చెప్పుచున్నాను. నా యీ (గ్రంథము శా(స్త్ర 
(5016౧06) సమ్మత్రముగా వ్రాయబడినందున ఆరోగ్యము, శాంతి, ప్రగతి సాధకము 
కాగలదని నా విశ్వాసము. 


యోగ- నత్యదర్శ్వనము 


Prof. Y. VAIKUNTHAM Kakatiya University 
Ph. D. Vidyaranyapuri 
Vice-Chancellor Warangal - 506 009 
INDIA 


December 1, 1997 


అభినందన 


'యోగశ్సిత్త వృత్తి నిరోధణ అని యోగానికి స్పష్టమైన నిర్వచనాన్ని, రెండువేల 
సంవత్సరాలకు పూర్వమే మహర్షి పతంజలి తెలియజేసినాడు. యోగను గురించి మొదటి 
సారి తెలిపింది పతంజలి కాదు. అప్పటికి వేల సంవత్సరాల క్రితం ఉపణషత్కాలం 
నాటికే యోగ ఆత్మజ్ఞాన సాధనా మార్గమై ఉన్నట్టు కఠ, శేతాశ్వర, తైత్తరీయాది 
ఉపనిషత్తుల ద్వారా తెలుస్తుంది. ఆయా ఉపనిషత్తుల్లో తెలుపబడిన యోగశ్వాస్త్ర 
విషయాలనే ఒక క్రమ పద్దతిలో ఆచరించటానికి వీలుగా తన కాలం వారికి సూత్రాల 
రూపంలో పతంజలి తిరిగి చెప్పినాడు. ఇవి “పతంజలి యోగ సూత్రాలు గా 
జగత్రసిద్ధిని పొంది యోగశాస్త్రంలో ప్రామాణిక గ్రంథంగా విరాజిల్డుతోంది. ఈ 
యోగ సూత్రాలను జన సామాన్యానికి అందుబాటులోనికి తేవటానికి యోగ 
శా(స్త్రవేత్తతు కొందరు ఆ సూత్రాలకు భాష్యాలు వ్రాసినారు. సమౌజ' శ్రేయస్సు 
కుపకరించే యోగ, ఈ విధంగా తరతరాలకు అందజేయబడుతూ వస్తోంది. 

పతంజలి యోగ సూత్రాలను అర్దం చేసుకోవటంలో భాష్యకొరుల స్వీయ 
అనుభవం తోడవుతుంది. అనుభవాల వైవిధ్యం వల్ల, భేదం వల్ల యోగ సూత్రాలను 
వివరించేప్పుడు వారిలో భేదం కనిపిస్తుంది. ఈ భేదాభిప్రాయాలు యోగ నాధకులను 
సందిగంలో పడవేసాయి. ఈః పరిస్థితి వల్త సాధకులేకే కాకుండ యోగ సూత్రాలకు 
కూడ నష్టం కలిగి తద్వారా యోగ పరంపరకు (ప్రమాదమేర్చడుతుంది. ఈ ద్యుతి 
కలుగకుండా ఉండటం కోసం (శ్రీ వేములపల్లి గోపాల కృష్ణమూర్తి గారు “యోగ - 
సత్యదర్శని” మన్న (గ్రంథాన్ని రచించినారు. 


4 యోగపై పతంజలి భావాలను భాష్యకారులు సరిగ్గా చిత్రించలే” దని 
గమనించి, మూర్తిగారు, జాగరూకతతో, చిత్తశుద్దితో, నిస్వార్థ సేవా భావంతో, క్రమం 
తప్పుని తన అపారమైన యోగ సాధనానుభవంతో యోగ సూత్రాలకు వివరణ ట్రాసినారు. 
“పతంజలి యోగను ఆవేరించిన సంకుచిత భావ శృంఖలాల నుండి బయటకు లాగి 
దాని ఉపయోగాలను సామాన్యునికి అందజేసాననే తృప్తి నాకు మిగిలింది” అని వారు 
చెప్పుకొన్నారు. పతంజలి యోగ భాష్యకారులైన తత్త్వవేత్తలు చూపించని క్ర్‌ “త్తదనాన్ని 
తన ఈ (గ్రంథం చూపెట్టిందని, ఇడే దీని వైశిష్టమని కూడ వారు చెప్పినారు. ఈ 
గ్రంథాన్ని చదివితే రచయిత అభిప్రాయంతో మనం ఏకీభవిస్తాం. 


యోగ - నత్యదర్శనము 





ఈ [గ్రంథంలో పతంజలి యోగ సూత్రాలు వాటి వివరణ ప్రథానమైనప్పుటికి 
ఈ [గ్రంథంలో మానవ శరీర నిర్మాణ, క్రమ పరిణామం తెలుపబడింది. అహంకారం, . 
మనస్సుల ఆవిర్భావ పరిణామాలు, మనస్సు స్వాధీనత, దాని అవస్టలు, శక్తులు, దశలు, 
వురియు మెదడు, సంకల్పశక్తి, జ్ఞాపకశక్తికి సంబంధించిన అనేక విషయాలు . 
సశాస్త్రీయంగా ఇందులో వివరింపబడినాయి. జ్ఞాపకశక్తి వృద్ధికి 64 మార్గాలు, 
సంకల్పశక్తి వృద్ధికి 26 మార్గాలను రచయిత తెలిపినారు. యోగ సాధనలో మూర్తి గారికి 
గల అపారమైన అనుభవమెంతటిదో వారు చెప్పుక "న్న “ముందుమాట వల్ల తెలుస్తుంది. 
వేదాలు ,» ఉపనిషత్తులు, దార్భనిక [గ్రంథాలు పఠించడం వలన నీరికి కలిగిన సత్య దర్శనాన్నే 
వారీ గ్రంథంలో వెల్లడించినారు. 1. గ్రంథ పఠనం, 2. భారతీయ జ్ఞాన, యోగకేంద్ర 
పరిశీలనం, 3. సాధనాపరమైన స్వీయానుభవం - ఈ మూడించి సమాహార ఫలితమే 
కృష్ణమూర్తి గారి ఈ “యోగ - సత్యదర్శని (గ్రంథం. అతి సంక్షిష్టమైన ఆధునిక కాలానికి 
ఇది ఉపకరిస్తుంది. వారు చెప్పుకొన్నట్టుగా విద్యార్థులకు, క్రీడాకారులకు, ఉద్యోగులకు 
ఇది ఉపయోగిస్తుంది. 


క్రిష్రమైన యోగశాస్త్ర విషయాలను విద్యార్థులకు, సామాన్య జనానికి 
అందుబాటులో ఉండటానికి భాషా విషయంగా రచయిత తగిన జాగ్రత్త వహించినారు. 
సరళమైన భాష్క చదివింపజేసే లక్షణం - ఈ గ్రంథంలోని ఒక ప్రత్యేకత. 


ఈ (గ్రంథం కృష్ణమూర్తి గారే 1996 లో (ప్రచురించిన YOGA - 
MANIFESTATIONS’ అన్న ఆంగ గ్రంథానికి వారే చేసిన తెలుగు అనువాదం. తెలుగు 
వారి కోసం ఇట్లా తన (గ్రంథాన్ని అనువాదం చేసి వారు ప్రచురించటం ముదావహం. 
రచయితయే స్వయంగా అనుపదించటం వల్ల అనువాద సమస్యలుండవు. ఇంగ్లీషు 
(గ్రంథంలోని విషయాలు యథాతథంగా, స్పష్టంగా తెలుగు గ్రంథంలో ఉంటాయి. 


సమాజ శ్రేయస్సును కోరి తన కాలం వారికి ప్రత్యేకంగా తెలుగు వారి కోసం 
యోగశ్వాస్త్ర విషయాలను బుద్ధి సూక్ష్మత, ఏకా (గ్రతనుపించే *“యోగాభ్యాసము”” 
తద్వారా సత్యదర్శనము చేయుట గూర్చి ఈ విధంగా వివరణాత్మకంగా వ్రాసి 
అందజేస్తున్నందుకు (గ్రంథ రచయిత (శ్రీ) వేములపల్లి గోపాల కృష్ణమూర్తి గారిని 
అభినందిస్తున్నాను. 


(Y. VAIKUNTHAM) 


యోగ - నత్యదర్వనము 


వరాళయములు 


: గుళ్లపల్లి దుర్గా (పసాదరావుగారు, 5.50., 
నవయుగ పికృర్సు, గుంతకల్లు రూ30,000-00 లు 


. ఆత్మకూరి వెంకట గురవయ్యగారు, 8.A., 


పిడుగురాళ్ల, గుంటూరు జిల్లా రూ.20,000-00 లు 
- కొండపనీని రంగారావుగారు 
" అవంతి లెదర్సు లిమిటెడ్‌, మద్రాసు రూ.20,000-00 లు 


. చింతలపాటి వర(ప్రసాదమూంర్తి రాజుగారు 


గాంధేయవాది, ప్రకృతి విధాన 
అనుసరణకర్త, మాజీ మంత్రివర్యులు, 


' చిననిండ్రకొలను, పశ్చిమ గోదావరిజిల్లా రూ.20,000-00 లు 
. చెరకూరు వెంకట బాపయ్యగారు 
(మోహన్‌రావుగారు), 
సూర్యారావుపేట, విజయవాడ. రూ.5,000-00 లు 


. యార్లగడ్డ బసవయ్యగారు, మల్లాపూర్‌ 


రాయచూరు జిల్దా, కర్నాటక రూ.1,000-00 లు 


- పొన్నం వీరరాఘవయ్యగారు, అడ్వకేట్‌, 


సూర్యారావుపేట, విజయవాడ రూ.500-00 లు 


1వ అధ్యాయము , 








లంగ - ఎలిణాతము[కతుం 


ఆర్యులు భారతావని ప్రవేశించిన తర్వాత సంచార జీవన విధానానికి స్వస్తి చెప్పి 
స్టీరనివాస జీవులుగా మారినారు. భారతంలో సస్యాలుఫలాల్వుపశువుల్తుపంటలు 
పుష్కలంగా దొరికేవి. వ్యవసాయం వృద్ధిలో వ్లుండేది. ఉత్పత్తులు ఎక్కువగా జరిగేవి. 
విరామం ఎక్కువగా లభించేది. విశ్రాంతి ఫలితంగా వారి మనస్సులకు స్వేచ్చా విహారం 
ఎట్టి అవరోధాలు లేకుండా జరిగేది. 


యజ కార్య క్రమాలు ప్రారంభించక పూర్వము ఎగ్రని నిడువైన (కాషాయాంబరాల 
మాదిరి) దుస్తులతో, విరబూచుకున్న జుట్టుతో కొందరు ఎక్కువగా సంచారము 
సాగించేవారు. తర్వాతచాలా వందల సంవత్సరాలకు వీరే బుషులుగా మారి యజ్ఞములు 
ప్రారంభించినట్టు చరిత్రలో కానవచ్చుచున్నది. ఈ సంచార జీవులకు షుమారు 
రెండువేల సంవత్సరాలకు పూర్వమే! సింధు నాగరకతగా భావించ బడిన మొహంజదారో 
హరప్పలలో లభ్యమైన పురాతత్వ చిత్రాలలో ధ్యాన ముద్రలు గల అస్పష్ట భావ ప్రకటనా 
చిత్రాలు కానవచ్చినవి. యోగ సంకేతాలు ఆచిత్రాలలో కొన్ని గలవు. కాని వారి నాగరకత 
ఆర్యనాగరకత కు భిన్నమైనదని ద్రావిడ నాగరకత లక్షణాలు కలవని కొంత మంది 
చరిత్రకారులు అభిప్రాయ పడ్డారు. 


యజ్ఞములు ప్రారంభించిన తర్వాత ఆర్యులకు మనశ్శక్తులు విపరీతంగా వృద్ధి 
చెందినవి. యజ్ఞాల కారణంగాను, మనశ్ళక్తుల వృద్ధి ఫలితంగాను మరి క్‌ "న్ని కారణాల 
వలన ఆర్యులు మంత్ర స్రష్ట లు కాగట్లినారు. మనశ్శక్తులు, ఊహలు స్పందించి వారి 
ముఖములనుండి అ ప్రయత్నంగా మంత్రాలు వెలువడినవని చాలా మంది చరిత్రకారుల 
అభిప్రాయం. యజ్ఞములలో పశు పక్షి వధలు జరిపి యజ్ఞకర్తల్వు బుషులు వాటి 
మాంసమును దేవతలకు అర్పణజేసి భుజించేవారు. ఆర్యులు మాంసాహారులే. 
యజ్ఞములు యోగ ప్రక్రియలకు మూలములు. అనంతమైన మనళ్ళక్తులను అర్థం చేసికొని 
వాటి స్వాధీనతను సాధించే క్రియాశీల కార్య విధానముగా యోగ రూపుదిద్దుకున్నది. 
క్రీస్తు పూర్వము షుమారు 8వ శతాబ్దంలో యాజ్ఞవ ల్క్యుడనే బుషి 
(ఉపనిషత్తులో చెప్పినట్లుగా) చెప్పిన ప్రకారం యోగను హిరణ్య. గర్భుడు 
ప్రారంభించినట్టున్నది. ఒక అంచనా (ప్రకారంగా హిరణ్యగర్భుడనగా బ్రహ్మని లేక 
చతుర్వేద జ్ఞానియని, హిరణ్య గర్భుడు సూర్యుడని, లేక హిరణ్య గర్భుడని నామంగల 
బుషియని దీని భావం. యోగ ద్వారా వేదజ్ఞానం లభించిందని లేక వేదజ్ఞానం ద్వారా 


జ్ర యోగ - నత్యదర్వనము 





యోగ ఫ్రారంభమైనదని ఒక భావన. యోగ చివరి దశ సమాధిప్రితిని చేరుకొన్న ఫలితంగా 
మనః స్పందనల ద్యారా అప్రయత్నంగా బుషుల ముఖముల నుండి మం|త్రాలు 
వెలువడినట్టుగా అర్థమగుచున్నది ఈ విధంగా బుషులు మంత్ర స్రష్షలు కాగల్లినారు. 
శాస్త్ర (50169౧06) పరంగా పరెశీలించితే మనశ్శక్తులను అహంకార శ క్తులతో 
సంధింప చేసి సంయోగింప జేసిన ఫలితం (ఇదే 14510౧ సంయోగక్రియ). ఈ 
మంత్రాలకు మూలము ఈ సంయోగ క్రియయే. సంయోగములో అనంతమైన శక్తి 
ఇమిడియున్నది. 

మంత్రాలు విశేష జ్ఞాన సంధాయకములు. వాటిపై విద్వాంసులు తత్త్వవేత్తలు 
బహు విధములుగా భాష్యములు వ్రాసినారు. స్టూల్మసూక్ష్ము భావాలలో భిన్నత్వం వారి 
బాష్యాలలో కనపడుచున్నది. ఏ భాష్యము ఎలా వున్నా మంత్రస్రష్టలు బుషులన్నది 
సత్యము. 

సంపూర్ణ వేదజ్ఞానము చాలా మంది విద్వాంసులు తత్త్వవేత్తలు పొందియున్నారు. 
వేద జ్ఞానులలో స్వామి దయానంద సరస్వతి అగ్రగణ్యుడుగా ప్రసిద్ధి చెందినారు. 
యోగలోని సమాధి స్థితికి చేరి వేదములపై భాష్యము వ్రాసినారు. వేదమతోద్ధరణకై 
ఆర్య సమాజమును స్థాపించి ఉత్తర భారతం అంతా వ్యాప్తి చేసి పడిపోయిన హిందూ 
వుతాన్ని సంస్కరించి నూతనోద్యమానికి కారకులైనారు. హిందూ వుతము 
విచ్చిన్నమయ్యే 19వ శతాబ్దములో వారి బోధనలు హిందువులను మేల్కొలిపి వీరులుగా 
తీర్చిదిద్ది సత్యమార్గమున నడిపించి హిందువులలో పాతుకుపోయిన కులతత్వాన్ని 
నిరసించి సర్వ మానవ సమానత దిశగా నడిపించే సమయంలో తనువును దయానంద 
సరస్వతి చాలించటం జరిగింది. ఇంత మహోపకారం జరిగినా హిందువులలో " 
నెలకొన్న ఆ కులాల కుళ్టును ఆర్య సమాజం రూపుమాపలేక పోయింది. అనేక మంది 
మహాపురుషులు, బుషులు చేసిన అపార సేవ, త్యాగాలు సైతము ఈ కులమును 
నిర్మూలించలేక పోయినవి. (1824-1883) వీరి ఆర్యసమాజ సిద్దాంతం ప్రకారం 
ప్రకృతిని నిత్యముగాన్నుసత్యముగాను గుర్తించుట జరిగినది. ఆత్మ, దైవంలను కూడా 
అట్లే గుర్తించుట జరిగినది. దీని భావంత్ర్యర్దంగా (అనగా దైవం, ఆత్మ, ప్రకృతి) 
గా చెప్పి వేద జ్ఞానాన్ని సామాన్య మానవుల కందజేయటానికి విశేష కృషి ఆర్య సమాజము 
ద్వారా జరిపినారు. సనాతన తత్త్వవాదులు వీరిని అనేక హింసలకు గురి చేసినారు. 
షుమారు 4 దశాబ్దాలపాటు అవిశ్రాంత సేవ చేస్తూ 59వ ఏట స్వామి దయానంద 
సరస్వతి బుషి తనువు చాలించారు. వీరి తర్వాత స్వామి వివేకానంద హిందూ 


యోగ- నత్యదర్శనము యోగ - పరిణామ క్రమం 3 





మతోద్ధరణకై విశేష కృషి చేసి సర్వసమానత సిద్దాంతాన్ని ప్రచారం చేస్తూ అద్వైతాన్ని 
(అనగా విశ్వం కాదు, దైవం ఒక్కటే సత్యము నిత్యము) వివరించి చెప్పారు. ఇరవయ్యో 
శతాబ్దంఆదిలోనే వారు కూడ సమాధి ఫ్రీతిలోనే తనువు చాలించారు. సంపూర్హ 
సమాధిస్టితిల్‌ అనంతమైన ఆనందాన్ని ( దీనినే బ్రహ్మానందం అంటారు) పొందుచూ 
తనువును చాలించారు. భారత బుషులు అనుసరించిన మార్గమేయిది. జీవిత లక్ష్యము 
నెరవేరిందనే భావం కల్గిన తర్వాత శరీర త్యాగము స్వచ్చంద ముగా చేయుటలో 
బ్రహ్మానందం పొందుట జరుగుతుంది. సామాన్యులకు యిది అర్థముగాదు. 

క్రీస్తు పూర్వము షుమారు 6,5 వ శతాబ్దములలో కపిల మహర్షి (శుద్దోధనుడు 
- ఇతడు బుద్దుని తండ్రి - కపిలవస్తును రాజధానిగా చేసికొని పరిపాలించాడు. ఈ 
కపిలవస్తు నేటి ఉత్తర ప్రదేశ్‌లో గోరఖ్‌పూరు పట్టణానికి సమీపంలో కలదు. ఈ 
పట్టణం కపీలనామంతో ఎలా వచ్చిందో తెలియుటలేదు)' (ప్రతిపాదించిన సాంఖ్య 
వాదము వేద భావానికి భిన్నముగా ఉండి ప్రకృతినే సత్యము నిత్యము అని ప్రవచించినది. 


దైవాన్ని అంగీకరించలేదు. ప్రతి వ్యక్తిలోను పురుషుడు ఒకడు వుంటాడని ప్రవచించినది. 
అదే భావాన్ని పతంజలి మహర్షి యోగదర్శనములో చెప్పియున్నారు. వారి భావాన్ని 


లోతుగా నిశితంగా పరిశీలించితే ఆ పురుషుడు అహంకారశక్తిగా కనుపించుచున్నాడు. 
పురుషుడు నిత్యుడనే భావం ఈ mn 
పురుషుడు అహంకార శక్తిగానే భావించనగును. 

యోగను శాస్త్రము (5018౧౯౭) గా మన బుషులు భావించారు. ఆలోచనల 
అలజడి లో మునిగిపోయిన వునస్సును అలజడి నుండి తప్పించి క్రవుంగా 
ఆలోచనలనన్నింటిని అరికట్టి ఏకాగ్రతను సాధించి మనస్సును అహంకారము 
(5౭|f)తో సంయోగింపజేసే ప్రక్రియ యోగ. అవిద్యాక్షేశాలనుండి సాధకునికి యోగ 


ముక్తి కలుగ జేయును. యోగకు ప్రశస్తి ప్రాముఖ్యము ఇంతగానుండుటచేతనే ఈ 
విధానం ప్రపంచంలో అన్ని దేశాలలో విశేష ఆదరణపాంది ఆచరణలోకి వచ్చియున్నది. 





యోగను అస్పష్టంగా (మన బుషులు చెప్పిన శా\స్త్రజ్ఞాన పరిధుల్లో కాకుండా) 
వివధ దేశాల మతస్థులు వారికి తెలిసిన పద్దతుల్లో ఆచరించుతున్నారు. దీని వలన 
కలిగే అస్పష్టత్మఅ వివేకము చాలా అనర్థాలను కల్గించుచున్నవి. యోగ శాస్త్రాన్ని సకల 
తత్త కోణాల్లో అర్థం చేసికొనటానికి వివరణ ఈ (గ్రంధంలో ఇవ్వబడినది. 

వేదజ్ఞానము అందరికీ అందజేయాలని వేదాలలోనే ఉన్నది. కాని ఆ జ్ఞానం 
చాలాకొద్ది మందికే పరిమితమయినది. క్రమేణా కులవ్యవస్ట వచ్చి పాతుకుపోయింది. 


4 యోగ - సత్యదర్శనయు 


దాని నిర్మూలనకు చాలా మంది మహాపురుషులు, జైన్సబౌద్ద మతాలు వైరా ప్రయత్నించి 
విఫలులైనారు. 


వేదములు, ఉపనిషత్తులు, దర్శన గ్రంధ ములు, మత (గ్రంధములు క 'ల్లలుగా 
వచ్చినందువలన విద్యార్థి దశ (అనగా బాల్యంనుండి 25, 30 సంవత్సరాల వరకు) 
యావత్తూ అధ్యయనానికి, జ్ఞాపకం పెంచుకోవటానికే సరిపోయేది. మిగిలిన 
మనళ్ళక్తులను (పరిశోధన, విచక్షణ, ఊహ, విక్లేషణ, సృజన, నిర్మాణ శక్తులు) 
ఉపయోగించుకోవటానికి సమయమేలభ్యమయ్యేది కాదు. ఈ కారణంగా ఒక 
మూసలో పోత పోసినట్టుగా మన భావప్రగతి సాగినందువలన సృజన, నిర్మాణ, వివేక 
శక్తులనుపయోగించకోలేక పోవుట జరిగినది. క్రీస్తు పూర్వము 5వ శతాబ్దంలో పాళీ 
భాషలోని బుద్దుని బోధలు, 3వ శతాబ్దంలో బ్రాహ్మాలిపిలో నిలాశాసనాలుగా చేసిన 
అశోక చక్రవర్తి ధర్మసూత్రములు నేటి మన భారతీయ పండితులకు విద్యాంసులక్కు 
తత్త్వవేత్తలకు ఏమీ అర్ధం కాలేదు. చదవ లేక పోయారు. ఆ భాషా ముద్రలు మన 
స్మృతి పథంనుండే చెరిగిపోయినవి. ఎంత ప్రయత్నించినా అంతు తేల్చుకోలేకపోయారు. 
మన వివేక, విశ్లేషణ, సృజన, ఊహాశక్తులు ఏస్టితిలోనున్నాయో తెలిసికొనటానికి 
మిగిలినది మనకు సిగ్గు మాత్రమే. మన భాషలను పరాయి దేశస్తుడు ఇంగ్లీషు వాడు 
వచ్చి రెండు దశాబ్దాల నిరంతర విశ్లేషణా కృషి చేసి పాలీ భాషకు శబ్దము అర్థము 
చెప్పుగలిగాడు. అదే విధముగా మరియొక ఆంగ్లేయుడు ఎంతో కాలం పరిశోధించి 
బ్రాహ్మాలిపికి శబ్దము అర్థము ఇవ్వగలిగినాడు. మన పాండిత్యము నీరు కారి పోయినది. 
మన మేధాశక్తి మసికట్టుకొని పోయింది. ఇది సిగ్గే కాదు మిక్కిలి విచారకరము. 
మూడువేల సంవత్సారాల అపారజ్ఞాన సంపద ప్రపంచానికి అందించిన ఘనతృవిక్లేషణ, 
సృజన క్రియాశీలతలను విస్మరించింది. ఈకోణంలో ప్రతి విషయాన్ని పరిశోధించి 
అర్థం చేసికొంచే మనం ప్రగతి సాధించి, పూర్వపుటౌన్నత్యము పొంది ఇతర దేశస్థుల | 
స్థాయికి చేరి వారిని అధిగమించటానికి నిర్విరామ కృషి చేయాల్సి ఉన్నది. మనకు 
వచ్చిన లోటులను ఈ విధంగానే నివారించుకోవాలి. ఈకోణంలో ప్రతి విషయాన్ని 
పరిశోధించి అర్థంచేసికొంటే మనం ప్రగతిని నెమ్మదిగానైనా సాధించాలి. ఆ తర్వాత 
వేగాన్ని RE ప్రపంచంలో అగ్రశ్రేణిలోకి వెళ్ళటానికి సాధ్యమవుతుంది. 
మనం విస్మరించి ప్రక్కన పెట్టుకొన్న శక్తులను (పరిశోధన, సృజన, విశ్లేషణ, ఊహ, 
వివేకము వూరా) కూడకట్టుకొని కృషి సాగించితే పూర్వాన్నత్యాన్ని పునరుద్దరించటానికి 


వీలుంటుంది. 


యోగ - నత్యదర్శనము యోగ - పరిణామ క్రమం rR 





క్రీస్తు పూర్వము షుమారు ఎనిమిదవ శతాబ్దములో యాజ్ఞవల్క్యుడను బుషి 
బృహదారణ్యక ఉపనిషత్తులో మనస్సు అనంతమని చెప్పారు. తృష్ణను జయించి 
మృత్యువును అధిగమించి ధ్యాన మార్గము ద్వారా బ్రహ్మత్వం పొంద వీలగునని 
(ప్రవచంచారు. జనక రాజునకు ఉపదేశించిన సందర్భముగా యాజ్ఞవల్క్యుడు ప్రాణ, 
అపాన, వ్యాన, 'సమానల గురించి వివరించి అహంకారశక్తి అజేయమని చెప్పారు. అన్ని 
కోరికలను అదుపులో పెట్టుకొన్న మానవుడు మృళ్వుంజయుడు కాగలడని చెప్పారు. 
ఈ బోధనలలో యోగ యొక్క ప్రాధమిక భూమిక ఏర్పరిచినట్టయినది. యాజ్ఞవల్క్య 
స్మృతిలో అహింస, సత్యము, అస్తేయము, శౌచము, ఇంద్రియని[గ్రహము, మనస్సు 
స్వాధీనము, దమ్మధాన దయలు సర్వేశానికి చేర్చునని చెప్పుటలో యోగ యొక్క ముఖ్య 
సిద్దాంతాలను ప్రతిపాదించినట్టుగా పండితులు పరిగణించుతున్నారు. 


ఛాందోగ్యోపనిషత్తులో ఇంకా కొంచెము ముందుకు పోయి శ్వాస గమన 
గతులను - ప్రాణ, వ్యాన, అపాన, సమాన, ఉడాన విధానాలుగా చెపుటుం జరిగింది. 
సంకల్పముఅహయినితమని మనస్సు కంటే శక్తిమంతమైనదని వివరణ ఇవ్వటం జరిగినది. 
మజుర్వేదంలో యోగాభ్యాస విధానం గురంచి స్పష్తంగా చెపుతూ వెన్నుపాము, తల, 
మెడ నిటారుగా వుంచాలని నొక్కి చెప్పబడినది. సామవేదం జన్మతో వచ్చిన కుల 
భేదాలను నిరసించి తిరస్కరించింది. సనత్‌ సుజాత జ్ఞాని ప్రవచనం - “సత్యమే 
జ్ఞానం” అని (Truth is knowledge). 

వజ్రసూచిక ఉపనిషత్తు కులవ్యవస్టలో నికుళ్ళును అసమానతలను నిర్హ్యండ్వుముగా 
ఖండించి పవిత్ర ప్రామాణిక ప్రత్యామ్యాయాలను చూపెట్టి మచ్చలు లేని మానవ కళ్యాణ 
కారకముగా ప్రసిద్ది చెండినది. జైన, బౌద్ధ మతములు కులవ్యవస్థను తిరస్కరించినవి. 
లెక్కకు మించిన మహామహులు కులవ్యవస్థను మార్చటానికి చేసిన ప్రయత్నాలన్నీ 
నిర్వీర్యమైనవి. జైనబౌద్దమతాలు యోగ గురించి చాలా ప్రచారం చేసినవి. 


అస్పష్టంగా ఆచరించబడుచున్న యోగపై పతంజలి విశేష పరిశోధనలు జరిపి 
ఒక క్రమమును ఏర్పరచి శా,స్త్రబద్దతను చేకూర్చి యోగ విభూతుల వివరణ ఇచ్చి, 
సకల దుఃఖముల నుండి విముక్తి పొంది కైవల్యం - అనగా మహానందం లేక సమాధిఫ్రితి 
-పొందటానికి మార్గాలను చూపి ప్రపంచ మానవాళికి మహత్తర మహోపకారం చేసి 
ధన్యజీవుడైనాడు. [క్రమ బద్దంగా నిబద్ధించిన యోగ సూత్రములు విశ్వ ప్రామాణికతను 
పొందిన 


జ్ఞానం ఏ ఒక్క జాతి సొత్తుకాదు. గుత్తకాదు. అలాగే శక్తులు కూడ. అపార 





6 యోగ - సత్యదర్శనము 





జ్ఞాన సంపదకు మనం వారసులమని మరువరాదు. వార సత్వ గర్వం అంధత్వానికి 
దారితీయకూడదు. మెదడులోని జ్ఞానానికి సంబంధిత కేం ద్రాలనన్నింటీని ముఖ్యంగా 
- నిర్మాణ, సృజన, విశ్లేషణ, ఊహ, వివేక శక్తుల స్మృతి కేంద్రాలను ఉపయోగంలోకి 
తెచ్చు కోవలసిన బాధ్యత , అవసరమున్నది. బాధ్యతలను సక్రమంగా నిర్వర్తించి: 
కర్తవ్యమును విజయవంతంగా పూర్తిచేస్తే అనతి కాలంలో ఉన్నత ప్రమాణాలకు 
చేరుకోగలము. మన విద్యార్దులు విదేశా లలో - ఇంగ్లాండు, అమెరికా వైరా దేశాలలో 
కృషి చేస్తూ ఆయాదేశ విద్యార్దుల స్తాయికి చేరుకొనుటయేగాక అధిగమించుచున్న 
సూచనలు ప్రస్తుతం కానవచ్చుచున్నవి. ఆర్ష చైతన్యంతో కృషి సాగించిన విజయ సిద్ధిని 
పొంద వీలగును. మిగిలిన దే శాల విద్యార్థుల క ంచ్నెమన దేశ విద్యార్థులు ఎక్కువగా 
వారి వారి శాఖలలో రాణిస్తున్నట్టు వార్తలు రావటం' పూర్వపుచౌన్నత్యం గుర్తుకు 
వస్తోంది. ఇది నాభావం. 


హఠయోగ (ప్రదీపిక పతంజలి కాలానికే ఎక్కువ (ప్రచారంలోనున్నది. 
హఠయోగంలో మానసిక శక్తుల గురించి విశేషంగా వివరించబడినది. ఈ శక్తులపై 
పతంజలి బుషికి మంచి అభిప్రాయము లేదు. ఆ శక్తులను స్వార్థానికిగాని దుర్నీతి తి 
క్రియలకుగాని ఉపయో గించకూడదని తన యోగ శాస్త్రంలో చెప్పినందున పతంజలి 
భావము చాలా పరిశుద్ధమైనదని తెలియనగును. 





పతంజలి యోగ దర్శనముపై భిన్నవ్యాఖ్యలు, భాష్యాలు అసంఖ్యాకంగా 
వెలువడినవి. పతంజలి సొంఖ్యవాది. (ప్రకృతి నిత్యము సత్యము అని ప్రవచించిన 
మహా బుషి. పతంజలి యోగదర్శనముపై నేను ఇచ్చిన వివరణ సాంఖ్యవాద 
పర్గంగానున్నది. పతంజలి భావాలలోని సత్యములను అందరికి అర్థమయ్యే రీతిలో 
వివరణయిచ్చి నాగ్రంథమునకు యోగ - సత్యదర్శనమని పేరిడినాను. సత్యదర్శనమే 
మూనవ ధ్యేయము, ధర్మము. నాగ్రంథాన్ని సామాన్యునికి అందుబాటులోనికి 
తెచ్చినందులకు మిక్కిలి త్సప్తి. 

వేయి ఉపన్యాసాలు విని ఆనందించి నిద్రపోవుటకంచే ఒక చిన్నపని చేసి 
ఫలితాన్ని పొందటం (శ్రేయస్కరం. జ్ఞానాన్ని ఆచరణకు సంధానము చేయాలి. 
యోగాభ్యాసం యొక్క లక్ష్యము బాహ్య ప్రకృతిపై స్వాధీనతతోపాటు అంతః మనః 
ప్రవృత్తులసై పూర్తి స్వాధీనతను సాధించి దుఃఖ నివారణ చేసికొని మోక్షమును పొందుట. 
మోక్షమంచిే స్వర్గలోకమునకు వెళ్ళుటగాదు. అది మన కళ్ళముందే ఇక్కడే ఉన్నది. 
సమాధి ఫ్టీతి చేరుట అని అర్థము. ఇహలోకపు సంబంధాలను దాటుటయని అర్థము. 


యోగ- నత్యదర్శ్వనము యోగ - పరిణామ క్రమం 7 





తేలిక విషయాలపైక్షిసత్వర అనందం కొరకై భౌతిక విషయలోలతపైకి మనస్సు 
వడిగా పరుగెత్తును. అలసట చెందదు. ఊపు, వేగం ఇంకాపెరుగును దానికి. అట్టి 
మనస్సును కట్టుడి చేసి స్వాధీనంలోనికి తెచ్చుకోవటానికి చేసే అభ్యాసంలో ఎట్టి 
ఒడుదుడుకులు, అలజడులు, అవాంతరాలు రానీయకుండా సాఫీగా అచంచల 
సంకల్పముతో అవిరళకృషి చేయుటద్వారానే సాధ్యము కాగలదు. ఇదే బుషులు మనకు 
చూపిన మార్గము. 

విశ్వశక్తి యొక్క ఉన్నత (ప్రమాణస్థాయి ఓజస్సు రూపంలో మానవుని 
మస్తిష్కంలో నిక్షిప్తం చేయబడియుంటుందని, ఆ ఓజస్సే మానవునికి అన్ని పనులలోను 
విజయసిద్ధి చేకూర్చి పెట్టగలదని బుషుల భావము. యౌవనంలోని లింగ శక్తి ని ఓజస్సు 
గామార్చినయెడల అనంతమైన తేజస్సును, జ్ఞానమును సిద్దింపజేస్తుందని కూడా బుషుల 
భావము. దీనిలో సత్యము కలదు. కాని నేటి పాశ్చాత్య వైద్యశిఖామణులలో ఎక్కువ 
మందికి ఈ ఓజస్సు శక్తిపై తృణప్రాయమైనా భావం లేదు. ఓజస్సు వారి ఆలోచనా 
పరిధిలోనికేరాదు. యౌవనంలో అనేక కారణాల వలన జరిగే వీర్యస్టలనం వలన 
ఏనష్టమూలేదని వారి అభిప్రాయము. మన ప్రాచీన సంస్కృతి, ఆర్షగ్రంథాల అధ్యయనం 
చేసి విక్లేషించితే ఓజస్సు యొక్క ప్రాముఖ్యత వారికి కూడా అర్థం అవుతుందని నా 
విశ్వాసం. కాని అట్టి ప్రయత్నంచేయటానికి వారికి కాలము దొరకనందున తమ 
అంధత్వాన్నే బాహాటంగా ప్రకటించుకొంటున్నారు. సమాధి స్థితికి చేరుకోవటానికి 
ఓజస్సు ఉపయోగపడుతుందని కూడా దీని భావము. ఇది సామన్య మానవుని ఊహకు 
కూడా అందని విషయం. అట్టి సమాధి స్థితిని చేరిన బుషుల. జీవితాలు మనకు 


ప్రబలనిదర్శనాలు. చాలా కొద్దిచదువులు కలవనుకున్న జీనస్‌ క్రీస్తు అసలు చదువే 
లేని మహ్మద్‌ ప్రవక్తల పూర్ణ జ్ఞానసిద్ధి సమాధి ఫ్టితివలన కలిగిందని విద్వాంసుల్పతత్త్వవేత్తల 
భావం. భౌతిక జ్ఞానంతో పాటు అమోఘమైన అభ్యాసము చేసి సమాధిస్టితిని సాధించిన 
గౌతమ బుద్దుని జీవితం దీనికి ప్రబలనిదర్శనం. వీచి ఆంతర్యభావం ఏమిటంటే 
విద్యార్థులు తాము చేయు అధ్యయనాన్ని, ఉపాధ్యాయుల బోధనలను ఏకా గ్రతతో 


వింటే దాదాపు పూర్ణజ్ఞానాన్ని సాధించ వీలగును అని. జ్ఞానమే శక్తిఅని నానుడి 
(Knowledge is power). 


8 శివ అధ్యాయము 





అహంకారము. (561%) - ఆవిర్భావము, వరిణామము 

క్రీస్తుపూర్వము షుమారు 6,5 శతాబ్దములలో కపిల మహర్షి ప్రకృతి, 
యోగపైన చేసిన రవన ( సాంఖ్యదర్శనము)ను ప్రామాణికంగా తీసికొని పతంజలి మహర్షి 
195 సూత్రములలో యోగ దర్శనము అను (గ్రంథాన్ని (ప్రపంచానికి అందించ 
ధన్యజీవుడైనాడు. పతంజలి క్రీస్తుపూర్వము రెండవ శతాబ్దమునాటి వాడని 
తెలియుచున్నది. యోగపై విశేష పరిశోధన జరిపి యోగను సూత్రబద్ధముచేసి 
యావత్ర్రపంచానికి అందించి మహోపకారంచేసినాడు. పతంజలి యోగ రచన నేటికిని 
ప్రామాణికంగా నిలచినది. ఇది షడ్డర్భనములలోనొకటి. 


ప్రకృతి పరిణామక్రమంలో ఎన్నో మార్పులు చెందుతూ ఉండగా ఆది మానవుడు 
భూమిపై లక్షల సంవత్సరాలు జీవనం 'సాగించాడు. అహంకారం (5681) గాని, 
మనస్సుగాని లేకుండానే లక్షలసంవత్సరాలు జీవన యాత్ర సాగించినట్టు పురాతత్త 
పరిశోధనల (410్గ26010gy) వలన తెలియుచున్నది. మన పూర్వీకులైన పుచ్చరహిత 
వానరులకు (p85) ఆదిమానవునికి భేదము అంతగా లేదు. పరిణామక్రమం 
మానవునిలో విశేషమైన మార్పులు తెచ్చినది. ఈ పరిణామకాలము షుమారు ఇరువది 
లక్షల సంవత్సరాలు పట్టనట్లు తెలియుచున్నది. 

ప్రకృతి శక్తులతో ఘర్షణ పడుతూ క్షుత్పిపాసలకై నిత్యపోరాటం సాగించుతూ 
లక్షల సంవత్సరాల కాలములో అహంకారము (5961ను సంతరించుకొన్నట్లు 
పురాతత్త శాస్త్రము తెలియజేయుచున్నది. ఈ పోరాటంలో మానవుని శరీరంలో 
చాలా మార్పులు వచ్చినవి. ఎప్పుడు ఏ యే మార్పులు ఏ యే అవయవాల్లో వచ్చిననో 
కచ్చితముగా చెప్పుట కష్టము. వచ్చిన మార్పులను చూద్దాం. 
1. నిటారుగా నిలబడగల్లుట :- 


వెన్నుపాములో వంకర పోయి నిటారుగా నిలబడగలిగే పరిణామము రావటానికి 
కొన్ని లక్షల సంవత్సరాలు పట్టినది. వెన్నుపాములో ఇమిడియున్న నాడీమండలము 
యావతూ విశేషమైన మార్పులు చెందినది. బలాన్ని, చలన స్పందన నిశితను పొందినది. 
ఈ మార్పులు ఇంద్రియ జ్ఞానానికి స్పష్టతన్ముసున్నితత్త్వమును చేకూర్చినవి. 
జి. తొడలు :- 


నిటారుగా నిలబడుట వలన శరీర భారము తొడలపై ఎక్కువగా పడేది. 
పరుగెత్తవలసిన సందర్భాలు ప్రతి రోజూ కల్గుట చేత తొడలలోని కండరశక్తి పెరుగుట 


యోగ- నత్యదరనము _ అపాంకారము 9 





జరిగినది. మొదట వృక్షాలకు పరిమితమై యున్నపుడు మానవుడు శాకాహారి. వృక్షాలు 
కాలిపోవుట, ఎండిమోడైపోవుట మొదలగు పరిస్థితులు ప్రకృతిలో జరిగినపుడు 
మానవునికి ఆహారం దొరకనందున బలవంతముగ అడవులను వదలి భూతలంపైకి 
ఆహారం కొరకు రావలసి వచ్చేది, మొదట్లో చేపలవేట (ప్రారంభించి మత్స్యాహారిగా 
మారినాడు. తర్వాత తప్పని పరిస్టితుల ప్రభావంవలన జంత్తువులతో ఘర్షణ పడుతూ 
మాంసాహారిగా మారినాడు. ఈ రెండు మార్పుల ఫలితంగా శరీరంలో చాలా మార్పులు 
సంభవించినవి. వేటాడి చంపిన జంతువులను భుజాల పై వేసి మోసికొని పోవుట వలన 
తొడలు మరింతబలపడినవి. తొడలతో పాటు వీపు, నడుము, తొమ్ము కండరములు 
కూడ బలపడినవి. ఈ మార్పులు ఒక రోజు ఒక సంవత్సరంలో కాదు లక్షల 
సంవత్సరాల కాలములో జరిగినవి. మానవుడు సృష్టించబడలేదని, పరిణామ క్రమంలో 
రూపొందినాడని కేవలం ఊహతో (శా స్త్రాధారాలు లేకుండా), పురాతత్వ శా( ప్రజ్ఞానం 
శైశవ దశలోనున్నపుడు వృక్క కీటక శా ప్ర్రచేత్త డార్విన్‌ మహాశయుడు సిద్ధాంతము 
చేసినాడు. ఆ సిద్ధాంతమే హేతుబద్ధంగా నుండి తర్వాత కాలంలో నర్జారంచబడటం 
డార్విన్‌ పండితుని దూరద్బష్టికి, ఊహాశక్తికి ప్రబల నిదర్శనము. ఆ నిర్జారణ సత్యమని 
తర్వాత కాలంలో జరిపిన పురాతత త్త శాస్త పరిశోధనలు రుజువు చేసినవి. డార్విన్‌ 
మొదలగుశా,స్త్ర) వేత్తల పరిశోధనలు, సిద్దాంతాలు క్రిష్టియన్‌ మతాధికారులకు ఆ(గహం 
తెప్పించినవి. సిద్దాంతకర్తలు, శాస్త్రవేత్తలు సత్యము కొరకు మతాధికారుల వలన, 
పలు హింసలకు గురికాబడినారు. అయినప్పుటికిని సత్యము కెరకు ప్రాణాలను కూడ 
త్యాగము చేసిన శా(స్త్రవేత్తలు చాలా మంది కలరు. మతాధికారుల మూఢభావాలు 
కర్కశంగా మారి ఘోరమైన బాధలు కల్లించినవి. కాని సత్యాన్ని అణిచిపెట్టలేక 
పోయినవి. చరిత్ర స్పష్టంగా ఈ విషయాలను తెలియజేసింది. ఎట్టుకేలకు 1996 
' రెండవ అర్థభాగంల్‌ క్రిష్టియన్‌ కేథలిక్‌ మత గురువు పోప్‌ జాన్‌ పాలు ఈమహత్తర 
సత్యాన్ని (మానవుడు సృష్టించబడలేదని, పరిణామియని) ప్రకటించి ప్రపంచానికి చాటి 
చెప్పాడు. సత్యాంగీకార సాహసము వారి ప్రకటనలో కనపడుచున్నది. ఏ మతంలో 
ఈ సత్యాన్ని మతాధికారులు ఒప్పుకున్నారు? భారత దేశంలో సాంఖ్యవాదులు, 
జైనులు, బౌద్దులు రెండు వేల అయిదువందల సంవత్సరాల పూర్వమే ఈ సత్యాన్ని 
ప్రవచించారు. ఏ సత్యాన్నైనా ఒప్పుకొనటానికి సాహసం కావాలి. పాతబడిన భావాలను 
మార్చుకోవాలి, క్రిష్టయన్‌ మత గురువు ఆలస్యంగానైనా సత్యాన్ని ఒప్పుకొని సాహసం 
చేసి మానవులను చీకటిలో నుండి వెల్తురులోనికి తీసికొని వెళ్తే మార్గం చూపినందులకు 
ధన్యుడైనాడు. అవిద్యా శృంఖలాలను [బద్దలు 5 "ట్టునాడు. 


10 యోగ- నత్యదర్శ్వనము 





3. బేతులు :- 


కోతులకు మానవుని మాదిరిగానే చేతులు కలవు. కాని వాటి చలన గమనం 
పరిమితమే. భుజాలలో బంతి గిన్నె కీళ్ల మార్పుల ఫలితంగా మానవుని చేతులు 360° 
(మూడు వందల అరువది డిగ్రీలు) గిరగిరా తిరుగుట వలన వాటికి విశేష నైపుణ్యం 
వచ్చినది. కోతులు కర్రలను, పుల్లలను, రాళ్లను ఒక కోణంలోనే విసరగలవు. మానవుడు 
అన్ని కోణాలలోను విసరగలడు. ఈ నైపుణ్యమే నాగరకతకు కారణమయినది. 
((ఏంగిల్సు రచనలో ఈ విషయము స్పష్టముగానున్నది). రాళ్లను, కర్రలను, 
ఎముకలను చెక్కిపదునుగా చేయుట వలన వాటిని ఆయుధములుగా మార్చగల్లటం, 
నాగరకత (Paleo Lithic Civilisation - పాతరాతి నాగరకత) కు ప్రారంభం 
చేసినట్టు అయింది. మెదడులోని మార్పులు, అహంకారము పరిణమించుటు, 
అహంకారము నుండి మనస్సు పరిణమించుట - యీ బహుళ క్రియల సంయోగ 
ఫలితముగా నాగరకత ప్రారంభమైనది. ఈ మార్పులన్నీ మానవుని ప్రత్యేకతను 
చాటుచున్నవి. కోతులలో ఇట్టే మార్పులు ఏమీ రాలేదు. కోతులు - 30, 40 
లక్షల సంవత్సరాల నుండి ప్రకృతి పరిసరాలకులోబడి బ్రతకటం మాత్రం చేసిక్‌ గల్లినవి. 
జాతి అంతరించలేదు. వృక్షములకే పరిమితమయి శాకాహారులుగానే కొనసాగుచున్నవి. 


4. కసపాలయు :- 


ఆది మానవుని కపాలము ((పుత్తై షుమారు అరలీటరు పరిమాణము కలిగి యుండేది. 
అతని శరీర భాగాల పరిణామాలతో పాటు కపాలము కూడా పరిణామము చెంది 
నేటికి దాదాపు రెండు లీటర్ల పరిమాణం వరకు పెరిగినది. కపాలములోని మెదడు 
కూడ తగినట్టుగా పెరిగినది. సెరుగుటయేకాక దాని నిర్మాణములో విశేషమార్సులు 
వచ్చినవి. మెదడు కూడా పరిణామం చెందినది. పశువు మెదడు మిగిలిన భాగాలతో 
పాటుగా సెరుగలేదు. కోతి మెదడు కొంచెము పెద్దదిగాను, మెదడు ఉపరితలములో 
కోతికి అయిదు పొరల వరకు పరిణామం జరుగుట - ఇవియన్నియూ మెదడులోని 
పరిణామ క్రమాన్ని తెలియజేయుచున్నవి. మానవుని మెదడు ఉపరితలంలో ఆరవ పొర 
ఏర్పడినది. కోతికి ఈ పారలేదు. ఈ పొర పరిణామం, వృద్ధి వలన అహంకారమునకు 
కావలసిన ప్రాధమిక భూమిక' ఏర్పాటు జరిగినది. మానవునిలో అనూహ్యమైన 
మార్పులకు ఈ పార కారణమైనది. మానవుడు మాంసాహారిగా మారిన తర్వాతనే 
ఈ పొర మరింత వృద్దిచెంది మానవునిలో మొదటి ఆలోచనకు కారణమైనది. ఈ 
మొదటి ఆలోచన ద్వారానే నాగరకత ప్రారంభమయినది. వృద్ధిచెందినది. శరీరములోని 


యోగ- నత్యదర్శనము అహంకారము [ 





ఇతర భాగాలు, అంతరభాగాలు - ఊపిరితిత్తులు, హృదయము, కాలేయము, 
ఉదరము, చిన్న, పెద్ద (ప్రేగులు, నాడీమండలము, జ్లీర్ణ[క్రియలు, రక్త ప్రసరణము వారా 
మార్పులు చెంది వృద్దిచెందినవి. వెన్ను పాము నిటారుగానుండుట, కొళ్లపైనడచుటు, 
పరుగెత్తుట వలన చేతులకు పూర్తి స్వేచ్చ కలిగినది. 


ర. దవుడలు = నోరు :- 


ఇవి కూడ పరిణామక్రమంలో విశేషమైన మార్పులు చెందినవి. మానవుని 
పూర్వీకులైన చింపాంజీ, గొరిల్హాల దవుడ ఎముకలు చాలా పెద్దవి. వాటిని 
తలమోయవలసివచ్చేది. ప్రకృతి మార్పుల ఫలితంగా దవుడలు చిన్నవిగామారినవి. 
దవుడలలో వున్న దంతములు, పళ్ళు కూడ చిన్నవైనవి. నాలుక చిన్నదిగా మారినది. 
స్వర పేటికలో మార్పులు వచ్చినవి. నోటిలో ఖాళీ ఎక్కువయినది. నాలుక 
విన్యాసమునకు చోటు సరిపడినంత కల్గినది. ఆదిలో అరువులు, శబ్రములుండేవి. 
అవి క్రమముగా పదములుగాను భాషలుగాను మారినవి. పరిణామ క్రమంలో శబ్దములు 
భావాలకు సంకేతములుగాను భాషలుగాను రూపుదిద్దు కొన్నవి. ప్రకృతి పర్యావరణ 
పరిసరాల భేదముల వలన, భౌగోళిక ప్రాంతీయతలను బట్టే జాతి రూపు రేఖలను 
బట్టి వివిధ భాషలు ఏర్పడినవి. భాషలు ఎన్నైనా భావము ఒక్కటే గదా! శబ్ద భేదము 
తప్ప పదార్ధ భేదములేదు గదా! ఈ కారణాలే భిన్న భాషలు ఏర్పడటానికి మూలము. 
* మానవుని కపాలము ఎలా పరిణామం చెందినదో చూపించగల ఫొటోలు ఈ 
[గ్రంథము చివరలో కలవు. 


6. పంబేంద్రియములు న్‌ా 


కన్ను, చెవి, ముక్కు, నాలుక, చర్మము. ఈ అయిదు ఇంద్రియములు తలలో ఉన్నవి. 
ఇవే మానవులలో జ్ఞానేంద్రియములుగా పరిణామము చెందినవి. పంచేంద్రియాలు 
పశువులకు, కోతులకు కూడ కలవు. కాని అవి వాటిలో జ్ఞానేంద్రియాలుగా మారలేదు. 
కారణం మెదడు తగినట్టుగా మారకపోవటం, మనస్సు అనేది వాటికి లేక పోవటం. 
ఈ శా(స్త్రుజ్హానం లోపించినా సకల జీవులలో మానవుడు ఉత్తమ జీవియని వివిధ 
తత్త్వ వేత్తలు, (గ్రంథకర్తలు మామూలు ధోరణిలో వ్రాయటం జరుగుతోంది. ఈ 
యింద్రియములు కోతులకు ఇతర జీవరాసులకు ఉన్నవి. ఈ జ్ఞానేంద్రియాలు 
పరిణామక్రఘంలో నిశితశక్తిని పటిష్టతను సంతరించుకొన్నవి. బాహ్య ప్రపంచము 
యొక్క జ్ఞానాన్ని ఈ యింద్రియాలు నాడీ మండలం ద్వారా మెదడుకు చేరవేయుట 


12 యోగ - నత్యదర్శనము 





మనకు తెలిసినదే. ఈ చేరవేత వేగము స్పష్టత ఆదిమానవునిలో పెరిగినందువలన 
అతడు నినిధ కార్యములకు పూనుకొనునట్టు ప్రేరణ జరిగేది. జీవరాసులు పుధ్విపై 
వేల కొలది గలవు. వేటికిని అహంకారము (56/ -. స్వశక్తి) లేదు. శాకాహారిగా 
వుక్షజీవిగానున్నపుడు ఆది మానవునిలో అహంకారము ఏర్పడలేదు: శరీరములోను, 
మెదడులోను వచ్చిన మార్పుల ఫలితముగా జీవన సవురములో ఒకానొక దశ 
చేరుకొనేసరికి మానవునిలో అహంకారము ఏర్పడినట్లు శాస్త్ర ($018౧06) 
పరిశోధనలు రూడిపరచినవి. 


పరిణావుక్రవుంలో అహంకారము (ప్రతివునిషిలోను ఏర్పడినట్లు 
తెలియుచున్నది. కోతులలో అహంకారము లేదు. అహంకారమనగా తనను తాను 
తెలిసికొని తనకు కావలసిన వస్తువులను సమకూర్చుకొనుటయేనని శా, స్త్రములు (తత్వ 
శాస్త్రములు) చెప్పుచున్నవి కపల మహర్షి అహంకారయుప మహోత్చూష్టపైన 
భావమును కన్పరిచినాడు. ఈ అహంకార దశమానవునిలో షుమారు ఇరువది లక్షల 
సంవత్సరాల క్రితమే ప్రారంభమైనట్టుగా పురాతత్వ పరిశోధనలు తెలియజేయుచున్నవి. 


ఆఫ్రికా ఖండము టాంగన్యికా రాష్ట్రము ఓల్టువాయి లోయలో ఇంగ్లాండు 
దేశీయుడు డాక్షరు లీకే అతని సతీమణి మేరీ 30 సంవత్సరాలుగా జరిపిన పురాతత్వ 
పరిశోధనల ఫలితముగా 1957 వ సంవత్సరములో లభించిన ఆది మానవుని శల్య 
విశేషములు, అతను వాడిన పనిముట్టు కాలము కార్చను డేటింగు ద్వారా పదునేడు 
లక్షల యాబది వేల సంవత్సరాల క్రితము నాటివని తెలియుచున్నది. ఇంతకంటె పురాతన 
కాలం నాటి శల్య విశేషములు ఇప్పటి వరకు మరెక్కడా లభ్యముకాలేదు. ముందు 
కాలంలో దొరుకవచ్చునేమో! అందుచేత ఆది మానవుడు రాళ్లను ఎముకలను 
పనిముట్టుగాజేసి చేపల వేట జంతువ్లేల వేట ప్రారంభించటానికి అహంకారము (561% 
మూల కారణమని తెలియుచున్నది. ఈ, కారణంచేత షుమారు ఇరువది లక్షల 
సంవత్సరాల క్రితమే మానవునిలో అహంకారము ఏర్పడినట్టు ఊహించనగును. ఈ 
విషయాలన్నీ 1964 లో ప్రచురణ జరిగిన“ అVంlUtion * అనే పుస్తకములో - 
న్యూయార్కు రచయిత రూత్‌ మూరె వ్రాసిన పుస్తకములో - స్పష్టంగా కనుపించుచున్నవి. 

ఈ క్రింది వ్యాసము (ఫైడరిక్‌ ఏంగిల్సు వ్రాసారు, 

The part played by Labour in the transition from Ape to Man 
by Engels. 

By progressive publishers - Moscow. 


యోగ- సత్యదర్శనము - అహంకారము 13 





First Edition - 1969, Sixth Edition 1974. 


This work was written by F. Engels in 1876 and published post- 
humously in the journal New Zeet in 1896. 


This book was later printed in the USSR. It consistsof 14 
pages. 

ఈ పై వ్యాసము ( గ్రంథము) లో ఏంగిల్సు (కారల్‌ మార్యునకు సహచరుడు, 
సహకారుడు, సహభావ ప్రవచనకారుడు) జర్మనీయుడు - భౌతిక తత్త్వవేత్త - 
కమ్యూనిష్టు మూల సిద్దాంత ప్రవక్తలలో ఒకరు - క్రీస్తుశకము 1876లో రచించినట్టు 
- ఈ చిన్న రచన అతని మరణానంతరం జర్మన్‌ భాషలో 1896లో ప్రచురితమైనట్టు, 
అదే రచన USSR - అనగా సోవియట్‌ యూనియన్‌లో 1949, ఆరవ ప్రచురణ 
1974 లో, జరిగినట్టు వెల్లడయినది. 


ఈ వ్యాసంలో ఆద్యంతము - శ్రమ - హస్త శ్రమ - నాగరకతకు కారణమని 
చెప్పబడినది. ఇందులో సత్యము కలదు. కాని అది పూర్ణ సత్యము కాదు. ఏంగిల్సు 
భౌతిక తత్త్వ వేత్త. అహంకారమును గురించిగాని, మనస్సును గురించిగాని ఎక్కడా 


ఏ వివరణ యివ్వలేదు. 


భారతీయ ప్రాచీన తాత్విక చింతన పై ఏంగిలుకుగాని, కారల్‌ మార్కుకుగాని 
ఏమాత్రము అవగాహన లేదు. వారి అధ్యయనం మనః తత్త్వముపై జరుగలేదు. 


జరిగియున్నట్లయిన నా యీ (గ్రంథంలోని భావాలకు దగ్గరలోనికి వారి భావాలు 
వచ్చియుండేవి. 


ఈ చిన్న వ్యాసములో మనస్సు యొక్క శక్తుల విషయము ఎక్కడా కనుపించదు. 
నాగరకత చేతుల శ్రమనుండి వచ్చినదని వారివాదము. భౌతికక్రియను మాత్రమే చూచి 
సిద్ధాంతరీకరించారు. అందుచేత అది అసంపూర్ణం. 


రెండవ విషయం - 19వ శతాబ్దానికి చివరలో పురాతత్త్వ శా(స్త్రుజ్ఞానము 
శైశనములో నున్నది. 20వ శతాబ్దంలో విశేష పరిశోధనల ద్వారా మానవ నాగరకత 
20 లక్షల సంవత్సరాల క్రితం ప్రారంభమయినట్టు దానిని పాతరాతి నాగరకత (౧౬|60 
Lithic Civilisation) గా వర్ణించినట్టు వివరణలు శాస్త్ర, ఆధారాలు దొరికినవి. 
అందుచేత ఈ జ్ఞానం ఏంగిల్సు ఆలోచనా పరిధిలోనికే రాలేదు. కాబట్ట ఏంగిల్సు 
రచన కూడ శైశవ దశను సూచించుచున్నది. 


లో 


మార్కు, ఏంగిల్సులు యుగపురుషులు. 19వ శతాబ్దం మధ్యలోనివారు. 


కన యోగ- నత్యదర్శనము 


గురించి క్రొత్త శాస్త్రీయ దృక్పధాన్ని ఇవ్వటం వలన ప్రపంచంలో సంచలన విప్తవాలు 
చాలా దేశాలలో తేగల్లినవి. నేటికిని సజీవశక్తిగా చాలా దేశాల్లో వర్షిల్హుచున్నవి. 
అయినప్పటికిని ఈ వ్యాసంలో ఏంగిల్సు చూసిన సత్యదర్శనము అల్ఫాంశము మా త్రమే. 
సూర్ణ సత్యము వారికి దర్శనము కాలేదు. ఎలా కాగలదు? 

(గ్రీకు తత్వవేత్తలు - ప్లూటో, అరిష్టాటిల్‌, సోక్రటీసు మొదలగువారు క్రీస్తు 
పూర్వము 5,4వ శతాబ్దములవరకు చేసిన తమ రచనలు, ప్రవచనములు ప్రాచిన 
భారతీయ తాత్తికచింతనకు కొంతవరకు దగ్గరగానున్నట్లు కనుపించుచున్నవి. అవి 
కూడ ఇంకా కనీసం 5,6 శతాబ్దములు వెనుకబడే యున్నవి. ఆకొలంనాటికి నేటి 
(బ్రిటన్‌, జర్మన్‌ ప్రాంతాల్లో పాతరాతి నాగరకతలో సమాజమున్నట్టు కనుపించుతోంది. 


మన సనాతన తాత్విక చింతన ప్రకృతిలోని మూల సత్యాలను గ్రహించి ప్రవచించ 


గల్గినది. అనగా అప్పటికే అహంకారశక్తి మనశ్శక్తులు విస్తృతంగాను, గాఢంగాను 
వృద్దిచెందినట్లు విదితమగుచున్నది. బుద్ధి, ప్రజ్ఞ, వివేకము ఉన్నత స్థాయికి చేరుకొని 
సత్యములను చాటి చెప్పినవి. ఇది మన ప్రాచీనత, అప్రాచినులు, పాశ్చాత్యులు. 
చీకటిలోనే కళ్తుమూసికొని యున్నట్లు అనుపించుచున్నది. మన జ్ఞాన సంపద స్థాయికి 
దరిదాపుల్లోకి వారు రాలేక పోయిరి. 

నా యీ గ్రంథములోని సిద్ధాంతము బహుకోణాల్లో సాగినది. తాత్త్విక 
చింతనలో (క్రొత్త కోణాన్ని చూపినది. సామాజిక పరిణామాలను క్రొత్తకోణాల్సో 
చూసినది. అన్నిటికంటే ముఖ్యమైనది - అహంకారతత్త్వముపై, మనశ్శక్తులపై 
క్రొత్తదృకృధాన్ని చూసినది. అన్నియు శా స్త్ర (5016౧06) సమ్మతముగా సాగినవి. 
ఇవేగాక అనేక ఇతర అంశాల పైకూడ క్రొత్త కోణాలలో సత్యదర్శనము వెల్లడి చేసినది. 


ఇంకా ముఖ్యమైనది - ఇంతవరకు పతంజలి మహర్షి విరచిత [గ్రంధము - 
యోగ దర్శనముపై విద్వాంసులు, ఉద్దండ పండితులు, తత్వాచార్యులు చేసిన 
భాష్యములకు నేను యిచ్చిన వివరణ చాలా భిన్నముగానున్నదని, అందువలననే సత్యాన్ని 
నాయీ వివరణ ద్వారా దర్శనము చేసికొనవచ్చని - ఇదియే పతంజలి యొక్క సాంఖ్య 
వాద భావాన్ని ఉన్నది ఉన్నట్టుగా వివరించగల్లినందులకు నాకు తృప్తి. సత్య దర్శనము 
ద్వారా కలుగు తృప్తి ఆనందమును నాగ్రంధమును అధ్యయనం చేసి పొందవచ్చును. 
అశేష మూల సత్యాలు దర్శనముకాగలవు. విశేషజ్ఞానము నూతన శాస్త్రీయ 
దృక్కోణములో పొందవచ్చును. 


యోల - నత్యదర్శనము _ అహంకారము 15 





ఈ అహంకారము (561) ఏర్పడిన తర్వాత అది స్టరత పొందటానికి లక్షల 
సంవత్సరాల కాలము పట్ట యుండవచ్చును. స్ట్రిరత్కదృఢత అహంకారము పొందిన 
తర్వాత వచ్చిన ఈ పరిణామక్రమంలో మనస్సు అహంకారమునుండి ఏర్పడిన ట్లు 
శాస్ర్ర్రజ్ఞానము (science) తెలియజేయుచున్నది. కాని మన ఆది బుషులు - 
ముఖ్యముగా కపిలమహర్షి (క్రీస్తు పూర్వము షుమారు 6,5 శతాబ్దములనాటి వాడని 
తెలియుచున్నది) తన సాంఖ్యదర్శన [గ్రంథములో అహంకారము నుండి మనస్సు 
ఏర్పడినదని తెలియపరచినాడు. తాత్తికచింతనలో ఇంత విస్తృతి, ప్రగాఢత మరేయితర 
దేశాలలో ఆకాలం నాటికి కనుపించిన దాఖలాలు ఇప్పటి వరకు దొరుక లేదు. అందుచేత 
వున తాత్తికచింతనా ప్రగాఢత ప్రాచినతనే గాకుండా విశేష శాస్త్ర జ్ఞానాన్ని 
ప్రసాదించినందులకు భాదతీయులకు గర్వ కారణము కాదా! వివరాలు చూద్దాము. 


సాంఖ్యదర్శన (గ్రంధములో కపిలమహర్షి రెండవ అధ్యాయము, 18వ కారికలో 
ఈ విధంగా ప్రవచించాడు. “సాొత్తికమేకాదశకం (ప్రవర్తతే వైకృతాదహంకారాత్‌' 
సాత్త్వాకవేకాదశకం - సాత్తికవులయిన పదునొకండు ఇం(ద్రియవలులు 
(జ్ఞానేంద్రిమయులు అయిదు - నేత్రము, శ్రోత్రము, త్వక్కు, జిహ్వ, నాసిక + 
కరేశ్మం(ద్రియుములు అయిదు - వాక్కు, పాణి, పాదవుు, పాయువు 
(మలవిసర్హనభాగము), ఉప ( జననేంద్రియభాగము) + అంతరింద్రియము అనగా 
మనస్సు కలసి మొత్తం పదునొకండు ఇంద్రిమయుల్సు. ఇక్కడ మనస్సును కూడ 
ఇం(దైయంగా పరిగణించారు. 

వైకృతాత్‌ అహంకారాత్‌ = అహంకారమునుండి జనించినవి అని ప్రవచించారు 
కపిల మహర్షి. 

మనస్సును ఇంద్రియాల జాబితాలో కపిలమహర్షి జేర్చి అహంకారము నుండి 
జనించిందని (పవుంచారు. 


20వ కారిక 
““అహంకారికత్వ శ్రుతేర్న భౌతికాని”’ 


అహంకారికత్వ[్రుతే = జ్ఞానేంద్రియములు అహంకారజన్యములని శ్రుతి 
చెప్పుఎచున్నందున 
న భౌతికాని'= భూతముల నుండి రాలేదనాలి. 


అహంకారము గురించి ఇంత విజాన్లవంతముగా చెప్పిన తత్వవేత్త లేక శా స్త్రవేత్త 


16 యోగ - నత్యదర్శవము 
మరే యితరదేశంలో ఆకాలానికి లేనందున కపిలమహర్షి యొక్క నిశితభావ ప్రవచనా 
ప్రశస్తి కనుపించుచున్నది. 

అహంకారము గురించి 16వ కారికలో కపిల మహర్షి ప్రవచనము 
“అభిమానో అహంకారి” 


అహం అనగా నేను అనెడి భావము - అభిమానము అహంకారమనబడును. 
అహంకారానికి సంకేతాలు నేను, నాది మొదలగునవి. నేను శబ్దమునకు వాడు నివిధ 
విభక్త ప్రత్వయరూపాలు. ఈ నేను దశ అనగా అహంకార దశమానవపరిణామ దశలో 
ఒక దశగా గుర్తింపబడినది. 

పతంజలి మహర్షి కూడ ఇదే విషయాన్ని తాను రచించిన యోగ దర్శన [గ్రంథము 
లో కైవల్య పాదము 4వ సూత్రములో చెప్పారు. 

“నిర్మాణచితాన్యస్మితమా త్రాత్‌” 

అస్మిత = అహంకారము, చిత్తము = మనస్సు, నిర్మాణ = నిర్మించబడినది 

మాడ్రాత్‌ = ద్వారామాత్రమే 

అహంకారము ద్వారా మాత్రమే మనస్సు నిర్మాణము చేయబడినదని దీని 
భావము. 

ఆది మానవుడు నిత్య సంచార జీవిగానుండిపోయాడు పరిణామ క్రమంలో 
నాగరకత ప్రారంభమైనది. వ్యక్తి అనుభవం, సామాజిక అనుభవం పరస్పర ప్రవర్టకాలు 
గా పెనవేసికొని నాగరకతాభివృద్దికి కారణములైనవి. 


16A యోగ - నత్యదర్వనము 
మనస్సు 

మనస్సు సూక్మ్మశక్తి ($Ubtle power). అభౌతిక శక్తి. (స్త్రీలు మోజుపడే 
రూపలావణ్యవలులు లేని శక్తి, ఒన గూర్చు శక్తి. పురుషులు కాంక్షించే బల, 
వ జసంహననత్వశక్తి. విశ్వశక్తి ( ప్రకృతిలో అంతర్భాగమైన శక్తి. మానవునిలో 
అంతర్భూతమైన శక్తి. కనుపించని, వినిపించని అసలే ఉన్నదనిపించని సునిశిత శక్తి. 
అంచులు, అవధులు, పరిమితులు లేని అనంతముగా కనుపించే శక్తి. అంతమాత్రం చేత 
అనంతము కాదిది. ఎంత పెంచుకొంటే అంత పెరిగే శక్తి. అస్మితోద్భవ శక్తి. స్వశక్తి 
సంజనిత శక్తి. దేశ కాల, సమయ అనవిచ్చిన్న శక్తి. అలింగశకి. ఆలోచన - సరళ, 
గాఢ, విస్తృత శక్తి. హేతు, . విచారణ, విచక్షణ, ఊహ, యోజన, విక్లేషణ, సంకలన, 
సృజన, కల్పన వ్రైరా శక్తులకు ఉత్పన్న కారణమైన శక్తి. సమస్త మానసిక శక్తుల సంయోగమైన 
బుద్ధిలేక పుకు మూల శక్తి. సుఖదుఖఃములకు, పాపపుణ్యములకు, నిర్మాణ 
విధ్వంసములకతీతమైన మూలశక్తి. పదార్థనిర్మితము కానిదైనా పరిణామము కల'సర్వార్థ 
జ్ఞాన సంభరిత శక్తి, 

ఈ మనశ్శక్తి అహంకార (నేను) శక్తితో సంయోగం చెందిన ఫలితముగా 
ఉద్భవించిన మహత్తర శక్తియైన (64910౧ power) యోగ శక్తి. మానవుడు ఇప్పటి 
వరకు చేసిన ప్రతి పనిలోను, నిర్మాణములోను ఉన్న శక్తి. మనషిలో దాగియున్న లేక 
ఇమిడియున్న శక్తి. మనిషి నుండి విడదీయబడని శక్తి. స్వతంత్ర ఉనికి లేని శక్తి. మనుష్యుల 
మధ్య సంచార సమాచార సంబంధము నెలకొల్పిన శక్తి. ఒకనిని వదలి మరొకనిలో ప్రవేశించ 
లేని శక్తి, అంచనాలకు మించిన శక్తి. 

వునస్సుకు ఇష్టకష్ట్రములు గలవు. ఇష్టముకాని కార్యము చేసినపుడు ఇది 
వికలమవవచ్చును, వికటించవచ్చును, వికృతమవవచ్చును. క్షీణత చెందవచ్చును. ఇష్టము 
మనః ప్రేరితము. ఒక అలవాటుగామారిన శక్తి. అందుచేత మంచి వాటికే ఇషపడే అలవాటు 
చేసికొంటే మనిషికి, సమాజమునకు మంచిని జరిపించగలశక్తి. కష్టమైన, కఠినమైన 
కార్యములు చేసే కొలదీ కరకు తేలే సుందర శక్తి. అందరిలోను ఉన్న సాదర శక్తి. 


కార్యములు పరిపూర్ణత చెందినపుడు ఈ శక్తి (మనస్సు) ఆనందము పొందును. 
ఆనందము ఉన్నతి చెందినపుడు సమాధి స్టితిలో ని మహానందమును పొందగలశక్తి. ఇవన్నీ 
పతంజలి యోగ దర్శనములో నిరూపితములు. వివరాలలోనికి వెళ్తాము. 

సకల క్లేశ నివారణ గావించు సంక్షీర్ణము కాని పరిపూర్ణ శక్తి మనశ్శక్తి. ఈ మనశ్శక్తి 
మనిషితో (అహం) సంయోగం చెందినపుడు సర్వకార్యములు సిద్దించును. సర్వకళలు, 
జ్ఞానములు తేజోనంతనులగును. ఈ శక్తి వ్యష్తిగా మాత్రమే పని జేయును. భిన్న మనళ్ళక్తుల 
ముదాయము సమాజము. మనస్సు ఉనికితోనే సమాజమునకు ప్రత్యేకత, విశిష్టత 
లిగినవి. మనస్సు లేకపోతే సమాజమేలేదు. సమాజమునకు మనస్సు ఉనికి, ఉషస్సు, 





x ౭6 


G 


= నారా 
Ud ih 


3వ అధ్యాయము 17 





మనన్సు - ఆవిర్భావము, వరిణామము 


అహంకార జనితము మనస్స 9 కపిల, పతంజలి మహర్షులు ప్రవంంచారు 
గదా ! అట్టి మనస్సు ఒక్కని మిషంలోగాని ఒక్క గంటలోకాని ఏర్పడలేదు. పరిణామ 
క్రమంలో ఏర్పడిందేనని బుషులు భావించారు. శాస్త్రము (science) దీనినే 
నిర్జారించినది. అండములో పిండమేర్పుడి జీవిగా భూతలంపైకి వచ్చినట్టుగా గాని, 
లేక శిశువు జననము' ' మాదిరిగా గాని మనస్సు జనించలేదు. మనస్సు ఏర్పడటానికి 
లక్షల సంవత్సరాలు షట్టియుండవచ్చును. 
గర్భస్థ పిండము నాడీ సంకేతాల ద్వార్మాచలనముల ద్వారా మనస్సు యొక్క 
ఉనికిని తెలియజేయుచున్నది. పిండములో 5,6 నెలల కాలంలోనే వునస్సు 
ఏర్పడుచున్నట్లు నేటి శా, స్త్రజ్ఞానము (5016౧096) తెలియపరచుచున్నది. పిండము 
గ ర్భృమునుండి పసికందుగా జారిపడినప్పుటినుండి మనస్సు ఉన్నట్టు కనబడుచున్నది. 
నేటి శిశువుల చూపులు పుట్టినప్పటినుండి తీక్షణముగానుండుట మనస్సు శిశువునకు 
ఉందనుటకు నిదర్శనము. పసిపిల్లలకు వునస్సులా? అని ఆశ్చర్యము 
చెందనవసరంలేదు. మనస్సు (ప్రకృతి సహజరూపకల్పనా పరిణామక్రమంలో 
ఏర్పడినదనుట నిత్యసత్యము. 
పరిణామదశలో ఏర్పడిన మనస్సు ఆదిలో చిన్నభావమును కల్గియుండేది. 
ఈచిన్నబానములో మార్పులు రాక షుమారు 20 లక్షల సంవత్సరాలు గడచినవి. 
ఒకేనాగరకత 20 లక్షల సంవత్సరాలుగా సాగినది. దీనిని పాత జాతి నాగరకత అని 
చరిత్రకారులు వర్ణించారు. ఈకాలంలో మనస్సులో చిన్న భావం తప్పు మరేభావంలేదు. 
గత 7,8 వేల సంవత్సరాల క్రితము మనస్సులో భావాలు శాఖోపశాఖలుగా పుట్టి పెరిగి 
క్రొత్త జాతి నాగరకతకు కారణమయినవి. చిన్న భావము నుండి హేతు, తర్క, 
ఊహ, విచక్షణ, మ్మోషణ, జ్ఞాపక,స్మృత్కి అంచనా, యోజన, నిర్భయం, సృజన వగైరా 
శక్తులు, ప్రజ్ఞ్రవవిధ కళలు, నిర్మాణ కార్యక్రమములు వబునవి. 


ఈ అనంతశక్తులసంయోగముగా బుద్ది లేక ప్రజ్ఞ రూపొందినది. ఇప్పటినుండి 


క్రొత్త తాతినాగరకత ప్రారంభమయినది. బుద్ది వృద్ధిచెంది శాస్త్రజ్ఞానానికి దారితిసి 
ప్రకృతి పై ఆధిపత్యము సంపాదించి ప్రకృతి ప్రసాదము మీద ఆధారపడటంమానివెసి 
నిర్మాణకృషిలో వ్యవసాయము, వివిధ వస్తువుల ఉత్పత్తి, పశుపాలన, పోషణ, 
సామాన్యమైన పరికరాల ఉత్పత్తి, చక్రాలు, వాహనాలు, వగైరాలు వచ్చినవి. భూస్వామిక 


18 యోగ్‌ - నత్యదర్శనము 
యుగం ప్రారంభమయినది. ఇది వృద్ధి చెంది పారిశ్రామిక యుగానికి దారి కల్పించినది. 
బుద్ధి శక్తి పెరిగి ఉత్పత్తులను విపరీతంగా పెంచి విశేష సౌభాగ్యసంపదలను సమకూర్చి 
పెట్టింది. బుద్ధి పెరిగి పెరిగి క్రీస్తు తర్వాత 19 వశతాబ్దంలో పారిశ్రామిక యుగం, 
20 వశతాబ్దంలో రెండవ అర్థ భాగంలో రోదసిలోకి ప్రవేశించి భూకక్యుచుట్టూ 
తిరుగుట, చంద్రునిపైకి మానవుడు వెళ్ళి చంద్రశిలలను భూమిపైకి తెచ్చుట, అనంత 
ఆకాశంలోకి యంత్రములను పంపించి సుదూరానవున్న గ్రహాలపై పరిశోధనలు 
జరుపుట, నక్షత్రమండలాల పరిశోధన జరుపుట మొదలగు శా, స్త్ర, సాంకేతిక క్రియలు 
బుద్ధి యొక్క వృద్ది వలనే కలుగుచున్నవి. అనగా మనస్సు సాధించిన పనులుగా 
రాణించినవి. కంప్యూటర్‌ యుగం ప్రారంభమైనది. చిత్రవిచిత్ర పరిణామాలను 
కంప్యూటర్‌ తెచ్చుచున్నది. మానవుని సర్వతోముఖ శాస్త్ర సాంకేతికా భివృద్ది 
నిరాటంకముగా సాగిపోవుచున్నది. భుమికి, సూర్యమండలానికి పరిధులున్నవి గాని 
బుద్ధికి పరిధి అంటూలేదని తేలినది. బుద్ది కిమాత మనస్సు. 

మనస్సుకు రూపం లేదు. పరిమితులు లేవు. విశ్వశక్తియొక్క సూక్షుభాగంపై 
చైతన్యముతోనిండి యున్నది మానవ మనస్సు అని బుషులు భావించారు. ఈ భావమే 
శా స్త్రీయమైనదని (8016౧110) రుజువయినది గదా! ఆర్య బుషులు క్రీస్తు పూర్వము 
1500 సంవత్సరాలనుండి 700 సంవత్సరాలవరకు యున్నకాలంలో సూక్ష్మశక్తి అయిన 
మనశ్ళక్తిని దాని స్వభావాన్ని, పట్టునునిర్థారించారు. ఇంతగాఢ పరిశీలన్మపరిశోధన, 
విశ్లేషణ, విచక్షణ మరేయితర దేశంలోను మరే యితర మతంలోను మచ్చుకైనా 
పొడచూపలేద వి చెప్పుట నిర్వివాదము. ఆర్యబుషు లభావగాంభీర్యానికి, విశిష్టతకు, 
వివేకతకు ఇంతకంటె మరో ఉదహరణ ఆవసరము లేదు. 

సూక్ష్మశక్తిగా ప్రారంభమైన మనస్సు ఆనంత అకాశ పరివ్యాప్తమైనది. ఇట్లు 
జరుగుటలో అబ్బురము, అసంభనములు కానరావు. మనస్సు కు రూపం లేక పోయినా 
మనుష్యులను బట్టి భిన్నత్వముంది. ఏయిద్దరి మనసులు ఒకేమాదిరిగా నుండవు. భేదము 
కొంచెమైనా కనుపించుతుంది. ఒక తరగతి లో 40 మంది విద్యార్థులలో ఈమనస్సే 
40 రకాలు గా నుంటుంది. ఎందుకంటే ఇంత చంచలమైనది ఈ విశ్వంలో మరొక్కటి 
ఎక్కడా కనుపించదు. నదీ ప్రవాహక జలాల కంటె, సాగర కెరటాలకంటె, తుఫాను 
జనత వాయు (ప్రభంజనము కంటె ఎక్కువ చలనము, ఉద్దుతము కలది శేమనస్సు 
ఒక్కటే. ఈ మనస్సు విశ్వవ్యాపకము ... 

పుట్టనపుటినుండి ప్రతి బిడ్డలో మనస్సు పెరుగుతూనే యుంటుంది. బిడ్డలో 


యోగ -.నత్యదర్తనము  “*గీస్సు ఆవిర్భావము 19 





శరీర శకికంటబె ఎక్కువ వేగంగా వునశ్మకి పెరుగుతుంది. దీనిపై మానవాళికి 
నాలాల ననామనలాలలానుత మల జల నానా నాలా పాల బాప దాసా పనామా నవమం వలల జాబుల కన బకత తాతా FEE. టాక క వ 
నిశితాభిప్రాయంలేదు. మనం దీనిని తెలిసికోవటానికి ప్రయత్నంచేయుట లేదు. 


ఉయ్యాల నుండే తల్లి నిశువుకు జ్ఞాన బోధ సంజ్ఞల ద్వారా గుర్తుల ద్వారా 
చేస్తూ యుంటుంది. ఉయ్యాల వదలి భూమిపైన పొకేవయస్సులోను, తప్పటడుగులతో 
నడచేవయస్సులోను పసికందులపై తల్లికి శ్రద్ధ తగ్గుతుంది. నడక వచ్చిన తర్వాత శ్రద్ధ 
మరీ తగ్గిపోతుంది. దీనికి కారణం తల్లికి పసిమనస్సులపై సరియైన అవగాహన 
లేకపోవుటయే. తల్లి అనురాగం, ప్రేమ గురించి అందరికీ తెలుసును. వాటిని 
వర్ణించటానికి భాషచాలదు. కొనిఆ తల్తికి పిల్లల మనస్సులపై అవగాహన శాస్త్రీయంగా 
(scientific) నుండదు. తల్టులు చాలా మంది తమ తమ పనుల్లో నిమగ్నమైపోయి 
అలసటపొంది పిల్లల యెడల విసుగు,ఈసడింపులు, కోపములు ప్రదర్శించుతుంటారు. 
అపుడప్పుడు కఠినంగా నిక్షించుతుంటారు. ఈ విసుగులు, కోపొలు, దండనలు 
పిల్లలవునస్సులోని భావాలను అణచి పిల్లల వునశ్శక్తుల వృద్ధికి ఆటంకములు 
కల్పించినవారవుతున్నారు. ఈ తప్పిదాన్ని తల్టులు గుర్తించలేరు. ఈ లోటును తల్టులు 
సరి చేసీకోగల్లితే వారి పిల్లల మనశ్శక్తులను బుద్ధి శక్తిని మరింత వేగంగా వృద్ధి 
చేయగల్లుతారు. 


శరీరానికి శైశవం, బాల్యం, యౌవనం, మధ్యమం, వృద్దాప్యం కలవు. 
రూపురేఖలేకాక భౌతిక శక్తికూడ చివరి దశలో క్షీణించుతుంది. కాని మనిషిలోనున్న 
మనస్సుకు ఈ దశలు'లేవు. కాని శరీరస్థితిగతులు, జ్ఞానాభివృద్ధి మనస్సుపై ప్రభావం 
చూపును. శరీరానికి వయస్సు, ముసలితనం, ముడుతలుండును. కాని మనస్సుకు 
ఇవి ఏవీ యుండవు. ఇంతశక్తిమంతమైన మనస్సును ఎంత చిన్నవయస్సులో వృద్ద చేస్తే 
అంతమంచిది. దాని వృద్ధిలో ఏ ఒక్క రోజూ అత్రద్ధచేయరాదు. సెలవుల్హ్‌ కూడ 
వృద్ధి చేయాలి. 30 సంవత్సరాల వయస్సు వచ్చేవరకు పెరుగుతూ యుంటుంది. 
బాల్యంలో దీని పెరుగుదల వేగంగాను యౌవనంలో మరీ వేగంగాను సాగిపోతుంది. 
శాస్త్రము (508౧౭) ఈ విషయాలను ధృవీకరించింది. 30 సంవత్సరాలు దాటిన 
తర్వాత వృద్ధి తగ్గిపోతుంది. అందుచేత మనశ్శక్తి వృద్ధికి తల్లి దండ్రులు, శిక్షకులు 
చిన్నప్పుటి నుండి ఎంతో శ్రద్ధ తీసికోవాలి. 
కాలభేదం మనస్సుకు లేదు. అన్ని కాలాల్లోను, పమయాల్లోను మనస్సు ప్పని 
చేయగలదు. శరీరం ఆరోగ్యంగానుంటే మన్స్సుకూడ అలాగేయుంటుంది. శరీరంలో 
ఎక్కడ నొప్పి కలిగినా, మనస్సుపై దాని ప్రభావముంటుంది. పర్యావరణ, పరిసరాలు, 


20 యోగ - నత్యదర్శనము 
(ప్రాదేశిక సామాజిక పరిస్థితులు మనస్సుపై ప్రభావము చూపగలవు. 


కొంతమంది చిన్న పిల్లల ఆలోచనలు పెద్దలనే దద్దరింపజేయును. అట్ల పిలల 


ఆలోచనలను గుర్తించి వారి మనస్సులను లోతుగా, వాడిగా, వేగంగా వృద్ది చేస్తే ఆ పంల 
అనతి కాలంలో వయస్సును మించిన బుద్ధినుంతులుగా రాణించగలరు. అట్టి పిల్లలకు 
ప్రత్యేకమైన శిక్షణ ఇప్పించి వారి మేధావుద్ది మరింత వేగం, శక్తిమంతం చేయవలసి 
యున్నది. _ 

కొంతవుంది నిద్వాంసుల భావం *వునస్సు కాలానికి అతీతంి?” అని 
తత్త్వాచార్యులలో కొంతమంది యిదే భావాన్ని వ్యక్తం చేస్తూయుంటారు. వీరికి 
పరిణామక్రమం కాని, మానవ పరిణామ గతిలో మనస్సు ఎప్పుడు పరిణమించిరదనే 
అవగాహన గాని లేదు. మనస్సు కాలాతీతము కాదు. కాలబద్ధమే. వయోబద్ధమే. 
శిశువుల, బాలల, యౌవనవంతుల, గృహస్థుల, వృద్ధుల, పండిత సామరుల మనస్సులు 
భిన్నములుగానుండును. ఆయా స్థితిగతులను బట్ల మనస్సు మారుతూయుంటుంది. 


తెలివి అందరి మనస్సుల్లో ఒకే మాదిరిగానుండదు. తెలివి బుద్దికి 
సంబంధించినది. బుద్దిశక్తిని నిశితముగా పెంచుకొంటే తెలివి కూడ అలాగే 
పెరుగుతుంది. తెలివిగల మనస్సులు, తెలివితక్కువ మనస్సులు అంటూ ఏమీ 
యుండవు. అన్నిరకాల మనస్సులకు తెలివి ఉంటుంది. కాని దీనిలో, స్థాయీ 
భేదాలుండును. తెలివి అనేక కారణాల ఫలితంగా వస్తుంది. ఆ కారణాలను తెలిసికొని 
తగిన కార్యములను చేపట్టి తెలివిని పెంచుకోవచ్చును. 





జ్ఞాపకశక్తి తెలివిలో ఒక భాగము మాత్రమే. జ్ఞాపకశక్తి ఎక్కువ కలవాడు 
తెలివిగలవాడు అనుకొనుట పారపొటేకాదు తెలివి తక్కువ కూడా. జ్ఞాపకశక్తి 
మనశ్శక్తులలో ఒక చిన్న భాగము మాత్రమే. సమస్త మనశ్శక్తుల సంయోగము బుద్ధి 
అని గదా ముందుగానే తెలిసికొన్నాము. అట్టి బుద్ధిలో జ్ఞాపకశక్తి ఒక చిన్న భాగము. 
బుద్ధి శక్తిని తెలివిగా పరిగణించితే జ్ఞాపకశక్తి తెలివిలో ఒక చిన్న భాగమని అర్థం 
చేసికోనగును. జ్ఞాపకానికి సంబంధించినము ద్రలు (1౧౧౧౭5510౧5) మెదడు యొక్క 
ఎడమ భాగంలో నిక్షిపమైయుంటాయి. ఆవిధంగా నిక్షిస్తంచేయబడిన ముద్రలను 
తిరిగి జ్ఞప్తికి తెచ్చు కోవటానికి మనస్సే కారణము. మనస్సు లేకుండా స్మృతి లేదు. 
మనస్సు ఆదేశించినపుడు మెదడులోని జ్ఞప్రికవాటుములు తెరచుకొని జ్ఞాపక ముద్రలు 
బయటకు వచ్చును. ఈ కార్యమంతా క్షణాంశములో జరిగిపోతుంది. తెలివికి 
ఉపయోగపడే భాగము మెదడులో నూటికి షుమారు పదివంతులుండును. జ్ఞాపకానికి 


యోగ - నత్యదర్శనము మేనస్సు ఆవిర్భావము 21 





షుమారు 2 వంతులు మాత్రమే యుండును. దీనిని బట్టి జ్ఞాపక శక్తి యొక్క పాత్ర 
ఎంతో గ్రహించనగును. 


జ్ఞాపకశక్తి లేనిదే తెలివి లేనేలేదు. లక్షల రూపాయలు ఖరీదు చేసే మోటారు 
కారు రూపాయి ఖరీదు చేసే స్రీరింగు నట్టు లేకపోతే ఎలానడువజాలదో అనంతమైన 
బుద్ధి శక్తి పరిమితమైన జ్ఞాపకశక్తి లేకపోతే పనిచేయలేదు. జ్ఞాపకశక్తి నెలా వృద్ధిచేసికోవాలో 
ఒక ప్రత్యేక అధ్యాయములో ఎన్నో వివరాలు ఇవ్వబడినవి. విద్యార్థులు ఆ అధ్యాయాన్ని 
అధ్యయనం చేసి అర్థం చేసికొని తమకు తగిన, తెలిసిన రీతులలో జ్ఞాపకశక్తిని వృద్ధి 


చేసికోనగును. జ్ఞాపకశక్తి కేవలం నా నిశితతను, దీర్ణతను కూడా 
పొందగలదు. 


మనస్సు ఏర్పడటం జరిగిన లక్షల సంవత్సరాలకు సంకల్ప శక్తి ఆ తర్వాత 
చాలా కాలానికి విశ్వాసమేర్పుడినవి. ఇవి యన్నీ అహంకారమునుండి ఏర్పడినవే. బుద్ధి 
ఏర్పడిన తర్వాత సంకల్పము, విశ్వాసము వగైరాలు ఏర్పడినవి. చాలా మంది 
తత్త్వవేత్తలకు, విద్వాంసులకు ఈ సత్యాలు రుచించవు. రుచించనంతమా త్రాన పరిణామ 
క్రమగతి మారి సత్యములు అసత్యములు కొనేరవు. సత్యము యొక్కశక్తి అందరికీ తెలుసు. 
సత్యఫ్రకటన శక్తిమంతమే కాకుండ శీలవంతము జ్ఞానవంతముగా విలసిల్లుతుంది. 
ఈ సంకల్పశక్తి పై వివరాలు ప్రత్యేక అధ్యాయములో ఇవ్వబడినవి. వాటిని 
పాఠకులు, విద్యార్థులు, విద్యాంసులు అధ్యయనంచేసి తగుచర్యలను చేపట్టి సంకల్పశక్తిని 
ఇనుమడింప జేసికొందురు గాక! 


ఏదైనా కార్యము ప్రారంభించటానికి బుద్ధి నిర్భయం అవసరం. కార్యసఫలతలో = 
బుద్ధికి మనస్సుకు సంకల్పశక్తి ఎంతగానో ఉపకరిస్తుంది. అసంభవమనుకొన్న 
కార్యములను సంకల్పశక్తితో సంభవంచేసిన ఉద్దండులు చరిత్రలో ఎందరో 
కనుపించుతుంటారు. సంకల్పశక్తితోనే నాగరకత ప్రారంభం అయినది. నాగరకత 
వృద్ధికూడా సంకల్పశక్తితోనే జరిగింది. సంకల్పశక్తి క్రియాసఫలతను సాధ్యంచేస్తుంది. 

తెలివి (Intelligence) మనోజనితమే. బుద్ధి1016|600 ఏర్పడిన తర్వాత 
తెలివి అనే విషయం ప్రసావనకు వచ్చినది. బుద్ధిగర్భమునుండి తెలివిబయటకు 
వచ్చినది. బుద్ధి యొక్క విచక్షణ, దృఢత, తీవ్రతలను బట్టి తెలివి స్థాయి ఉంటుంది. 
బుద్ధిని శుద్దిగా ఉంచుకొనే ప్రక్రియలు చాలా కలవు. తెలివిని పెంచుకొనే మార్గాలు 
చాలా కలవు. బుద్ధియొక్కగాఢత, నిశితతలు శ్రద్ద చ్వారా తెలివిని పెంచగలవు. 
నిరంతర అధ్యయనం, ఎడతెగని కృషి తెలివిని పెంచగలవు. తనకు తక్కువగా తెలివి 


22 యోగ- నత్యదర్శనము 





ఉందనే నిరాశ నిస్సృహలు తెలివిని మరీ బలహీన పరచగలవు. 


ఏ సందర్భాలలోను నిరాశ రానీయరాదు. అహంకారం (స్వశక్తితో ) సంకల్పశక్తి 
ఊతంతో మనశ్ళక్తులను పెడదారిని పడకుండా తనకుసహకారిగాను ఉంచుకొనేటట్లు 
చేయాలి. ఈ విషయంలో ఏమరు పాటుగాన్స్కీరాజీగానీ ఎప్పుడూ నిషిద్ధమే. 
స్వచైతన్యంతో మనళ్ళక్తులను అహంకార శక్తి ఉపయోగించు కోవాలి. మనస్సు అహంకార 
జనితమైనా ఎల్లప్పుడూ ఘర్షణ పడుతూయుంటుంది. ఇది నేటికాలపు తం డ్రీతనయుల 
ఘర్షణతో పోల్చనగును. మనస్సు ఇంద్రియముల వెంట ఈడ్చుకొని పోవటానికి 
ఎప్పుడూ చూస్తుంది. ఎక్కువ సందర్భాలలో హానిని తెచ్చిపెడుతుంది. అహంకారము 
కోలుకోలేని దెబ్బతినగలదు. ఈ |(ప్రమాదసూచికలు బుద్ధి తెలియజేస్తుంది. 
అహంకారము తగుచర్యలు చేపట్టి మనస్సును చెడువుర్గాలనుండి మళ్ళించి 
తనకుపకరించేలాగు చేసికోవాలి. తనలక్ష్యాలను తానుగా అహంకారము 
HORI 
సిద్దింపచేసికోవాలి. 4వ అధ్యాయము 
మనస్సు - స్వాధీనము (CONTROL) 


క్రీస్తు పూర్వము షుమారు పదునైదవ శతాబ్దంలో ఆర్యులు భారతావనికి 
చేరినట్టు చరిత్రకారుల భావము. కాలన్నిర్యయములో బేదాభిప్రాయములు కలవు. 
ఆర్యులు బయటనుండి రష్యాలో యూరల్‌ పర్వత ప్రాంగణాల స్రెప్పీభూములగుండా 
ఆఫ్‌ఘనిస్తాన్‌ ప్రాంతము గుండా భాఠతదేశములో ప్రవేశించినట్లు ఎక్కువ మంది 
చరిత్రకారులు - బాలగంగాధర్‌ తిలక్‌ వంటి దేశభక్తిపరులు భావించినారు. మరి 
కొంతమంది ఆర్యులు భారతావని నివాసులే అని నమ్ముచున్నారు. ఎవరు ఏవిధంగా 
పూర్వపు ఉనికిని గురించి అనుకున్నా ఆర్యులు భారత దేశంలో సుదీర్హ చరిత్రకు 
-కారకులైనారు. ఈ సత్యమును ఎవరూ కాదన జాలరు. సారవంతమైన సరస్వతి 
నదీప్రవాహక ప్రాంతము పంటలతోను, పశువులతోను,పరవశింపజేయు పచ్చికలతోను, 
అడవులతోను నిండియుండుట చేతను, ప్రశాంత వాతావరణం ఉండుటచేతను య 
కార్యక్రమములకు ఎట్టి అవరోధములు లేకుండా 7,8 శతాబ్దాలు సాఫీగా సాగినవి. 
యజ్ఞములలో ప్రకృతి శక్తులైన అగ్ని, వాయువు, సూర్యుడు మొదలగువారిని, 
దేవగణాలకు నాయకుడైన ఇంద్రుని పూజించుతూ యులడేవారు. తమ మనస్సులను 
పూజలకు యజ్ఞములకు లగ్నము చేసి త్రీవమనోద్వేగములలో స్పందనల ద్వారా 
వారి ముఖములనుండి వెలువడిన పదములు మం[తములయినవి. ఆర్యులు 


యోగ - నత్యదర్శనము మనస్సు - ప్వాధీనము 23 


ఈవిధంగా మంత్ర (స్రష్టలు కాగలిగినారు. కాలం గడిచిన కొలదీ మంత్రాల సంఖ్య 
పెరిగిపోయినది. ఈ మంత్రాలను శిష్యులకు బోధించుతూ యుండేవారు. శిష్య 
ప్రశిష్యపరంపరలు మంత్రాలను మరువకుండా మననంచేసికొంటూ ఉచ్చరించుతూ 
యుండేవారు. ఆదిలో లిపీలేని కారణంగా శ్రోత్రేంద్రియాధారంగా మంత్రాలను 
శిష్యపరంపరలకు నేర్పుతూ యుండేవారు. మంత్రాలు వేలకొలది ప్రోగుపడుటచేత 
వాటిని నాలుగు భాగాలుగా విభజించి నాలుగువేదములుగా పేర్కొనియున్నారు. 
శ్రోత్రము, మనస్సు ఈ మంత్రాలకు ప్రథౌనవాహికలు . - బుద్ధి' కర్త. 

వేదాలపై పండితులు నివిధ భాష్యములు చేసినారు. కొందరు పండితులు ప్రకృతి 
శక్తులైన అగ్ని, వాయువు, సూర్యుడు మొదలగువారు ఈశ్వరుడని భాష్యము చేసినారు. 
మరికొందరు ప్రకృతి శక్తులేనని అనగా భౌతికశక్తులేనని భాష్యము చేసినారు. భాష్యాలు 
భిన్నములైనా యదార్థం మాత్రం మంత్రస్రష్టలు బుషులే గదా! ఈ మంత్రస్రష్టలు 
పూర్వ భూమిక పరిశీలించిన మనకు ఈ క్రిందికారణాలు కనుపించగలవు. 

1. సారవంతమైన సరస్వతీ నదీపరివాహక మైదానములు కందమూల 
నిలయములుగాను, సస్యశ్యామల భరితంగానుండుట. ఈ (ప్రాంతాలు ప్రస్తుతం 
భారతంలోని దక్షిణ పంజాబు, పాకీస్తానులోని దక్షిణ పంజాబు, ఉత్తరసింధూ 
ప్రాంతాలు అని చరిత్రకారుల అభిప్రాయము 


2. మనస్సులను రంజిం'పచేయు భౌగొళికప్రాంతీయ వాతావరణము ఉండుట. 


3. విదేశీ దండయాత్రలు, స్వదేశీ పోరాటాలు, యుద్దాలు వగైరా లేనందున 
నిర్మల (ప్రశాంత వాతావరణం నెలకెొనియుండుట. 


4. విస్తార పంటలు పశుసంపదలు కల్షియుండుట. 


క్‌ చిన్నరాజ్యా ధినేతలు తము సైనిక బలములతో యాజ్జికబుషులను , 
కాపాడుచుండుటు. 


6. ఈ బుషులు తమ మనశ్ళక్తులను అహంకార శక్తులతో సంయోగించి చేసిన 
విశేష యజ్ఞకార్యముల ఫలితంగా అప్రయత్నంగా బుషులనుండి వెలువడిన మం త్రాలను 
ఈశ్వరీయములని ఖావించులు. వుంత్రాలన్నీ యోగఫలితంగా వచ్చిన ట్టు 


కనుపించుచున్నవి. యోగమనగా మనస్సును పూర్తిగా అహంకారశక్తితో సంయోగం 


చేసినప్పుడు మంత్రాలు ఆవిర్భవించినట్లు పరిణామజ్ఞానం తెలియజేయుచున్నది. 





7. ఇంకా తదితర కారణాలవల్ల మం త్రములన్నీ వేదములుగా స్థిరపడి పోయినవి. 


24 యోగ - నత్యదర్శనయు 
శతాధిక బుషుల మంత్రస్పష్టి నాలుగు వేదములుగా భాసిల్లినది. 


స్టీరపడిన వేదములకు లిపిలేదు. లిపిబద్ధముచేయదగు చారిత్రక అవసరాలు 
ఆదిలో కూడా రాలేదు. ఫలితంగా మంత్రాలన్నిటిని స్వరనిబద్ధం చేసి ఉదాత్త 
అనుదాత్తరీతులలో గురుశిష్యపరంపరాను గుణంగాస్మృతి ద్వారా కొనసాగించేవారు. 
తర్వాతి కాలంలో యాస్కబుషి షుమారు క్రీస్తుపూర్వం ఒక వెయ్యి సంవత్సరాల 
క్రితము నిరుక్తము అనుపేర వేద నిఘంటువును సృష్టించి మహోపకారం చేసినాడు. 
ఆతర్వాత క్రీస్తుపూర్వం షుమారు 7వ శతాబ్దంలో పాణిని సంస్కృతమునకు 
వ్యాకరణము రచించి మహోపకారం చేసినాడు. 

స్మృతి, శృతుల ద్వారా నిత్యత్వాన్ని సంతరించుకొన్న మంత్రములు విశేషమైన 
జ్ఞాపకశక్తిత పాటు మనళ్ళక్తులను వృద్ధిచేసినవి. ఈకారణాలవలన బుషులు 
మంత్రస్రష్టలుగాను, యోగులుగాను, త్రికాలజ్ఞానులుగాను అతీత మానసికశక్తులక 
ధిపతులైనారు. వీరిజ్ఞానము అసామాన్యమైన మానసిక శక్తుల స్పందనా ఫలితమే! 
మంత్రాలలో ధర్మొమార్గాన్ననుసరించుతున్న రాజుల గురించి వర్ణనలు కొల్లలుగా 
కనుపించును. 

బుషుల కాలానికే సవూజవు వర్గాలుగా ఏర్పడి ఉత్పత్తులు మానవ 
అవసరాలకంటే ఎక్కువ పెరుగుట, పెరిగిన సంపదకు 'రక్షణ అవసరం రావటం, 
రాజ్యాలు రావటం, సైన్యాలు రావటం, శ్రమనైపుణ్యఫలితంగా శ్రమ అవసరంలేని 
“స్వేచ్చాకాలము లభించుట, గ్రామాలకు సమీప అడవులలో తగిన ఆహార సౌకర్యాలు 
వసతి లభించుట, వందలకొలది బుత్విక్కులు వారాలు మాసాలుగా యజ్ఞకర్మలు 
నడుపుట, ఈ కర్మల అనుష్టానంలో మంత్రాలు అప్రయత్నంగా మెరుపులా మెరిసి 
శక్తిమంతులైన బుషుల ముఖముల ద్వారా వెలువడుట - జరిగేవి. 


వేదజ్ఞానం అనంతమైనదని 5 "ందరి భాష్యకారుల భావము. మానవ (పేరితమని 
మరి కొందరి భావం. భావాలు ఎలా వున్నా సమాజ నిత్యాచరణకు దూరమ్రైనందున 
వేదజ్ఞానం వృద్ది చెందక మూడువేల సంవత్సరాలకుపైగా అలాగే నిలచిపోయింది. దీని 
ఫలితంగా వేద జ్ఞానాన్ని స్ఫూర్తిగా తీసికొన్నమనం అధునాతన విజ్ఞాన ప్రపంచంలో 
అందరికంటె వెనుక పడిపోయి పేడ స్థితిలో బాధలు అనుభవించుచున్నాము. వేదజ్తానం 


భావాలకే పరిమితమయిపోయి ఆచరణలో సమాజాభీవుద్ధికి తోద్చుడకపోటానికి మనకు. 


కల్గిన దుర్గతే నిదర్శనం. 





మనస్సు కనుసించదు. వినిపించదు. చాలామందికి అసలు వున్నటై అనిపించదు. 


యోగ - నత్యదర్వనము 25 





ఆకారము లేనిది, పదార్థము కానిది. ఇది విశ్వశక్తియొక్క సూక్ముశక్తి. ఈ శక్తి 
మానవునిలో ఇమిడి యున్నది. దీనిని అవగాహన చేసికోవాలంటే మనోజనితమైన 
బుద్ధితోనే సాధ్యపడుతుంది. అనగా మనస్సును మనస్సుతోనే అర్థం చేసికోవాలి. మనస్సు 
మానవులకు మాత్రమే పరిమితము. అన్యజీవరాసులలో మచ్చుకైనా లేదు. 


మానవుడు సంఘజీవి. పశువులలో కూడ ఈ సంఘీభావం కనుపించుతుంది. 
పరిసరాలకు పర్యావరణానికి తగినట్టుగా మారగల'శక్తి మనిషికి మిగిలిన జీవరాసులకంటే 
చాలా ఎక్కువ గా నున్నది. పరిణామక్రమంలో మనస్సు ఏర్పడిన తర్వాత దీనికి చైతన్య 
స్వరూపం కల్గినది. ఈ చైతన్యముతో విలక్షణమైన పాత్ర వహించుతూ పర్యావరణ 
హ్లోషణ చేసికొని సాధ్యమైనంతవరకు దీనిని తనకు తగినట్టు మానవుడు మార్చుకోవటం 
చేయగల్లుతున్నాడు. ఇదే స్పజనక్రియ. ఈ క్రియ నూతన రాతి నాగరకత వృద్ధికి 
తోడ్పడింది. పర్యావరణ పరిస్థితులకు తగినట్టుగా మారలేని సందర్భాలలో 
పర్యావరణానికి నిబద్ధుడై కష్టములపాలయ్యేవాడు. 

పశువు గడ్డి కోసం తిరుగుతుంది. మనిషి ఆహారం కోసం తిరుగుతుంటాడు. 
ఎన్ని లక్షల సంవత్సరాలు గడచినా ప్రకృతిలో దొరికే గడ్డితోనే పశువులు 
([బతుకగల్లుతున్నాయి. గడ్డి దొరుకకపోతే పసుల మందలు అంతరించి పోతాయి. వాటి 
ఆహార రీతుల్లో మార్పులు అంతగా రాలేదు. రావు. కాని మనుష్యులలో వచ్చిన 
మార్పుల ఫలితంగా ఆహారాల్లో కూడా మార్పులు మానవుడు తెచ్చుకొన్నాడు. 
శాకాహారి మనిషి మత్స్యాహారిగాను మాంసాహారిగాను మారినాడు. దీనికి కారణం 
మనస్సు, బుద్ది. 

అట్టి మనస్సును స్వాధీన పరచుకొని దాని శక్తులను స్వశక్తి ( అహంకారశక్తి - 
self )తో అనుసంధింపజేస్తే ఊహాతీతమైన సంయోగశక్తి (145910౧ power) 
పరిథవిల్ల గలదు. ఇది దార్శనిక బుషుల భావం. 


గీతా చార్యుడు గీతలో సూచించిన మనస్సాధీనతా పద్ధతులు దార్భనిక కర్తలు 
కపిల, పతంజలి మహర్షులు సూచించిన పద్రతులే. కాని గీతలోని సంస్కృత భాష 
సరళమొనర్భబడినది. ఇది అందరు పండితులకు తెలియును. 


కోరికలకు పుట్టిల్లు పంచేం (దైయాలు. ఇంద్రియజ్ఞానం మనస్సులో పలురకాల 
కోర్కెలను కలుగ జేస్తుంది. ఇవి అనంతం. ఒక కోరిక తీరితే మరియొక కోరిక 
మనస్సును వెంట పడి వేటాడుతుంది. కోరికలు అనేక రకాలు. సాధ్యమయ్యేవి 
అసాధ్యమయ్యేవి. మంచిన్నిచెడ్డవి. సాత్తికమైనవ్మిక్రూరమైనవి. చెడు కోరికలను 


26 యోగ - నత్యదర్శనము 


తొలగించుకొని మంచి కోరికలపైనే మనస్సును పోనిస్తే మనిషి మంచివాడు అవుతాడు. 
మంచివాడు కావటానికి మధ్యలో చెడు ఆలోచనలు ప్రవేశించి భంగం కలుగ జేయగల 
ప్రమాదమున్నపుడు సంకల్పశక్తిని తెచ్చుకొని సత్కార్యములను చేయాలి. చెడు ఆలోచనల 
(ప్రమాదమున్నపుడు సంకల్పశక్తి తో ప్రతిక్షణమూ అహంకారశక్తి పనిచేసి మంచి పనులను 
పూర్తి చేసికోవాలి. 

శాస్త్రకారులలోను, విద్వాంసులలోను, కవులలోను, కళాకారులలోను, 
పారిశ్రామిక వేత్తలలోను, రాజ్యాంగనాయకులలోను, యుద్దవీరుల్లోను, నిర్మాణ 
కార్యకర్తలలోను, విద్యార్థులలోన్ను ఉన్న బుద్ధిద్వారా సంకల్పశక్తితో నూతన సృజన 
క్రియలకు మనస్సు అహంకారమును' (పేరణి చేస్తుంది. సకల జ్ఞాన సముపార్హన మనస్సు 
ద్వారానే సాధించబడుతుంది. ఇది నిర్వివాదము. సత్యము. 

మనశ్శక్తిని బుద్ధి ద్వారా మాత్రమే కొంతవరకు తెలిసికోనగును. పూర్తిగో 
తెలియరాదు. అందుచేత ఎంతో శ్రద్ధతో మనళ్ళక్తిని వృద్ధి -చేసికోవలసిన అవసరం 
కలదు. వృద్ధికి పరిమితులు లేవు. మనళశ్శక్తిని ఎంత వృద్ధి చేసికొంటే మానవుడు అంత 
లాభం పొందగలడు. అంతజ్ఞానము సాధించగలడు. 


యోగ- నత్యదర్శనము కవ అధ్యాయము 27 
మనస్సు=-అవస్థలు 
మనస్సుకు మూడు అవస్థలు గలవు. అవి చైతన్యం, ఉపచైతన్యం, సమాధి ఫ్థుతులు. 

1. చైతన్యం : ఈ స్థితి జాగ్రదవస్థలోనిది. మెలకువ లేక పూర్తి జ్ఞానములో 
నున్నప్పుడు మనం చేసేపనులు మనకు పూర్తిగా తెలియును. 

స ఉపచేతనావస్థ్థి స్థితి: ఈ స్థితి నిద్రలో కల్గుతుంది. చేతన మనస్సు నిద్రలోకి 
జారిపోతుంది. ఉపచేతనో మనస్సు విజృంభించుతుంది. దీని పరిధిభిన్నముగా 
నుంటుంది. లక్ష్యము మారుతుంది. అనేక కారణాల వలన చేతనావస్థలో తీరని 
కోరికలు లేక అణచి పెట్టుబడిన కోరికలు రెక్కలు కట్టుకొని వీరవిహారం చేస్తాయి. 
మనస్సులో కల్లోలాలు చెలరేగును. (పకంపనలు కూడా కలుగజేయును. ఒక్కొక్క 
ప్పుడు భయంకర పరిస్థితులు కల్పించబడి కలలుగా మారి శరీరము భయభ్రాంతులకు 


లోనయి గుండెవేగము ఎక్కువగా కొట్టుకొనుట ప్రారంభమగును. చెమటలు పట్టును. 
మూ్రవిసర్దనము కూడా సంభవించగలదు. 


3. సమాధిఫ్రితి ఏ ఈఈ ఫ్ర పాశ్చాత్యుల తత్వాలలో ఎక్కడా కనుపించదు. మరే 
ఇతర దేశములోను ఈ స్టితిగురించిన జ్ఞానము, అనుభవాలులేవు. ఇది భారతీయ 
తత్త్వజ్ఞాన ప్రత్యేకత. ఇది యోగలో సిద్ధించే చివరిస్టితి. మనస్సు చైతన్యంగాను, 

ఉపచైతన్యంగాను ఉండక తృష్టారాహిత్యస్థితిలో నుండి నిశ్చేతన స్థితిలోనికి 
వెళ్ళాలి. తృష్టారాహిత్య స్థితిలో(భావశూన్య స్థితిలోకి వెళ్లి అనూహ్యమైన ఆనందాన్ని 
అందుకొంటుంది. ఈ ఫ్టితిలో చేతనా మనస్సు పూర్తిగా స్థంభించి పోతుంది. మనిషి 
భౌతిక ప్రపంచంలోవున్నా స్పృహకోలోతాడు. ఈ స్థితి గడచిపోయిన తర్వాత 
మామూలు స్పృహలోకి వచ్చి పరిసరాలను గుర్తించగలుగుతాడు. సమాధి స్థితిలోని 
ఆనందము అపూర్వమైన శక్తులను (ప్రసాదించుతుంది. తనకున్న శక్తుల స్పృహలేక 
జ్ఞానముకలిగిన తర్వాత వాటిని చెడుపనులకు వినియోగించరాదు. భోగలాలసలో 
పడి శక్తులన్నిటిని పోగొట్టుకొనే ప్రమాదం కలదు. హింసాక్రియలకు ఆశక్తులను 
ఉపయోగించరాదు. ఎల్లప్పుడూ పరులకు సహాయం చేస్తూ మంచిపనులకు మా త్రమే 
ఉపయోగించుతూయుంచే ఆ శక్తులు చాలాకాలము ఉండగలవు. మనస్సు సంపూర్ణ 
స్వాధీనతలోకి వచ్చినపుడుమా త్రమే సమాధి స్థితి వచ్చును. ఈ స్థితిలో మనస్సులో 
ఆల్లోచనలు శూన్యమగును. ఏ ఆలోచనాయుండదు. అహంకారము నిరంతర 
అభ్యాసము ద్వారా ఈ స్థితిని చేరుకోగలదు. 


శరీరము లేనిదే మనస్సులేదు. కాని శరీరమునుండి మనస్సు జనించలేదం. శరీరము 


28 యోగ - నత్యదర్శవము 
భౌతికము. మనస్సు సూక్ష్మము. ఆందుచేత శరీరానికి అవసరమయ్యే ఆహారంపై 
మనస్సు ఆధారపడదు. అట్టి ఆహారం మనస్సును ప్రభావితం చేయలేదు. ఆహారంపై 
ఇష్టానిష్టాలు మనస్సుకు మాత్రం కలదు. మనస్సు ఇష్టపడే ఆహారాలు మంచివి కాకపోతే 
వాటిని తిరస్కరించాలి. సొత్తికాహారం శరీరారోగ్యానికి అవసరం. ఆహారం 
బాగుగానుంటేనే మనస్సు చురుకుగా పనిచేయగల్లుతుంది. 


అధునాతన యుగంలో శాస్త్రసాంకేతిక పరిజ్ఞానం వున పరిశ్రవులు 
ఉత్పత్తులనత్యధికం చేసి ఎనలేని సంపదలను సద్ధింపచేయుమున్నది. ఈ సంపదే ఎనలేని 
సమస్యలను కోరికలను తెచ్చిపెట్టుచున్నది. సంపద ఆవరించిన వ్యక్తుల మనస్సులపై 
వాటి ప్రభావం ప్రస్ఫుటంగా కనుపించుచున్నది. రోజులు గడచిన కొలదీ సమస్యలు, 
కోరికలు పెరిగిపోవుచుండుట చేత మనస్సు స్వాధీనత కష్టతరమగుచున్నది. అందుచేత 
విజ్ఞాలు సంపదలకు దూరంగా నుండలేకపోయినా సంపదప్రభావం తమ మీద 
పడనీయకుండా చూచుకొంటే మనస్సు స్వాధీనానికై చేసే కృషిని సరళము చేసికోగలరు. 
మనస్సును స్వాధీన పరచుకోవటం కొరకు ప్రేరణ అవసరం. ఉన్నత లక్ష్యము ప్రేరణకు 
కారణము కావాలి. లక్ష్యసిద్ధి నెరవేరకలదు. 
మనస్సును స్వాధీనం చేసికోవాలనే నిర్మయం బుద్ధి చేయాలి. స్వాధీనపద్ధతులు బుద్ధి 
న్నిర్ణయించుతుంది. కాని మనస్సును స్వాధీనం చేసికొనే క్రియాశీల కృషి అహంకారము 
చేయాలి. దీనిని పాధారణ విజ్ఞులు మనస్సును మనస్సుతోనే స్వాధీనం చేసికోవటంగా 
బ్రమపడతారు. మనస్సును స్వాధీనం చేసికొనేది మనస్సు కాదు, అహంకారము 
మాతా స్వాధీన కార్యక్రమంలో ఎదురయ్యే అవాంతరాలు, అడ్డంకులు బుద్ది ద్వారా 
పసిగట్టి,తెలిసికొని వాటి నివారణకు చర్యలు చేయాలి. సుశిక్షత పరిధిలో ఏకా గ్రదింతన 
అహంకారము చేయగల్లితే మనస్సు స్వాధీనమవుతుం ది. అవిచ్చిన్నణవిరళ్వనిరాటంక 
కృషిద్వారానే ఈ స్వాధీనము జరుగుతుంది. ఈకృషిముధ్యళో ఆగిపోవటాలు, 
విరామాలు పనికిరావు. == 
స్వాధీనత పొందటానికి కాలనిరయంలేదు. కొంత మందికి స్వాధినత అసలు రానే 
రాదు. మరికొంతమంది 3 దశాబ్దాలు గడచినా చేరువలోకి చేరుకోలేరు. కొద్దిమంది 
తక్కువ కాలంలో స్వాధీనత పొందగల్లుతారు. ఈ స్వాధీనానికి కారణాలు పటిష్టమైన 
అహంకారము, బలిష్టమైన సంకల్పము, శిక్షణా యుతమైన నిరంతర కృషి మొదలగునవి. 
తృష్ణ అవిద్యలు సకల దుఃఖములకు హైతువులని బుషులు (ప్రవచించారు. 
ఇవియున్నంత వరకు మనస్సు స్వాధీనము కాదు. సుఖసంపదలు, భోగవిలాసములోకి 
మనస్సు అహంకారమును ఈడ్భుకొనిపోతుంది. అహంకారము స్వదైతన్యంతో(561% 


యోగ- సత్యదర్శనము మనస్సు - అవస్థలు 29 


Consciousness) బుద్ది యొక్కశక్తితో మనస్సు పోకడలను అర్థం వసికొని 
అడ్డుకొని మంచి దారిలోకి మళ్లించగలగాలి. మనస్సు స్వాధీనము సులభమగును. 
మనస్సు స్వాధినత గురించి బుషులు చాలామార్లాలు చూపించారు. పతంజలి మహర్షి 
చూపించిన మర్గాలు చాలా స్పష్టంగానున్నవి. సరళంగానున్ననవి. 


యోగదర్భన [గ్రంథములో పతంజలి మొదటి అధ్యాయము రెండవ సూత్రములో 
యోగకు అర్థం చిత్తవృత్తినిరోధము అని చెప్పారు. చిత్తవృత్తులు అనగా మనస్సులో 
కలిగే అంతులేని ఆలోచనలు. సుడి గుండాలు జీవులన్కుజడ పదార్దాలను తన 
జలగర్భంలోనికి ఈడ్చుకొని పోయినట్లుగా మనస్సులో కలిగే వివిధ ఆలోచనలు 
అహంకారమును తమవైపుకు కోరికల సుడిగుండాల్లోనికి ఈడ్చుకొని పోగలవని వాటిని 
నిరోధించుటయే యోగ అని పతంజలి వర్షించి చెప్పారు. చిత్తములో పుట్టుక ని వచ్చే 
ఆలోచనలన్నుకోరికలను నిరోధించుట ద్వారా ప్రధానభూమికను యోగలో ఏర్పాటు 
చేసినట్టు అవుతుంది. అంతేకాని నిరోధమే యోగ యొక్క అంతిమ ఫి కాదు. అందరికీ 
యోగ సాధ్యపడకపోవచ్చును. కాని యోగశాస్త్రం చదిని అభ్యాస క్రమములోనికి 
దిగినప్పుడు చిత్తములో చెలరేగే కల్మష జ్వాలలన్నుకల్లోలాలను నిరోధించుట ద్వారా 
చిత్తమును శుద్ధిచేసి సాత్త్వికష్రవ ర్తన అలవర్చుకొని జీవితానికి క్రొత్తమలుపు తీసుకొని 
రావీలగును. 

అన్ని భాషలలో నేను (అహం) అనేపదమున్నది. విభక్తి ప్రత్యాయాలతో నేను 
శబ్దము నాది, నా కొరకు అన్నట్టుగా మారిపోతుంది. ఈ “నేను అంటే ఎవరు అనే 
(ప్రశ్న చాలామంది విద్వాంసులు, తత్తవేత్తలు, బుషులు వేసారు. ఇప్పటికీ అదే ప్రశ్నను 
చాలామంది వేస్తున్నారు. దీని సమాధానం మొదట్లోనే వివరాలతో యివ్వటం జరిగినది. 
“అహంకార శక్తి అని, ఈ అహంకార శక్తిని ఎవరు సృష్టించలేదని కొన్ని లక్షల 
సంవత్సరాల మానవ పరిణామక్రమంలో ఒకానొక దశలో మానవునిలో ఏర్పడిందని 
మొదట్లోనే వివరణలు ఇవ్వబడినవి. 


ఈ ప్రపంచాన్ని సంపూర్ణంగా అర్థం చేసికొనుట అంత సులభముకాదు. కాని 
ప్రతి మనిషి తనకు తగినట్టుగా భౌతిక మార్పులను అర్థం చేసికొంటున్నాడు. 


అంతవరకు సఫలత పొందుతున్నాడు. బాహ్య ప్రపంచాన్ని అర్థం చేసికొన్నట్టుగా తన్ను 


తాను భం చేసిక లేకపోతున్నాడు. కారణం స్వశక్తి పైన, మనస్సు పైన పూర్తి అవగాహన 
ఎది మజ | = 
పోవటం. 


మనం సమాజంలో ఒక భాగమే. న్యక్తుల సముదాయమే సమాజం. ఇట్ట 





30. యోగ- నత్యదర్శనము 





సమాజంలో వ్యక్తులకు సరస్తర సంబండ్గాలుంటాయి. నేను వేరు సమాజం వేరు 
అనిగాని, మనం వేరు సన్దూజిరిచేరు అనిగాని భ్రమలు పడకూడదు. (ప్రతివ్యక్తిలోను 
కొంత శక్తి యున్నదని, దానిని అహంకార (“నేను అనే శక్తి) శక్తియని అంటాము. 
ఈ అహంకార శక్తి (భౌతికంగా చూస్తే శరీర శక్తి)కి మనశ్శక్తి, బుద్ధి శక్తి కలిసి 


యుండుటను “నేను? అనే దానికి అర్థమని కొందరు పండితులు రూఢియైన 
తార్కాణాలతో వివరించినారు. 

అనుభవజ్ఞాల, పండితులద్వారా “నేను ఏమిటో తెలిసికొన్న దానికి స్వయం 
అధ్యయనం, స్వయం పరిశీలన p స్వయం పరిశోధనల ద్వారా తెలిసిక్‌ "న్న దానికి 
వ్యత్యాసం చాలా ఉంటుంది. శ్రోత్రజ్ఞానము కంటే స్వచైతన్యముద్యారా లభించిన 
జ్ఞానము మరింత తేట తెల్లముగాను పటిష్టముగాను ఉండగలదు. ఎట్టి కట్టుబాట్లు, 
నియమ నిబంధనలు లేకుండా సంపూర్ణ స్వేచ్చా వాతావరణంలో ఎట్టి ఒత్తిళ్ళకు గురి 
కాకుండా తనను తాను తెలిసికొనుటలోనే ఆనందం కలదు. అలా తెలిసికొనుటయే 
యోగలోని సమాధిస్టీతి. దీనిని పతంజలి అసం ప్రజ్ఞాత సమాధి స్థీతిగా వర్ణించారు. 

మనస్సు స్వాధీనతా చర్యలు బహుళం. అన్నిటి కంచె తేలిక మార్గం మనస్సును 
దాని ఇష్టం వచ్చానట్టు పోనివ్వటం. వివేకము ద్వారా నిత్యమూ దాని వృత్తులను గమనిస్తూ 
ఉండాలి. ఎన్నో ఆలోచనల, కోర్కెల వెంటపోయి పోయి అలసి పోయినట్టుగాను ఇక 
చలనం కోల్పోయేస్థితిలోనికి వచ్చినట్టుగాను ఉన్నప్పుడు దానిని బంధించి కదలకుండా 
కట్టడి చేయుట సాధ్యపడుతుందంటారు స్వామివివేకానంద. ఇదే సవ్యమైన్నసత్యమైన 
సులభమైన మార్గంగా కనుపించుతోంది. 


సమాజంలో ఉత్పన్నమయ్యే తీవ్రగందరగోళ, హింసాయుత చర్యలు, 
ఘటనలు కొన్నిసందర్భాలలో సంక్షోభాలకు మనసును గురిచేయగలవు. మరి కన్ని 
సందర్భాలలో ఘోరవిపత్తులు కూడా తెచ్చిపెట్టగలవు: అట్టి బాహ్యఘటనలకు 
అతీతంగా మనస్సును ఉంచి ప్రశాంతతను కల్గించి సుస్థిరం చేయుట ద్వారా మనో 
వైకల్యం కలుగకుండా కాపాడు కోవాలి. ఈ చర్య ద్వారా మనస్సు భగ్నం కాకుండాను, 
ముక్కలు ముక్కలు కాకుండానుండగలదు. (ప్రమాదాలు తొలగి పోగలవు. 


సమాజంలో నిత్యమూ జరిగే దోపిడీలు, దౌర్హన్యాలు, హింసాకాండల్పుఅవినీతి 
కుళ్లు పనులకు దూరంగా మనస్సు నుంచి, దాని స్వేష్ఫను పరిశుభ్రతను కాపాడాలి, 
పతంజలి కాలం నాటికి సమాజంలో నేడు మనంచూస్తున్న దుష్టపరిణామాలు లేవు. 


యోగ్ల- సత్యదర్శనము మనస్సు - అవస్థలు 31 





ఉన్నట్లయితే వాటిని గురించి తగు హెచ్చరికలు చేస్తూ మరికొన్ని సూత్రాలు పతంజలి 
రచించేవారు. 


మనకు విపత్తులు, అనుకోని అనర్థాలు జరిగతే మనస్సు క్రుంగిపోయి, కృశించి 
పోయే స్థితికి రావచ్చు. వివేకంతో ఆ స్థితిగతులనర్థం చేసికొని తగిన సమయంలోతగిన 
పనులద్వారా మనస్స్రిరతను, శుద్ధతను కాపాడాలి. నిరాశ్ననిస్ప్రహలకు లోనయి 
మనస్సును వ్యాకుల పరచవలదు. బలహీన పరచవలదు. ఇట్టి బలహీనతలు మనస్సును 
మరింత (క్రుంగ దీసి మనం చేపట్టే కార్యములకు అడ్డుపడగలవు. కాబట్టి నీటి ప్రమాదాల 
నుండి మనస్సును కాపాడుకోవాలి. 


స్వాధీన క్రియలలో ఆలోచనలనరికట్టుటమొదటి అంశము, మొదట్లో 
ఆలోచనలు ఒకదాని వెంట మరొకటి ప్రవాహంలా పరుగెత్తుకొనిపోతూ వుంటాయి. 
అట్టి ఆలోచనలను క్రమబద్దంగా తొలగించుకొంటూపసోతే చివరకు ఒక్క ఆలోచన 
మిగిలియుండే స్థితికి రావచ్చును. ఏ ఆలోచన లేకుండా మనస్సు శూన్యతలోనుండలేదు. 
వమునజాలదు. చివరి ఆలోచనను కూడా లేకుండా చేయగర్లితే యోగసిద్ధి 
పొందినట్లగును. ఇక్కడే భయంకర పోరాటం జరుగుతుంది. మనస్సు అంత తేలికగా 
లొంగిరాదు. పోరాడి మనస్సులో చివరి ఆలోచన కూడా లేకుండా చేయగలగాలి. 
సంకల్పముతో ఈ విజయాన్ని సాధించవీలగును. యోగసిద్ధి తప్పుక కలుగుతుంది. 


మనస్సులో ఆలోచన పుట్టినప్పటి నుండి మానవ నాగరకత ప్రారంభమైనదని 
ప్రొజ్జులు. విశదికరించి యున్నారు. అట్టి ఆలోచనలు అనంత కోణాల్లో 
అసంఖ్యాకంగాను అనంత పరిమాణాల్లో అనంత రేఖల్లో విస్తరిల్లి విశేషజ్ఞానానికి మూల . 
కారణమై అశేష సౌభాగ్యాన్ని చేకూర్చిపెట్టినవి. తన్మూలంగా మౌనవుడు 


సుఖభోగలాలసుడై తన్నుతానే మరచి పోయేస్థితిలోనికి జారినాడు. ఈవింత 
పరిణామాలు విపత్తులనే తెచ్చి సెట్టుగలవు. 





దుష్ట - ఆలోచనలు' బుద్ద్ధున్నిజీసస్‌ను ప్రలోభములతో భోగలాలస కూపం 
లోనికి నెట్టివేయటానికి విఫలయత్నాలు చేసినట్టు చరి త్ర పాఠాలు మనకు చెప్పుచున్నవి. 
దీని సారాంశమును పాఠాలుగా గుర్తించి దుష్ట ఆలోచనలను వునస్సులో నికి 
రానీయకుండా ప్రలోభాలకు లొంగిపోకుండా పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. 
చరిత్రలో మహా పురుషుల జీవితాలలో వీటిని మనం చూస్తూ ఉన్నాము. విన్నోము. 
చదువుకొన్నాము. ప్రలోభాలకు లొంగిపోకుండా ఉండాలి. మనకు అట్టి మహా 
పురుషులకున్న నిరోధకశక్తి లేకపోయినా దుష్త్ర భావాలను జాగ్రత్తగా కనిపెట్టి తిరస్కరించే 


32 యోగ - నతృ్యదర్వనము " 
అలవాటు చేసికోవాలి. అటువంటి కీడు ఆలోచనలు వచ్చినపుడు దైవచింతనాపరులు 
ఇప్పదేవతా ప్రార్థన చేసికొని కీడును తొలగించుకోవాలి. ప్రార్ధన మనస్సుకు చాలా బలాన్తి 
చేకూర్చి పెట్టి కీడును తొలగింప జేసి విజయసిద్ధిని కలుగజేయగలదు. ఇతరులు నైతిక, 
సాత్త్విక మార్గాలను జ్ఞప్తికి తెచ్చుకొని ప్రలోభాలకు గురికాకుండా కీడును అడ్డుకోవాలి. 
మనోనిగ్రహమును సాధించవీలగును. అన్ని వర్గాల ప్రజలు మనోని గ్రహాన్ని సాధించి 
కీడును తొలగించుకొని యోగ సిద్ధి మార్గంలో ముందుకు వెళ్లాలి. 


(ప్రతి మనస్సులో ఆలోచనా (ప్రవాహం ఎప్పుడూ జోరుగానే సాగిపోతూ 
యుంటుంది. ఆలోచనలు లేని శణము ఉండదు. ఆలోచనల మధ్య కాలము అనగా 
వ్యవధి లేక విరామం అంటూ ఎప్పుడూ యుండదు. నిరంతరంగా ఆలోచనల దాడి 
మనస్సుపై ఎప్పుడూ జరుగుతుంది. ఖాళీ లేక విరామం ఎప్పుడూ యుండదు. ఇది 
మనస్సు యొక్క ప్రధాన లక్షణము. యోగం యొక్క లక్ష్యము భావశూన్యతను 
స్పష్టించుటయే. అనగా మనస్సును స్వాధీనము చేసికొనుటయే, ఆలోచనలను లేకుండా 
చేసికొనుటయే. 


తనలో జరిగే మార్పులకు, కుటుంబంలో జరిగే మార్పులకు సమాజంలో 

జరిగే పరిణామాలకు, ఘటనలకు మనస్సు ప్రతి క్షణము స్పందించుతూ యుంటుంది. 
స్పందన లేని క్షణాంశం కూడ యుండదు. ముఖ్యమైన సామాజిక అనుభవాలను, 
స్వంత అనుభవాలను మనస్సు మెదడులో జ్ఞాపకాలుగా భద్రపరుస్తుంది. అవసరం 
వచ్చినపుడు మననం చేసికొంటుంది. తర్వాత ఏమి చేయాలో వివేకం తెలియజేస్తే 
' అహంకారం కార్యక్రమానికి పూనుకొని మనస్సును బరిలోనికి లాగి తన పనిలో 
న్షిమగ్గమయ్యేటట్లు చేస్తుంది. ఇది రివర్సు ప్రాసెస్‌. ప్రతిలోమ పద్ధతి. అహంకారము 
మనస్సును ఈడ్డుకొని రావటం - యోగలోనే జరిగే క్రియ. గొప్పవారు, యోగులు 
ఈక్రియ ఎప్పుడూ చేయగలరు. ఈ క్రియలోనే వారి ఘనత ఉన్నది. మనస్సు 
ఆలోచనతోనే అన్ని వేదనల్పుసుఖములు పొందుతుంది. మనస్సు మనిషికి జ్ఞాన ప్రదానం 
చేస్తుంది. మనస్సు వుంటేనే జ్ఞానేంద్రియాలు పనిచేసి జ్ఞానాన్ని కలుగ జేసేది. మనస్సు 
లేకుండా చాలా లక్షల సంవత్సరాలు ఆది మానవుడు మనలేదా? అజ్ఞానం అనే 
అంధకారంలో మ్రగ్గిపోయాడు. ఎలాగో జీవన యాత్ర చేసాడు ప్రతి జీవి చేసినట్టుగానే. 
మనస్సు ద్వారా జ్ఞానాన్ని ఆర్తించాడు మనిషి ఈ జ్ఞానం బహుముఖంగా వృద్ధి చెందినది. 
ఎవరు ఏ రకమైన జ్ఞానాన్ని సంపాదించారో దానిని బట్టి వారు విద్వాంసులని, శాస్త్ర, 
వేత్తలని, కళాకారులని, రాజకీయవేత్తలని పిలవబడుచున్నారు. ఇవన్ని భౌతిక ప్రపంచానికి 





యోాగ- నత్యదర్శవము మనస్సు - అవస్థలు 33 
సచ్‌ ప త తే న హా 
సంబంధించిన జ్ఞానములు. ప్రకృతికి సంబంధించిన జ్ఞానములు. ఇవి ప్రథమంగా 
మనస్సు సేకరించిన జ్ఞానములు. ఆ తర్వాతే తన్నుతాను తెలిసికొనే ప్రయత్నంలో 
మనిషికి మనస్సు ఆతాత్విక జ్ఞానాన్ని కలుగజేసింది. 

జ్ఞాన సాధనలో వివిధ దశలు, స్థాయిలు కలవు. అందరి మనస్సులకు ఒకే 
న్హాయిగల జ్ఞానం కలగదు. భిన్న స్థాయిల్లో జ్ఞానముంటుంది. భౌతిక జ్ఞానం వేర్పు 
వివేకం వేరు. బుద్ది తన శక్తులతో వివేకాన్ని కలుగ జేస్తుంది. వివేకమనగా మంచి 
చెడులను నిర్ణయించే శక్తి. బుద్ధి మనస్సు ద్వారా ఏర్పడిన ఒక శక్తి. భిన్న మనశ్శక్తు ల 
కలయిక బుద్ధి అని ముందుగా వర్ణించబడినది గదా! బుద్ధి మనస్సు కంటే భిన్నంగానుండి 
ఎప్పుడు ఏమిచేయాలో ఎలా చేయాలో ఎంతవరకు చేయాలో తగు నిర్ణయం చేస్తుంది. 
అహంకారం ఆ న్నిర్ణయాల ప్రకారం పని ప్రారంభించుతుంది. 

ఈ భౌతిక జ్ఞానానికి భిన్నమైనది స్వజ్ఞానముచీనిని దైవ భక్తులు ఆత్మజ్ఞానమని, 
భౌతిక వాదులు తన్నుతాను తెలిసికొనే అహంకారతత్త జ్ఞానమని అంటారు. ఎవరు 
ఏ విధంగా భావించినా అందరూ ఈ ప్రకృతియొక్క యదార్ధలోకంలో ఒకే చోటనుండి 
ప్రయాణం చేయుచున్నవారలే గదా! జీవితం యొక్క పరమార్థం ప్రశాంతత, సుఖం, 
ప్రగతి, ఈ బాటలోనే ఉన్నవి. ఈ పరమార్థ సాధనకే అందరూ కృషి చేసేది. 

తృష్ణ అ విద్యలు మానవాళిని పట్టి పీడించుచున్న వ్యాధులు. తృష్ణ అనగా 
తనకు అవసరమయిన దాని కంటె మించి కోరుకొనుట. అట్ల కోరికలను అడ్డ దారులు 
త్రొక్కి అయినా తీర్చుకొనుటను తృష్ణ అని తత్త్వవేత్తలు నిర్వచించారు. తృష్ణ మనిషిని 
చెడు పనులకు గురిచేస్తుంది. మహాోోప ద్రవం కలుగ జేస్తుంది. అవిద్య అనగా అజ్ఞానం. 
ఏ విషయాన్నైనా తెలిసికొనలేకపోవుట. అవిద్యవలన ఏ పని చేయాలో తెలియని స్థితి 
కలుగుతుంది. ఆ ఫ్టతి ఎన్నో అనర్థాలకు దారి తీస్తుంది. తృష్ణ అవిద్యలు రెండూ 
మనిషికి బద్ధ శత్రువులు. ఘోరమైన బాధలకు మనిషిని గురి చేయగలవు. ఈ రెండింటి 
గురించి బుద్దుడు జ్ఞానం కలుగజేసి మహోపకారం చేసియున్నాడు. ఈ తృష్ణ అవిద్యల 
లోతుపాతులకు వెళ్ళి అవి తెచ్చిపెట్టే ఘోర విషమ సంకట స్టీతులు గ్రహించి వాటిని 
పూర్తిగా నివారణ చేసికున్న రోజు ముక్తిరోజుగా పరిగణించవచ్చును. నిరంతర కృషి 
ద్వారా వాటి విముక్తి సాధ్యమవుతుంది. విముక్తిపొందిన తర్వాత యోగమార్గము 
సుగమమవుతుంది. త్వరలోయోగ సిద్ధిని సాధించనగును. 


ఇంద్రియాలు కోరికలకు మూలములు. నేత్రము, శ్రోత్రము ప్రధాన కారణాలు. 


నేత్రము, శ్రోత్రము - రెండు ఇంద్రియాలు రెండవ సంవత్సరం వయస్సులో ఒక బాలికకు 


34 యోగ - నత్యదర్శవము 


మశూచి వలన పోయినవి. దృశ్యము, శబ్దము లేకుండాపోయినవి. ఆ బాలికకు 
తెలిసికోవాలన్సినేర్ఫుకోవాలనే కోరిక అస్సస్తంగా ఉండిపోయింది. వయస్సు పెరిగిన 
కొలదీ జిజ్ఞాస పెరిగింది. కాని జ్ఞానమెలారాగలధు ఆ బాలికకు? ఇది సాధ్యము 
కాదని అందరూ అనుకున్నారు. కాని ఆ బాలిక స్పర్శ జ్ఞానేంద్రియం ద్వారానే శ్రో త్రము, 
నేత్రముల ద్వారా వచ్చే జ్ఞానాన్ని సంపాదించింది. (ప్రపంచమంతయూ దిగ్ర్రాంతి 
చెందినది. ఆమె పేరు హెలెన్‌కెల్లర్‌. అమెరికా వాసి. ఇంగ్రీషు భాషాజ్ఞానం నెమ్మదిగా 
తెచ్చుకొన్నది. ఆ తర్వాత లాటిన్‌ భాషాజ్ఞానము కూడా తెచ్చుకో గల్లినది. ఇవన్నీ 
ఎలా సాధ్యమైనవి? పంచేంద్రియాలలో స్పర్శేంద్రియం ద్వారానే దీనిని సాధించింది. 
అహంకారం సంకల్పించింది. సంకల్ప శక్తి పనిచేసింది. విశేష కృషి చేసింది. మనస్సు. 
ఎప్పుడూ చురుకుగా పని చేసేది. ఈ మనస్సు, అహంకారముల సంయోగం ఫలితంగా 

ఆమెకు జ్ఞానసిద్ధి కల్లినది. ఇది అపూర్వమైన అద్భుతం. సప్త అద్భుతాలను మించినది. 
యోగ సిద్ధి ద్వారా సాధించిన మహత్తర విశేషము. ( ఈమె తన ద్రేళ్లను పెదిమలపై 
పెట్టుకొని శబ్దాలు చేసికొంటూ, తెలిసికొంటూ మాటలు, వాక్యాలు చెప్పటం 
ప్రారంభించింది. ఎదుటి మనిషి మాట్లాడేటప్పుడు తన వ్రేత్లను ఆ వ్యక్తి పెదాలపై 
ఉంచి శబ్ద గ్రాహ్యాన్ని స్పర్శ ద్వారా తెలిసికొని విశేష జ్ఞానాన్ని ఆర్టించినది). చూచినదాని 
కొరకు కోరిక, విన్నదానిని చదివినదానిని నేర్చుకోవాలనే కోరికలుకల్లుట సహజం. 

తక్కిన మూడు ఇంద్రియాల వలన కూడ కోరికలు కల్లుచుండును. ఇం ద్రియజ్ఞానములు 
కోరికలకు మూలమైనా మనస్సులేనిదే కోరికలుండవు. కోరికలు మనస్సులో ప్రవేశించిన 
తర్వాత వాటిని తీర్చుకొనుటకై మనస్సు అహంకారమును ముందుకు నడిపించుతుంది. 

పాడవటమేగాక అహంకారాన్ని కూడ పాడుచేస్తుంది. ఆలోచనల మాదిరిగా కోరికలు 
ఒక దాని వెంట ఒకటి ఎడ తెరపి లేకుండా ఆలోచనలను రేకెత్తించుచుండును. ఆది 
దశలో మానవ సమాజంలో మనిషికి మనస్సులేని కాలంలో కోరికలుండేవి కాదా అనే 
ప్రశ్న పొడసూపుతుంది. వాటిని కోరికలనరు. ఆకలి దప్పులక్రై సకల జీవులతో పాటుగా 
మానవుడు కూడ నిత్యమూ పోరాడుతుండేవాడు. చలన, ప్రతి చలన క్రియలు 
(action and reaction) ప్రకృతిలో సహజ సిద్ధమైన క్రియలేమనిషిని ముందుకు 
నడిపేవి. అంతేగాని ఆలోచనగాని, కోరికలుగాని వుండే అవకాశం లేనేలేదు. ఈ 
చర్య ge (action, : reaction, natural instincts) చర్యలకు ఆలోచనతో 
గాని మనస్సుతో గాని పనిలేదు. ప్రతి జీవికి ఉండేలక్షణాలుగా గుర్తింపబడినవి. ప్రకృతి 


సిద్ధమైనవి. 


యోగ- సతృ్యదడ్డనము - మెనేన్సు - అవస్థలు 35 


కోరికలులేని ఆలోచన ఉంటుంది. కాని ఆలోచన లేని కోరిక ఉండదు. 

కోరిక ఆలోచన - రెండూ కలసిపోయి మిశ్రమంగా గాకుండా పూర్ణ సంయోగం ద్వా? 
క్రొత్త. రూపును దిద్దుకొనుట జరిగితే -.అదే యోగంగా పరిగణించబడుతుంది. 
ఆలోచన మాదిరిగా కోరికలు కూడ సూత్ష్మములు. కోరిక కల్గినపుడు ఆలోచన 
పుడుతుంది. ఆలోచన ద్వారా బయట ప్రపంచంలోకి కోరిక నెట్టబడుతుంది. 
కోరికలు నెరవేరక పోతే మనస్సు చెదిరి పోవచ్చును, నీరసపడిపోవచ్చును లేదా ముక్కలై 
పోయినట్టుగా కనుపించవచ్చును. తీవ్రమైన సంక్షోభాలు మనస్సులో కలుగవచ్చును. 
అట్టి సందర్భాలలో ప్రశాంతత్తస్టిరత కొరకు నూతన కృషిలో మనస్సు నిమగ్నమైపోవాలి. 
ఈ పని అహంకారము చేయవలసి ఉంటుంది. 

కోరికలు పలురకాలు. సోధారణమైనవి, సాధ్యపడేవి, క్రిష్రతరమైనవి, ఇతరుల 
సాయంతో పొందగలిగేవి, స్వప్రయత్నంతో సాధించుకోగలిగేవి, ఎంత ప్రయత్నించినా 
సాధ్యపడనివి, గాలిలో మేడలు కట్లేవి, శరీర సంబంధమైనవి, కేవలం మనస్సుకు 
మాత్రమే పరిమితమయ్యేవి, ఆస్తిపరమైనవి, ఆచారపరమైనవి, అలవాట్లు పరమైనవి, 
వెోక్షానికి సంబంధించినవి, అధికారులకు, ఉద్యోగులకు సంబంధించినవి, 
వ్యామోహాలకు సంబంధించినవి, భక్తిపరమైనవి. కోరికలు తీరాలంటే, అహంకారము 
పని చేస్తేగాని వీలుపడదు. 


కోరికలు కొన్ని క్షణికమైనవి. కొన్ని శాశ్వత సత్యదర్శనానికి తపించేవి. 
సోమరితనంలో పుట్టుకొచ్చేవి కీడును కలుగజేయును. కార్య సఫలళకై జరిపే కృషిలో 
పుట్టుకొని వచ్చేవి కొన్ని. జా(గ్రదవస్థలోను, నిద్రావస్థలోను పుట్టుకొని వచ్చేవి. 
కోరికలకు అంతులేదు. కోరికల స్వభావాన్ని, సాధ్యములను వివేకంతో చూడ గల్గిన 
మనిషికి అనవసరపు శ్రమ చాలా వరకు తప్పిసోతుంది. 

బాహ్యా ప్రపంచ జ్ఞానము, స్వశక్తి జ్ఞానము భిన్నములు. బాహ్యా ప్రపంచ జ్ఞానం 
ఎక్కువగా శృతిపైన దృశ్యముపైన ఆధారపడి యుంటుంది. . తన్ను తాను తెలిసికొనే 
జ్ఞా నమునకు భూత ప్రపంచ సంబంధము లేదు. తాత్త్విక చింతనతో ఈ జ్ఞానం 
ముడిపడుతుంది. ఈ తాత్తిక జ్ఞానం ద్వారా బంధ విచ్చిత్తి గావించి దుఃఖ నివారణ 
అనే మోక్షం లభింపచేసికొనాలి. 


స్వార్థ చింతనలేని మనిషి ఉండడు. ఉంచే అతడు పిచ్చివాడైనా కావాలి లేక 


యోగి అయినా కావాలి. భౌతిక జీవన యాత్రకు స్వార్థం అనివార్యం. స్వార్థానికి 


చాలా అర్థాలు కలవు. ఎప్పుడూ స్వీయ ప్రయోజనాలకే తన పనులను చేయటం 


36 యోగ్‌ - శెత్యతర్యన్లముం 





సంకుచిత స్వార్ధం. ఇతరులను తన ప్రయోజనాలకు బలి చేసే స్వార్థం క్రూరమైైనది. 
అట్టి పనులు చేసేవారు (కారులుగా పరిగణించబడతారు. దుష్టజనులుగా 
సేరుబడతారు. స్వార్థంకు అర్దం చెప్పితే ... 


స్వ = తనకు, అర్థం = లాభం లేక ప్రయోజనం. స్వంత లాభం కొరకు పని 
చేసేవారిని స్వార్థ జీవులంటారు. తన్ను తాను తెలిసికొనుట తాత్సిక స్వార్థం. తెలిసికొన్న 
తర్వాత అతడు ముక్తికై వెంపర్జ్హాడుతాడు. 


ఆలోచనలన్నీ ఒకే మాదిరిగానుండవు. భిన్నంగానుండును. కొన్ని ఆలోచనలు 
మనిషికి ఉపయోగకారిగా నుండును, కొన్ని హాని చేస్తాయి. మంచి ఆలోచనలను అట్టి 
పెట్టుకొని చెడు ఆలోచనలను తొలగించుకోవాలి. తొలగించుకోవటానికి సుళువైన 
పద్ధతి కలదు. అని వచ్చినపుడు వాటికి వ్యతిరేకమైన ఆలోచనలు చేయటం 
ప్రారంభించాలి. అప్పుడు చెడువి తొలగి పోగలవు. ఈ మార్గాలను బుద్ధికుశలత 
తెలియజేస్తుంది. సంకల్పశక్తి సాయంతో చెడు ఆలోచనలను అహంకారము బయటకు 
నెట్టివేయగలదు. తనపనులను అహంకారము సమర్థవంతంగా పూర్తి చేసికోగలదు. 
శాంతి, ప్రశాంతత, ఫ్టరతనాంది స్వచైతన్యం పొందగలదు. 


తప్పులు మానవులు అందరూ చేస్తారు. తప్పు చేయనివాడు ఎక్కడా దొరకడు. 
తప్పులు చేయుట, తొందరపడుట మానవనైజం. జరిగిపోయిన తప్పులను తెలిసికొని 
దిద్దుకొని పునరావృతం కాకుండా చూచుకోవటం బుద్ధి, అహంకారములపని. 
తప్పులను తెలిసికోవటానికి చేసిన పనులను ఎప్పటికప్పుడు సమీక్ష చేసికొంటూ, 
ప్రన్నించుతూ, విశ్లేషణ చేస్తే తప్పులను బుద్ధిపట్టు కోగలదు. తప్పులు తెలిసిన తర్వాత 
వాటిని సరిదిద్దుకోవటానికి అహంకారం పని చేయాలి. అలోచనలనన్నిటినీ మనస్సే 
చేసినప్పటికిని బుద్ధి మాత్రమే తప్పులను ఎత్తి చూపగలదు. 


' అంతర్‌ దృష్టి అంతర్‌ వాణులగురించి తరచుచాలా మంది తత్త్వ వేత్తలు 
చెప్పుతూ, వ్రాస్తూయుంటారు. ఈ దృష్టి వాణులకు మూలం ఇదమిద్దంగా తేల్చి 
చెప్పటం కష్టం. తత్త్వ వేత్తలలో కొంతమందికి అంతర్‌ దృష్టి అనగా కళ్ళు మూసికొన్నా 
కనుపించుటయుంటుంది. ఇది సమాధి ఫ్రైతికి చిహ్నం. అంతర్‌'వాణి కూడ అచ్చే. 
ఇవి రెండు సామాన్య బుద్ధికి అతీతంగానుంటాయి. మనస్సులో అకస్మాత్తుగా కలిగే. 
క్రియా శీలక ఆలోచనలు ఒక్కోసారి మెరుపులా సత్యము వాణి ద్వారా వినబడుట 
జరుగుతుంది. దీనిని అంతర్‌వాణి అంటారు. ఈ అంతర్‌ దృష్టి, అంతర్‌వాణులు 
క్షణాంశ కాలంలో జరిగి పోగలవు. ఈ శక్తులు చాలా. కొద్ది మంది శిష్టాచారులకు 


యోగ- సత్యదర్శనము .మునస్సు - అవస్థలు 37 


| మాత్రమే కల్లును. వీటికి మూలం లేకపోలేదు. లోతుగా పరిశీలించితేగాని కారణాలు 
బయటకు రావు. గత అనుభవాల పొరలనుండిగాని, అకస్మాత్తుగా వెలువడే నూతన 
భావతరంగాల నుండి గాని ఇవి (ప్రత్యక్షముకావచ్చును. కారణాలు ఊహకు కూడ 
" అందవు. అంటే ముందుగా ఊహించుకోవటానికి వీలుపడదు. 


మనస్సు తెలివిగా సంచరించినపుడు ఆలోచనలు కూడ తెలివిని సంతరించు 
కొనును. తెలివి మనస్సు యొక్క లక్షణమేకాని మెదడుకు సంబంధించినది కాదు. 
తెలివికి అనేక కారణాలుంటాయి. ముఖ్యమైనవి, అవగాహన, ఊహ, స్మృతి, 
క్రియాశీలక సృజన, కఠిన (ప్రశ్నలకు సుళువైన సమాధానాలు తక్షణం చెప్పగల్లటం, 
సందర్భోచిత సంభాషణలు నెరపుట, మేటి ప్రశ్నలకు సమయస్పూర్తి సమాధానాలు 
చెప్పగలగటం - వగైరా తెలివిగా పరిగణించబడును. కొన్ని సందర్భాలలో సమాధానం 
దొరుకకపోతే తెలివి లేదన కూడదు. గత అనుభవాలను బేరీజు వేసికోవటం, నేర్చుకొన్న 
విషయాలను విశ్లేషణ చేసి సర్వార్థాలు తెలిసికొని అవసరమైనవాటిని జ్ఞప్తియుంచు 
కోవటాన్ని తెలివి అంటారు. తెలివికి జ్ఞాపకం, (క్రొత్త విషయాలకు రూపకల్పన 
చేయుట, సరియైన సమాధానం యివ్వగల సమయస్పూర్తి, జ్ఞానం అవసరం. వీటిలో 
ఎ ఒక్కటి లక పోయినా తెలివి అనేది లేదనాలి. 


సాధారణమైన, సరళమైన ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేనివారిని మొద్దులు అని 
లేక తెలివి తక్కువ వాళ్లని అంటారు. ఒక్కో సారి సమాధానం చెప్పలేనంత మాత్రాన 
మొద్దుతనం అంటగట్టకూడదు. 


సృజనశక్తి మనస్సు లక్షణాలన్నిటిలోను ముఖ్యమైనది. ద్రీనితోనే నాగరకత 
ప్రారంభమయినది (చేతితో కాదు. క్షమించాలి సత్యమును నిష్కర్షగా చెప్పినందుక్తు) 
సృజన శక్తి ఏర్పడిన తర్వాత బుద్ధికి పరిపూర్ణత కలిగింది. సృజనతకు తీవ్రమైన 
మ్షోషణాయుతమైన ఆలోచనకావాలి. అప్పుడు సృజనత క్రియారూపం పొంది మనకు 
గోచరించగలదు. గతంలోని అనుభవం, క్రొత్త విషయాలను కని పెట్టాలనే ఉత్సుకత 
మొదలగునవి మనస్సుకు ప్రాథమిక భూమికలు. శా స్త్రీయతలోనూతనత్వం, "నిత్య 
నూతన కళాసృష్టి గల కార్య క్రమాలను రూపొందించటానికి బుద్ధి విశేషించి కృషి చేస్తే 
మనస్సులో క్రొత్త ఆలోచనలు మెరుపులా ప్రత్యక్షనువవచ్చును. దీనినే క్రియా శీల 
స్పుజన క్రియ అని వర్ణించుతారు. నూతన సృష్టి అనిర్వచనీయమైన ఆనందాన్ని కల్గించును. 

ఈ కనిపెట్టడాల వెన్లుక కృషి జరొపేది అహంకారశక్తి మాత్రమే. ఒక్కోసారి 
ఈ అహంకారానికి సంకుచితమైన స్వార్థచింతన రావచ్చును. స్వార్థచింతన అంటే 


38 యోగ- నత్యదర్శనము 





కృషి ఫలితం అంతా తనకే చెందాలనుకొనుట. ఈ స్వార్ధ చింతనను రానీయరాదు. 
తాను సమాజంలో ఒక భాగమని, తన కృషి ఫలితము సమాజానికి చెందాలను కోవటం 
- నిస్వార్థభావంగాన్సు సమవాదంగాన్సు సామ్యవాదంగాను పిలవబడుతుంది. తన కృషి 
ఫలితమంతా తనకే చెందాలనుకోవటం స్వార్ధచింతన. ఇతరుల కృషి ఫలితము కూడ 
తనకే చెందాలనుకోవటం దుసా దుస్స్య చింతన అవుతుంది. ఈ దుస్సార్థచింతన 
జాతినంతను ఆవరించినను, రాజకీయనేతలనావరించినను యుద్ధాలకు దారితీసి 
మౌరణహోవూానికి కారణమవుతుంది. దుష్రస్వార్థం ప్రమాదకరం. దానిని 
నివారించాలి. స్వార్థం సంకుచితం. హేయం. తగదు. మనస్సులో మలినం 
చేర్చుతుంది. 

సత్యాన్వేషణను ఆది నుండి అనగా మనస్సు ఏర్పడినప్పటి నుండి మానవుడు 
చేయుచున్నాడు. ఒక్కో సత్యము కొంత అభివృద్ధిని తెస్తూయున్నది. నేటి సర్వతోముఖ 
సమగ్రాభివృద్ధి అవంత సత్యములకై జరిపిన కృషి ఫలితమే. ఇంత అభివృద్ధి 
వచ్చినప్పటికిని, ఈ సత్యాన్వేషణ అనంత సిద్దాంతాలకు, తత్వాలకు కారణమయింది. 
తాను నిర్దేశించుకొన్న మార్గంలోపోతూ ఒక్కో తత్త్వవేత్త సత్యదర్శనాన్ని చేసికొన్నాడు. 
కొందరు సత్యదర్శనము చేసికోలేకపోయారు. వారి జీవితమంతా విఫలయత్నాలతోనే 
నిండియున్నది. 

అసలు సత్యం అంటే ఏమిటి అనే ప్రశ్న తత్త్వవేత్తలను వేలకొలది సంవత్సరాలుగా 
కలవరపరుస్తోంది. ఎంతో తీవ్రముగా ఆలోచించి నిరంతర కృష్కి అభ్యాసము ద్వారా 
సత్యదర్శన భాగ్యము కొంతమంది చేసికోగలిగారు. 


సత్యాలు రెండు రకాలుగా నుండును. ఒకటి. భౌతిక సత్యము - ఈ భూత 
(ప్రపంచంలో జరిగే మార్పులను తెలిసికొనుట, జీవుల పరస్పర సంబంధాలు 
తెలిసికొనుట. రెండవ సత్యాన్వేషణ సత్య సాధనా కృషిలో మనిషిలో వచ్చే అంతర్గతాన్ని, 
దానిలో వచ్చే భావముల మార్పులను తెలిసికొనుట. తనను తాను తెలిసికొనుటయే 
ఈ సత్యము. అనగా స్వశక్తిని (5౭|f) తెలిసికొనుట. దీనినే స్వచైతన్యము (59611 
consciousness) అని అంటారు. 

సత్యాలను తెలిసికొనే మార్గాలు చాలా కలవు. ఎవరికి తోచిన మార్గములో 
వోరు పోతూ సత్య దర్శనం కోసం కృషి చేస్తారు. కొందరు కృత కృత్యులవుతారు. 
కొందరు విఫలులవుతారు. మనకు తెలిసినవి సత్యాలలో భాగాలు మాత్రమే. పూర, 
సత్యాన్ని ఆలోచనతో (గబాంచ లేరని కొందరి భావం. దీని అర్థం ఏమిటంచే 


యోగ౮- నత్యదర్శనము చునస్సు -.అవస్థలు 39 
ఆలోచనను అంతం చేసినపుడు పూర్ణ సత్యము దానంతటది ప్రత్యక్షమవుతుందని 
భావం. ఆలోచనలను అంతం చేయుట అందరికీ సాధ్యపడదు. చాలా కొద్ది మంది 
మాత్రమే ఈకార్యము సాధించగలరు. అదియైైనా దశాబ్దాల అభ్యాసం ద్వారా, 
మొక్కవోని విశ్వాసంతో దృఢ సంకల్పంతో సాధ్యము కావచ్చును. ఆలోచనా 
శూన్యతలో నికి వెళ్లటమంటే యోగ లోని చివరి దశసమాధి స్థితిలోనికి వెళ్లినట్టు 
కాగలదు. ఆస్థితిలోనే పూర్ణ సత్య దర్శనం లభించగలదు. ఇది ప్రఖ్యాత భారత 
తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తి గారి సిద్దాంతము. ఈ సిద్ధాంతంలోని సత్యాన్ని 
(గహించటానికి కూడ కొంత యోగ అనుభవం కావాలి. బుద్దుడు మొదలగు బుషులు 
సత్య దర్శనము పొందిన తర్వాతనే ప్రపంచానికి సత్యాన్ని గురించి ప్రవచించగలిగారు. 
ఈ దర్శన మార్గము కష్టములతో, ప్రమాదములతో ప్రలోభవ్యామోహములతో 
కూడికొని యున్నట్లు వీరు తెలియజేసారు. 


మనస్సును స్వాధీనం జేసికొనుట తేలిక కాదు. ఎందుకంటే ఇది భౌతికం 
కాదు. జడం కొదు. జీవంకాదు. కాని శక్తిమంతం. మహాభీకర యుద్దాలను జయించిన 
చక్రవర్తులు తమ మనస్సులను జయించలేక పోయినట్లు చరిత్ర తెలియ జేయుచున్నది. 
మహామహాతత్త వేత్తలలో చాలా మంది మనస్సును చాలా వరకు అదుపులో పెట్టుకొని 
జయం యొక్క అంచులలో ఉండి మనోజనితమైన వ్యామోహ పూరితమైన కోరికలలో 
కొన్నిటికి తలవంచి విషయాను రక్తులయి భోగలాలసనలలో రహస్యంగా మునిగినట్టు 
గతంలోను ్రస్తుతంలోను వింటున్నాము. దీనికి కారణము మనస్సును పూర్తిగా 
' స్వాధీనములోనికి తెచ్చుకొనలేక పోవటమే. ఈ విషయాల వివరాలు పతంజలి యోగ 
సూత్రముల వివరణలో కాననగును. 


మనస్సు ఎంత శక్తి మంతమో అంతకంటె ఎక్కువ కల్టోలాలను కల్గించగలదు. 
మనస్సును స్వాధీనంలోకి తెచ్చుకొంటే ఈకల్గ్లోల ప్రమాదముండదు. కపిల, పతంజలి 
మహర్షులు ప్రవచించినట్టు ఈ స్వాధినత అభ్యాసముపైనా, విషయ విముఖతపైనా 
(విరాగము) వీలుపడ్డుంది. 
ఇనుప సంకెళ్లను త్రెంచుకోవచ్చును, కొండలను పిండి చేయవచ్చును కాన్ని 
మనస్సును రంజింప చేసి స్వాధీనం చేసికోవటం వీటికంటె కష్టతరము. తత్తవేత్తలు, 
కవులు ఈ విషయాలను చెప్పియున్నారు. మనస్సుకు మాత అయిన అహంకార శక్తి 
యొక్క పరిణామం మొదట్లో ఇవ్వబడినది. అట్టి 'అహర్థికార శక్తిని అతలాకుతలం 
చేయగల శక్తి సామర్హ్యము, సాహసం మనస్సుకు కలవని తత్త్వవేత్తలు చెప్పియున్నారు. 


40 యోగ - నత్యదర్వనము 
మనస్సు విశ్వశక్తి యొక్క సూక్ష్మ భాగము. పంచ భూతాల ద్వారా (అగ్ని, వాయువు, 
జలము, ఆకాశము, ప్పధ్వి) జనితమైన జీవ పరిణామ క్రమంలో కొన్ని వందల కోట్ల 
సంవత్సరాల తర్వాత వచ్చిన మానవ జీవితంలో క నుపించని మహత్తరమైన శక్తి 
ఇమిడివున్నదని, ఆ శక్తియే మనస్సు అని బుషులు, శాస్రాలు (5018౧065) కూడ 
నిర్ధారణ చేసినారు. ఆహారం పంచ భూతాల సమ్మేళనంగా తీసికొన్నప్పుడు దాని 
యొక్క శక్తి తెలియనగును. సాత్వికమైన పుష్టికరమైన ఆహారం మనోరంజన కలుగజేసి 
మనస్సును స్వాధీనంలోనికి తేగలదుతక్కిన ఆహారాలను వదలుకోవాలి. 

విశ్వంలో కనుపించే సత్త్వధాజస్తతామస గుణాలు మనస్సులో కూడ ఉన్నదని. 
ఎందుకనగా మనశ్శక్తి విశ్వశక్తి యొక్క అంత రాగము కాబట్టి. మనస్సును అర్థం 
చేసికోవటానికి బుద్ధి ఉపయోగపడుతుంది. బుద్ధి మనోజనితమైనా ఒక ప్రత్యేకతను, 
విశిష్టతను, స్వేచ్చను, భిన్నత్వాన్ని కల్గియున్నది. భాగము పూర్ణాన్ని అర్థం చేసికొన్నట్లు 
అవుతుంది. విశ్వంలో భాగమయిన మనిషి విశ్వాన్ని అర్థం చేసికొన్నట్లుగానే మనస్సు 
నుండి ఏర్పడిన బుద్ధి మనస్సును అర్థం చేసికోగలదు. ఇది సునిశిత సత్యము. 

బృహదారణ్యక ఉపనిషత్తులో యాజ్ఞవల్క్యుడను బుషి ప్రకారం ఆహారం 
మనస్సుకు కారణం అని. ఆహారం లేకపోతే శరీరం కృశించి నశించినపుడు మనస్సు 
కూడ డీలాపడి అంతమగును. ఈ భావము మనఃపరిణామ గతికి భిన్నంగానున్నది. 
ఈ ఉపనిషత్తు క్రీస్తు పూర్వము షుమారు ఎనిమిదవ శతాబ్దంనాటిదని చరిత్రకారుల 
అంచనా. ఆకాలంనాటికి శాస్త్ర, పరిజ్ఞానం లేదు కాబట్ట అట్ట భావ ప్రకటనలో దోషము 
లేదు. 


శుద్ధమైన ఆహారం మనఃశుద్ధికి అవసరం. కాని ఆహార శుద్ధతే నునళ్ళుద్ధికి 
కారణంకాదు. మనశ్ళుద్ధికి కారణాలు చాలాగలవు. పతంజలి యోగదర్శనలో స్పష్టంగా 
వివరించబడినని. 


ప్రకృతి సంబంధమైన సాత్త్విక రాజస, తామస లక్షణాలు మనస్సులో కూడ 
కలవు. ప్రతి మనిషిలో ఈ లక్షణాలన్నీ ఎంతో కొంత నిష్పుత్తిలో కాననగును. సాత్త్విక 
లక్షణాలు ఎక్కువయుంటే మనస్సును తొందరలో స్వాధీనములోనికి తేనగును. 
రాజస్తతామస లక్షణాలు గల వ్యక్తులకు మనస్సు స్వాధీనంలోనికి రాదు. మనస్సు యొక్క 
స్వాధీనంలో ఆ వ్యక్తులుంటారు. ఆ వ్యక్తులకు మనస్సు ప్రభువులాంటిది. మనస్సు 
ఎక్కడ కు ఈడ్చుకొని పోతే అక్కడకు వాళ్లుపోతారు. మనస్సు అహంకారమును 
. ఈడుుకొని పోతుంది. దాని ఫలితాలు అనుభవించుతారు. అందుచేత స్వాధీనతా 


యోగ- సత్యదర్శనము మేనస్సు - అవస్థలు 41 





కృషిలో ముందుగా మనస్సునుండి రాజస్తతామస లక్షణాలను తొలగించుకోవాలి. 
వాసనలు కూడ వుండరాదు. వాసనలుంటే అలకా పునరావృతం అయ్యే ప్రమాదం 
ఎల్లపుడు పొంచి యుంటుంది. కేనలం సాత్విక లక్షణాలుంటే నే వునస్సు 
స్వాధీనంలొనికి వస్తుందనుకోవటం పొరపాటు. సాత్విక లక్షణాలులేనిదే స్వాధీనతా 
(ప్రయత్నాలు ఎన్ని చేసినా ఫలించవు. సాత్విక లక్షణాలలో మాలిన్యం ఎక్కడైనా 
మిగిలివున్నా దాగివున్నా దానిని తొలగించుకోవాలి. మాలిన్యానికి అర్థం-దుష్టము, 
అవినీతికరము అని. దానిని వదలి వేస్తూ చివరకు ఒకే ఒక కోర్కెతోనే ధ్యానములో 
మునిగిపోవాలి. ఆ కోరికలేక ఆలోచనలో ఎట్టి అవాంతరములను, విరామాలను 
రానివ్వరాదు. వస్తే, మధ్యలోమరోరకం కోరికలను వదిలించుకోవటము సాధనలోనే 
సాధ్యపడుతుంది. వదలివోతే ధ్యానం సిద్దించినట్టగును. మనస్సు పూర్ణ స్వాధీనంలోనికి 
వచ్చినట్టగును. అహంకారము చెప్పినట్టు మనస్సు వినును. దీనినే యోగసిద్ధి అని 
బుషులు ప్రవచించారు. 

మనస్సును స్వాధీనం చేసికోవటం ఒక లెక్కా అని చాలా మంది తేలికగా 
కొట్తిపారవేస్తారు. కాని ఈ విషయం అత్యంత క్షిష్టమనే సంగతి ప్రయత్నించినపుడు 
మాత్రమే తెలుస్తుంది. సాధకులకు వారి సాధనా క్రియలో అవస్థలు, బాధలు, చీకాకులు 
చివరకు విరక్తి కలిగి ఆ ప్రయత్నమే విరమించుకొని ప్రాపంచిక విషయలోలత్వంలోకి 
దిగజారిపోయి సర్వభ్రష్టత్వం పొందుతారు. 


మనిషీ ప్రతిపనిని స్వచైతన్యంతో చేస్తాడు. తనకు కావలసినంతవరకు చేస్తాడు. 
మనస్సును పనిమీద నిలిపి చేస్తాడు. పని మీద మనస్సు లేకపోతే పని జరుగదు. ఎవ్వరు 
ఏ పని చేసినా ఆ పనిపై వారి మనస్సు తప్పని సరిగా నుండగలదు. పని పూర్తి అయిందంటే 
ఆ పనిపై మనస్సు నిలిచినదని చెప్పుకోవచ్చును. మనస్సు ప్వాధీనం తప్పితే పని జరుగదు. 
మనిష్ని అక్కడ నుండి మనస్సు చెప్పినట్టు నడచుకుంటాడు. అనగా అహంకార శక్త్‌పై 
మనస్సు పెత్తనం చేసోందనిపించుతుంది. ఇది బలహీనుల, నీచుల లక్షణం. పని 
నిర్విఘ్నంగా పూర్తి అయింది అంటే ఆ పనిపై మనస్సు లగ్నమైయున్నదన్నమాట. 
మనస్సు మానవ నాగరకతకు కారణం చేయికాదు. ఆది దశనుండి అనగా పాతజాతి 
నాగరకత దశనుండి నేటి వరకు షుమారు 20 లక్షల సంవత్సరాలుగా మనస్సు పనిచే 
స్తూ మనిషిని అభివృద్ధి దిశగా తీసికునిపోతోంది. వికటించినపుడు యుద్ధాలకు దారితీసి 
దారుణ మారణ హోమం జరిపి లక్షల మంది ప్రాణాలను బలిగొని అపార నషం 
అశాంతి కలుగ జేస్తుంది. చరిత్రలో ఇటువంటి ఘటనలను మనం ఎన్నో చూచాము, 


42 యోగ - నత్యదర్శవము 





మరెన్నో పుస్తకాలలో చదివాము. మనస్సును మచ్చిక చేసికొని మనకు కావలసినట్టుగా 
మలచుకోగలిగితే మానవుడు సాధించలేని పని అంటూ ఏమీయుండదు. మనస్సు 
యు దాముఖ్యత, అవసరం అందరూ అర్థం చేసికొని, ముఖ్యంగా విద్యార్థులు 
అర్థంచేసికొని, తమతమ పనులలోనికి పూర్తి మనస్సును ఉంచి కృషిసాగించితే విజయం 
తప్పక సిద్ధించగలదు. బాహ్య వస్తువులను తెలిసికొనుట అందరం చేస్తాము. మన 
మనస్సుబాహ్య వస్తువులపైకి - ఇతరులపైకి చాలా తేలికగా ఎట్ట అడ్డంకులు లేకుండా 
పోగలదు. ప్రాపంచిక జ్ఞానము మనము ఇలా పొందగల్లుతున్నాము. కాని మనం మన 
అంతఃకరణం అంటే మనస్సుపై జ్ఞానం తెచ్చుకోవటానికి ప్రయత్నమే చేయము. ఎలా 
తెచ్చుకొనాలో తెలిసి కోవటం లేదు. ఈ (గ్రంథం యొక్క ప్రథానోద్దేశం ఈ 
అంతరంగాన్ని (మనస్సును) శాస్త్రబద్ధంగా ఎలా తెలిసికోవాలో వివరణ ఇవ్వటము. 
ఈ వివరణ గ్రంథంలోని ప్రతి పుట చదివితే పూర్తిగా అవగాహన కాగలదు. తన్నుతాను 
తెలిసికొనే జ్ఞానాన్ని అంతర్‌ జ్ఞానమని, తత్త్వజ్ఞానమని బుషులు వర్ణించియున్నారు. 
అహంకారము నుండి మనస్సు ఏర్పడిందని ఆ తర్వాత సంకల్పము కూడ 
ఏర్పడిందని వివరణ మొదట్లో ఇవ్వబడింది గదా. సకల మనళ్ళక్తుల సంయోగమే బుద్ది 
అని కూడ వివరించబడినది. బుద్ది అందించే వివేకంతో మనస్సులోని అంతర్గతాన్ని 
అహంకారము అర్థం చేసికొంటుంది. అహంకారము, మనస్సు, బుద్ధి, సంకల్పము 
గురించి బుషులు వివరణలు యిచ్చారు. కాని వాటి పరస్పుర సంబంధాలపై వివరణలు 


స్పష్టంగా లేవు. దీనికి కారణం ఆనాటికి శాస్త్ర (science) జ్ఞానం అంతగాలేక 
పోవటమే. అధునాతన శా స్తపరిజ్ఞానము ఈ సంబంధాలను విశ్లేషణచేసి సకల తత్త్వాలను 


అన్ని కోణాలనుండి పరిశో ధించి వాటిలోని సత్యసారాన్ని రాబట్టి మానవ ప్రపంచానికి 
అంద జేస్తున్నందులకు నేను మిక్కిలిగా సంతోషించుచున్నాను. అందరూ అన్ని 
విషయాలలో ఏకీభవించలేకపోయినా తత్వాలలోని వాల సత్యాన్ని దర్శించి 
ఆనందించగలరని నా విశ్వాసము. ప్రసిద్ద తత్త్వవేత్తలు వారి అనుభూతులను వారి వారి 
పద్ధతుల్లో చెప్పినప్పటికిని వాటన్నిటిలో సత్యమున్నదనుట విదితము. స్పష్టము. 
ప్రారంభంనుండి నేటి వరకు జరుగుచున్న మానవ పరిణామ క్రియాసారాన్ని మన 
బుషులు చూపి భారతీయతను ప్రపంచ చరిత్రలో శాశ్వతంగా భాసిల్టునట్టు 
చేయగలిగినందులకు నాకు ఆనందముగానున్నది. నా ఆనందాన్ని పాఠకులు 
విద్వాంసులు తత్త్వవేత్తలు పంచుకుంటారని విశ్వసించుతున్నాను. 


శాస్త్రవేత్తలు తమ సర్వ శక్తులతో నిరంతర కృషితో భౌతిక జ్ఞాన సంపదను 


యోగ- సత్యదర్శనము మనస్సు - అవస్థలు 43 





వృద్ధి చేసిన మాదిరిగా భారతీయ తత్త్వవేత్తలు తమ సర్వ _ శక్తులతో అంతర్గత - 
అనగా మనస్సు, బుద్ధికి సంబంధించిన తత్త్వజ్ఞానె సంపదను వృద్ధిచేసి సరళీ కృతం చేసి 
నిఖిల తత్త్వ జ్ఞాన సంపదను మానవాళి కందరకు అందజేసి ఎనలేని నిస్స్వార్ద సేవ చేసి. 
చరితార్డులైనారు. భారతీయ ప్రశస్తిని వ్యాప్తి చేసినారు. ఈ సందర్భంగా భారత 
తత్త్వవేత్తలు ఆది కాలం నుండి నేటి వరకు కృషి చేసి అందించిన జ్ఞాన సంపద మానవ 
చరిత్రలో ప్రధమ, ప్రథాన పాత్రవహిస్తోంది. దీనిలో అతిశయోక్తి లేదు. ఇది: 
ఆదరణీయము, ఆచరణీయమ్ముఅనుసరణీయము అయినదని తెలుపుటకు మిక్కిలిగా 
సంతోషించుతున్నాను. 


మనశ్శక్తికి దానికి మూలమైన అహంకార శక్తికి మిగిలిన సూక్మశక్తులకు 
పరిమితులుగాని పరిధులుగాని లేవు. అనంతంగా వృద్ది చెందగలవు. వీటి వృద్ధి నేటి 
. కాలంలో ప్రతి దశాబ్దకాలంలోనే ఊహకు మించి ఆశ్చర్యకరమైన రీతిలో సాగి 
పోవుచున్నది. ఏకాగ్రతతో, శ్రద్దతో, నిరంతర కృషితో సత్య స్వరూపాన్ని భారతీయ 
చింతన బహిర్గతం చేయగల్లినది. ఇది ఆది నుండి నేటి వరకు జరుగుచున్న క్రియాశీల 
మార్గము. భారత మార్గము. 


విశ్వాసము కూడ ఒక శక్తియే. ఇది అహంకారము నుండి ఏర్పడిన శక్తి. తనపని 
చేసే సందర్భంలో అహంకారనికి తోడ్పడుతుంది. శక్తి సమర్థతల విస్తుతిపై వికాసం 
కలుగ జేస్తూ విశ్వాసము అనిర్వచనీయమైన శక్తిని అహంకారానికి ఇచ్చినట్టు కాగలదు. 
విశ్వాసము కూడ పలురకాలు. నీతి నిష్టలతో కృషి చేస్తూ సాత్తిక నియమాలను 
అనుసరించుతూ స్వచైతన్యంతో వికాసం పొందుతూ అహంకారము ముందుకు పోయే 
మార్గము జ్ఞానవంతము శీలవంతము. అట్టుగాక బుద్ధి విశ్లేషణతో ఏ మాత్రము 
సంబంధమ్ములేక (గ్రుడ్డిగా తాను చేస్తున్న పనులపై విశ్వాసముంచుకోవటాన్ని 
అంధవిశ్వాసమని, లేక మూఢ లేక మూర్చ విశ్వాసమని అంటారు. మూర్చ విశ్వాసము 
ఏర్పడితే దానిని మార్చటము ఎవరితరము కాదు. అది అహంకారముతోనే 
అంతమవుతుంది. అందుచేత శాస్త్రజ్ఞులు, తత్త్వవేత్తలు, శాస్త్ర (science) 
సమ్మతమైన విశ్వాసంతోనే తమజ్ఞాన సంపదకు వృద్ధిని శాస్త్రీయతను జేర్చగలిగారు. 
భిన్న మార్గాలలో జ్ఞాన సంపద పెరిగింది. ఇది సదాహర్షణీయమే. వారి తత్త్వములు 
పూర్తిగా అంగీకారము కాకపోయినా వారి ప్రత్యేకతను, విశిష్టతను వారు చేసిన అమోఘమైన 
కృషిని మానవాళి అభినందించగలదు. ఎవరి తత్త్వము వారికి పూర్తిగా అంగీకారమే 
కదా! లేని యెడల ఆ తత్వాలను బోధించ జాలరు. జనులుఅనుసరించేవారు కాదు. 


జనామోదమే తాదాత్మ్యమం అని చెప్పుకోవచ్చును. 


44 యోగ - నతృ్యదర్హ్శవము 


యోగ శాస్త్రము అధ్యయనం చేయటానికి ఏ విశ్వాసం అవసరం లేదు. ఏ 
మతంలో విశ్వాసం గల వారెవరైనా దీనిని అధ్యయనం చేసి అభ్యసించవచ్చును. 
అభ్యాసము ద్వారా క్రొత్త అనుభవాలను నూతన జ్ఞానమును పొంద వీలగును. (క్రొత్తగా 
లభించిన ఆ జ్ఞానం వారి పూర్వజ్ఞానానికి భిన్నంగానున్నప్పుటికిని దీనిలోని సత్యత 
పారిని ప్రభావితం చేయగలదు. 


సమస్త మానవ జ్ఞానం ఏ ఒక్కవ్యక్తితోను, తత్త్వంతోను, మతంతోను, దేశంతోను 
ముడిపడి యుండలేదు... సూర్య కిరణాలు సహస్రాధిక దిశలుగా (ప్రసరించినట్టుగా 
మానవ జ్ఞానము కూడ సహస్రాధిక దిశలుగా వ్యాప్తి చెందుతోంది. వ్యక్తులుగాని 
మతాలుగాని అందించిన జ్ఞానము మానవ జ్ఞానములో ఒక భాగమేనని తెలిసికోవాలి. 
అలా తెలిసికొన్నపుడు మానవాళి జ్ఞాన ఏకత నిరూపితమగును. 


అంధ విశ్వాసముతో పని చేయవలదని బుద్దుడు అనేక పర్యాయాలు 
బోధించాడు. ఏమతానికి చెందినా, ఏ విషయానికి చెలీదినా ప్రతి దానిని ప్రన్నించమని, 
విమర్శించమని, బుద్ధి విశ్లేషణతో అంతర్గత విషయాలను అర్థం చేసికోమని సత్యాన్ని 
దర్శించవుని చెప్పాడు. సత్యదర్శనా మార్గమిదేనని బోధించాడు. అంధ లేక 
మూర్జవిశ్వాసాన్ని తిరస్కరించమన్నాడు. ఇదే విషయాన్ని స్వామివివేకానంద అనేక 
పర్యాయములు చెప్పియున్నారు. ఈసంధర్భంలో వివేకానందుని రాజయోగ సిద్దాంతం 
గురించి కుప్తంగా చెప్పొలి. ఆసిద్దాంతం ప్రకారం బాహ్య ప్రపంచం .అంతః ప్రపంచం 
యొక్క స్థూలరూపమని, బాహ్యా(ప్రపంచం కార్యమని, అంతః ప్రపంచం కారణమని, 
బాహ్య ప్రపంచము సత్యము కాదని, భమ అని అద్వైత దిశో సాగిపోయింది. రాజయోగి 
ప్రకృతి తాను చెప్పినట్టుగా వినగలదని ప్రకృతికే తాను అధినేతను అని అనుకుంటాడు. 
అట్టే ప్రకృతి నిత్యము సత్యము కాదు. కేవలం భవు అని అనుకుంటాడు. 
న్వామిదయానంద, సరస్వతి ఆర్యసమాజసిద్దాంతం దీనికి భిన్నంగానున్నది. ప్రకృతి 
నిత్యమని సత్యమని ఒప్పుకున్నది. ఇది (భ్రమకాదని అన్నది. ఎవరు ఏది చెప్పినా వారి 
చెప్పినదానిలోని సత్యాన్ని గ్రహించటం అవసరం. 


(పాణాయావుం ద్వారా వానస్సును నిగ్రహించుకోన గునని బుషులు 
చెప్పియున్నారు. ప్రాణాయామంలో (ప్రాణవాయువును పీల్ళుటు, కుంభించుటు, విడచుట 
మూడు క్రియలుండును. ప్రాణవాయువు విశ్వశక్తిలో ఒకభాగమేకడా. పంచభూతములలో 
ఒకటి ఈ భూతము ప్పధ్విలోనే అంటివున్నది.వురే ఇతర (గ్రహాల్లో గాని న 
క్షత్రవుండలాల్లో గాని యున్నట్లు దాఖలాలు ఇంతవరకు శాస్త్రజ్ఞులకు 
అంతుచిక్కలేదు. అది భూమిలో ఒకభాగంగా వునకు తెలియును. ఇది సకల 


యోగ - నత్యదర్శ్వభము మనస్సు - అవస్థలు 45 





జీవరాసులకుముఖ్యాధారము. వునుషులకు, చరజీవులకు (ప్రాణవాయువును 
అందించుటలోను వృక్షములకు, తృణరాసులకు నత్రజని వగైరా పదార్థాలను 
అందించుటలోను ఉపయోగపడుచున్నది. 


జీవరాసులకు అవసరమైన వాయుపదార్థాలను భూమిచుట్టూ తిరిగే వాయువు , 
అందించుతుంది. ఇది విశ్వశక్తిలో భాగము. విశ్వశక్తి వాయువులో అంతర్భూతమై 
యున్నది. అందుచేత వాయువు విశ్వశక్తి కల్గియున్నదని మనం అర్థం చేసికోనగును. 
శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము ఈసత్యాన్ని మనకు తెలియజేసినది. అట్టి వాయుశక్తిని 
పీల్చి మనలో ఇముడ్చుకొనే "పద్దతులను ప్రాణాయామం అనే అధ్యాయములో 
వివరించబడినవి. దీనిని పాఠకులు అధ్యయనం చేసి ఉపయోగించుకొని ఆరోగ్యము, 
ప్రగతిని సాధించుదురు గాక! 


యోగ అంతర జ్ఞానాన్ని సాధించటానికి చక్కని మార్గము చూపినది. 
ఎంతకాలములో జ్ఞానసాధన సఫలత చెందుతుందో చెప్పటానికి వీలుపడదు. ఇది 
వ్యక్తులను వారికున్న మనశ్శక్తులనుబట్రి, వారి పర్యావరణ సామాజిక పరిష్ట్రతులను బట్ట 
సాధనా కాల వ్యవధుల్లో మార్పులుండును. 

శాస్త్రజ్ఞులు అంతః మనశ్శక్తులను బాహ్య ప్రపంచంపైకి పంపి నిశిత పరీక్షలు 
జరిపి బాహ్యావస్తుజ్ఞానాన్ని, అనగా పదార్హజ్ఞానాన్ని సాధించారు. అదే అంతః 
మనశ్శక్తులను అంతర్ముఖంగా పంపి వాటిని విశ్లేషించి అర్థం చేసికొనే మార్గాలను 
తత్త్వవేత్తలు తెలియజేసారు. అంతర్‌ జ్ఞాన సిద్ధిలో సత్యదర్శనము కలుగును. ఈ మార్గాన్ని 
బుషులు అనుసరించి వారి అనుభవాలను సవుస్తవూనవాళికి అందించి 
మహోపకారాలను చేసియున్నారు. 


46 6వ అధ్యాయము ఓవ అధ్యాయం 


ఎయుణ-ర్చేక్తులు - మిభులు 


పుచ్చసహిత మానవునికి మనస్సు లేదు. పుచ్చరహితుడైన లక్షల సంవత్సరాలకు 
గాని అహంకారము ఏర్పడలేదు. ఆతర్వాత అహంకారమునుండి మనస్సు ఏర్పడినట్టు, 
మనస్సునుండి వివిధ శక్తులుద్భవించినట్టు శా(స్త్రజ్ఞానము తెలియజేయుచున్నుది. 
ఆతరువాత అహంకారము నుండి సంకల్పము ఏర్పుడినట్టు, ఆ తర్వాత విశ్వాసము 
కూడ ఏర్పడినట్లు శాస్త్రుజ్ఞానము (5016౧06) తెలియజేయుచున్నది. 

మనస్సుకు ఆదిలోచిన్నభావం (ఆలోచన )మాత్రమే ఉండేది. ఈ చిన్న 
ఆలోచన షుమారు 20 లక్షల సంవత్సరాలు కొనసాగి. : నట్టు శా స్ర్రజ్ఞానము 
(Science) , పురాతళ్ణ్య శాస్త్రము (Archaeology) తెలియజేయుచున్నది. 
చిన్నభావం వృద్ధిచెంది అంతు లేని భావాలకు కారణమయింది. ఇది షుమారు 7, 
8వేల సంవత్సరాలనుండి జరుగుతున్న క్రియావిశేషము. చిన్న ఆలోచన ఉన్నపుడు 
ఆది మానవుడు రాళ్లన్తుఎముకలను వాడిగా చెక్కి ఆయుధాలుగా మార్చినాడు. వాటీని. 
రక్షణ కొరకు, భక్షణ కొరకు ఉపయోగించినాడు. ఈయుగాన్ని పాత 
రాతియుగమన్నారు చరిత్రకారులు. ఈయుగం షుమారు 20 లక్షల సంవత్సరాల 
కాలం సాగినది (Paleolithic Civilisation). ఈచిన్నభావంలో పరిణామము 
చాలానెమ్మదిగా వచ్చినది. ఆపరిణామ ఫలితముగా విచారణ, తర్శుము , గాఢ 

ఆలోచన, పరిశీలన, పరిశోధన, విశ్లేషణ, విచక్షణ, స్మృతి, ఊహ, సృజనమొదలగు 
శక్తులుగా మారి బుద్దిగా పరిణామం చెందిన తర్వాత నిర్ణయ శక్తి ఏర్పడుట జరిగినది. 
ఇక్కడనుండి క్రొత్తరాతి నాగరకత (160 - ౬1010 Civilisation) ప్రారంభగమైనది. 
మానవుడు ప్రకృతిపై క్రమేపి ఆధిపత్యం సంపాదించి ప్రకృతిని తన అవసరాలకు 
మార్చుకొన్నాడు. ప్రకృతిలోమార్పులను తీసికొనిరావటం బుద్దియొక్క ప్రత్యేకత. 
వ్వవసాయం, పశుపోషణ, పాలన ప్రారంభించాడు. స్పజనక్రియా శీలవంతుడైనాడు. 
ఈదశలో మనిషి (అహంకారము) సంకల్ప శక్తితో విశ్వాసంతో విశేషకృషి చేసి ప్రగతి 
సాధించినాడు. ఇదియంతా ఒక పరిణామక్రమమే. వీటిని ఎవరూ స్పష్టంచలెదని 
శాప్రుజ్హానము రుజువుచేసినది. 

చిన్న ఆలోచన శాఖోపశాఖలుగా వృద్ధిచెంది విశేషజ్తానరూపములో కి మారింది. 

న —— అలాల. 
ఈ జ్ఞాన ఫలితంగా ఉత్పత్తులు పెరిగి భౌతిక సంపద అవసరాలకు మించి 
సమకూడింది. ఈపని యంతయూ మనస్సు ద్వారా అహంకారము సాధించినది. 


మ కా 
యోగ- నత్యదర్శవము నశ్శక్తులు రాలా 47 


మనస్సు లేకపోతే ఆలోచనలేదు. నిర్మాణం లేదు. ఉత్పత్తి లేదు. జ్ఞానములేదు. 
మనస్సు మానవుని గుత్త శక్తి. దీని భావం - మరే ఇతర జీవికి లేదు. మనస్సు గురించి 
ఈ పం 

చాలా విషయాలు మొదట్లో వివరించబడినవి. 


ప్రకృతిని తనకు అనుకూలంగా మార్చుకొని ఉపయోగంలోనికి తెచ్చుకోవటం, 
ఉత్పత్తులు చేయటం, పెంచుకోవటం వలన మానవునికి నిరాను సమయం లభ్యమైనది. 
ఈపమయంలో ఆలోచనలు ఇంకా వృద్ధిచెంది ఊహలు వృద్ధిచెంది మనళ్ళక్తులు 
విపరీతంగా పెరగసాగినవి. నూతన జ్ఞానము వలన పురోగతి సాగించాడు మానవుడు. 
ఈ పురోగతి మార్గముగా ప్రపంచములో వివిధ మతాలు ఏర్పడినవి. ప్రభుత్వాలు 
సైన్యాలు వగైరా ఏర్పడినవి. సంపద కోసం మానవులు ఆరాలు ప్రారంభించారు. 
ఈవిధంగా ఘర్షణల్హుయుడ్డాలు భౌతిక సంపదకోసం ప్రారంభమైనవి. ఇవి యన్నియు 
మనళ్ళక్తుల వృద్ధి ఫలితంగా వచ్చినవి. 
విజ్ఞాన శాస్త్రం పెరిగి వ్య్వాస్తిచెందినది. తుపాకులు, శతఘ్నులునమురసిరంగులు 
వచ్చినవి. యుద్దాల తీవ్రత పెరిగింది. యుద్ధం ప్రాంతీయతను కోల్పోయింది. ప్రపంచ 
వ్యాప్తమైనది. పెరిగిన సంపద్రై మొదటి ప్రపంచ యుద్ధం ప్రారంభమయినది. యూరపు 
ఖండమంతా మరుభూమిగా మారింది. అప్పుటికి ఆకాశంపై ఆధిపత్యం తెచ్చుకోలేదు 
విజ్ఞానశాస్త్రం. రెండవ ప్రపంచయుద్ధ కాలంలో (1939 నుండి 1945 వరకు ) 
ఆకాశంనుండ విమానాలు బాంబుల వర్హం కురిపించటం, లక్షలమంది అమాయక జనం 
"ప్రాణాలు కోల్పోవడం, ఆస్తి విధ్వంసం - యుద్ధంలో పాల్గొన్న దేశాల ఆర్థిక పరిస్థితులు 
దెబ్బతినటం, మొట్టమొదట సారిగా జపాన్‌ పట్టణాలైన హిరోషిమా, నాగసాకిలపై 
అమెరికా అణుబాంబులను చేసి లక్షలమంది జనం (ప్రాణాలను ఒక్కు నిమిషంలో 
బలిగొనటం, సౌధాలన్ని బూడిదగా మారటం, రెండుపట్టణాలు శ్మశానంగా మారటం, 
ఆతర్వాత అంతరిక్షం పై మానవుడు ఆధిపత్యం సంపాదించటం, భూమి చుట్టూ తిరిగే 
కృత్రిమ (గ్రహాలను ప్రవేశ పెట్టడం, ఆతర్వాత రోదసీలోనికి మానవ ఉప గ్రహాలు వెల్లి 
సుదూరాననున్న సూర్యముండలంలోని (గ్రహాలపై పరిశోధన జరుపుట వగైరా 
మహత్తరమైన పనులను శా స్త్రజ్ఞానము ప్రారంభించినది. కంప్యూటర్‌ వృద్ధి చెంది 
అన్నరంగాలకు వ్యాప్తి చెందటం - విజ్ఞానానికి అవరోధాలు లేకుండా విపరీతంగా 
విస్తరించి వికసించటం జరిగింది. (గ్రహాంతరయాన రోదసీనౌకలు ప్రారంభమైనవి. 
" మనస్సునకు పరిమితులు లేవని తెలియుచున్నది కద్యావిజ్ఞానం ఇప్పుడు మినుమిక్కిలి 
వేగంగా వృద్ది చెందుతోంది. మానవులకు విజ్ఞానం మహోపకారం చేసినది. చేస్తున్నది. 
మహాప్రమాదం అంచులలో ఇపుడు మానవ జాతి మనుగడ సాగించుతోంది. 


48. యోగ - నత్యదర్శథయు 


ముత గ్రంథాలలో (ప్రళయం సంగతి చదివి ఏమో అర్థం చేసికొన్నాము. రా 
అణుయుగంలో ప్రమాదం జరిగితే ఒక్కగంట కాలంలో మానవ జాతి యావతూ మసిగా 
మారిపోతుంది. భూమి బద్దలైపోయే ప్రమాదం కూడా కలదు. సమస్త జీవరాసులు 
అంతరించి పోగలవు. ఇంత ప్రమాదంలో మనమందరం (బతుకుతున్నాం. భయంతో 
(బతుకుతున్నాం. అందుకోసమే శాంతి కావాలని కోరుకుంటున్నాము. అణుయుద్ర్ద 


(ప్రమాదం రాజస లక్షణాలు వికృతి చెందినప్పుడు రాగలదు. 

ఈమనశ్ళక్తులు ఏమిటో తెలుస్తున్నవి గదా. (ప్రకృతిలో సత్త్వ, రాజస్మతామ 
సగుణాలున్నవని చెప్పుట మొదట్లోనే జరిగింది. మానవునిలో కూడ అవే గుణాలు 
కలవు. కారణం మానవుడు(పక్పతిలో భాగం గనుక. ఆ గుణాలు ఏమిటో చూద్దాం. 


సత్త్వగుణాలు : 1. మనళ్ళుద్ది, 2. ఇంద్రియ నిగ్రహం, నిర్ణశకత్వం 
3. ప్రశాంతత 4. సత్యం 5. అహింస 6. సహనం 7. స్నేహం 8. దయ 9. దానము 
10. దమన 11. ప్రేమ 12. అనురాగం. 13. ఆప్యాయత 14. విశాల భావం 15. 
సర్వసమానత్వం 16. త్రికరణ శుద్ది - అనగా ఆలోచించుట, చెప్పుట, చేయుటలో 
శుద్ధి, 17. సౌభ్రాతృత్వం 18. పగ, ద్వేషం, అసూయలను విసర్రించుట 19. 
పరోపకారం, సంఘసేవ 20. దృఢత, స్ట్రిరత 21. నిర్భయం 22. ద్వంద్వాతీతం - 
అనగా సుఖదుఃములు, మంచి చెడులు, శీతోప్లములు అధిగమించి ఉన్నత స్టితిని 
పొందుట 23. సంతృప్తి, సంతోషం, ఆనందం వారా మంచి గుణాలన్నీ సత్త్వగుణాలే. 
ఈ నాత్తిక గుణాలను అలవర్భుకోవటం అభివృద్దికే దారి తీస్తుంది. విద్యార్థులందరు 
ఈ గుణాలను అలవర్ఫుకోవాలి. వారి మనశ్శక్తులు ముఖ్యంగా జ్ఞాపకం, నిర్మాణకృష్కి 
సృజన, విశ్లేషణ పెరగగలవు. 
రాజస గుణాలు : వీటిలో కొన్ని మంచిని కలవు. ఎక్కువ గుణాలు చెడ్డవి. 
మంచి గుణాలు : నిర్వయం,. సాహసం, ధెర(ం వీటిని అనుసరించాలి అందరూ. 
విద్యార్థులు అలవర్చుకోవాలి, 


చెడ్డగుణాలు : 1. ఆవేశం 2. ఆక్రోశం వే. ద్వేషం 4. పేరాశ దురాశ 5. 
. అసహ్యము 6. హింస 7. దౌర్హన్యము 8. దోపిడి 9. దురాక్రమణ 10. దుష్పురిపాలన 
11. పరనింద 12. ఆత్మస్తుతి 13. దూషణ 14. వంచన 15. అసూయ, ఈర్ష్య 
16. వ్యామోహం వగైరా. 17. దండన 18. యుద్దము చేయుట వారాలు. 


తామసగుణాలు : ఈ గుణాలన్నీ చెడ్డవే. వీటిని విసర్తించాలి. చీకటిలోనికి 
మనిషిని త్రోయగలవు. అందుచేతనే తామసమని పేరువచ్చినది. 1. మందకోడితనం, 


యోగ- నత్యదర్శనము మేనశ్శక్తులు - విధులు 49 





బండతనం, మూర్చత 2. ఆలోచించలేకపోవుట 3. అంధకారంలో బ్రతకటం 4, 
అణకువ, బానిస భావం 5. చొరవ, చురుకుతనం లేకుండుట 6. మురికి, కల్మష 
జీవనం సాగించటం 7. చల్లివిి కుల్లినవి తినటం 8. నీచమైన క్రూరమైన పనులు 
చేయటం వగైరా. ఈ గుణోలను దగ్గరకు రానీయకూడదు. 


ఊహ: ఊహలేనిదే ఏ నిర్మాణ కృషి జరుగదు. నాగరకత ఊహతోనే 
ప్రారంభమైనది. ఊహ పలురకాలు. యథార్జాలపై భావాలను వర్తింప జేయుట మంచి 
రకం ఊహ, స్తాత్త్రికమైనది, అందరికీ మంచి పనులు చేసే ఊహ మంచి రకం. దుష్ట 
చింతనతో కూడినది, దుర్మార్గపు పనులకు పురిగొలిపే ఊహలను విసర్ణించాలి. 
ఎందుకూ పనికి రాని ఊహలు కూడ కలవు. వీటిని గాలిలో మేడలు కట్టినట్టుగా 
భావించుతారు. నిరుపయోగమైనవి, కాలం వృధాచేసేవి ఈ రకం ఊహలు. అట్టి 
ఊహలు సోమరితనాన్ని, నిర్వీర్వతను పెంచగలవు. 


ఊహ మానవ నాగరకతకు, సష్షికి, నిర్మాణ కార కవూలకు, శాస 
పరిజ్ఞానానికి మానవ సర్వతోముఖాభివుద్రిక్కి సకల కళలకు మూల కారణం. ఊహతోనే 
ధారణ ప్రారంభించాలి. ధ్యానము కూడ ఊహతోనే, ఊహమనశ్శక్తి. ఊహలు 
కూడ మూడు గుణాలను కల్గియుండును. సాొత్త్వికమైనవి, రాజసమైనవి, తామసమైనవి. 

ఏపిల్‌ చెట్టునుండి పండు రాలి క్రింద పడితే న్యూటన్‌లో ఊహ ప్రారంభమైనది. 
పైకి ఎందుకు వెళ్లలేదు క్రిందే ఎందుకు పడింది అని. భూమ్యాకర్షణ సిద్దాంతానికి ఆ 
ఊహ దారితీసింది. అలాగే పొయ్యి మీద వంట పాత్ర పైమూకుడు క్రింద పడటం 
ఆవిరి యంత్రాలకు దారి తీసి పారిశ్రామిక యుగానికి నాందిపలికింది. ఊహలేని 
మానవుడు లేడు. ఏ పని చేసినా, ఏ నిర్మాణం తలపెట్టినా ఊహతోనే ప్రారంభం. 
విద్యార్దులకు చదువుకోవాలనే ఊహ, ఏ పద్దతుల్లో చదివితే మార్కులు ఎక్కువగా 
వస్తాయనే ఊహ, పరీక్షల్లో ఏ యే సబ్దక్టులకు ఎంతెంతకాలం నిర్ణయించుకోవాలనే 
ఊహ అవసరం. ఊహ సమస్త మానవులకు అవసరం. 


ఊహను పవిత్రంగా ఎంచాలి. యోగాభ్యాసం ఊహతోనే ప్రారంభమవు 


తుంది. అనేక ఆలోచనలు మనస్సులో ప్రవేశించినపుడు లేక అలజడి లేపినపుడు వాటిని 
ఊహతోనే పరిష్కరించాలి. : బాహ్య వస్తువులపైగాని అంతర్‌ కేంద్రాలపైనగాని 
మనస్సునునిలుపుకోవటానికి ఊహాచిత్రం చాలా అవసరం. ఊహలేనిదే ధారణ 
కుదరదు. ఊహకు ఇంత ప్రాముఖ్యత ఉన్నది. కాబట్టి దీనిని పవిత్రంగా ఎంచాలి. 





(ప్రశ్న, తర్కము - ఇవి చాలా అవసరం. ఏ విషయాన్నైనా (గ్రుడ్డిగా 


50 __యోగ- నతృ్యదర్హ్శనము 





నమ్మకూడదు. ప్రతి విషయాన్ని ప్రశ్నించి అందులోని సత్యాన్ని గ్రహించాలి. 
దోషాలున్నట్టు సూచన ప్రాయంగానైనా మనస్సుకు స్ఫురణ కల్గితే వాటిపై పరిశోధన 
జరిపి అన్ని కోణాల నుండి తర్కించి విమర్శించి తెలిసికోవాలి. ఇలా చేయటం 
అవసరం, మంచిదని బుద్దుడు అనేక సార్లు చెప్పాడు. ఎంత తీ వ్రమైన మతభావాలనైనా 
తర్కించమని బుద్దుడు చెప్పాడు. 


విశేషణ - చిన్న విషయాన్నైనా అన్ని కోణాలనుండి పరిశీలన చేసి అందులోని 
తప్పు ఒప్పులను బేరీజు వేసికోవాలి. నిశిత పరీక్షకు గురి చేయాలి. లోతుగా 
ఆలోచించి సత్యాన్ని బయటకు లాగాలి. ఈ పనులన్నిటిని విక్లేషణ అని అంటారు. 
తీవ్రమైన చర్చలు జరిగితే విశ్లేషణ తేలిక అవుతుంది. ఎన్నో క్రొత్త విషయాలు 
అవగాహనకు రాగలవు. సూక్షుసునిశిత పరిశీలన పరిశోధనా విధానాలు అవలంబించటం 
నేర్చుకోవాలి. ఈ పద్దతుల వలన తొందరపడి తప్పులు చేసే ప్రమాదాలు తప్పిపోతాయి. 
జీవితంలో దైనందిన కార్యాలలో తప్పులను దొర్తిరానీయ కుండా వివేకము 
కాపాడుతుంది. 


ఊహా చిత్రవు వునస్సులో స్థిరంగా నుంచుకోగల్లితే ధారణ 
ప్రారంభవుయినట్టున్నూూ, అదే చిత్రమును వునస్సులో 30 నిమిషాల పైగా 
ఉంచుకోగ ల్లితే ధ్యానముగాను, ఆపైన సమాధి స్థీతిగాను మారుతుందని, ఆ స్టితిలో 
చిత్రము అదృశ్యమై భావశూన్యత ఏర్పడుతుందని, అదే పూర్ణ సమాధి స్థితి అని 
తత్త్వవేత్తల భావము. 

సమాధిస్టితికి చేరిన తర్వాత అపూర్వమైన శక్తులు సాధకునికి లభించగలవు. 

ఆశక్తులను చూచి ముచ్చటపడిగాని, (భ్రమపడిగాని, పరీక్షించాలనే ఆపేక్షగాని లేక స్వార్థ 
ప్రయోజనాలకుపయో గించాలనుకోవటం గాని జరిగితే అవి క్రమంగా సాధకుని వదలి 
పెట్టి పోగలవు. సాధకుడు మరల యథాస్థితికి చేరుకొంటాడు. ఆ శక్తులు ఆవరించిన 
పుడు కోరికలను. వికటించకుండా చూచుకోవాలి. అనగా మనస్సును అదుపులో 
పెట్టుకోవాలి. సమాధి స్థితి ప్రయోజనం సిద్ధించగలదు. 


మనస్సులో ఆలోచనలు పరంపరగాను, ఒక దానికొకదానికి ఎట్టి కాలవ్యవధి 
లేకుండా నిరంతరవేగంగా ప్రసరించుతున్నట్టు అనుపించును. ఆ కాలవ్యవధి యోగులకు 


మాత్రమే గోచరించగలదు. ఆకాలవ్యవధి క్షణంలో శతాంశము కంటె తక్కువ 
ఉండును, 


ఊహారూపాలు ఎలాయున్నా, అనుభవం ప్రధాన భూమికను ఏర్పాటు చేస్తుంది. 


యోగ - నత్యదర్శథము . మనశ్యక్తులు - విధులు 81 





అనుభవంతో స్పష్టత, తీవ్రత చేకూరుతుంది. ఊహా విత్ర నిర్మాణత భిన్న 
నాగరకతలలో, భిన్న దేశాలలో ధ్యానమునకు దారి తీసినది. తాత్తిక చింతన 
మనదేశంలో సనాతనంగా సాగినందున ధ్యానమునకు స్పష్టత క్రియాశీలత కలుగుట 
బ్ఫుషుల ఘనతను చాటుతంన్నవి. ధ్యానవలలోని ఆలోచనా చిత్రవు 





సరూపమైనప్పుటికిని చిత్రకారుని కుంచెకు అందనిది. అతి సూక్ష్మమైనది. 

ధ్యానమును తపస్సుగాను లేక జపముగాను బుషులు వర్ణించారు. తులసిమాల 
లేక రుద్రాక్షమాలను చేతిలో ఉంచుకొని పద్మాసనంలో కూర్చొని ఉపదేశం పొందిన 
మంత్రాన్ని లేక పదాన్ని మాలలోని పూసలను (త్రిప్తుతూ మననం చేసికొంటూ పోవాలి. 
మరే ఇతర భావాన్ని స్మృతిలోనికి రానీయ కూడదని ఉపదేశమంత్రాన్ని నెమ్మదిగా 
గాని లేక మనస్సులో గాని ఉచ్చరిస్తూ యుండటాన్ని జపం అని లేక తపస్సు అని 
అంటారు. దీని వలన నాడీ శుద్ధి జరిగి, దానితో పాటు ఏకాగ్రత కూడకుదర గలదని 
మనస్సులో పేరుకునిపోయిన మలిన భావాలు ఒక్కొక్కటే మనస్సును విడిచి పెట్టే 
బయటుకు వాటంతటవే పోగలవని బుషులు భావించారు. 


జపం లేక తపస్సు సాగిన కొలదీ ధ్యానముగ్గా రూపొంది మనస్సులో జనించే 
శక్తి తరంగాలు శరీరాన్ని కుదిపివేయగ లవు. అట్టి సమయాలల్‌” మరంత సంకల్ప 
బలంతో ధ్యానాన్ని కొనసాగిస్తూ ఉండాలి. ఎట్టి పరిస్థితుల్లోను ఆపకూడదు. 
ఆపేటంత (ప్రకంపనాలు శరీరాన్ని ఊపేయగలవు. అయినా ధ్యానాన్ని కొనసాగించాలి. 
మనస్సులో ఆనందరేఖలు పొడ సూపడం కలుగుతుంది. అదే సమాధి స్థితి చేరువలోకి 
వెళ్లినట్లుగా అర్థం చేసికోవాలి. ఒక్కోసమయంలో భూమ్యాకర్షణకు విరుద్ధంగా ఈ 
శరీరము పైకిలేచి క్రింద పడుతుంది. గాయాలు తగలవచ్చును. ఇవి ఆది బుషుల. 
నేటి యోగుల అనుభవాలు. ఈ (ప్రకంపనాలు మనస్సులో భీతినిగాని ఏమీ చేయలేమనే 
నిరాశనుగాని కల్లించగలవు. అవి కల్లితే వెంటనే , ఆక్షణంలోనే తొలగించుకోవాలి, 
నీవు అనుసరించుతున్న అభ్యాస విధానం సత్పలితాలనిసోందనే భావంతో మరింత 
సంకల్పబలంతో తపస్సును కొనసాగించాలి. ఆపకూడదు. 

అట్టి సమయాల్లో ధ్యానము ద్వారా జనించే ప్రకంపనాల వలన మనస్సులో 
అంతుచిక్కని ఆనందం కల్గును. ఈ ఆనందం అనుభవానికి మాత్రమే అందగలదు. 
వర్ణించటానికి వీలుపడదు. ఇంతకంటే విశదీకరణ ఇవ్వటం సాధ్యము కాదు. మనస్సు 


సంప్రూర్షస్వాధీనంలోకి వచి అహంలో లీనమగును. ఈ విలీనమే యోగ సిద్ది అని లేక 
సమాధి సిద్ది అని భావించనగును. ఈసి తిలో పూర్ణనునో నిశ్చలత.వచ్చును. నిశ్శబ్దము, 


52 యోగ - సత్యదర్శనము 
ప్రశాంతములో సాధకుడు ఉండి పోగలడు. 


నిశ్శబ్దత లేక నిశ్చలత ఎంతకాలము ఉండగలదో చెప్పుటకు వీలుపడదు. 
అనుభవమే చెప్పుతుంది. ఆనందం సాధకుని ఆవరించుతుంది. మనస్సు అహం 
రెండూ కలసి ఒకటిగా అయిపోయి అద్వైతాన్ని లేక సంయోగాన్ని సాధించినట్టుగును. 
మనస్సులో వెలుగు రేఖలు ద్యోతకమగును. ఆ దేఖలే శరీరమంతా వ్యాపించి నూతన 
తేజము ఆవరించినట్టుగును. సాధకులు చేసే పనులలో ఆ వెలుగు కనుపించుతుంది. 
వారి మాటల్లోను కనుపించుతుంది. ఇది ఒక నూతన పరిణామం. ఈ మార్పు బుద్ధికి 
అవగతం అయినపుడు నూతన ప్దితి అని గుర్తించనగును. 


మనసమాజంలో కొన్ని సందర్భాలలో మనకు ఇష్టం లేక పోయినా సామరస్య 
సఖ్యతలకై సాత్తికాచరణను ప్రక్కకు నెట్టి ఇహలోక సౌఖ్యాలలో చిక్కుపడవలసి 
వస్తుంది. అటువంటివి అనివార్యమయితే బుద్ధి ద్వారా అటునంటి సౌఖ్యా సమయాల 
కాలపరిమితిని సాధ్యమైనంతవరకు తగ్గించుకొని ఆ బంధాలనుండ బయట పడి పూర్వ 
సమతుల్యతను తెచ్చుకోవటానికి ప్రయత్నం చేయాలి. పోగొట్టుకొన్న ప్రశాంతత 
స్టీరతను తిరిగి తెచ్చుకోవాలి. సంకట స్టితి నుండి బయట పడి మళ్లీ ధ్యానములో నికి 
వెళ్ళ వలసి యుంటుంది. ఈ విషయాలన్ని బుద్ధి ఎప్పటికప్పుడు చెపుతూ ఉంటుంది. 
అహంకారము తగినట్టుగా మారి పూర్వస్థితిలోకి రావాలి. ఈ విధంగా చేస్తే జరిగిన 
లేక జరగబోయేకీడును నివారించుకో వీలగును. 

ఒక్‌ ాక్కప్తుడు సమాజరుగ్మతలు, ఆచారాలు మన మనో ప్రవుత్తులను మార్చి 
భయంకర స్థీతిని కల్పించే ప్రమాదములు ఆసన్నమయినపుడు తగు రక్షణ చర్యలు 
నిస్సంశయముగా వెంటనే చేపట్టాలి. కుటుంబ సమస్యలు ఏకారణంచేతనైనా 
బెడిసికొట్టినపుడుగాని, అనుకోని కల్లోలాలు పరిసర ప్రాంతాలలో చెలరేగినపుడుగాని . 
వఠనో స్టైర్యాన్ని సంకల్పాన్ని పోగొట్టుకొని వాటి ఉచ్చుల్లో చిక్కుకోరాదు. 
మనశ్శక్తులను ఛిన్నా భిన్నము కానియరాదు. 

ఏవైనా ప్రమాదాలు ఆసన్నమయినపుడు భక్తులు నిశ్చల భక్తి ప్రపత్తుల ద్వారా 
ఇష్ట దైవాన్ని ప్రార్ధించి వాటిని నివారించుకోవాలి. ప్రార్థనలో స్థిమితం, ప్రశాంతత కల్లి 
వివేకము ఉదయించి మార్గము స్పష్టంగా కనుబడుతుంది. అట్టుగాక నివు ప్రజ్ఞా 
విశ్వాసివైతే నీ ప్రజ్ఞా ధోరణితో ప్రమాదాలను ' నివారించు కోవాలి. నిత్య జాగరూకతతో 
మెలగాలి. అప్పుడు ప్రమాదాలను నివారించుకోనగును. 


యోగ- సత్యదర్శనము _మేనశ్శక్తులు - విధులు 53 





పద్మాసనంలో కూర్చొని కళ్ళు మూసికొని ధ్యానము చేసేటప్పుడు మనస్సు 
అందించే చిత్రాలను అంతర్‌ నేత్రం (అనగా బుద్ధి) తో చూస్తుంటే ఆ చిత్రాల వెనుక 
దాగియున్న ప్రగాఢ వాంఛలు కళ్ళకు కట్టినట్టుగా పరంపరగా స్వేచ్చగా సాగిపోతూ 
ఉంటాయి. కొంత కాలం గడిచేసరికి చిత్రాలు క్రమేపి తగ్గి పోయి ఒకే ఒక చిత్రం 
మిగులుతుంది. అది కూడ తొలగి పోయినపుడు నిశ్శబ్ద వాతావరణం చేరుకొనగలదు. 
రెండు సంవత్సరాల క్రితం మరణించిన ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణ మూర్తి మనస్సు 
అభావంగానుండటాన్ని ధ్యానసారముగా వర్ణించారు. ఈ అభావనిశ్ళబ్దంలో 
అద్భుతాలు జరుగగలవు. అద్వైత సిద్ది - అనగా రెండు కాదు - అనగా మనస్సు 
అహర్హక్రారములు ఒకటిగా మారటం - కలుగగలదు. దీని ఫలితంగా మహత్తరశక్తి 
ఉద్భవించును. బుషుల జీవితాలు అనుభవాలు వీటిని స్పష్టంగా తెలియజేయుచున్నవి. 
ఈ అద్భుత శక్తిని ఈశ్వర వాదులు ఆత్మ పరమాత్మలో ఐక్యమయిందని, సాంఖ్యవాదులు 
(కపిల, పతంజలి మహర్షులు) పురుష ప్రకృతి లీనమయినవని, భౌతిక వాదులు మనస్సు 
అహంకారములు సంయోగమయినవని వర్ణించుతారు. ఎవరు ఏ విధంగా చెప్పినా రెండు 


శక్తులు సంయోగ ఫలితంగా అద్భుతాలు జరుగుననేది సత్యము. కలయికలను ఏవిధంగా 
వర్తించినా, దాని ఫలితము శాస్రానికి (6016౧06) (ప్రధానము. 


భారతీయ తత్త్వవేత్త విష్ణవ పథం నుండి తాత్తిక మార్గంలోకి మారిన అరవిందుడు 


ఇట్టి స్థితిని వర్ణించుతూ నిశ్శబ్దత్త ప్రశాంతత చేకూరిన తర్వాత మనస్సు స్మోష్టత నుండి 
లేచి అధిక శక్తి మంతంగా పని చేసి అపార శక్తులను కలుగ జేయగలదని చెప్పాడు. 

సాధకుని అభ్యాసములో ఒక్కొక్కసారి నిర్మలమైన (్రేవువటూర్తి 
దివ్యతేజస్సుతో ముందుకు వచ్చినట్టు అనుపించుతుంది. సాధకుడు మహానందమును 
పొందును. ఈయానందం వివరణకు అంతు చిక్కదు. ఈ స్టీతిలో మనస్సు 
పూర్షస్వాధీనతలోనికి వచ్చును. 





సాధకులు, యోగులు సాధారణంగా ఒంటరి తనాన్నేభ్రిన్నుకుంటారు. ఇతరుల 
విషయాల్లో జోక్యం కల్పించుకోరు. వాగ్వివాదాలకు, ఘర్షణలకు దిగరు. ఎల్లప్పుడు 
శాంతి, ప్రశాంతతలను కోరుకుంటారు. ప్రశాంతత లోపించితే యోగసాధన సాధ్యము 
కాదు. అవసరమైనపుడు మా(త్రమేవారు సభలలో [స్రసంగించుతారు, సమాజ 
కార్యక్రమాలలో పాల్గొంటారు. 


అభ్యాసము తీవ్రమయిన కొలదీ ఇంద్రియములు సునిశితను స్పష్టతను 


54 యోగ - నత్యదర్వనము 





పొందగలవు. బాహ్య ప్రపంచ జ్ఞానము కూడ స్పష్టతను పొందగలదు. అవగాహన, 

జ్ఞాపక శక్తులు ఇనుమడించగలనవు. వీటిని సాధకుడు తేలికగా గుర్తించగలడు. 
సిద్దిమార్గముల్లో సాధన ఉన్నట్టుగా భావించనగును. ఎక్కడైనా ఎప్పుడైనాలోటులు 
బయట పడిన యెడల వాటిని దిద్దుకుంటూ సాధనను తీవ్రతరంచేసి కొంచే యోగ 
సిద్ధిని పొందగలడు. మనశ్శక్తిని చివరగా యోగ మార్గానికి మళ్లించటమే విధిగా 
ఎంచుకోవాలి. 


ఏ పని చేసినా దానిలో మనస్సును పూర్ణముగా లగ్నంచేయుట ముఖ్యమైన విధి. 
అలాలగ్నం చేయగలిగితే కార్యము సిద్దించగలదు. పని చిన్నదని అశ్రద్ధ చేయరాదు. 
చిన్న పనిలో కూడ మనస్సును పూర్తిగా లగ్నం చేసికోవాలి. అప్పుడు ప్రతి పనిలో 
సఫలత చేకూర గలదు. ఇదియే దీని విధి. 

మనస్సుకు* శక్తులు చాలా గలవు. ఆయా సందరా లలో ఆయాశకులను 
ఉపయోగించి కార్యసఫలత పొందాలి. ఇదే వివేక మైన మార్గము. బుద్ధిని అన్ని 


సందర్భాలలోను ఉపయోగించి సఫలత తెచ్చుకోవాలి. ఇదియే మనస్సు విధి. 


, 55 7వ అధ్యాయము . యోగ- నత్యదర్శనము 


ముంనస్సు - దశలు 


మనస్సు అణునిర్మితము కాదు. భౌతికము కాదు. పుట్టిన పసిగుడ్డుకు మనస్సు 
ఉంటుంది. మనస్సుతోనే పసిగుడ్డు నేలమీద పడుతుంది. మనస్సు గర్భంలోనే రెండు 
మూడు నెలల ముందే ప్రారంభమవుతుందని అధునాతన శా,స్త్రపరిజ్ఞానము తెలియ 
జేయుచున్నది. మనస్సులేని శిశువు ఉండదు. 





ఆలోచనలకు మనస్సే కారణము. మనస్సులేనిదే ఆలోచన ఉండదు. అట్టి 
మనస్సు అభౌతిక మైన విద్యుత్‌ తరంగాల మాదిరిగా స్పందించుతూ పని చేస్తుంది. 
విశేషశక్తిని సంతరించుకొని యున్నది. మనశ్ళక్తికి పరిమితము లేదు. ఇది శూన్యమునుండి 
ఆవిర్భవించలేదు. ఏ పదార్థము, వస్తువు శూన్యము నుంచి ఆవిర్భవించదు. మానవ 
పరిణామక్రమంలో ఒకానొక దశలో మానవునిలో ఏర్పడినట్లు పురాతత్వ పరిశోధనలు 
తెలుపుతున్నాయి. ఈ మనస్సు షుమారు 20 లక్షల సంవత్సరాల క్రితం ఆవిర్భవించింద 


ని రూఢంమైన రుజువులు గలవు. తాత్త్విక వివేచన శాస్త్ర, పరిజ్ఞానముతో సంబంధము 


లేకుండా మానవ తాత్త్విక వృద్ధికి కొంత వరకు దోహధపడినది. ఆ వివేచన నేటి 
శ్వా స్త్రపరిజ్ఞానానికి కొంత భిన్నంగా కనపడుచున్నది. ఆ వివేచనను తీవ్రశా( స్త్ర పరిశీలన 
rn ప్రకటనలో ఎంత యథార్థము 
ఉన్నదో నిర్ధారించాలి. 

మనశ్శక్తి అనంతంగా కనుపించుతుంది. భూగోళానికి అంచులు, అంతములు 
కలవు. మనళ్ళక్తికి ఇవి లేవు. ఇది నిత్య ప్రవర్ణకమయినది. 7,8 వేల సంవత్సరాలనుండి 
క"త్ర రాతి నాగరకతా ప్రారంభంనుండి ఈ; శక్తి శాఖోపశాఖలుగా పరిఢవిల్తి ప్రకృతిని 
మార్చు చేస్తూ సృష్టి కార్య క్రమం ద్వారా మానవ మనుగడకు కావలసిన ఆహార సదార్లాలను 
ఇతర వస్తువులను ఉత్పత్తి చేస్తూ నూతన దిశగా సాగిపోతోంది. అదే మనస్సు ఈ 
శతాబ్దాంతానికి విపరీతమైన భౌతిక జ్ఞానాన్ని సంతరించుకొని నాగరకతకు నూతన వన్నైలు 
తెచ్చిపెట్టి రోదసిలో అపు. కంప్యూటర్‌ జ్ఞాన విస్తరణతో నూతనశకాన్ని 


ప్రారంభించింది. ఎక్కడికి వెళ్ళి ఆగుతుందో తెలియుటలేదు. ఈ మనస్సు ప్రకృతి 
సృష్టిని అనంతంగా మార్పుచేస్తూ అనూహ్యమైన ప్రగతి సాధించుతోంది. 


ఈ మనస్సుకు కూడ కొన్ని దశలున్నట్టుగా మానవ భౌతిక విజ్ఞానము వలన 
తెలియుచున్నది. ఆ దశలగురించి కొంత వివరణ ఇస్తున్నాను. ఆది కాలంలోని తాత్విక 


న. 


చకా మినా చాలని నవా కాలు... 
చింతనకు భిన్నంగా ఈ వివరణ సాగుతుంది. మనకళ్ళముందు సాగిపోతున్న జ్ఞాన 








యోగ- నతృదర్శనము మనస్సు - దశలు 56 





వృద్ధి సనాతన తాత్త్విక చింతనకు భిన్నంగానుండి ఆ తాత్త్విక చింతనా పరిధిలోని 
జ్ఞానమునకు తీవ్రమైన ఒత్తిళ్ళు కలుగ జేయుచున్నది. కొంతకాలానికి పూర్వతత్త్వజ్ఞాన 
పండితులు తమ ఆలోచనా విధానానికి మార్పులు, తత్తజానానికే మార్పులు ఏజ్వానానికే మారులు 
చేసీకో వలసిన పరిస్థితి స్పష్టంగా కనుపించుతోంది. సత్యమార్గము క్షిష్షమార్గమయినా 
సర్వజనామోదానికి ఇంకా క్‌"ంతకాలం పడుతుంది. 

మనశ్శక్తి ప్రస్తుత వృద్ధి, గమనం ఎంతో వేగంగా సాగిపోతోంది. మానవుల్లో 
వయస్సును బట్టి ఈ మనస్సు భిన్నదశలలోనున్నట్టు తెలియుచున్నది. వాటిని స్టూలంగా 
పరిశీలించితే బాల్య, యౌవన, గృహస్థు, మధ్యవయస్సు, వృద్దాప్య దశలుగా అర్థం 
చేసికోవచ్చును. ఒక్క మనిషిలోనున్న మనస్సు ఆ మనిషితోనే అంతమవుతుంది. దీనిని 
పురుషునితో (561 -అహంకారముతో) సరిపోల్బవచ్చును. అది మరెక్కడికీపోయి 
దాని అస్థిత్వాన్ని కాపాడుక్‌లేదు. (పరకాయ ప్రవేశం ప్రశ్నార్థకం అవుతుంది! ) శరీరం 
పెరుగుదల, సమాజపరిణామాభివృద్ది మనస్సు యొక్క దశలలో ప్రభావం కన్పరచి 
మార్పులు తెచ్చుచున్నవి. 

బాల్యము : పుట్టనప్పటేనుండి షుమారు 16 సంవత్సరాలు వయస్సు పూర్తి 
అయ్యేంతవరకు బాల్యదశ. ఈ దశలో రెండు రకాల అభివృద్ధులు మనం గమనించాలి. 
ఒకటి భౌతిక శరీరము. రెండు, దానిలో అంతర్పూతంగా ఉన్న మనస్సు. భౌతిక 
శరీరాభివృద్దికి నిరిష్ణపరిమితి, మార్గము కలదు. అవి అందరికీ తెలియును. ఎంత 
ప్రయత్నించినా వృద్ధి అనంతంగా సాగిపోదు. కొంత మేరకే వృద్ధి జరిగి ఆగిపోతుంది. 
కాని మనస్సుకు ఆ పరిమితులు, పరిధులున్నట్లు కనుపించుటలేదు. గర్భంలోని 
పిండానికి 7,8 నెలలలోనే మనస్సు ఏర్పడుతోందా అనే క్షిష్ణ సమస్యను భౌతిక 
శా(స్త్రజ్ఞానము వక్తేషించుతోంది. ఇదమిద్ద మైన న్గిర్ణయాలకు ఇంకా రాలేదు. త్వరలో 
రాగలదని అంచనా. శరీరవృద్ధి వేగాన్ని మించి మనళ్శక్తి వృద్ధి వేగం పొందగలదనే సత్యాన్ని 
మన కళ్ళ ముందే బాలల అసమాన మానసిక ప్రతిభా ప్రదర్శనలు తెలియజేయుచున్నవి. 


వీటిని విక్లేషించి పరిశోధించితే బాల్య వయస్సులో శరీర వృద్ధిని మించి మనశ్శక్తిని 
వృద్ది పరచటానికి సమాజం తగిన చర్యలు తీసికొవటంలేదనిపించుతుంది. ఎందుకంటే 
మనశ్శక్తి మిద సరియైన అవగాహనలేకపోవటమే దీనికి కారణం. 

బాల్య వయస్సులో శరీరము లేతగాను, సున్నితంగాను, ఎముకలు మొదచ్లో 
చాలా మృదువుగాను క్రమేపి వృద్ధిచెంది మృదుత్వాన్ని. కొంతకోల్పోయి కొంత 
కఠినత్వాన్ని సంతరించుక్‌ంటాయి. పిల్లలు బల్లలపైనుండ్తి మెట్టుపైనురడి జారిపడినా 


ళ్శ 


56-1 యోగ - సత్యదర్శభయు 





ఎక్కువ సందర్భాలలో ఎముకలు విరుగవు, చిట్లువు. దానికి గల కారణం పడిన దెబ్బను 
మృదువైన కండలు, ' ఎముకలలోని మృదుత్వము (షాక్‌ అబ్బార్చర్హలాగా) దెబ్బల 
తీవ్రతను పీల్చుకొని గాయంలేకుండా చేసికొని పోగలవు. ప్రకృతిలో జరిగే బాలల 
రక్షణ ఇది. వయస్సు పెరిగే కొలదీ ఎముకలు గట్టి పడి గాయ పడే సందర్భాలు ఎక్కువ 
ఉంటాయి. ఈ విషయాలన్నీ చదువులేని మనిషికి కూడ తెలియును. కాని తెలియని 
విషయం ఒకటి ఉన్నది. మహాజ్ఞానికి కూడ అంతుచిక్కని సత్యమిది. అదే మనశ్శక్తి 
వృద్ధి వేగము. 





ప్రపంచ జ్ఞానం ఇంద్రియాల కృషి ఫలితం. మనస్సు ఉంటేనే కాని ఈ జ్ఞానము 
సాధ్యము కాదు. శరీర పెరుగుదల మానవ ప్రేరితం లేకుండా ప్రకృతిలో సంభవించే 
పరిణామాల వలన, సహజంగా సాగిపోతుంది. మనస్సు పెరుగుదల దీనికి భిన్నంగా 
జ 5 

ఉంటుంది, మనస్సులను ఎంత త్వరగా వృద్ధి చేస్తి పిల్లలు అదే విధంగా వృద్ధి 
చెందుతారు. ఈ వృద్ధికి పరిమితి అంటూ ఏదీలేదు. ఒక్కో బాలుని వృద్ధి గ్రాఫ్‌ 
వేసికొంటే అతని మనశ్శక్తి ఏమిటో విదితం కాగలదు. దీనిని బట్టి ఆ బాలునికి ప్రత్యేక 
శిక్షణ ఇస్తే మనశ్శక్తి వృద్ధి వేగం.మరింత పుంజుకోగలదు. ఈ విషయాలన్నింటిని 
విద్యాధికార్హు కూలంక 'షంగా పరిశీలన జరిపి పరిశోధన చేయించి నూతన విద్యా 
—_——_—_—_—_—_ 

ప్రణాళికలను తయారు చేయించి అమలు పరచితే బాలల మానసిక వృద్ధి అపరిమిత. 


వేగాన్ని పొందగలదు. నూతన జాతి ఆవిర్భవించగలదు. నేడుకాకపోయినా రేపు అయినా 


ఈ మార్పులు రాగలవని నా ఆశ, 

మనస్సు బాల్యంలో ఎంత సూక్ష్యమో అంత కంటె ఎక్కువ సున్నితము, ఎక్కువ 
సునిశితము. ఈ వయస్సులో విశేషజ్ఞానాన్ని సాధించటానికి మనస్సు చేత విశేష కృషి 
చేయించటం అవసరం. ఈ కోణంలో ఈ సత్యాన్ని గ్రహించి వయోభేదాలను 
అధిగమించి విశేష జ్ఞానాన్ని మనస్సు పొందటానికి తగిన ఏర్పాట్లు చేసికొనే బాధ్యత 
తల్లి దండ్రుల మిద ఉన్నది. ప్రభుత్వంల్‌' మార్పులు చాలా నెమ్మదిగా వస్తాయి గనుక 
అధికారులు వీటిపై పరిశీలన జరపవవలసిన బాధ్యత చాలా ఉన్నది. ఆయూ 
వయోదశలను దాటి మనస్సుకు విశేషజ్ఞానాన్ని సంపాదించటానికి వీలు కల్గుతుంది. 


ఈ పద్ధతులననుసరించినందువలన 20 సంవత్సరాలు వచ్చేసరికి 30 సంవత్సరా లజ్ఞాన 


స్థాయికి చేరినట్టుగా రూఢికాగలదు. ఇందులో ఆశ్చర్యము లేదు. సత్యము మాత్రమే 
కలదు. 


యోగ- నత్యదర్శనము మనస్సు - దశలు వ్ల 


పుట్టిన పసికందుకు కూడ శిక్షణ అవసరం. శిక్షణతో అలవాట్టు ఏర్పడును. 
అలవాట్లను బట్టి వృద్ధి క్రమంగా సాగిపోగలదు. పసికందుకు శిక్షణ తల్లితోనే 
ప్రారంభమవుతుంది. ఆ తల్లి విశేష జ్ఞానాన్ని సంతరించుకోవాలి. అప్పుడే బిడ్డకు 
కూడ ఆ జ్ఞాన ఛాయలు పడి వృద్ది దశ మారగలదు. ఉయ్యాల వదిలి నేల మీద పాకే 


వయస్సుకు అనగా 5,6 నెలలకు పిల్లలలో అహంకారం (self) పని చేయటం 
ప్రస్ఫుటంగా కనుపించుతుంది. ఈ విషయం తల్లి దండ్రులకు లేశమైనా తెలియదు. 


మనస్సు తన ఇష్టము వచ్చిన రీతిలో అహంకారాన్ని (అనగా బిడ్డను) నడిపించుతుంది. 
మనస్సు ఇం|(ద్రియోన్ముఖంగా పోయి బిడ్డను ఎక్కడికో ఈడ్సుకొని పోతుంది. ఈ 
సత్యాన్ని జాగ్రత్తగా గమనించాలి. తల్లిదండ్రులు జాగ్రత్తగా పరిశీలన జరిపి ఎప్పుటిక 
ప్పుడు మంచి శిక్షణ పాకే బిడ్డకు ఇవ్వాలి. 10 నెలలు నిండేటప్పుడు బిడ్డ పాకటం 
మాని నడక ప్రారంభించుతుంది. క్రొత్త అనుభవాలను బిడ్డ పొందుతుంది. క్రమేపీ 
బాహ్య ప్రపంచాన్ని అర్ధం చేసికొంటుంది. మనస్సు, అహంకారము వేరు. పుట్టక 
మునుపే మనస్సు ఏర్పడుతున్నట్టు సంజ్ఞలు. అహంకారము రక్త మాంసాలతో ఏర్పడు 
తుందని శాస్త్రము. పుట్టిన బిడ్డ పాకటం, ఆ తర్వాత నడవటం (ప్రారం భించినపుడు 
- అతని మనస్సుకు, అహంకారానికి తీవ్రఘర్షణ ప్రతి చిన్న ఘటునలోను స్పష్టముగా 
కనుపించును. మనస్సు ఇంద్రియాలతో పోయి అహంకారాన్ని ఈడ్సుకునిపోతుంది. 
అహంకారము నిస్సహాయంగా ఉండిపోతుంది. కారణం - అహంకారానికి స్వచైతన్యం 
కలుగుటకు కొంత కాలం పడుతుంది. మొదట్లో మనస్సుడేపై చేయి. రాను రాను 
అహంకారం తన అస్టిత్వాని కాపాడుకొంటుంది. స్వవైతన్యం కల్గిన తర్వాత వీటి 
రెంటి మధ్య తీవ్ర పోరాటము సాగుతుంది. మనస్సే ఎక్కువ సార్లు ఈ పోరాటంలో 

నెగ్గుతుంది. ఈ పోరాట పాఠమే యోగము అని తేలినది. అనగా ఈ ఘర్షణలో 
మనస్సును స్వాధీనంలోనికి తెచ్చుకొని అహంకారం తాను నిర్వహించవలసిన విధిని 
నెరవేర్సాలి. ఇక్కడ నుండి యోగ అవసరం, అధ్యయనం, అభ్యాసం (ప్రారంభంకావాలి. 


3వ సంవత్సరం రాగానే పిల్లలను పాఠశాలకు పంపటం నెమ్మదిగా ఆచరణలోనికి 
వస్తోంది. ఇది మంచి పరిణామమే. బిడ్డడు వ్యష్టి జ్ఞానాన్ని దాటి సమష్టి జ్ఞాన పరిధిలోకి 
ప్రవేశించి క్రొత్త అనుభూతులను పొందుతాడు. జ్ఞాన వృద్ధి మరి కొంత వేగాన్ని 
పుంజుకొంటుంది. జ్ఞానం రెండు వథధాలుగా వస్తుంది. శిక్షణ ఇచ్చే అధ్యాపకుల 
నుండ, తల్లీదం[డ్రులనుండి ఒక విధం - స్వయంగా విషయాలను తెలిసి కోవటుం 
రెండవ'విధం. స్వయంగా తెలిసికొనే పద్దతిలో చైతన్యం ఏర్పడి స్వయం కృషిగా మారితే 


. జ్ఞానవృద్ది వేగం ఇంకా ఎక్కువ అవుతుంది. పిల్లలు స్వయంగా అధ్యయనం అప్పుడప్పుడు 





58 యోగ - సత్యదర్శనము 





చేస్తారు. ఎందుకు చేస్తారో ఎలా చేస్తున్నారో తల్లిగాని తండ్రిగాని గమనించాలి. 
స్వయంఅధ్యయనం చేయుట అంటే క్రొత్తవిషయాలను తెలిసికొనే ప్రయత్నం. ఎవరి 
(ప్రోద్బలము లేకుండా అహంకారము తనంతట తాను చేస్తుంది అని అర్హం. ఇది 
స్వవైతన్యానిక సూచిక. ఇట్టె సూచికలు పల్లలలో కనుపించినవుడు వారిని మరింత 
(ప్రోత్సహించి స్వాధ్యాయ కుతూహలతను పెంచితే మనశ్ళ్శక్తి వృద్ధివేగాన్ని పొందగలదు. 
ఈసత్యదర్శనమును తల్రిదం డ్రులు, ఉపాధ్యాయులు పొంది తగినవిధముగా పిల్లలను - 
వృద్దిలోనికి తేవాలి. స్వయంగా చేసే అధ్యయనాన్ని స్వాధ్యాయంగా మార్చటానికి 
వీలుంటుంది. అనగా మరికొన్ని బొమ్మలుగల పుస్తకాలను, క్రొత్త ఊహలను కల్పించే 
చిత్రాలు గల చిన్న పుస్తకాలను యిచ్చి స్వాధ్యాయం చేయించాలి. అంతేగాని పవిత్ర ' 
[గ్రంథములు - వుత[గ్రంథములు అథ్యయనంలోనికి తీసికొని వెళ్లరాదు. 
ఈమార్ప్వులను తల్లిదండ్రులు తీసికొని రావాలి. క్రొత్తగోడకుసున్నం ఎలా అంటు 
కుంటుందో అలాగే పిల్లల వునస్సులలో క్రొత్త ఆలోచనలు అంటుకుపోయి 
క్రొత్తస్తూర్తిని పిల్లలకు కలుగజేయగలవు. క్రొత్త ఆలోచన ' ఆవిర్భావాన్ని గమనించి 
వాటి వృద్ధికి తగిన మార్గం పెద్దలు చూపాలి. అర్థం చేసికోవాలి. స్వయంగా అధ్యయనం 
చేయటాన్ని తల్లిదండ్రులు అలవాటుగా మార్చగలగాలి. స్వయంఅధ్యయనంను 
స్వాధ్యాయంగా మార్చటానికి వీలుంటుంది. అలామార్చి దానికి కావలసిన అనుకూల 
పరిస్థితులు కల్పించాలి. బిడ్డలవృద్ధి ఊహకు అందకుండా పోతుంది. జ్ఞానవృద్ది శరీర 
వృద్దిని మించిపోవాలి. మించిపోయేటట్లు విద్యాప్రణాళికలలో మార్పుతవాల్సి 
యుంటుంది. తల్లిదండ్రులు కూడా ఆదిశగా ముందుకు పోవాలి. 


పాఠశాల ప్రవేశం తర్వాత బాలుని మనస్సులో పరిణామాలు విశేషంగా వస్తాయి. 
పాఠశాలలకు సెలవులు ఉంటాయి. వేసవి సెలవులు రెండు నెలల వరకూ ఉంటాయి. 
ఈ సెలవుల్లో తమ బిడ్డలకు పూర్తి స్వేచ్చ ఎక్కువ మంది తల్లిదండ్రులు ఇస్తారు. 
స్వేచ్చ ఎక్కువ ఇచ్చి వాళ్ళను చెడగొట్టుచున్నట్టు వారికి తెలియదు. తెలిస్తే ఎందుకు 
స్వేచ్చ ఇస్తారు? మనస్సు వేగాన్ని అర్థం చేసికొన్నప్పుడు తల్లిదండ్రులు సెలవుల్లో కూడ 
తమ బిడ్డలకు మంచి శిక్షణ ఇచే ఏర్పాట్లు చేయాలి. ఒక్క రోజే గదా ఏమీపాడవుడులే 
అనే నిర్షక్యధోరణి అలవాటుగా మారి మరి కొన్ని రోజులు కూడ స్వేచ్చగా వదలుతారు. 
చిన్న తప్పు పెద్ద తప్పుగా మారుతుంది. మారి పెద్ద ముప్పు తెస్తుంది. స్వేచ్చగా ఒకటి 
రెండు గంటలు వదలి పిల్లల ఇష్టము వచ్చినట్టు ఆడుకోవటానికి ఏవైనా పనులు 
చేయటానికి అవకాశం కల్పించాలి. 


యోగ- నత్యదర్శనము వునస్సు - దశలు. 59 


ఆటవిడుపు తర్వాత శిక్షణా కార్యక్రమంలోనికి పిల్లలను తీసికొని రావాలి. 
స్వేచ్చా కాలంలోగాని సెలవుల్లో గాని చెత్త భావాలు, కుళ్ళు భావాలు, హానికరమైన 
భావాలు పిల్లల మనస్సుల్లో (ప్రవేశించితే అవి అంత తేలికగా పిల్లలను వదలి పెట్టవు. 
' పిల్లలను పాడుచేసి తీరుతాయి. క్రొత్తగా కట్టిన గోడలకు సున్నం ఎలా అంటు 
కుంటుందో పిల్లల మనస్సులకు కూడ క్రొత్త ఆలోచనలు అలా అంటుకుపోతాయి. 
ఆ ఆలోచనలు వే రీతి ఎవరికీ తెలియదు. వచ్చినపుడు వాటిని మంచిగా మార్చటానికి 
పెద్దలు కృషిచేయాలి. తల్లిదండ్రులు ప్రతి రోజూ తమ పిల్లలను జా గ్రత్తగా గమనించితే 
వారికి పరిస్టితి తెలిసిపోతుంది. చెత్త భావాలను మనస్సులనుండి తొలగించాలి. ఇది 
తేలికయే. కాని అనుకున్నంతతేలిక కాదు. ఒక సారి ఆలోచన వచ్చిన దానిని తొలగించి 
నట్లయితే మరొక్కసారి అదే ఆలోచన ప్రవేశించి ప్రమాదం తెచ్చే అవకాశముండదుగదా! 
ఎప్పుటీకప్పుడు జాగ్రత్తలు తల్లిదండ్రులు తీసికోవాలి. ఆ ప్రమాదాల సమాచారం 
పిల్లలకు స్వచైతన్యంలోకి పంపగలిగితే అవి రాకుండా పిల్లలే చూచుకొనే చైతన్యం వచ్చి 
తల్లిదండ్రుల బాధలను తప్పించగలరు. 


10 సంవత్సరాల వయస్సు వచ్చే సరికి పిల్లడు పూర్ణపండితుడుగాను, 
మహాజ్ఞానిగాను పెరగాలి. దీని భావంPh.D. స్థాయికి - డాక్టరేటు స్థాయికి పెరగాలి 
అన్నమాట. పెరిగే అవకాశమున్నది. 
| అవకాశాన్ని సద్వినియోగం చేసికోవాలి. విద్యార్థులు ఆ వయస్సుకు స్వయం 

అధ్యయనంలో ఎక్కువ కాలం గడిపి ఎక్కువ జ్ఞానం పొందాలి. స్వయం కృష 
స్వచైతన్యం, సంకల్పబలం - ఇవన్ని పని చేయాలి. స్వశక్తి (అహంకారము) 
స్వవైతన్యంతో పని చేస్తే అంచనాలకు మించిన వృద్ధి సాధ్యమవుతుంది. సృజన మార్గంలో 
విద్యార్థులు పయనించి క్రొత్త విషయాలను కనిపెట్టుటానికి ప్రాథమిక భూమికలు 
ఏర్పాటు చేసినట్టు అవుతుంది. మంచి శ్నా స్త్రజ్ఞాలుగా విద్యార్థులు రాణించ గల్లుతారు. 
యౌవనదశ : ఈ దశలో విద్యార్దులు తమ భావిజీవితానికి కావలసిన మార్గం 
ఎన్నుకొంటారు. తల్లిదండ్రులు వారికి తగిన ప్రోత్సాహం సహకారం ఇవ్వాలి. ఈ 
దశలో మనశ్శక్తి విపరీతంగా పెరిగిపోతుంది. గొప్పు శా, స్త్ర) వేత్తగానో, ఇంజనీరుగానో, 
డాక్షరుగానో, పండితుడుగానో విద్యార్థిమారిపోయే దారిలో ఉంటాడు. ఆయా 
కోర్సులు చదవటానికి ఉత్తీర్ణత పొందటానికి తగిన ప్రయత్నాలు, కృషి ప్రారంభించు 
తాడు. తన మనశ్శక్తి ఏమిటో తాను (561 - అహంకారము) తెలిసికొని దాని 
వృద్ధికి నిరంతర కృషి చేయాలి. 


60 యోగ - నత్యదర్వనము 

ఈ దశలో శరీరంలో విశేషమైన మార్పులు వచ్చును. అన్ని అవయవాలు 
వృద్ది చెంది దాదాపు పరిపూర్ణతలోకి వెళ్ళగలవు. లింగ భేద భావం విద్యార్దుల్లో 
ప్రస్ఫుటంగా కనుసించుతుంది. లైంగిక వాంఛలు ప్రారంభ దశయిది. లింగ శక్తి పెరగటం 
ప్రారంభించుతుంది. సరిసూర్ణత 4 సంవత్సరాలకు చేరుకుంటుంది. ఈ మధ్యకాలం 
లో మనస్సు లైంగిక వాంఛల వెంట పరుగెడుతూ విద్యార్దులను పెడదార్డులోనికి ఈడ్సుకు 
వెళ్తుంది. ఫలితంగా అధ్యయనంలోనికి మనస్సుపోదు. విద్యార్ధికి ఉండేది ఒక 
మనస్సేగదా. చదవటానికి ఒక మనస్సు, ఇతర పనులకు మరో మనస్సు అంటూ వేరే 
ఉండదు. అందుచేత లైంగిక వాంఛల వెంట పరుగెత్తుకొని వెళ్ళే మనస్సును త్రిప్పి 
అధ్యయనంలోకి మళ్ళించాలి, లేని యెడల - ఇది జరగని యెడల - ఇంతే సంగ 
తులు. ఆ విద్యార్ది విద్య అక్కడితో గోవింద కొట్టును. అతడు పెడ దారి పట్టి చెడి 
పోవచ్చును. మళ్ళీ మంచి దారిలోనికి తీసికొని రావటం జరిగితే కొన్ని శక్తులు క్షీణించిన 
కారణంగా మునుపటిలాగ రాణించలేడు. అందుచేత ఈ దశలో ప్రతి విద్యార్థి తనను 
తాను తెలిసికొని పెడదార్డు పడకుండా చూచుకోవాలి. స్వవైతన్యం పొందాలి. 
పొందేటట్టు పెద్దలు శిక్షకులు చేయాలి. 


విద్యలో ఉన్నత (ప్రమాణాలకు చేరుకొని నూటికి 90 మార్కులు తెచ్చుకొనే 
స్థితికి ఏ విద్యార్థికైనా సాధ్యపడుతుంది. ఎందుకంటే మనస్సును ఆస్థితిలోనికి తీసికొని 
వచ్చి కృషి చేయించాలి. శరీరాల భిన్నత్వం (ప్రకృతి ప్రసాదము. అది మనిషి చేతిలో 
లేదు. మవస్సుల్లో భిన్నత్వం మానవ కృతం. ఇది మనిషీ చేతిలో ఉన్నది. ఈ 
తేడాలు గమనించి విద్యార్థి తన మనశ్ళక్తిని నిరంతరం వృద్ధి పరచుకుంటూపోతే 90 
మార్కుల స్థీతికిచేరుకొనుట దుర్త్హభం ః కాదు.ఈ భావం చాలా మంది ఉపాధ్యాయులకు 
ఉన్నది. మనస్సుకు అసాధ్యమంటూ ఏదీ లేదు. అందులో చదువులో ఇది ఏమరత 
కష్టమైన పని కాదు. విద్యార్థి నిరంతర కృషి ద్వారా తనమనస్సుకు పదును పెట్టుకోవాలి. 
మెదడు ఈ విషయంలో చేసే పని చాలా తక్కువ. జ్ఞానం సంపాదించే క్రియ మనస్సుదే. 
మనస్సు మంచిదై శక్తిమంతమైనదిగా చేసికొంటే కార్య సఫలత నొందే దిశగా కృషి 
సాగించవచ్చును. ఈ దశలోనే జీవితంలో స్థిరపడే వృత్తిలో ప్రవేశించటానికి జరపాలి 
కృషి, 
అపార జ్ఞానసిద్ధిని పొందిన, అపార శరీరశక్తిని పొందిన యునకులను మనం 
తరచూ చూస్తుంటాము. వారి ఈ స్థితికి వెనుక వారు సాగించిన అసమాన కృషి ఉన్నదనే 
సంగతి మరువరాదు. 16 సంవత్సరాల వయస్సు వచ్చేసరికి ప్రతి విద్యార్థి స్వవైతన్యంతో 


యోగ- నత్యదర్శనము మనస్సు - దశలు 61 
పష పత ఫు త న త తం. కల తతా నా హా నాన జ 


స్వయం కృషి ద్వారా నిరంతర వృద్ధిని సాధించాలి. క్రీడలలో కూడ ఈ వయసే 
చాలా ముఖ్యము. అందుచేత పులే ఈ వయస్సులో ప్రతిభకనపరచే 
విద్యార్థులకు ప్రత్యేక నిక్షల ఇవ్వాలి. ప్రపంచంలో చాలా కొద్ది మంది ఈ వయస్సుకే 
అసమాన ప్రజ్ఞ చూపించుతారు. దీనిని బట్టి ఈ వయస్సు యొక్క ప్రాధాన్యతను 
పండితులు ప్రభుత్వము గుర్తించాలి. 


ప్రతిభ- దీనికి అర్ధం నిఘంటువులలో కూడ సరిగా నిచ్చుట జరుగుట లేదు. 
సూర్యోదయానికి ముందు ఉష మాదిరిగా ప్రజకు ముందు ప్రతిభ - సూర్యుడు 
ఉదయించిన తర్వాత సూటిగా కిరణాల్ము ప్రసరింపచేస్తాడు. ఉదయించక మునుపు - 
ఉష్షిస్థితిలో కిరణాలు సూటిగా మన దగ్గరకు రావు. ఆకాశంలోకి పోతున్నట్టు 
సూక్ష్మముగా కనుపించును. వెల్తురు చీకటిని క్రమేపీ తొలగించును. ఆ స్థితి ఉష 
అనబడును. అదే మాదిరిగా ప్రతిభ. పూర్ణజ్ఞానం సంపాదించటం ప్రజ్ఞ, అట్ల 
పూర్ణజ్ఞానానికి, ముందుగా సంపాదించగల శక్తి కలదని చిహ్నాలు లేక సూచనలు 
కనపరచగలగటాన్ని ప్రతిభ అనవచ్చును. ప్రతిభావంతులు విశేష కృషి చేస్తేనే కాని జ్ఞానులు 
కాలేరు. ప్రజ్ఞావంతులు కాలేరు. ఇది ప్రతిభకు ప్రజకు గలతేడా. ప్రతిభ కన్సరిచినపుడు 
ప్రజ్ఞను సంపాదించటానికి నిర్విరామ కృషి చేయవలసి ఉంటుంది. ప్రతిభ పూర్ణ జ్ఞానము 
మాత్రము కాదు. జ్ఞానమును చేరుకునే ప్రధమ దశగా ప్రతిభను చెప్పుకోవచ్చును. 

యౌవన దశ - 16 నుండి 30 సంవత్సరాల వరకు ఈ దశ ఉన్నదని 
చెప్పవచ్చును. ఈ దశలోనే జీవితం క్రొత్త మలుపు తిరుగుతుంది. 20 సంవత్సరాలు 
వచ్చే సరికి ప్రతి విద్యార్థి అత్యున్నత ప్రమాణాలను చేరుకోవాలి. ఒక్క రోజును కూడ 
వృధా చేయకూడని వయస్సు. ప్రతిరోజు మనస్సు పెరుగుతుంది. శరీర పెరుగుదల 
ఆగిపోతుంది. ఎత్తు పెరగకుండా ఆగినా కండరశక్తి 5 "ంతవరకు పెరుగుతుంది. 
అడ్డక్‌ "లతలు పెరుగును.- కొని మనస్సును పెంచుకునే కృషిలో సడలింపులు ఏ రోజునా 
కనపరచకూడదు. జ్ఞానవృద్దిలో బ్రేకులను రానియరాదు. 


ఈ దశలో మనస్సును ఎక్కువగా సృజన మార్గానికి మళ్ళించాలి (ర reative). 
క్రీడలలో సృజనత కనుపించుతుంది. చదువుల్లో సృజనత కనుపించుతుంది. ఎవరి 
ప్రోద్బలం లేకుండానే స్వవైతన్యం (5361 (86) తో విద్యార్ది కృషి కొనసాగించాలి. 

ఈ దశలో లైంగిక వాంఛలు తీవ్రమగును. లైంగిక శక్తిని అదుపులోనుంచుకొని 


ఓజస్సుగా మార్పుచేసికో గల్లితే సాధకుడు అసామాన్యమైన శక్తి సంపన్నుడుగ్యా 
తేజోమూర్తిగా మారగలడు. ఈ వివరణలు ముందుగానే ఇవ్వబడినందున వాటిని. 


62 యోగ - నత్యదర్వనము 


మరొక్కసారి చదివి ఆశక్తిని పొందటానికి ప్రతి విద్యార్థి ప్రయత్నం చేయాలి. ఏ క్రీడలో 
నైనా, ఏ విద్యలోనైనా ప్రపంచంలో అత్యున్నత స్టా స్థాయికి చేరుకోవలసిన వయస్సుఇది. 
శరీర శక్తి కంటె మనశ్శక్తి అధికమైనది కావటం చేత పొందవచ్చును. 


ఉద్యోగంలోనో, వ్యాపారంలోనో, మరి దేనిలోనైనా ప్రవేశించిన తర్వాత 
వివాహం చేసికొని గృహస్థుగా స్టిరపడిపోవచ్చును. గృహస్థు దశలో బాధ్యతలు రెండు 
విధాలుగా మారును. ఒకటి తనమనశ్శుక్తులను యథావిధిగా తాను జరుపుచున్న కృషి 
(క్రీడ, శాస్తుపరిశోధన వూరా) కి వినియోగించటం. దానిలో అశ్రద్ద ఎప్పుడూ చేయ 
రాదు. రెండవది, సంసారజీవితం - జీవిత భాగస్వామితో సత్సంబంధాలు కల్లియుండి 
ఇద్దరి శక్తులను సమ్మిళితం చేసి వృద్ధిని పొందటం, పిల్లలు కల్గిన తర్వాత పిల్లల వృద్ధికి 
కొంత కాలం వినియోగించటం, వైరా, పరిమితుల్లో లైంగిక వాంఛలనట్టి పెట్టుకోవాలి. 


యౌవన ప్రారంభ దశలో రాజస లక్షణాలు (ప్రారంభమయి కోపతాపాల్లో, 
ఆవేశాల్లో, అసూయద్వేషాల్లో, ఘర్షణలలోకి జారిపోయి శక్తిని వృధా చేసే అవకాశాలు 
చాలా ఎక్కువగా నుండును. శక్తిని వృధా కానివ్వరాదు. యౌవన శక్తి పరమ పవిత్రమైన 
శక్తి. వ్యక్తిని మంచిదారిలో పెట్టగలదీశక్తి లేదా పతనం చేయగలదు. మంచి దారినే 
“నన్నకోవాలి ప్రతి విద్యార్థి. 


పాండిత్యములోను, కవిత్వంలోను, కళలలోను, నిర్మాణ కార్యములలోను, 
శాస్త్రసాంకేతిక జ్ఞాన సాధనలోను, క్రీడలలోను, అత్యున్నత స్థాయికి చేరుకొనే 
దశయిది. 16సంవత్సరాల వయస్సు నుండ 30 సంవత్సరాల వయస్సు వరుకు చు తనలో 
అంతర్భూతంగా ఉన్న స్వశక్తిని సెంచుకుంటూ నిరంతర కృషి ద్వారా లక్ష్య సిద్ధిని 
పొందగలగాలి. ఈ దశ దాటిన తర్వాత కళ్ళు తెరచిన ప్రయోజనముండదు. ఏమీ 
సాధించలేని స్టీతి ఎదురౌతుంది. సంకల్పము ఉండదు. విశ్వాసముండదు. కృషి 
ఉండదు. స్వశక్తినిరుపయోగమవుతుంది. అందుచేత ప్రతి విద్యార్థి ఈ దశలోనే తాను 
సాధించవలసిన దానిని లక్ష్యముగా పెట్టుకొని నిరంతర కృషి చేస్తూనే ఉండాలి. 
విరామాలు, సడలింపులు రానివ్వకూడదు. మనస్సును ఆయావిషయాలపై లగ్నం 
చేసి కృషి ద్వారా విజయాన్ని సిద్దింపచేసికోవాలి. ఉన్నత, అత్యున్నత ప్రమాణాలకు 
చేరుకోవచ్చును. ఈ దశలో సాత్త్విక లక్షణాలతోనే ఉండాలి. రాజస్తతామసాలు పనికి 
రావు. సంసారిక జీవితం సుఖవంతంగాను, ఆరోగ్య ప్రదంగాన్ముసరస్సర అవగాహన 
తోను సాగాలి. భార్య భర్తలిద్దరూ సమానమనే సంగతిని మరువకూడదు. సంపాదనతో 
స్ట్రీతులను పోల్చుకొంచే దాంపత్య జీవితంలో కల్గోలాలకు కారణం కాగలదు. ఎప్పుడూ 


యోగ- నత్యదర్శనము మనస్సు - దశలు 63 


సాత్తికంగానే ఉండాలి. దీని వలన శాంతి, మనశ్శాంతి పుష్కలంగా లభ్యమయి 
జీవితం సుఖమయం కాగలదు. 


మధ్య వయస్కులు : 35 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల వరకు. ఈ 
దశలో త్రిగుణ బాధ్యతలు వచ్చును. ఒకటి తనది. అది ఎప్పుడూ ఉండేదే కదా. 
రెండవది సంసారిక దాంపత్య సంబంధము. మూడవది సంతానం. కల్గిన సంతానం 
తన కంటె ఉన్నతమైన దశకు రావాలని ప్రతివ్యక్తి కోరుకొంటాడు. ఇంత వరకు చెప్పిన 
విషయాలను అధ్యయనం చేసి తగిన రీతిలో తన కుటుంబమును ఉన్నత స్టీతిలోనికి 
తీసికొని వెళ్ళాలి. దీనిలో సాత్తికం ప్రధానం. విసుగు, చికాకు ఎప్పుడూ కనపరచ 
రాదు. అవి అనర్థకాలు,. శాంతంగా (పతి చిన్న విషయాన్ని పరిష్కరించటం 
నేర్చుకోవాలి. కుటుంబం సామరస్యంగా ఆరోగ్యంగా వృద్ధి చెందగలదు. 


వృద్ద : 55, 60 సంవత్సరాలకు ఉద్యోగ విరమణ. వృద్దాప్యానికి ప్రథమ 
దశ. ఈ దశ వచ్చే సరికే చాలా మంది ముందుగా తగిన ప్లాను వేసికుని వృద్ధాప్యంలో 
కలతలు లేకుండా కొంచెం ఆదాయం సంపాదించుకొనే వృత్తిలోనికి వెళ్తారు. కాలక్షేపం 
జరుగుతుంది. భృతికోసం కొంత ఆదాయం లభించుతుంది. ఫించను లేని వాళ్ళు 
ఎక్కువ జాగ్రత పడాల్సియుంటుంది. వృద్ధ దశలో మనం ఏమీ సాధించలేము అను 
కొనుట చాలా పొరపాటు. ఈ దశలో కూడ చాలా వరకు సాధించవచ్చును. శరీరానికి 
వృద్దాప్యం, ముడుతలున్నవి. మనస్సుకు వృద్దాస్యంతో పనిలేదు. ముడుతలు రావ 
మనస్సు పని చేసే ఆధారం శరీరమే. అట్టి శరీరాన్ని మంచి ఆరోగ్యంగా నుంచుకోవాలి. 
ఆశలు పెంచుకోరాదు. విలాసాలు త్రుంచుకోవాలి. ప్రతిదీ తన ఆర్థికానికి పరిమితం 
చేసికొని ప్రశాంత జీవనం సాగించాలి. 





మహో 'పండితుల్పుజ్హానులు ఈ వయస్సులో నుహోన్నతమైన నిఖరాలకు 
చేరినట్లు చారిత్రక ఆధారాలు గలవు. రామచరిత మానస్‌ను సృష్టించిన తులసీదాసు 
యొక్క హిందీ (గం_థము-మహాకావ్యము. ప్రతి పదము సంగీత భరితం. ప్రతి పదము 
భావ గర్భితము. సామాన్య మానవునికి అర్థమయ్యే రీతిలోనున్న గ్రంథము. ఈ (గ్రంథాన్ని 
వృద్ధాప్యంలోనే రచించినట్లు చరిత్రకారులు చెప్పుతున్నారు. రామాయణ గ్రంథకర్త 
వాల్మీకి కూడ వృద్దాప్యంలోనే రచన చేసినట్లు కనుపించుతోంది. వేదమంత్రాలు వృద్ధ 
బుషుల కృతాలుగా భాసిల్లుచున్నవి. వీటిని బట్టి వృద్ధాప్యంలో కూడ అనుభవాన్ని 
ఉపయోగించుకొని వునళ్ళక్తిని సడలనీయకుండా పని చేయించ గల్లినయెడల 
అనూహ్యమైన వృద్ధిని సాధించ వీలుకల్లును. ఇది కూడ సత్య దర్శనమే గదా! 


8వ అధ్యాయము 64 


ఖుదడు 


తత్త్వజ్ఞాన పరిశోధనలో తత్త్వవేత్తలు మెదడును పూర్తిగా విస్మరించినారు. 
పూర్వకాలంలో మెదడుకు నునస్సుకు వుద్యగలదూరం ఎక్కువగానున్నటు 
భావించలేదు. కొన్నిసందర్భాలలో రెండూ ఒకటిగానే భావించుట జరిగినది. మెదడుపై 
- భౌతిక వస్తువుపై - శాస్త్రపరిశో ధనలు జరుగని కాలమది. మెదడుయెక్కనిర్మాణము, 
దాని పరిణామము, దాంభాతిక లక్షణాలు, దాని విధులు గురించి జ్ఞానము అత్వల్రము. 
అందుచేత మనస్సు చేసేపనులు మెదడు చేసే పనులు ఒకటిగా చాలామంది భావించే 
వారు. నేటికాలంలో కూడా ఈ అపోహ తత్త్వవేత్తలను వదలలేదు. మెదడు ఆలోచన 
చేస్తుందని విద్వాంసులు, అధునాతన వైద్యులు అనుకుంటారు. వివిధ కార్యక్రమాల్లో 
పాల్గొన్నప్పుడు పండితులు శాస్త్రవేత్తలు కూడా ఇదే భావాన్ని వెల్లడి చేస్తున్నారు. 
ఇందులో సత్యము లేదు. ఉన్నది భమ మాత్రమే. 

మనం ఇరవైయా*వ శతాబ్దం చివరలోనున్నాము. ఇప్పుటి వరకు శా స్తజ్ఞానము 
మెదడుపై అందించిన సమాచారము ప్రతివ్యక్తి, విద్యార్థి తెలిసికోవాలి. దీనిని బట్టి 
మెదడుకు మనస్సుకు గల తేడాలు తెలిసికోనగును. 


మెదడు భౌతికమైైనది. దీనికి ఆకారమున్నది. కపాలము లోపల ఉన్నది. 
ప్రకృతి దానికి విశేషమైన రక్షణ కల్పించినది. కపాలము చాలా 'ధృఢమైనది.బలమైన 
దెబ్బలను కూడా తట్టుక్‌"ని మెదడును కాపాడుతుంది. అట్టి మెదడు యొక్కపరిణామ 
క్రమాన్ని, దాని నిర్మాణాన్ని, దాని విధులను గురించి తెలిసికోవలసిన అవసరం చాలా 
వున్నది. 

ప్రకృతిలోని ప్రమాదాలను అధిగమించుతూ, క్రూరజంతువులనుండి రక్షణ 
చెసికొంటూ ఆది మానవుడు నిత్యమూ పోరాటము చేయవలసి వచ్చేది. పోరాటమే 
కనమునుగడకు మార్గము . ఉనికికి రక్షణ. పోరాటం చేయలేనివారు అంతరించి 
పోయేవారు. పోరాటం చేయలేని జీవులు అంతరించిపోయినవి. పోరాటం చేయుటచేత 
ఆదిమాననవ్లని శరీరములో వివిధ భాగములు దృడత పొంది బలాన్ని తెచుకొన్నవి. 
అట్టి మార్పులు చెందిన భాగాల్లో అన్నిటి కంటె మెదడు చాలా ముఖ్యము. ఇది 
కసాలములో ఇమిడియుండుట చేత బయటకు కనుపించదు. దాని పనులు 
ఇలీవలవరకు మానవులకు అర్దంకాలేదు. శరీరములో సంభవించిన పరిణామాలు 
మెదడులో ఎక్కువగా జరిగినవి. మెదడుపై ఆధునిక శాస్త్రము నిశేషజ్ఞానము 


6 యోగ - నత్యదర్శనము 


నందించినది. ఎన్నో శాస్త్ర, గ్రంధాలు వెలువడినవి. ఈ [గ్రంథంలో మెదడు గురించి 
స్థూలంగా వివరించి దాని నిర్మాణం, విధుల గురించి వివరణనిచ్చి కనీస జ్ఞానం 
అందజేయటానికి ప్రయత్నం జరిగినది. 


మెదడు కొన్నికోట్ల సంవత్సరాల క్రితం జలజీవులలో (ప్రారంభం అయినది. 
భూమిపై జీవం ఏక కణంతో ప్రారంభమైనట్టు శాస్త్రము (5016౧06) తెలియ 
చేయుచున్నది. ఈజీవం జలంలోనే ఉద్భవించిందని శాస్త్రము నిర్ధారించింది. ఏక 
కణజీవికి మెదడులేదు. నాడీ మండలం గాన్మీతంతులుగానీ లేవు. పర్యావరణానికి 
సంబంధించిన స్పందనాశక్తి మాత్రము కొంచెము కలదు. పంచ భూతాలలోని వివిధ 


రసాయనిక (ద్రవాల సంయోగాల ఫలితంగా జీవి ఏక కణంతో ప్రారంభమైనట్టు 


తెలిపింది. 
స్నష్టియంతా జడ పదార్హంతో నిండియున్నది. ఒక్క భూమండలం పైన ఇప్పుటి 
వరకు దొరికిన ఆధారాలను బట్ర జడంనుండీ ప్రత్యేక సంయోగక్రియలదా?రా బీవోత్సత్తా 


జరిగిందని శాస్త్రము తెలియజేసింది. జీవపదార్హం ప్రారంభమైన తర్వాత అది 
పరిణామం చెందినది. (ప్రకృతి పరిణామక్రమంలోనే దాని పరిణామ క్రమం సాగింది. 


జీవరాశి ఏర్పడటం ప్రకృతి పరిణామాల్లో ఒక అద్భుతం. జీవపదారానికి 
స్వయంచలన శక్తి కలదు. జడ పదార్దాలకు ప్రకృతిలోని చలన శక్తి మాత్రమే కలదు. 
ఈరెండు శక్తుల సమ్మేళనంగా మనం జీవపదార్థంలో చూస్తున్నాము. జీవ ఉత్పత్తి 
ఎలా జరిగింది ఎంతకాలం క్రితం జరిగింది ఇంకా శా(స్త్రజ్ఞానం సరిగా నిర్ణారించలేదు 
“స్టూలన్నిర్ణయాలు చేయగల్లినది. జీవోత్సత్తి ఈ భూమండలం పై ప్రత్యేక పరిస్థితులల్‌ * 
జరిగిన విధంగా రసాయనిక పదార్థాల సంయోగ క్రియాజనిత చర్యల ఫలితమే. 
అంతేకానీ ఎవరూ సృష్టించలేదు. ఈసత్యాన్ని శాస్త్రము తెలియజేసింది. జడపదాద్ధ 
పరిణామ దశలో ఏర్పడిన జీవము తనపరిణామములో ఎన్నో మార్పులు చెందుతూ 


అసంఖ్యాకమైన జీవరాసులకు కారణమయిందని శాస్త్రము తెలియజేయుచున్నది. 
ప్రారంభ జీవి ఏక కణజీవి. దానికి స్వీయచలనం కొద్దిగా కలదు. దీని అంత 


ర్భాగము ప్రకృతిలో ఒక అద్భుతము. కణాభివృద్దిలో ఆకణమే రెండు కణాలుగా 
విభక్తమగును. ఈ విధంగా జీవం నిరంతరం వృద్ధిని ఉనికిని స్టీరతరంజేసికొన్నది. 
ఏక కణజీవులనుండి బహుకణ జీవోత్తత్తి పరిణమించింది. ఈపరిణామ క్రమంలో 
ముత్యములు ఒక దశలో వచ్చినవి. జీవరాసులు జలంనుండి నేలపైకి. వచ్చి 
సరీస్పపములుగానూ, తృణములుగాను, వృక్షములుగాను పరిణామంచెందినవి. 


యోగ- నత్యదర్శనయము మెదడు _ 66 





ఆతర్వాత పశువులు, పక్షులు వచ్చినవి. ఇవి యన్నియు ప్రకృతిలో సంభవించిన 
పరిణామాలేగాని ఎవరూ ఈజీవులన్నిటినీ సృప్టించలేదని శాస్త్రము నిర్జారించినది. 
రమ తా సు యటం తా పయ కరము కరా కం కక న ఉదకం క టాక న గా కక క కా 
కొన్నిమతాలకు ఈశా స్త్రనిర్ధారణ రుచించలేదు. .మ్రింగుడుపడదు. ఒక్క బౌద్దమతం 
మాత్రం శ్వాస్త్రనిర్ణారణను అంగీకరించుతుంది. 
Lbs TORS DSC త తక 


ఏక కణజీవినుండి బహు కణజీవులు ఏర్పడిన కోట్ల సంవత్సరాలకు 
మత్స్యములు వచ్చినవి. మత్స్యములో మెదడు గలదు. ఈమమెదడు ప్రాధమికదశలో 
నున్నది. మత్లన్గు దృశ్యము, స్పర్శ శక్తులు కల్గియున్నది. జ్లీర్ణమండలం కల్గియున్నది. 
ఇతర జీవులను చూడగల నేత్రముకూడా సంతరించుకొన్నది. నేత్రములద్వారా దర్శించి 
ప్రమాదాలనుండి తగు రక్షణా చర్యలు చేసికో టానికి చలనావయవాలు స్పందనాశక్తిని క 
ల్లియున్నవి. మెదడు ఈవిధులను నియం[తించుతుంది. ఈనియంత్రణయొక్కు 
ప్రాధమిక విధి నిర్వహణ అంతర్చాగాలను నియం త్రించే శక్తి మెదడుకు ప్రారంభమైనది 
ఈమత్య్యాలలోనే. హిందూమతంలోని దశవతారాలు మత్య్యావతారంతోనే (ప్రారంభం 
అగుట గమన్నార్గం.కొన్నినందల కోట్ల సంవత్సరాల పరిణామ క్రియలలో అనేక మార్పులు 
చెందుతూ తుదకు మానవునిలో మెదడు మహాఅద్భుతమైన ప్రకృతి ప్రసాదించిన 


పరికరముగా వచ్చినది. ఇంతశక్తిమంతమైన అద్భుతమైన పరికరం ప్రకృతిలో మరొకటి 
రాలేదు. 


శో 


మెదడుకు ఆలోచనగలదని చాలామంది విద్వాంసులు భ్రమించుతారు. దీనిలో 
సత్యములేదు. మెదడు సంగీతపరికరములాంటిదని కొందరు పండితులు చెప్పుతారు. 
సంగీత పరికరం - వీణ, ఫిడేలు మొదల గునవి. వీణకుగానీ ఫిడేలుకు గానీ సంగీతం 
వచ్చునా అనేది ప్రశ్న. వాటిద్వారా సంగీతాన్ని వినిపించవచ్చును. వినిపించేది సంగీత 
విద్వాంసుడు. అలాగే మెదడుద్వారా ఆలోచనలు జరిపించేది మనస్సు అనే సత్వము 
విద్వాంసులలో కూడా చాలామందికి తెలియదు. ఇందులో ఆశ్చర్యములేదు. కారణం 


మెదడుపై జ్ఞానం ఇంకా అందరికీ తెలియనందున . 


ఒకే వాద్యంపైన భిన్న ప్రమాణాలు గల సంగీత- విద్వాంసులు భిన్న రకాలైన 
సంగీతాలను, గీతాలను ఆలాపించినట్టుగా ఒకే మెదడుపై భిన్నమనస్సులు భిన్నమైన 
ఆలోచనలు కల్లించును. ఏవ్యక్తి మనస్సు ఆవ్యక్తిదే. ఇతరుల మనస్సులు వచ్చి ఈవ్యక్తిలోని. 
మెదడుమీద పనిచేయవు. కానీ ఒకే సంగీతపరికరము పైన అనేకమంది సంగీత 
విద్వాంసులు అనేక రీతులలో సంగీతాన్ని వినిపించగలరు. సంగీత విద్వాంసుల 
స్థాయీ భేదాలు వారిప్రత్యేకతలు ఒకే పరికరంపైన భిన్నరీతుల్లో సంగీతంలో 


67 యోగ - నత్యదర్వనము 


కనుపించుమ. పరికరాన్ని బట్టి నాదం వుంటుంది. మెదడు ఆరోగ్యాన్ని బట్టి మనశ్శక్తిని 
బట్ట - ఈరెండు కారణాలవలన ఆలోచన ఉంటుంది. మనస్సు బాగావృద్ధి చెందితే ' 
ఆలోచనకూడా అలాగే ఉంటుంది. మెదడు ఆరోగ్యంగా ఉంటేనేకాని మనస్సు 
ఆలోచనలను కల్పించలేదు. ఆలోచనలకు సంబంధిత కేంద్రాలు మెదడులో అస్పష్టంగా 
పనిచేసినా అనారోగ్యంగాఉన్నా ఆ ఆలోచనలుకూడా అలాగే ఉండగలవు. ఆలోచనకు 
భూమిక మెదడు అయినప్పటికిని అసలు ఆలోచనలు మనస్సులోనే కల్లుతాయది, 
అవి మనస్సులోనే వృద్ధి చెందుతాయని, ఆలోచనల వృద్ధికి మనస్సే ముఖ్యకారణమని 
అరిదరికి తెలియదు. సునిశితంగా ఆలోచించితేనేగాని ఈ సూక్ష్మవిషయాలు 
అర్టంకావు. ఆలోచనలకు సంబంధిత కేంద్రాలు మెదడులో చాలా గలవు. బక్‌ 
శాస్త్రానికి ఒక్కో కేంద్రముంటుంది. జ్ఞాపకానికి సంబంధిత కేంద్రాలు ఎడను భాగంలో 
ఉంటాయి. ఊహాకేం ద్రాలు సునిశితవిక్లేషణా కేంద్రాలు సృజన లేక (క్రొత్తగా పరిశోధన 
చేసే విషయాలకు సంబందించిన కేం ద్రాలు వేరు వేరుగానుంటాయి. మాటల కేం [ద్రం 
ఒకటి ఉన్నది. ఈకేంద్రం పనిచేయకపోతే మాటలు రావు. నాలుకలో తప్పు 
ఏమీలేకపోయినా ఇదే జరుగుతుంది. ఇంద్రీయాలకు మనస్సుకు మధ్వ వారధిగా మెదడు 
పనిచేస్తుంది. ఏకేంద్రమైనా ఏకారణం చేతనైనా దెబ్బతిన్నట్తయితే దానికి సంబంధించిన 
“జైనము కూడా దెబ్బతిన గలదు. దీనికి సంబంధించిన ముద్రలు కణజాలములో 
దెబ్బతినుట వలన ఆ జ్ఞానము మనస్సులోకి రాదు. అంతేగాని మెదడు ఆలోచించదు. 
ఆలోచన మనస్సు యొక్క సొత్తు. స్వంతము. గుత్త అధికారము మనస్సుకే గలదు. 
ఇది మానవులకే ఫరిమితము. అన్య జీవరాసులకు మనస్సు లేదు. ప్రకృతిలో సంభవించే 
ఘటనల నెదుర్కొనటానికి కలిగే సహజమైన తక్షణ ప్రతి చర్వలు ఇంద్రియాలు అందించే 
పరిమిత స్పందనా ఫలితమేనని శాస్త్రము తెలియజేయు మున్నది. అంతేగాని వాటికి 
ఆలోచన లేదు. గడ్డ వేస్తే కుక్క బెదిరిపోతుంది లేదా ఎదురుత్తిల్లుగి అరుస్తుంది, మీదకు 
వస్తుంది. "ఈ కుక్క చర్యల వెనుక ఆలోచనలుండవు. ఈ చర్యలను కుక్కలోని 
మెదడు మాత్రం నియంత్రించుతుంది. ఇది దీనిలోని సత్యము. మనిషిలోనున్న మనస్సు 
ఇంద్రియాలు అందించే జ్ఞానాన్ని చి త్రీకరించగలదు. బాహ్య వస్తుజ్ఞానం నోడీమండలం 
ద్వారా పంచేంద్రియాలు మెదడులోనికి చేర వేసినపుడు, మెదడు ఆతరంగాలకు 
స్పష్టతనిచ్చి (అదొక రకమైన చిత్రీకరణచేస్తిమెదడులో సంబంధిత కేంద్రాలలోని 
కణజాలములపై జ్ఞాపకము ద్రలుగా భద్రపరిస్తే తిరిగి అవసరం కల్లినపుడు మనస్సు ఆజ్ఞపై 
ఆముద్రల నుండి పూర్వపు తరంగాల ఆలోచనలు మాటల రూపంలో బయటకు 
వచ్చును. ఇవి యన్నియు క్షణాంశములో జరిగిపోవును. మెదడు ఒక పరికరము. 


యోగ- నత్యదర్హనము మెదడు 68 


ఆలోచనలకు మనస్సు నెలవు. నాడీచలన తరంగములు ద్వివిధ పద్ధతుల్లో సెన్సరీ, 
మోటారు పద్దతుల్లో -( కల్పిత, అసంకల్పిత) |ప్రసారములుగా సాగిపోవును. ప్రతి 
వెన్నుపూసనుండి ఇరువైపులా రెండు నరములు సమాంతరముగా పోయి శరీరములోని 
ప్రతి అణువును చేరుకొనును. నరముల స్పర్భలేని అణువులు నశించిపోవును. 


మనస్సు మెదడు ద్వారా భావ ప్రసారమును జరుపును. ఏమి చేయాలో మనస్సు 
చెపుతుంది. ఎలా చేయాలో మెదడు నిర్ణయిస్తుంది. మనస్సు తన సందేశాలను 
మెదడులోనికి పంపి నాడీ తంతుల ద్వారా సంబంధిత అవయవాలను (ప్రేరేపించి పని 
చేయించును. ప్రసార సౌలభ్యం కొరవడితే మనస్సుడీలా పడుతుంది. తన సందేహాలు, 
ఆజ్ఞలు కార్యాచరణలోకి రాకపోతే మనస్సు నిస్సృహ చెందుతుంది. పని చేయలేని 
స్థితికి చేరుకుంటుంది. మందగించుతుంది. ఇటువంటి పరిస్టితి, ఎంత ప్రయత్నించినా 
జ్రైప్తికి రాని కారణాన కల్గుతుంది. భౌతిక క్రియలో లోపములవలన జ్ఞప్తి పొరల నుండి 
భావ ప్రవాహముద్రలు బయటకు రాలేక పోవును. 


అన్ని అనయవాల్లోకి పరిసర పర్యావరణ పరిస్టితులకు తగినట్టుగా మారగల్షిన 
శక్తి మెదడుకు ఎక్కువగా nn 
కారణం వలననే పర్యా వరణలో సంభవించిన పెను మార్పులకు అనేక జీవరాసులు 
అంతరించి పోయినవి. అన్నిటికంటే భారీజీవమైన డినోసిరాస్‌ (రాక్షసబ ని) షుమారు 
ఎన్నో టన్నులు బరువు గలది, అంతరించిపోయినది. పురాతత్వ పరిశోధనల ద్వారా 


ఈ బల్టుల ఉనికి ఆలియవచ్చానది. అంతరించిపోవటానికి మూలకారణాలను శాస్త్రము 
ఇంకా పరిశోధించుతూనే యున్నది. 


మానవ మెదడు ప్రస్తుతం నెలకొని యున్న పర్మప్థితులకు తగినట్టుగా పరిణామం 
చెందిన పరికరం. కాని ప్రస్తుత మెరుపు వేగంతో అభివృద్ది జరిగి పోవుచున్న తరుణంలో 
మెదడులో కూడ అన్ని మార్పులు రావటం జరగని పని. పరిణామ క్రమంలో వచ్చిన 
మెదడు నెమ్మదిగానే ప్రకృతి సిద్ధంగా మార్పులు తెచ్చుకోగలదు. నూతన శా స్తపరిశోధనల 
ద్వారా మెదడులో మారే పరిస్టితులకనుగుణంగా కృత్రిమంగా మార్పులు తేవటానికి 
కాలం ఆసన్నమయింది. అట్టి మార్పులను మెదడులో తీసికొని రాగల్లితే శాస్త్ర, 
జ్ఞూనాభివృద్ది వేగము సాఫీగానుండగలదు. వేగగమనము ఆగిపోదు. ప్రస్తుత పరిస్టితుల 
కనుగుణంగా మెదడులో కృత్రిమ అనగా శ్వాస్త్రపద్దతుల ద్వారా( ప్రకృతి పద్ధతులు 
కాదు ) మార్పులు తీసికొనిరావచ్చని శాస్త్రజ్ఞుల నమ్మకం. నేటి సమాజ పరిస్తితులకు 


కపిల, పతంజలి కాల పరిస్థితులకు తేడాలు చాలా కలవు. విశేషమానవ (పీరణతో 


69 యోగ - నత్యదర్వనము 





శాస్త్రపరిజ్ఞా జ్ఞానంతో మెదడులో మార్పులు తేగలిగేది లేనిది భవిష్యత్తు న్నిర్భయంచాల్సిందే. 


' శాస్త్రుజ్ఞు ల తీవ్రకృషి వలన ఎంతైనా మార్పు తీసికొని రానగునని అనిపించుచున్నది. 


ప్రస్తుత మెదడు శక్తి అసారము. దాని శక్తిలో షుమారు పదవవంతు మాత్రమే 
ఉపయోగపడుతోందని శాస్త్రజ్ఞుల అంచనాలు. ఒకేశాస్త్రముకాని, కళగాని పరిశోధన 
చేసే వారిలో ఇంకా మెదడులో తక్కువ భాగమే ఉపయోగంలోకి వస్తుంది. నోబుల్‌ 
బహుమతి గ్రహీతలైన శా స్త్రజ్ఞాలు, కవులు, కళాకారులు కూడ పదవ నంతుకంటే 
తక్కువే మెదడును ఉపయోగించుకుంటున్నారనేది సత్యము. మెదడును పూర్తిగా 
'వినియోగంచుకోలేని స్థితిలో మన శాస్ర జ్ఞానమున్నది. అందుచేత నూటికి నూరుపాళ్లు 
మెదడులోని సమస్త కణజాలాలను ఉపయోగంలోకి తీసికొని రాగల నూతన సాంకేతిక 
(శ్రశ్రియకై త్మీవకృషి చేయాలి. 


మెదడు అలసట చెందినదని, మెదడు పని చేయుట లేదనే మాటలు తరచూ 
వింటూ వుంటాము. మెదడు అలసట ఎరుగని జీవ పదార్హముతో నిర్మితమైనది. 
మెదడులో కండరములు లేవు. ఇది విద్యుత్‌ రసాయినక తరంగాల పై సని చేస్తుంది. 
ఈ తరంగాలు అలసట కలుగ జేయవు. అలసట శరీరములోని కండరాలకు, 
నాడీమండలానికి. అవి అలసట చెందినపుడు వాటి ప్రభావము మనస్సుపై బడి మనిషి 
అలసటగా వున్నట్టు, మెదడు కూడ అలసట చెందినట్టు స్పందించుతాడు. తగిన 
విశ్రాంతియిస్తే శరీర కండరాలు, నాడీమండలం పోగొట్టుకొన్న శక్తిని తిరిగి పొంది 
యధాస్థితికి రాగానే అలసట పోయినట్టు అనుపించుతుంది. అలసటు మెదడుకులేదు. 
మనస్సుకు లేదు. అలుపెరుగని జీవసదార్థము మెదడు. మనస్సు భౌతికం కాదు. 
కాబట్టి దీనికి అలుపు అనే సమస్వయేరాదు. మెదడులో షుమారు 1200 కోట్ల 
కణజాలము కలదు. హెచ్చు తగ్గుల్లో మనుషుల్లో ఈ కణజాలముంటుంది. 





మెదడుకు (గ్రహణ శక్తి పరిమితము. అందుచేత ఇంద్రియములు పంపే 
వార్తాచిత్రములన్నిటిని మెదడు (గ్రహించలేని స్థితిలో పడుతుంది. ఈ పరిమిత శక్తి 
వలన మెదడు అప్పుడప్పుడు మందకోడిగా పని చేస్తుందనిపించుతుంది. అందువలన 
పనులు పూర్తి కావు. మనలో నిరాశ ఏర్పడగలదు. ఈ కారణాల వలనఉహయోగంలోలేని 
మెదడు భాగాలను కార్య పథంలోకి తీసికొని రావలసిన అవసరమున్నది. గ్రహణ శక్తి 
మనస్సుకు చాలా కలదు. ఈ శక్తికి పరిమితులు లేవు. ఒకరు చెప్పుచున్న మాటలను 
విన్నప్పుడు మనస్సు వాటిని గ్రహించ గల్లుతుంధి. ఈ (గ్రహింపే గ్రహణశక్తి. ఈ 
గ్రహింపు రెండు విధాలుగా సాగుతుంది. మొదటిది జ్ఞప్తి పొరలలోనికి భద్రపరచు 


యోగ- నత్యదరనము మెదడు 70 
Th చపాను. 
కోవటం - అనగా చెప్పిన విషయాలను లేక అధ్యయనం చేసిన విషయాలను జ్ఞప్తి 


ఉంచుకొనుట. రెండవది వివేక శక్తి వలన ఆ విధంగా గ్రహించిన విషయాలపై సునిశిత 
విశ్లేషణ ద్వారా అంచనాలు కట్టుట. అందులోని సత్యాసత్యాలను, మంచి చెడులను 


అర్థం చేసికొనుట. మొదటి క్రియలో కొంత భాగం భౌతికమెన మెదడు చేసుంది. 
రెండవ క్రియ పూర్తిగా మనః ప్రేరితమైనది. 

. * పరిణామక్రమంలో కోతి పశువు మెదడును వారసత్వంగా సం క్రమించుకొన్నది. 
మానవుడు కోతి మెదడును వారసత్వంగా పరిణామంలో తెచ్చుకొన్నాడు. కోతి 
మెదడుకు ఉపరితల భాగంలో అయిదు పొరలు మా త్రమే కలవు. మానవుని మెదడులో 
ఆరవ పార ఏర్పడింది. ఇది ఒక్క రోజులో గాని ఒక్క సంవత్సరంలోగాని అకస్మాత్తుగా 
వచ్చిన మార్పుకాదు. లక్షలసంవత్సరాల పరిణామ క్రమంలో 'ఆరవ పొర మానచ- 
మెదడులో ఏర్పడింది. ఇది ఏర్పడిన తర్వాతనే మనిషిలో అహంకారశక్తి ఏర్పడటం, 
అహంకారమునుండి వునస్సు, సంకల్పము, విశ్వాసం ఏర్పడటం, మనస్సు 
శాఖోపశాఖలుగా వర్ధిల్లి విశేషజ్ఞానాన్ని సంతరించి పెట్టటం జరిగినది. మనస్సులోని 
భిన్నశ్లాఖలన్నీ కలసి బుద్దిగా లేక (ప్రజగా పరిణమించినట్టు శాస్త్రము చెప్పుచున్నది. 
బుద్ధి కూడ పరిణామక్రమంలో ఏర్పడిందని శాస్త్రము చెపుతోంది. 

శరీరములో అన్ని భాగాలలో (మెదడు మినహా కణాలలో ప్రతి క్షణము 
నశించుట, పునర్నిర్మాణం క్రియలు సాగుతూ వుంటాయి. మెదడులో పుట్టినప్పటి 
నుండి మరణించేవరకు అవేకణజాలాలు పని చేస్తూ వుంటాయి. ఆ కణాలు బాహ్య 
ప్రపంచంనుండి సేకరించిన జ్ఞాన చిత్రాల ముద్రలు శాశ్వతంగా అట్టి పెట్టుకుంటాయి. 
ఆముద్రలు (IMpressi0ns) చెరిగిపోవు. ఇదే జ్ఞాపక శక్తికి ఆధారభూతములు. 
కణనశింపులు ఉన్నట్లుయితే ముద్రలు కూడ పోవును. జ్ఞాపకానికిగాని,. జ్ఞానానికి 
గాని ఆస్కారమే వుండేది కాదు. మెదడు నిర్మాణంలో ఇన్ని కిటుకులుండుట చేత 
జ్ఞాపకం, బుద్ధి వగైరా శక్తులు మనిషిలో సజావుగా పని చేయగల్లుచున్నవి. నాగరకత 
సాధ్యమయింది, శాస్త్రజ్ఞానం సాధ్యమయింది. ఈ ప్రగతి సాధ్యమయింది. 

నిద్రలో ఉన్నపుడు ఇంద్రియ సంకేతాలు రానందువలన మెదడు పనిలో చాలా 
భాగము తగ్గిపోతుంది. మిగిలిన శారీరపరమైన, ఆంతర (గ్రంధుల పని నియంత్రించటం 
వరా పనులను మెదడు నిర్విరామంగా చేసికొని పోతుంది. విధ మనిషి కున్నట్లు 
మెదడుకు కూడ ఉంటే మనిషి పుట్టగానే మరణించే వాడు. మౌనవ జాతియుండేది 
కాదు. ఎన్నో వరాలను ప్రకృతి ప్రసాదించుట చేత మెదడు నిద్ర అనేది లేకుండా 24 . 


71 యోగ - నత్యదర్వవము 
గంటలు నిర్విరామంగా పని చేస్తూయుంటుంది. జా(గ్రదవస్ట, ని[ద్రాసస్ట మెదడుకు 
కోరికలు ఎప్పుడూ కలుగుతూ వుంటాయి. కోరికల వెంట ఆలోచనలు 
పరుగెత్తుతుంటాయి. కోరికలను తీర్చుకోవటానికి మనస్సు తహతహలాడుతుంది. 
మనిషి యొక్క సుఖదుఃఖాలకు, కష్టాలకు, కన్నీళ్లకు కోరికలు మూలములు. ఇంద్రియ 
జ్ఞానంతో కోరికలు ప్రారంభమై వమునస్సులో ప్రవేశించి వుంచి మార్గాలనుండి 
వక్రమార్గాలలోకి మనిషిని మరల్చ గల్లుతున్నవి. కోరికలు ఎన్నో రకాలు. మంచివి, 
చెడ్డవి. సుఖమునిచ్చేవి, దుఃఖాన్ని తెచ్చేవి. కోరికలలో తప్పులేదు. పరిస్టితులను 
బట్టి కోరికలు మారుతూవుంటాయి. తప్పు అంతా మనస్సుదే. కోరికలో తప్పు అని 
బుద్ది విశేషించి తెలియజేసిన తర్వాత ఆ కోరిక వెంట మనస్సు పోతే చెప్పరాని హాని 
మనిషికి (అహంకారానికి) జరుగుతుంది. "అట్టి సందర్భాలలో అహంకారము జా గ్రత్త 
వహించి మనస్సు ప్రక్క దారులలోనికి వెళ్లకుండా సంకల్ప శక్తి సాయంతో మంచి 
మార్గంలోనికి తీసికొని రావటం చేయాల్సియుంటుంది. మనస్సుపై ఆధిపత్యముంటేనే 
గాని అహంకారము ఈ పని చేయలేదు. అందుచేత మనస్సును అదుపుల్లో హద్దుల్లో 
నుంచుకునే బాధ్యత అహంకారానిదే (అనగా మనిషిదే). చెడు కోరికలను 
తొలగించుకొని స్వయం రక్షణ కౌశలంతో కీడును కూడ రానీయకుండా చూచుకొని 
సుఖశాంతులు అహంకారము పొందాలి. 


సుఖము వేరు ఆనందము వేరు. ప్రాపంచిక విషయలాలసతకు సంబంధించినది 
సుఖము. కావలసిన వస్తువులు పొందినపుడు, కోరికలు తీరినపుడు భౌతిక సుఖము 
కల్లును. (ప్రతి సుఖముతో దుఃఖము ముడి పడియుంటుంది. సుఖము అనుభవించే 
టప్పుడు దుఃఖము కనుపించకపోవచ్చును. తర్వాత అది ప్రత్యక్షమగును. తూర్పు 
"పడమరలు విడదీయ లేనంతగా [ప్రతి బిందువు వద్ద ఎలా కలసియుంటాయో అలాగే 
సుఖదుఃఖాలు కలసి యుంటాయి అని బుషులు ప్రవచించారు. దుఃఖనివారణే 
మోక్షమర్గమని కూడ చెప్పారు. అంతర్గత చేతన స్వభావాన్ని అర్థం చేసికొన్నపుడు 
తృప్తి కలుగుతుంది. అంతఃకరణమైన మనస్సును పూర స్వాధీనతలో నికి తెచ్చుకొన్నపుడు 
ఆనందం కలుగుతుంది. మనఃఫలకం నుండి చివరి ఆలోచనను కూడ అంతం చేసి 
ఆలోచసొ రాహిత్యం లేక భావశూన్యంలోనికి వెళ్లినపుడు మహానందం కలుగుతుంది. 
సమాధిస్టీతిలో కలిగే ఆనందమేయిది. 


సుఖలాలసత లేక భోగలాలసత అలవాటుగా మారనివ్వకూడదు. అలవాటుగా 


యోగ- నత్యదర్శనయము మెదడు 72 


మారితే ఉద్వేగం జనించి తద్వారా ఉత్ర్రేరణ కల్లి అహంకారము అనంతమైన 
అంధకారకుహరాల్లోకి త్రోయబడుతుంది. ఈ దుష్ట కార్యము మనస్సుచేస్తుంది. 
అందుచేత మనస్సుపోకడలను అహంకారము ఎప్పుడూ క పెట్టు తూ యుండాలి. 


మనస్సుతో సంబంధము లేకుండా మెదడు తనపని తాను చేసికొనిపోతూ 


యుంటుంది. మనస్సు అనేది ఏర్పడనపుడు మెదడున్నది గదా. మెదడు అప్పుడూ 
తనపనిని తాను చేసికొని పోయినది. లేనియెడల మానవ జాతి భూమండలంపైన 


కనుపించేది కాదు. మనస్సు ఆధీనంలో మెదడుండదు. మనస్సు చెప్పినట్టు శరీర 
అంగాలను కదల్ఫ వచ్చును. ఏ పనినైనా చేయవచ్చును. కాని మనస్సు ఏపని చేయించినా, 
మెదడు మాత్రం పూర్ణ స్వేచ్చను అనుభవించుతూ తన పని అది చేసికొని పోతుందని 
శాస్త్ర) జ్ఞులు చెప్పుచున్నారు. మనస్సు మాట మెదడు లెక్క చేయదు. వినదు. రట్లి 
సమయంలో ఒక వీధిని దాటేటప్పుడు మెదడు చేసే పనికి మనస్సు యాదృచ్చికంగా 
యిచ్చే (డైరక్షన్‌) దిశ న్నిరయానికి తేడా వస్తే యాదృచ్చిక ఘటనలు జరిగి హాని 
జరుగుతుంది. మనస్సు మెదడ్డు చేసే పనిలో జోక్యం చేసికోరాదు. 

మెదడు రెండు భాగాలు. పెద్ద భాగము - పశు వార సత్వ భాగము - క్రింద 
యుంటుంది. ఇది మెదడులో షుమారు 60% యుంటుంది. పశు సంబంధమైన 
మెదడు మానవుని మెదడుపై అప్పుడప్పుడు ఆధిపత్యం పొంది మానవుని పశువుగా 
మార్చుతుంది. దీనిలో ఆశ్చర్యము లేదు. పశువు మెదడు మోటుది, మూర్ణమైనది. 
వారసత్వ లక్షణాలు అప్పుడే పోవుగదా! దీనిపై భాగము మానవుని మెదడు. ఇది 
40% మాత్రమేయుంటుంది. ఇది పశుభాగం కంటె శక్తిమంతమైనది. దీనిలో ఆరవ 


పొర ఏర్పడిన తర్వాతనే మిగిలిన జీవరాసుల కంటే మనిషి తన ప్రత్యేకతను 
నిరూపించుకున్నాడు. 


జీవరాసుల అలవాట్లు లక్షల సంవత్సరాల కాలం గడచినా మారటం లేదు. ఏ 
పశువైనా ఎప్పుడూ ఒకే మాదిరిగా అలవాట్లను కల్గ్షియుంటోంది. అలవాట్లు మారవు. 
అవి జన్మతః ఏర్పడును. అవిమార్చుకోలేవు. ఈ అలవాటు (Natural instinct) 
గా అనగా ప్రకృతి సిద్దమైన అలవాటుగా మారి శాశ్వతత్వాన్ని పొందుతుంది. ఈ 
కోనలోనే పకువులు గడ్డితినే అలవాటు, క్రూర జంతువులు వేటాడి పశుమాంస భక్షణం 
చేసే అలవాటు వస్తాయి. bog అలవాట్లలో మార్పులుండవు. మానవులు అట్టుగాక 
తన పరిసరాలతో ఘర్షణ'పడుతూ ఎపుడూ తమ అలవాట్లను మార్చుకుంటున్నారు. 
ప్రకృతి పరమైన అలవాట్ల మార్చిడి కాదు యిది. ఇది స్వవైతన్యంతో కలిగే అలవాట్లు 


73 యోగ- నత్యదర్శనము 
మార్చిడ. ఇతర జీవరాసులకు చైతన్యం లేదు కాబట్టి వాటి అలవాట్లలో ఎప్పుడూ 
మార్పులు రావు. గొత్తై ఎప్పుడూ తలవంచి పచ్చికను తింటూయుంటుంది. మేక 


ఎక్కువ సార్దు తలలేసీ కంపల పైన చెట్లపైన ఆకులను తింటుంది. నీటి అలవాట్లు 
యుగాలు గడచినా అలాగే మారకుండాయుంటున్నవి. 


కోట్లకొలది సంవత్సరాల వారసత్వంగా పశువుల నుండి వచ్చిన పశులక్షణా లుగల 
పెద్ద మెదడు (మెదడులోని క్రింది భాగము) మానవ మెదడు (పై భాగము) పై ఒత్తిడి 
తెస్తూ దాని ఆధిక్యాన్ని నిరూపించు కోవ టానికి సహజమైన చర్యలు 
జరుపుతూయుంటుంది. ఈ ఒత్తిడిని తట్టుకొని మానవ మెదడు (చిన్నదైనా) ధీరతతో 
పెద్ద భాగాన్ని ఎదిరించి నిలబడి తన అస్తిత్వాన్ని కాపొడుకొంటోంది. పశు ప్రవృత్తి 
మానవ ప్రవృత్తుల మధ్య జరిగే ఘర్షణలు మాదిరిగా ఈ.మెదడులో రెండు భాగాలలో 
జరుగుతూ వుంటాయి. .పశువు యొక్క మెదడు ఆధిక్యము పొందితే మనిషి పశువుగా 
మారి సంచరించుతాడు. ఇది వికృతమైనా వింత కాదు. 


పక్షుల్హుపశువులు తమనాడీ సంకేతాలను (ఫీలింగులు - అరపులలోని స్పందనలు 
- ఆలోచనలు కావు) లక్షల సంవత్సరాలు గడచినా ఏ మార్పు లేకుండా శబ్దాలు 
(అరుపులు) తోను సంకేతాల (సంజ్ఞలు) తోను తెలియజేస్తూ పరస్పరం ఒకరకమైన 
నిషయజ్ఞాన ప్రసారాన్ని చేసికొంటాయి. మానవులు ఆదిలో అరుపులతోను ఆపైన 
మనస్సు ఏర్పడిన తర్వాత భాషతోను జ్ఞాన ప్రసారాన్ని చేసికొని పరస్పర సంబంధాలు 
పెట్టుకో గల్గుచున్నారు. 

మెదడు నిర్మాణం మహా అద్భుతం. మానవ (పేరితము కాదు. కృతము కాదు. 
ప్రకృతి పరిణామ క్రమంలో ఇది యొక దశ మాత్రమే. మెదడు సృష్టించబడలేదని 
శాస్త్రము (6018౧౭) చెపుతోంది. ప్రకృతి గురించి కపిల మహర్షి చెప్పిన సత్యములు 
భారతీయ తాత్విక చింతనాధిక్యం, ప్రామాణికతను చాటుచున్నవి. మెదడు ఫొటోలు 
రెండు ఇవ్వబడినవి. ఏ యేకేంద్రాలలోనికి ఏ యే భాగాలు సంకేతాలను పంపుతాయో 
వివరంగా ఇవ్వబడినవి. పంచేంద్రియాలకు, వాక్కునకు, వివిధ భావతరంగాలకు 
శాస్త్ర) జ్ఞానములకు ప్రత్యేక కేంద్రాలుండును. వివిధ కళలకు, పనులకు నేరు వేరు 
కేంద్రాలుండును. : 


ఇంద్రియాలకు మనస్సుకు మధ్య మెదడు వారధిగా పని చేస్తుంది. మెదడు 
ఇం|ద్రియజ్ఞానాన్ని చిత్రీకరించి (661॥1) మనస్సుకు పంపుతుంది. మనస్సు ఆచిత్రాలను 
విశేషించి అవసరమైనవాటిని మెదడులోని, జ్ఞప్తి పారలలోనికి పంపుతుంది. 


73 1 యోగ - నత్యదర్వనము 





ఈ క్రింది మెదడు రెండు ఫొటోలు యివ్వబడినవి. మొదటి దానిలో మానవ 
భాగంలో ( కార్టెక్సు) వాణికేంద్రము - (గ్రహణధారణ భాగములు కలవు (receptive 
and expressive speech areas) రెండవ ఫోటోలో దృశ్య, ఘ్రాణ, స్వాదన 
శ్రవణ కేంద్రాలు కలవు. నాడీ చలన భాగములు కలవు. వీటిలో ఆయా భాగాలు 
ఆరోగ్యంగా ఉంటే పై చెప్పబడిన కేంద్రాలు పని చేసి మనస్సుకు తోడ్చడగలవు. ఈ 
ఉపరిభాగమే 20 లక్షల సంవత్సరాల పరిణామ గతిలో మానవ మార్కు పొందినది. 
క్రింది భాగము పశు, కోతి వారసత్వభాగము. 


‘Functional areas in cerebral cortex 





First somesthetic area 


9వ అధ్యాయము 74 


సంకల్పశక్తి (/॥ - P01౭7) ఆవిర్భావము, పరిణామము 


మానవాళి ఇప్పుటి వరకు సాధించిన జ్ఞానం విశ్వం యొక్క అంచులను చూడలేక 
పోతున్నది. అనంత శక్తిభరితం ఈ విశ్వం. ఈ శక్తి అనేక రూపాలలోనున్నది. ఈ 
విశ్వంలో రేణు అంశ భాగం మనం ఉంటున్న సూర్యమండలం. మన భూమి ఈ 
సూర్యమండలంలో అత్యల్ప భాగము. మానవుడు మరీ సూక్ష్మభాగము. 


కోరిక నుండి మనస్సు" ఏర్పడినదని వేదము చెపుతోంది. కోరిక ప్రకృతి 
సహజసిద్దము. జీవరాసులకు కోరికలు ప్రత్యేకంగా ఏవీ ఉండవు. ఆకలి దప్పులు 
జీవన పోరాటానికి (పీరకములు. అవి ప్రకృతి సహజసిద్ధము. అవి కోరికలుగావు. 
నిత్యమూ ప్రతి జీవి సలిపే పోరాటములో విడదీయరాని భాగాలు. మానవ వాంఛ 
కోరికల్పు జీవరాసుల పరిధిని దాటి మనస్సు నుండి ప్రారంభమయినవి. మానవ కోరికలు 
కూడ ప్రకృతిలో సహజ సిద్దమైనవే. నీలో కలిగే కోరికలకు పరిణామ క్రమముకలదు. 
ఇది ప్రకృతి పరిణామ క్రమం మాదిరిది. 

చిన్న ఆలోచన కొంచెము కొంచెముగా వృద్ధి చెంది మానవునిలో మరికొన్ని 
ఆలోచనలకు కారణ భూతమైనది. ఏ చిన్న ఘటన ప్రకృతిలో జరిగినా దాని 
మూలకారణాలకై విచారణ, అన్వేషణతో చిన్న ఆలోచన శాఖలను తొడిగింది. 
ఆలోచనలు చిలవలు పలవలుగావృద్ధి చెందినవి. మానవుడు క్రమేపి ప్రకృతిపై పట్టు 
సంపాదించి ప్రకృతిని తనకు ఉపయెగించుకొనే సృష్టి లేక నిర్మాణ కార్యక్రమం 
ప్రారంభించాడు. ఈ సృష్టి కార్యక్రమమును క్రొత్త రాతి నాగరకత (160 Lithic 
Civilization) గా పురాతత్వ శాస్త్రజ్ఞులు, చరిత్రకారులు వర్షించి చెప్పియున్నారు. 

ప్రకృతిలో దొరికే వస్తువులపై ఆధారపడకుండా మానవుడు ప్రకృతిలోనే 
ఉత్పత్తులను ప్రారంభించాడు. వ్యవసాయము, పశుపోషణ, పాలన, వీటికి 
సంబంధించిన వివిధ ఉత్పత్తి కార్యక్రమములు ప్రారంభమైనవి. సంచార జీవితానికి 
స్వస్తి పలికి స్థిర నివాసము ఏర్పరచుకున్నాడు. గృహాలను కట్టుక్‌ొన్నాడు. ఉత్పత్తుల 
కారణంగా కుటుంబమేర్పడినది. ఉత్పత్తుల పెరుగుదల, ఒక దశకు చేరిన తర్వాత 
ప్రభుత్వము, ప్రభుత్వం యొక్క వివిధ అంగములు - ముఖ్యముగా సైన్యము ఏర్పాటు 
కాబడినవి. సమాజం అనేక రీతులలో వృద్ధి చెందినది. ఈ ఆదికాలంలోనే బుషులు 
- యజ్ఞములు (ప్రారంభించినారు. వేదాలలో రాజులు సైన్యాలు యుద్దాల గురించి అనేక 
కోట్ల వివరణలు ఇవ్వబడినవి. దీనిని బట్టి సమాజం యొక్క దశను మనము అర్థము 


75 యోగ - నత్యదర్శనము 





చేసికోవచ్చును. 
భౌతిక వాదుల భావం ప్రకారం విశ్వంలోని శక్తి పదార్థమని, ఇదే యథార్ధమని. 
ఈశ్వర వాదుల భావము ప్రకారము ఈ విశ్వము ఈశ్వరసృష్టియని, ఈ విశ్వం వెనుక 
కనుపించని శక్తి ఉన్నదని అదే భగవత్‌ శక్తి లేక ఈశ్వర శక్తియని. ఎవరు ఏమతము 
అనుసరించినా పదార్థము నుండి యే మార్పులు జరుగుతున్నట్టు అందరూ 
అంగీకరించుతున్నారు. భావాలు, వాదాలు వేరైనా పదార్థము మాత్రము ఒక్కటే గదా! 
మానవ శక్తులు రెండు రకాలు. ఒకటి భౌతిక శక్తి. ఈ శక్తితో మానవులు అన్నిపనులు 
చేసూ ఉంటారు. రెండవది మానసిక శక్తులు. ఇవి సూక్ష్మమైనవి. ఇవి భౌతిక శక్తులకు 
(ప్రేరణ కల్గించును. ఎవరో దానం చేస్తే వచ్చిన శక్తులు గావవి, ఆశీస్సుల నుండి ఏర్పడిన 
శక్తులుగావని తెలియును గదా! 
మానవుడు ప్రకృతితో ఘర్షణ పడుతూ స్వచైతన్యం పొంది వృద్ధి సాధించినాడు.. 
(ప్రకృతి సవాళ్ళనెదుర్కొని (ప్రకృతిని వశం చేసికొని దానినితన అవసరాలకు 
ఉపయోగించుతూ వచ్చాడు. నాగరకత 20 లక్షల సంవత్సరాలక్రితం రాళ్ళతో 
(ప్రారంభమయి నేటికి రోదసి యానం వరకూ పెరిగింది. ఇది యంతయూ భౌ తిక 
జ్ఞానమే కదా. ఈ భూత ప్రపంచంలో బ్రతుకుతూ భౌతిక శకుల్తనుపయోగించుతూ 
మానవుడు ప్రగతిని సాధించాడు. కాని అభౌతిక శక్తులు వేరే ఉన్నవని (భ్రమపడి 
భిన్నవుతాలస్పష్టికి కారకుడయి పరస్పర ఘర్షణలకు, హింసాకాండలకు, 
మారణకాండలకు, నరమేధాలకు పాల్పడి ఘోరవిపత్తుకు కారణమయ్యాడు. 
నేటిశా(స్త్రజ్ఞాన సాంకేతికాభివృద్ది ఎంతజరిగినా మతమౌఢ్యము, మూర్దత్వం మనిషిని 
వదలలేదు. ఏమతానికి చెందినా మానవులందరు ఒకటేనని పూర్తి అం గీకృతము కాలేదు. 
మానవుడు అహంకారశక్తిని కల్లియుండుట సత్యము. ఇది భ్రమకాదు. మనస్సు 
అహంకారమునుండి ఏర్పడినది, అలాగే తర్వాత సంకల్పముకూడా అహంకారమునుండి 
ఏర్పడిందని వివరణలు ఇవ్వబడినవి. మానవుడు తలపెట్టి చేసేప్రతిపని వెనుక 
సంకల్పముంటుంది. సంకల్పము లేని పని యంటూ ఏదీ యుండదు. సంకల్పము 
కూడ పరిణామ గతి చెందినది. వేల సంవత్సరాలకు పూర్వము సంకల్పము కొద్దిగానే 
పనిచేసేది. నేడు అదే సంకల్పము ఊహాతీతమైన శక్తితో అహంకారానికి ఊతమునిచ్చి 
కృషిలో విజయాన్ని సిద్ధింపజేస్తుంది. సంకల్పము కామము కాదు. నేను ఒక పనిని 
చేయాలనే నిర్ణయాన్ని బుద్ధి తెలియజేస్తుంది. ఆ పని నిర్వహణలో సంకల్పము 
అహంకు తోడ్దుడుతుంది. నాకు ఇల్లు కావాలి, కట్టు కనాలి, ఇవి ఆలోచనలు లేక 


యోగ్‌ - నత్యదర్శనము. సంకల్పశక్రి 76 


కోరికలు. కట్టుకొనే క్రియలో నన్ను ముందుకు నడిపించేది సంకల్పబలము. అనగా 
సంకల్పము నన్ను అనగా అహంకారమును (561) ముందుకు నడుపును. సంకల్పము 
ఆలోచనే కాదు. ఎలా కట్టుకొనాలి అనేది ఆలోచన. ఈ ఆలోచనా పరిణామమే 
బుద్ధి. బుద్ధి మార్గాలను చూపుతుంది, తెలుపుతుంది. మనిషి ( అహంకారము ) 
పని ప్రారంభించుతాడు. ఆ పని ఎన్ని విఘ్నాలు ఎదురైనా పూర్తిచేయటానికి మనిషే 
(అనగా అహంకారము) సంకల్పముతోడుతో ముందుకు సాగుతుంటాడు. ఇక్కడ 
నేను (అహంకారము), ఆలోచన (ఇట్లు కట్టుకోవాలని), ఎలా కట్టుకోవాలో బుద్ధి 
మ్రోషించి చెపుతుంది. నేను కట్టుకొనే క్రియలోనికి దిగితే సంకల్పబలం వలన దానిని 
పూర్తి చేసే వరకు కృషి నేను సాగించుతూనే వుంటుంది. దీనిలో స్పష్టంగా కనుపించే 
దేమిటంటే నేను ( అహంకారము )చేసే పనులలో నాకు సంకల్పశక్తి తోడ్సడితే (ఇది 
ఆలోచనకాదు, కామముకాదు.) పూర్తి అయ్యేంతవరకు కృషి సాగించుతూనే 
వుంటుంది. మనస్సు నుండ ఆలోచనలు - కోరికలు పుట్టిన పరిణామ గతిని అర్థం 
చేసికొంటే పైవిషయాలు బోధపడగలవు. మనస్సు నుండి ఆలోచనలు, ఆలోచన 
నుండ మాటల్సుమాటల ద్వారా క్రియాచరణ ప్రారంభం అహంచేస్తుంది. అహంకు 
సంబంధించిన విషయాలు. వేదజ్ఞానము కి”ంచెం భిన్నంగానున్నప్పటేికీ ఈః 
పరిణామక్రమం ప్రైవిషయాలను రూఢిచేసినవి గదా! వేద జ్ఞానం యొక్క విశిష్టత, 
సారము మానవ ప్రగతిలో ఒక దశలో కల్లిన పరిణామాలే. | 


ప్రతి మనషిలో స్థాయీభేదాలతో సంకల్పశక్తి ఉన్నది. పని జరగాలంచే మనసు 
ఉండాలి. ఎలా పనిసాగించాలో. బుద్ధి తెలియజేస్తుంది. పని సఫలత పొందటానికి 
సంకల్పవలు తోడ్పడుతుంది. కువ్మురి కుండలు చేయుటలో, సాలి 
బట్టలునేయుటలో, రైతు పంటలను పండించుటలో, శ్రామికుడు ఉత్తుత్తి 
చేయుటలో - ప్రతి పనిలోనూ సంకల్పము ఉంటుంది. సంకల్పంతోనే పూర్తి 
అవుతుంది. విద్యార్థికి చదువుకోవాలనే కోరిక గల్గినపుడు ఎలా చదవాలో, ఏమేమి 
. చదవాలో బుద్ది నిర్ణయిస్తుంది. చదివే పనిలో సంకల్పము ప్రతిక్షణమూ విద్యార్థికి 
తెలియకుండా ఉ[త్రేరించుతుంది. ఉత్ర్రేరణ సంకల్పముతోనే సాగుతుంది. 
పనులన్నిటి వెనుక సంకల్పము పనినేచేస్తుందని ఎంతమందికి తెలియును? చాలా కొద్ది 
మంది జ్ఞానులకు మాత్రమే ఈ విషయం తెలుసును. అశేష జనం ఈ విషయం 
తెలిసికోకుండా 'తమ పనులు చేస్తూయుంటారు. ఎంతమంది విద్యార్థులు ఈ 
సంకల్పాన్ని వినియోగించుకొని తమ విద్యాభ్యాసము కొనసాగించుతున్నారని అంటే 


77 యోగ - నత్యదర్శథము 





చాలా తక్కువ మంది అని ఒప్పుకో వలసి యుంటుంది. 


విశేషకృషిలో, యోజనరూపకల్పనలో, కళలలో, శాస్త్రసాంకేతిక పనుల్లో, 
చదువుల్లో, దైనందిన పనుల్లో ౧ సంకల్పముంటుంది. అధిక ee అధిక స్ఫ్యురతకు 
అధిక సఫలతకు కారణమవుతుంది. 


ఇట్టే మహత్తర సంకల్ప శక్తిని అందరూ వినియోగించు కొనుట లేదు అని 
చెప్పుటలో ఆశ్చర్యంలేదు. ఇది సత్యము. అధిక సంకల్పముతో సాగించే కృషిలో 
ఆకలి దప్పులు కూడజప్తికి రావు. పని పూర్తి అయిన తర్వాత అవి స్పురణకు వచ్చును. 
పరీక్షలు దగ్గర పడేకొలది విద్యార్థులు ఆందోళనకు గురి అవుతారు. తనుకు 
తెలియకుండానే అనగా సంకల్పశక్తితో పరీక్షల కాలములో అధిక కృషి చేస్తూయుంటారు. 
స్వచైతన్యంత్యో వివేకంతో సంకల్ప శక్తి పరిజ్ఞానముతో కృషిచేసిన విద్యార్థులు అధిక 
ప్రయోజనం పొందగలరు. 


సంకల్పాన్ని ఏర్పరచుకొని వృ పరచుకోవలసిన అవసరం అందరికంటే 
విద్యార్థుల ఎక్కువగానున్నది. కారణం వారి భవిష్యత్తు ఈసంకల్ప శక్తీ శక్తి ప్రభావితమయి 
ఉన్నత స్థి స్టీతిలోనికి వెళ్లగలదు. మనళశ్ళక్తులు, బుద్ధి శక్తులు భిన్నముగానున్నా అధిక 


సంకల్ప శక్తితో వృష చేస్తే అధిక ఫలితాన్ని పొందవీలగును. 





అహంకారము, మనస్సు, సంకల్పము, బుద్ధి భౌతికములు కావు. అన్నీ 
అభౌతికములే. భౌతికములనుండి జనించినవే. పరిణామక్రములో ఏర్పడినవే. 
అందుచేత వాటికి రూపాలు, పరిమితులూ ఉండవు. హెచ్చుతగ్గుస్తాయీల్లో 
అందరిలోనూయుండును. ఈస్థాయీలను వివేకంతో అర్థంచేసికొని తగిన రీతుల్లో 
కృషిచేస్త విజయం సిద్ధించుతుందని, సాధించలేనిది ఏదీ.ఉండదని చరిత్ర, మానవుల 
అనుభవం చెప్తున్నది. 

క్రీస్తు పూర్వము షుమారు 6,5 శతాబ్ద్రముల కపిల మహర్షి, 2వ శతాబ్దం 
పతంజలి మహర్షి అహంకారంనుండి మనస్సు ఏర్పడిందనే మహత్తర సత్యాన్ని 
ప్రవచించారు. 

మనలోనెలకొని యున్న వివిధ శక్తులను అర్థంచేసికొని ఉపయోగించుకొంటే 
నున:భవిష్యత్తుకుమనమే అధినేతలమవుతాముఏ కారణా లచేతనైనా సాధన విఫలతచెందితే ' 
అనర్థాలు, తీవ్రనష్టాలు వాటిల్ల గలవు. ' అప్పుడు క్రుంగిపోరాదు. నిరాశపడరాదు. 


మనం చేసే పనులను అంతర్‌ పరిశీ లనతో పరీక్షచేసికొంటూ ఉంటే మానవ 


యోగ- నత్యదర్శనము  గి౦ికర్పిశక్తి 78 


స్వభావం ఏమిటో మనకు తెలియటం వీలవుతుంది. తెలిసి కొనక పోతే తప్పులను 
దిద్దుకొనుట సాధ్యపడదు. అజ్ఞానం లేక అవిద్య అనే అంధకారంలో ఉండిపోయి 
సకల దుఃఖాలను అనుభవించవలసిన పర్మితి ఎదురౌతుంది. 


తప్పులని తెలిసికూడా కొన్ని సందర్భాలలో చేయకుండా ఉండలేము. 
మంచిమార్గము తెలిసినా ఆమార్గంలోకి పోవుటకు అశక్తులమవుతాము.' ఏయేశక్తులు 
అడ్డు తగులుతాయో ఏయేశక్తులు మనకు అనుకూలించుతాయో అర్థం చేసికొని 
. తగినట్టుగా పద్ధతులు మార్చుకొని మసలుకోవాలి. బుద్దిని నిశితంగా ఉపయోగించాలి. 
మనబుదికి విషయాలు అవగతం కాకపోతే ఇతరుల సాయంపొందాలి. దీనినే సాంఘిక 
చైతన్యం అంటాము. సామాజిక సంబంధాలను సద్వినియోగం చేసికోవాలి. 


మనతప్పులను మనం దిద్దుకోగలము. లేనియెడల చీకటి కూపంలోనే (మగ్గి 
పోవలసి ఉంటుంది. అందుచేత నిరంతరం అంతఃపరిశీలన, విశ్లేషణ చేసికోవాలి, 


జ్ఞానసిద్ధి కార్యసిద్ధికి కారణము కాగలదు. ఈపనులన్నిటిలో సంకల్పశక్తిని జాగృతం 
సి ఉపయోగించుకోవాలి. దీని అర్థం గట్టి పట్టుదలతో కృషి సాగించుటే. 

ఏక్రీడలోనైనా, ఏకృషిలోనైనా, ఏవిద్యాసముపార్తన కార్య క్రమంలోనైనా తగిన 
సంకల్పశక్తిని ఉపయోగించుట చాలా అవసరం. కార్యసిద్ధి జరుగనప్పుడు నిరాశ 
చెందకుండాద్విగుణికృతసంకల్పశక్తితో అనగా ఎక్కువ పట్టుదలతో కృషిసాగించాలి. 
అనుకున్న కార్యము సిద్ధించుతుంది. ఇది మానవ అనుభవం, నగ్నసత్యం. 

మనస్సులో జనించు భావాలు, ఆవేశాలు, కోపాలు వరా నాలుక ద్వారా పరుష 
పదప్రయోగం ( కొన్నిసందర్భాలలో పచ్చిబూతులు) చేయించి కీడును తేగలవు. మనస్సు 
నిగ్రహించుకోగర్గితే తొందర పాటుతో నీచంగా మాట్లాడటం జరుగదు. మనస్సును 
నిగ్రహించుకొని అదుపులో పెట్టటానికి సాధన చేయాలి. స్వయం కృత లేక వాగా' 
పరాధం తొలగి పోగలదు. 

విధిలో విశ్వాసం ఉన్నవారు మంచిమార్లాన్నే ఎప్పుడూ అనుసరించుతారు. స్వశక్తి 
(అహంకారము) లో విశ్వాసం ఉన్నవారు సంకల్పశక్తి సాయంతో వివిధ మనశ్ళుక్తులను 
ఉపయోగించుకొని కీడును రానీయకుండా చేసికొంటారు. విశ్వాసమనేది లేక పోవుటే 
బలహీనత. విశ్వాసంతో మన భవిష్యత్తును అద్భుతంగా మలచుక్‌ “వచ్చును. 

మరచి ఏమిచో, చెడు ఏమిచో మనకు తెలియనివిగావు. జరిగి పోయిన 
తరువాత కళ్లు తెరుచుకోవటం పెద్దలోపం. అజాగ్రత్త, అశ్రద్ధలు బుద్ధిని సక్రమంగా 


79 యోగ- నత్యదర్శథము 





ఉపయోగించుకోలేవు. అప్పుడు కీడులు వాటిల్ల వచ్చును. మంచి అలవాట్లు చేసికొని 
మంచి ప్రవర్తనతో మెలగితే ఎట్టి విపత్తులూ కలుగజాలవు. 


రోజంతా ఆఫీసులో, పొలంలో, వ్యాపారంలో, ఫ్యాక్షరీలో, చదువుల్లో 
పనిచేసి అలసట పొందినపుడు (మనస్థిమితము) బుద్ధికుశలతలు లోపించవచ్చును. 
అట్టి లోటులు చోటు చేసికోకుండా తగు జా గ్రత్తవహించాలి. ఈవిషయంలో తగిన 
సంకల్ప శక్తితో బుద్ధి కుశలతతో కృషి సాగించితే తప్పులు జరుగనేరవు. కీడువాటిల్లదు. 


అనుకోని ప్రమాదములు సంభవించినా, దెబ్బతీసే ఘటనలు జరిగినా 
సంకల్పశక్తి లోపించినవారు మనో వికల్నులయి సహజసమతుల్య స్థితిని కోలోయి 
కృంగిపోతారు. ఏపని చేయలేని స్టితికి దిగజారుతార్లు. సంకల్చ్పశక్తితో విషమస్థితులను 
దాటి యథాస్థితికంటే మెరుగైన స్థితిలోకి వెళ్లవచ్చును. అందుచేత వ్యాపారాల్స్‌గాని, 
ఆఫీసుపనుల్లో గాని, విద్యాకార్య క్రమాల్టోగాని అనుకూల పరిస్థితులున్నపుడు పనులు 
సజావుగా సాగిపోవుట చేత చాలామంది భవిష్యత్తు గురించి ఏమీ పట్టించుకోరు. 
దీర్షకాలిక యోజన వారి మనస్సుల్లో లేనందున ఈ పట్టించుకోక పోవటం 
జరుగుతుంది. ఒక్కొక్కప్పుడు ఆపనుల్లో అంతరాయాలు కలిగి ఏమీ చేయలేని 
స్టితిలోనికి త్రోసివేయబఢతారు. సంకల్పత్తి బలంతో ఇట్టి ప్రమాదాలను దాటవచ్చును. 
అప్పుడపుడు యథా ప్రకారంగా 'పనులు సాగిపోగలవు. 


మనం చేసే పనులన్ని అనుకోని విజయాలను సిద్ధింపజేస్తే సామాన్యమానవులకు 
అశ్రద్ధ, లెక్కలేని తనం కలిగి ప్రమాదాలను తెలిసికొని, ఎదుర్కొనేశక్తిని లేకుండా 
చేసికొంటారు. నష్టాలు జరిగినప్పటి కంటే విజయాలు కల్టినప్పుడు జాగ్రత, శ్రద్ధ 
ఎక్కువ కావాలి. బుద్ధి కుశలతను బాగా ఉపయోగించుకోవాలి. సంకల్పశక్తిని 
చైతన్యంగా మార్చి ఎల్ల సమయాలల్లో వాడిగానుంచుకోవటం ఎంతైనా అవసరం. 
సంకల్పశక్తిని తెలిసికోవటానికి ఇంతకంటే వేరే నిదర్శనాలు ఏమికావాలి? 

మన సమాజంలో భిన్న శక్తులు గలవారిని చూస్తూయుంటాము. వీరిలో పూర్ణ 
శక్తులు క "ంతమంది, అర్ధ శక్తులు ఎక్కువమంది, అశక్తులు చాలా ఎక్కువమంది 
ఉంటారు. వీరందరినీ అహంకార శక్తులలో భిన్న నిష్పుత్తులలో వున్నవారుగా అర్ధం 
చేసికోవాలి. ఈ తేడాలను బుద్ధి విశ్లేషణతో అర్థం చేసికొని సంకల్ప శక్తిని వృద్ధి 
చేసికొని లోపాలను దొర్తి పోకుండా ఆపుకోవచ్చును. 


ఉన్నత ప్రమాణాలను సాధించు కోవాలనే కోరిక మనస్సులో కలిగినప్పుడు 


యోగ- నత్యదర్శనము “కీల్సెశక్తి 80 





దానికి సంకల్పాన్ని జోడించి విశ్లేషణాయుత వివేకాన్ని ఉపయోగించి నిరంతర కృషి 
చేయవలసి యుంటుంది. అప్పుడు ఉన్నత ప్రమాణాలకు చేరుకో వీలగును. 


పరీక్షలు దగ్గర పడేకొలదీ విద్యార్థులు ఎక్కువ కృషి చేస్తారు. కొంతమంది 
విద్యార్థులు కృషికి మించిన ఆందోళన చెందుతారు. ఫలితంగా సమతుల్య మానసిక 
స్టీతిని కోల్పోతారు. అట్టివారు పరీక్షల్ల్‌ ఎక్కువ మార్కులు సాధించలేరు, నిరాశకు 
గురి అవుతారు. కార్యదీక్ష తగ్గిపోయి క్రమేపి మనశ్శక్తులను కోల్పోతారు. 


పరీక్షల్లో ఎక్కువ మార్కులు తెచ్చుకొన్నవారు తెలివి గలవారుగా అందరూ 
అనుకొంటారు. మార్కులు రావటానికి తెలివికి సంబంధములేదు. మార్కులు అనేక 
కారణాల చేత రాకపోవచ్చును. మార్కులు జ్ఞాపకానికే పరీక్ష . జ్ఞాపక శక్తి మనశ్ళ క్తిలో. 
అత్యల్ప భాగం మాత్రమే. అంచనా కట్టటం కష్టం. షుమారు అయిదు శాతంగా 
నుంటుందని కొంతమంది శాస్త్రజ్ఞుల (Scientists) అభిప్రాయం. మార్కులు 
కృషిని చూపగలవు. తెలివి మార్కులపై ఆధారపడిలేదు. తెలివికి అనేక కారణాలు 
కలవు. పరిశీలన, పరిశోధన, ఊహ, విశ్లేషణ, విచక్షణ, వివేకము వైరా శక్తులను 


మిళితం చేసికొంటే తెలివి పెరుగుతుంది. తెలివి బుద్ధి లక్షణము, బుద్ధి స్థాయి 


సందర్భాన్ని బట్ల తెలివి రాణించుతుంది. 

తక్కువ మార్కులు వచ్చ ఉత్తీర్లులు కొక పోయిన విద్యార్థులు తెలివి తక్కువ 
వారని నిందించరాదు. ఎక్కువ మంది తల్లిదండ్రులు అనవసరంగా లేక ఎక్కువ 
మోతాదులో తమ పిల్లలను నిందించుతారు. మానసిక క్షోభలు వారు తమపిల్లలకు 
కలుగజేసి పిల్లల పరిస్థితులను మరీ అధ్వాన్నంగా చేస్తారు. అప్పుడు తప్పిపోయిన 
విద్యార్థులు విరక్తి తెచ్చుకోవచ్చును. విరక్తి కల్షితే ఎంత బలవంతంగా చదివించినా 
మనస్సులోకి జ్ఞానం ఎక్కదు. చదువంటే విముఖత ఏర్పడుతుంది. చదువుకు చివరకు 
గామ పడరారు. అనవసర నిందలు ఎన్నో దుష్టులితాలకు దుష్పురిణామాలకు 
కొరణం అవుతాయి. పెద్దలు జాగ్రత్తగా వ్యవహరించాలి. 





తరగతిలో ప్రథముడుగా ప్రతి విద్యార్థి రాలేడు. ఇది అసంభవం. ఒకరో లేక 
ఇద్దరో రాగలరు. అకుంఠిత దీక్షతో, స్వయంచైతన్యంతో సంకల్ప బలంతో కృషి | 
చేసే విద్యార్థులు ప్రథమస్థాయి కాకసోయినా దావికి చేరువలోకి రాగల్లుతారు. పై చెప్పిన 
వాటిని అలవాటుగా మార్పుకొంచే ఎంతో ఉపయోగముంటుంది. అలవాటు వలన 
అప్రయత్నంగా కృషిలోకి వెళ్లిపోయే విద్యార్థికి అవిచ్చిన్న ఏకాగ్రత కల్లి విజయాన్ని 
సాధించ గల్లుతాడు. 


81 యోగ - నత్యదర్శనము 





మనశ్శక్తులమాదిరిగానే బుద్ధికి పరిమితులు గొని హద్దులు గాని లేవు. నిత్యమూ 
పరిమితులు పెరుగుతూ వుంటాయి. ఆపరిమితుల్లోనే అపరిమితంగానున్న బుద్ధిశక్తి 
పనిచేస్తుంది. ఆ విధంగా పరిమితత్వాన్ని బుద్ధిశక్త కలిగి వుంటుంది. ఇవియన్నీ 
సత్యములే. క్లాసులో (ప్రథమన్యానాన్ని పొందగల్లటం ఒక్క విద్యార్థికే దక్కుతుంది గదా! 
అట్టి పరిస్థితు ల్లీ ల్లో మిగిలిన విద్యార్థులు చేస్తున్న కృషి ఏమవ్వాలి? వారి కృషి వారిని 
ఉన్నత ప్రమాణాల సాధనకు చేరటానికి నిరంతర కృషితో పాటు, సత్‌శిలసంపదను 
మన్‌ ఏకాగ్రతను జోడించాలి. కాని విజయాలన్నిటి వెనుక సంకల్పశక్తి అంచనాలకు 
మించి పని చేస్తుంది. ఈ సత్యము ప్రస్పుటము, బహిరంగము. 

అలవాట్లకు మనిషి బానిసలగుట మనం తరచూ చూస్తూనే ఉంటాము. 
ఒక్కొక్క అలవాటు కాలక్రమేణా కరుడు కట్టుకొని పోయి పాతుకు పోతుంది. 
అలవాటు ముందుషప్రక ఏమీ చేయలేదు. ఉదాహరణకు కొన్ని అలవాట్లు 1. సిగరెట్టు 
కాల్చడర్మ మొదట్లో ఏదో అలవాటు చేసికొంటారు బొలుర్థు లేక యువకులు. 
అలవాటు తప్పు అని తెలిసి కూడ అలవాటులో పడిపోతారు. దీనిని ఎంత 
ప్రయత్నించినా మానుకోలేరు. దీనివలన ఎన్నో దుష్ట షృలితాలున్న వని తెలిసినా 


వూనాకోలేరు. అలవాట్లను చేసికొనేటప్పుడు పర్యవసానాలగురించి ఏమీ 
పట్టించుకోరు, తెలిసికోరు. 


ఆదిలో అయితే అలవాట్లను తేలికగా మార్ఫుకోవచ్చును. మనస్సు తేలికగా 
అంగీకరించుతుంది. సంకల్పము ఈ క అలవాటు ముదిరితే .. 
మార్చుకోవటం అంత తేలికకాదు. మానసిక బలహీనతలు గలవారు, సంకల్ప బలం 
అంతగా లేనివారు మార్చుకోలేరు. ఈ అలవాట్లు మనస్సు రెండు దశల్లోనూ పని 
చేయును. వైతన్యంలోను, ఉపవైతన్యం (SUbconscious) లోను థ్‌ 
ఉపచేతనా మన్సులో అలవాటు గట్టిగా పాతుకుపోతే అట్టి అలవాటును మార్చుకోవటం 
బ్రహ్మప్రళయము కాగలదు. అందుచేత అలవాట్లను తక్కువ అంచనా వేయరాదు. 
ఆదిలోనే మార్చుకొనే ప్రయత్నాలు చేయాలి. అలవాటు వునిషిని (అనగా 
అహంకారమును) తన వైపుకు ఈడ్పుకొని పోతుంది. ముదిరిన అలవాటు నుండి 
సామాన్యుడు ఏవిధంగాను మారలేడు. సిగరెట్టుకు మించిన అలవాట్లు చాలకలవు. 
ఆ అలవాట్లు ప్రమాదాలన్యుకీడును తీసికొని రాగలవు. అట్టి అలవాటు (ప్రారంభ 


దశలోనే సంకల్ప శక్తి సాయంతో పూర్తిగా వాసన కూడా లేకుండా చేసికోవాలి. 
ప్రయత్నించితే వీలుపడుతుంది. 


యోగ * నత్యదర్శనము సంకల్పశక్తి 82 





మానవుడు స్వతహాగా నేరగాడు గాని పాపిగాని కాడు. పుట్టుకతో అలవాట్లు 
రావు. నేర్పితే కొన్ని వస్తాయి. కొన్నింటిని స్వతహాగానే నేర్చుకొంటాడు. 
సమాజంలోని లక్షణాలు మౌనవునిపై ప్రభావంచేస్తాయి. నేరం చేయటం అలవాటుగా 
మారితే ఘోర ప్రమాదం కర్తకు, సమాజానికి జరుగగలదు. తాను తిరిగే బృందంలోగాని, 
తానుంటున్న సాంఘిక పరిస్థితుల్లో గొని నేరాలు జరుగుతూయుంచిే వాటి ప్రభావం 
వ్యక్తిపై పడగలదు. ఆ వ్యక్తి నేరగాడుగా మారిపోగలడు. ఎట్టి దుర్గుణాలనైనా బ్రద్దలు 
కొట్టి పూర్ణంగా నివృత్తి చేసికోవటానికి సంకల్పయుతమైన కృషి అవసరం. వివేకము 
సంకల్పాన్ని వృద్ధి పరుస్తుంది. వివేకంతో, సంకల్పంతో ఆదిలోనే నేర ప్రవృత్తిని నివృత్తి 
చేసికోవటం ఎంతో మంచిది. 


విశ్వంలో ఒక క్రమ పద్దతి (0461) కలదు. ఆ పద్ధతి క్రమం తప్పటం 
కూడా క్రమం (01649౧) గానే జరిగిపోతుంది. దీనినే పరిణామం అని అంటారు. 
క్రమ, అక్రమాలుగల ప్రకృతిలో మన సమాజము ఒక భాగము. ఆక్రమాలుండటం, 
అవి అప్పుడప్పుడు తప్పిపోవటం మనం సమాజంలో చూస్తున్నాము. పొత క్రమాలు 
మారిపోయి క్రొత్త క్రమాలు ఏర్పడటం ప్రకృతి సహజ లక్షణం (old order yieldeth 
to the new order - Lord Tennyson - ఉవాచ). దానినే పరిణామం అని లేక 
మార్పు అని శాస్త్రము (5016౧6) తెలియజేయుచున్నది. క్రమ, అక్రమ పద్దతులను 
సరిగా అర్థం చేసికొని వాటికి తగినట్టుగా మారి వివేక వంతుడు కృషి చేయాలి. 


భావవాదుల (ప్రకారం : సంకల్పం స్వతం త్రమైనదని, సమాజానికి సంబంధం 
లేనిదని, సంకల్పం ద్వారానే విశ్వం ఏర్పడిందని, ఈ పరిణామాలన్నీ సంకల్పం ద్వారానే 
జరిగి పోతున్నాయనీ, సంకల్పమే అన్నిటికినీ మూలమని - ఆలోచన. ఈ విధంగా 
ఆలోచనలు చేసినవారు కూడ కొన్ని సత్యాలను (గహించగల్లుతున్నారు. (ప్రతి సత్యం 
వెనుక మహత్తరమైన (ప్రజయున్నదనే విషయం ఉభయులు - భౌతిక వాదులు, 
భావవాదులు - అంగీకరించుతారు. 

_ శాస్త్ర జ్ఞానము జడ భౌతికంలో కలుగదు. జడభౌతికం పరిణామ గతిలో 
జీవరాసులు గాను, చైతన్యజీవులుగాను, మానవులుగాను మారిన తర్వాత మానవులలో 
ఆలోచనలు, చైతన్యం ఏర్పడి శాస్త్ర) జ్ఞానానికి అంకురమేర్చడినది. ఈ జ్ఞానం గత 
7,8 వేల సంవత్సరాలలో శాఖోపశాఖలుగా వృద్ధి చెంది నేటి స్థితికి చేరుకున్నది. ఈ 


శ్చాస్త్రజ్హానము (5018౧06)ను చేతనా భూతోడ్నవంగా గుర్తించి సత్వదర్శనము 
చేసికోవాలి. 


83 యోగ - నత్యదర్శనము 


ప్రకృతి త్రిగుణ సంభూతమని కపిల, పతంజలి మొదలగు బుషులు ప్రవచించారు 
గదా! మన సమాజం ప్రకృతిలో భాగమవటం చేత ఆత్రిగుణాలే మన సమాజంలో 
కూడ యున్నవి. అవి వ్యక్తుల్లో వివిధ స్థాయిల్లో కాననగును. వాటిలో సాత్త్విక 
గుణాలను అందరు విద్యార్జులు కూడ - అలవర్చుకోవాలి. రాజస గుణాలలో ధైర్యం, ' 
సాహసం, పోరాటం, దానం వగైరా మంచి గుణాలను కూడ అలవరుచుకోవాలి. 
తామసగుణాలను దగ్గరకు రానీయ కూడదు. ఈ మంచి గుణాలను అలవరుక్‌ "ని 
కృషి చేస్తే ప్రగతి సాధ్యమవుతుంది. అన్ని కృషుల వెనుక సంకల్పముంటుంది. సంకల్పశక్తి 
లేనిదే ఏ పని జరుగదు. అభివృద్ది అసలేలేదు. అభివృద్ధి శూన్యం నుండి రాలేదు. 
రాదు. సంకల్పం కూడ శూన్యం నుండి రాలేదు. అహంకారశక్తి నుండి వచ్చినది. 
అహంకారము పనులకు తోడ్పడుతుంది. అహంకారము, మనస్సు, బుద్ధి, సంకల్పము 
- ఈ నాలుగు మౌనవునిలోనే కలవు. ఈ సత్య దర్శనము విశేషమైన ఆనంద 
అనుభూతులన్విగలదు. చరిత్రలో మాహాపురుషుల సంకల్పశక్తి మనం చదువుకొన్నాము. 
ప్రస్తుత కాలంలో దానిని చూస్తున్నాము. సంకల్ప శక్తి చరిత్ర గతిని మార్చిన సందర్భాలు 
చాలా గలవు. 
అమెరికా అధ్యక్షుడైన అబ్రహాంలింకన్‌ మహాపురుషుడు+నీగ్రో బానిసత్వ 
నిర్మూలన తన అసమాన సంకల్ప శక్తితో సాధించి మహనీయుడైనాడు. 1917లో 
రష్యా సామ్రాజ్యంలో విప్పవం తెచ్చి 14 సామ్రాజ్యవాద దేశాల దండ యాత్రలను 
ఎదుర్కొని ఓడించిన లెనిన్‌ మహాశయుడు సామ్యవాద వ్యవష్ట స్థాపన తన వజ 
సంకల్పశక్తితో సాధ్యం చేయగలిగాడు. రెండవ ప్రపంచ యుద్ధంలో ప్రళయ భీకరమగు 
జర్మన్‌ హిట్లర్‌ దాడిని పారిశ్రామికంగా వెనుకబడినప్పుటికిని దేశ భక్తిని ప్రేరేపించి ఉత్తేజ 
పరచి సోవియట్‌ యూనియన్‌లో ప్రతి పౌరుని ఒక యోధునిగొ జేసి తన అసమాన 
సంకల్ప శక్తితో జోసఫ్‌ స్టాలిన్‌ నాజీ జర్మనీని ఓడించి చరిత్ర గతిని మార్చగలిగాడు. 
అర్యతా' సంకల్పశక్తితోనే విజయం సాధ్యమయినది. చరిత్రలో అతని సంకల్ప శక్తి శాశ్వత 
కీర్తిని పొందినది. రవి అస్తమించని. బ్రిటీష్‌ పామ్రాజ్యాన్ని ఎదుర్కొని భారతీయుల 
నందరిని చైతన్య వంతులుగాను పోరాట యోధులుగొను తన అహింస సత్యముల ద్వారా 
మార్చి తన చేతి కర్రతో ఓడించి స్వాతంత్రాన్ని సాధించటానికి ముఖ్య కారణమైన 
గాందీ నాయకత్వం = అతని సంకలు బలం తాడి. 
ఈ విధంగా సంకల్ప శక్తి భిన్న వ్యక్తులలో భిన్న మార్గాలలో భిన్న కాలాల్లో 
అవతరించి చరిత్రగతిని మార్చగలిగినది. ఈ సత్యదర్శనము అభిలషణీయము, 
ఆదరణీయము, అనుభవీయము. 


యోగ- నత్యదర్తనము “ంికల్సిళక్తి 84 





సంకల్పశక్త వృద్ధి - సాధనా మార్తాలు 


1. ప్రతి వ్యక్తి కొంత మేరకు సంకల్పశక్తి కల్షియుంటాడు. ఈ శక్తి ఏమిటో 
“వంతయురటుందో ఆ వ్యకికి సామోన(ంగా తెలియదు. 1కికి సామాన్న [౦గా తెలియదు. బహుళజనానికి ఈ 
సంకల్పశక్తి గురించి తెలియదు. మనో నిబ్బరంతోను, శ్రద్ధతోను సంకల్పశక్తి వృద్ధిని 
చేసికోవాలి. ఈ కృషిలో తొలి దశలో అసఫలత కలిగితే దానిని అడ్డుగావించుకొని 
నిరాశ చెందకూడదు. ఆలస్యమయిందని, కొలాతీతమయిందని, అకాలమని 
తలపోయరాదు. వృద్ధి సాధనను సడలనివ్వరాదు. విధి వంచించిందనే అపోహలు 
రానీయకూడ దు. లక్ష్యసిద్ధికి తోడ్పడటానికి సంకల్పానికి నిర్దుష్టమైన కాలం 
పడుతుంది. ఈ వ్యవధి చాలా అవసరం. 


2. నత్యదర్శన్నసాధన విధి లిఖితంపై ఆధారపడిందని అనుకోకుండా ప్రతి పనిని 
వివేకంతో విక్లేషించి తగిన నిర్ణయాలను తీసికొని కృషి సాగించితే సంకల్పశక్తి వృద్ధి 
చెందగలదు. 


3. సంకల్పశక్తి వృద్ధికి మనస్సును స్టిరంగానుంచుకొని ఎట్టి వ్యామోహాలలోనికి 
పడనీయకుండా చూచుకోవాలి. ఈ కార్యక్రమాలలో వివేకం సాయపడగలదు. 


మనశ్శక్తికి పరిమితులు లేనట్టుగానే సంకల్పశక్తికి కూడ పరిమితులు లేవు. 

4. భ్రాంతి, భ్రమలకులోనైనపుడు మనస్సు నిస్సారము కాగలదు. సంకల్పము వృద్ధి 
చెందకపోగా క్షీణించును. సంకల్పానికి మనోబలం, వివేకం ప్రాథమిక భూమికలు. 
సత్‌శీల ప్రవర్తనము మనళ్ళక్తిని వృద్ధి చేసి సంకల్పాన్ని వృద్ధి చేయగలదు. సత్య 
మార్గాన నడవటం, సత్య ధర్మాన్ని ఆచరించటం వలన సంకల్పశక్తి వృద్ధి పొందగలదు. 

5. త్యాగనిరతి మనిషి యొక్క శీలశక్తిని, సంకల్పశక్తిని వృద్ధి చేయగలదు. తనకున్న 
దానిలోకొంత భాగాల్ని ఆర్హులను ఆదుకోవటానికి అర్పణ చేయటం త్యాగం 
యొక్క ముఖ్యలక్షణం. స్వీయ ప్రయోజనాలను ప్రక్కన పెట్టి అన్యుల బాధానివారణ 
కోసం అర్హణ చేయుటయే త్యాగము. “సొంత లాభం కొంత మానుక పొరుగు 
వానికి తోడుపడవోయ్‌”* అని ప్రముఖ కవి చెప్పిన విషయం త్యాగం గురించియే. 
త్యాగాన్ని కొంతగానైనా అలవాటు చేసికోవాలి. 


6. అశ్రీల భావాలు సంకల్పశక్తికి క్షీణత తెచ్చును. వాటిని మనస్సు నుండి బయటకు 
నెట్టి వేసి సత్‌ శీల భావాలను అలవర్చుకొంటే సంకల్పశక్తి పెరుగగలదు. 


851. యోర- నత్యదర్శనము 





7. దైవవాదులు, నిరీశ్వర వాదులు, ప్రకతి వాదులు వారి వారి రీతులను బట్టి 
సంకల్పశక్తిని వృద్ధి పరచుకోవచ్చును. సంకల్పానికి విఘాతం కల్లితే దైవ వాదులు 
ప్రార్థన ద్వారాను, నిరీశ్వరవాదులు సత్యోన్ముఖులై బుద్ధి శక్తితోను, ప్రకృతి వాదులు 
కారణశాలనన్వేషించి ప్రకృతి సిద్ధమైన పద్ధతుల ద్వారా కృషి సాగించుతూ దోష 
నివారణ చర్యల ద్వారా విఘాతాలను దాటి సంకల్పశక్తి ని వృద్ధి చేసికోనగును . 

8. గత తప్పిదాలను గురించి అనవసర ఆందోళన చెందకూడదు. వాటికి గల 


కారణాలను నివారణ చేసికోవాలి. ఆందోళన నివారణ వలన సంకల్పం వృద్ధి 
పొందగలదు. ' 


9. అనుకోని ప్రమాదములు సంభవించినపుడు మనస్సు గాయ పడగలదు. అట్టి 
సందర్భాలలో మనోల్లాస కార్యక్రమాలు క్రొత్తవాటిని అనుసరించి గాయాలను 
మాన్సించటం ద్వారా సంకల్పశక్తికి జరిగే విఘాతములు నివారించనగును. 
సంకల్పము సాఫీగా వృద్ది పొందుతుంది. 


10. భవిష్యత్తు గురించి ఆలోచనలు ప్రస్తుతాన్ని నిర్వీర్యం చేసే అవకాశాలు కల్గించును. 
ప్రస్తుతాన్ని సఫలీకృతం చేసినందు వలన సంకల్పము నిరాటంకముగా వృద్ధి 
చెందగలదు. భవిష్యత్తు గురించి అనవసరకాలయాపన చేయరాదు. 


11. ఘటనలేవైనా వునఃక్షోభలను సృష్టించితే, అట్టి సంకోభాలను నివారించు 
కోవటానికి వెంటనే పూనుకోవాలి. సంకల్పము నిరాటంకముగా వృద్ధి. 
చెందగలదు. 


12. తీధ్రమైన పనులవలన కలిగే ఒత్తిడిని తగ్గించుకోవటానికి మనోల్లాస కార్యక్రమాలు 
కల్పించుకోవటం వలన మెదడులోని నూతన కణజాలములకు ఉత్తేజము 
కల్పించినట్తగును. సంకల్పశక్తి వృద్ధిచెందగలదు. 


13. ఆహారము శరీర ధాతు నిర్మాణము చేయును. బలవర్థకమైన సమగ్రమైన ఆహారం 
ఆరోగ్యంతో పాటు సంకల్పాన్ని పడ పరచగలదు. ఉపనిషత్తుల కాలంలో 


ఆహారమే మనస్సుకు ముఖ్యకారణమన్నారు. దాని భావం మనస్సు వృద్ధి 
చెందుతుందని సంకల్పము కూడ వృద్ధి చెందుతుందని, 

14. సనాతన విద్యాకేంద్రాలుగా భాసిల్లిన గురుకులములు [బ్రహ్మచర్య ప్రాముఖ్యమును 
గురించి విశేషించి చెప్పినవి. పరిశుద్ధమైన బ్రహ్మవర్యము సంకల్పశక్తిని వృద్ది 
చేయగలదు. యమనియమాలలో (బ్రహ్మచర్యము గురించి పూర్ణవివరణను చదివి 


యోగ- నత్యదర్శనము _ సే౦ికల్ణిశర్త్‌ 86 





15. 


16. 


17. 


18. 


19. 


విద్యార్థులు ప్రయోజనము పొందుదురు గాక! గురు బోధలు శ్రద్ధగా ఆలకించి 
శ్రుతి స్మృతుల ద్వారా సత్వర జ్ఞానార్హన చేసి విశేష సంకల్ప బలమును పొందవచ్చును. 
బ్రహ్మచర్యము ద్వారా భోగశక్తి అనగా జననేంద్రియ శక్తి అనంతంగా వృద్ధి చెంది 
మనస్సునకు ముఖమునకు మహత్తర తేజోవికాసము కల్షించునని (శ్రుతులు 
చెప్పుచున్నవి. ఈ తేజో స్స అహంకారశక్తిని వృద్ధి చేసి మనోనిశ్చలత, కాంతిని 
కల్గించి సంకల్పశక్తి వృద్ధికి దోహదపడుతుంది. 


విశేష భౌతిక సంపద పెరిగిన నేటికాలములో సమాజములో చెప్పజాలని రుగ్మతలు, 
అవాంఛనీయ ఘటనలు, ఆందోళనా కారకములు పెచ్చు పెరిగిపోయి మనస్సును 
కల్గోల పరచుచున్నవి. అట్టి రుగ్మతలక్కు ఆందోళనలకు దూరముగా నుండి 
ఆరోగ్యాన్ని, మనఃస్టైర్యాన్ని, శుద్ధిని కాపాడుకొనుట ద్వారా సంకల్పశక్తిని వృద్ధి 
చేసికొనవచ్చును. 


ఆర్షయజ్ఞముల కాలంలో సాగిన అత్యధిక భోజన పద్దతికి, దానికి ప్రతిగా జైనమత 
స్థాపకులు, తీర్థంకరుల బోధనలు స్వల్పాహార సేవన ద్వారా శరీరాదులను 
శుష్కింపజేసి ఉపవాసవిధానమునం ప్రవేశ పెట్టుట - రెండింటిలోని 
అమితతత్తాన్ని గర్జించి సంస్కరించి బుద్దుడు మితాహారాన్ని, యుక్తాహారాన్ని 
పాటించమన్నాడు. ,ఈ ఆచరణ ద్వారా మనక్తులు, సంకల్ప శక్త శకి పృద చెందగలవు. 
అహింస, సత్యము, కారుణ్యము, త్యాగము, పరిశుద్ధత మొదలగు మంచి విలువలను 
ఆదర్శముగా పెట్టుకిన్న వ్యక్తి అసాధారణ శక్తి సంపన్నుడై తన సంకల్పశక్తిని 
నర్భేద్యముగా ఉంచుకొని వృద్ధి నొందింపగలడు. 


కుటుంబ సభ్యులందరితోను, ఇరుగుపొరుగువారితోను పతా స్నేహ 
బంధాలు పెంచుకొంటే అన్ని శక్తులతో పాటు సంకల్పశక్తి కూడ వృద్ధి చెందగలదు. 
చెడు పనుల ఊసే ఎత్తరాదు. తొందరపడి తప్పులు చేయటం, ఆ తర్వాత 
పశ్చాత్తాపం సడటం మంచిది కాదు. వీటి వలన మనశ్శక్తులు సంకల్పశక్తి క్షీణతను 
పొందును. తొందరను లేకుండా చేసికొని సంకల్పాన్ని వృద్ధి చేసికొనాలి. 


పనికిమాలిన, దుఃఖ భాజకమైన, నీచమైన, హేయమైన కోరికలు హఠాత్తుగా 
మనస్సులో ప్రవేశించి అహంకారమును మురికి కూపంలోకి పడత్రోయగలవు. 
అట్ట దుష్త భావాలను వెంటనే తొలగించుకొని సంకల్పశక్తికి రాబోయే హానిని 
రాకుండా చూచుకోవాలి. 


87 యోగ్‌ - నత్యదర్శనము 





20. 


21. 


22. 


23: 


24. 


25; 


కాలాన్ని వృధా చేసే బాతాకానీలు (వ్యర్త సంభాషణలు), వృధాపనులు సదా 
వరనీయములు. అట్టివి బండతనానికి దారి తీసి మనశ్ళక్తుల, సంకల్పశక్తి క్షీణతకు 


కారణము కాగలవు. అందుచేత వాటిని దూరంగానుంచాలి. సంకల్పవృద్ధి 
మామూలుగా సాగిపోగలదు. 


మహత్తర మనశ్శక్తిగల విజ్ఞులు అతితక్కువగా మాట్లాడి భౌతిక మానసిక శక్తులను 
వృధాకానీయరు. అట్టివారి ప్రతిమాట ఒక జ్ఞానదిపిక, శక్తి పుంజముకాగలదు. 
వారు సదా మాననీయులు. అట్టి వారి సలహాలను సూచనలను పాటించితే 
సంకల్పశక్తి వృద్ధిన “ందగలదు. 


వాగ్వాదాలకు, తగాదాలకు, ఘర్షణలకు దూరంగానుండి వునశ్ళాంతిని 
కొపాడటం వలన సంకల్ప స్టిరత, వృద్ది కలుగగలవు. మనశ్శాంతికి భంగం 
జరుగకుండా చూస్తే సంకల్పశక్తి వృద్ది చెందగలదు. జోక్యం చేసికొనక తప్పని 
పరిస్టితి ఏర్పడితే, సాధ్యమైనంత త్వరగా వాటిని పరిష్కరించి బయటపడాలి. 
చిక్కు సమస్యల పరిష్కార మార్గాలను బుద్ధి చూపెడుతుంది. ఏ సమన్వ్యకు 
దూరంగానుండాలో, ఏ సమస్యలో ఎంత వరకు చిక్కుకొని ఎంత త్వరగా బయట 
పడాలో బుద్ధి తెలియజేయగలదు. బుద్ధిని ఆశ్రయించాలి. అన్ని కోణాల్లో 
ఆలోచించగల బుద్ధి వుంచి మార్గము చూపెట్టగలదు. ఆ నిర్ణయాలను 
అపహాంకారము ఆచరణలో. పెట్టాలి. ఆచరణ, నిర్వహణ, అహంకారశక్తి వృద్ధికి 
తోడ్పడుతుంది. ఈ నిర్వహణలో సంకల్పం తోడ్పడుతుంది. దాని ఫలితంగా 


సంకల్ప శక్తి కూడ వృద్ధి చెందగలదు. ఈ పనులను ఈ పద్ధతిలో నిర్వహించితే 
ఉభయ తారకంగా వృద్దిని గాంచనగును. 


కరడుగట్టిన సిద్దాంతాలకు, భావాలకు, అలవాట్లకు లోనుగాకుండా యుంటూ 
మనళ్ళుద్ధిని, పరిశుభ్రతను కాపాడుకొంటూ చీకటిలోనికి బానిసత్వంలో నికి 
త్రోసివేయ బడకుండా నిలదొక్కుకొంటూ సంకల్పశక్తిని వృద్ధి పరచుకోవాలి. . 


ప్రత్యాహారం, సంకల్పబలం - రెండూ పరస్పర ప్రవర్థకాలు. ప్రత్యాహారంలో 
కోరికలను బాహ్య ప్రపంచం నుండి లోనికి మళ్ళించి జ్ఞానేం ద్రియాలుకర్మలను 
అంతర్ముఖంగా త్రిప్పినపుడు మనస్సు స్వాధీనంలోనికి రాగలదు. ఈ క్రియలలో 
సంకల్పశక్తి చాలా వృద్ధి చెందగలదు. 

అష్టాంగ యోగంలోని చివరి మూడు అంశాలైన ధారణ, ధ్యాన, సమాధులు 
సంకల్పశక్తి సాయంతోమనస్సును స్వాధీనంలోనికి తీసికొని రాగలవు. వాని 
ఫలితంగా సంకల్పశక్తి కూడ వృద్ధి చెందగలదు. ఈ విషయాల వివరణలు ఆయా 


యోగ- నత్యదర్శనము సంకల్పశక్తి 88 


| అధ్యాయాలలోపూర్తిగా ఇవ్వబడీనవి. వాటిని అధ్యయనం చేసి అర్థం చేసికొని 
లాభం సొందాలి. 


26. ప్రాణాయామం - ఇది యోగలో 4వ అంగము. ఆ అధ్యాయములో కాల 
నిర్ణయం, సొంకేతిక విధానాల వివరణలివ్వబడినవి. పాఠకులు ఒక్కసారి 
ఆయధ్యాయాన్ని అధ్యయనం చేయాలి. గాలిని పీల్సి కుంభించటం, రేచించి 
ఊపిరితిత్తులను ఖాలిగా ఉంచటం - రెండు రకాలుగా కుంభకాన్ని వర్ణించటం 
జరిగినది. ఊపిరిని (దవంగాన్సు తిత్తులను కుంభంగానం పోల్చి, 
ఊపిరితిత్తులనిండాగాలిని కుంభించటం కుంభకమని - ఊపిరిని బయటకు 
పంపి తిత్తులను ఖాళీగా ఉంచటాన్ని బాహ్య కుంభకమని బుషులు వర్ణించారు. 
ఈ రెండు కుంభకాలు ఊపిరితిత్తులలోని కణాలను గాలితోను, ఖాళీగాను 
ఉంచుతాయి. ఆవిధంగా చేసినప్పుడు తిత్తులలోని అన్నికణాలు పూర్తిగా 
పనిలోనికి వచ్చి ఆరోగ్యాన్ని, బలాన్ని పొందగలవు. సాధకుడు పూర్ణాయుష్కుడు 
కాగలడు. స్వశక్తి సంకల్ప శక్తి వృద్ది చెందగలవు. ఇదిప్రాణాయామం యొక్క 
ఉపయోగము. 


కుంభకాలు అభ్యాసము చేయునపుడు శరీరంలో కంపనాలు బయలుదేరి 
మనిషిని త్రోసివేయగలవు. ప్రకంపనాలు ఇంకా శక్తి మంతమయితే శరీరాన్ని పైకిలేపి 
క్రిందకు పడవేయగలవు. శరీరము గాయపడగలదు. ఈ ప్రకంపనాలకు మనస్సు 
తట్టుకోవటానికి సంకల్పాన్ని ఉత్తేజ పరచాలి. ఉత్తేజం పొందిన సంకల్పంతో మనస్సు 
త్వరలోనే ప్రశాంతత లోనికి రాగలదు. 
సంకల్పశక్తికి మారుగా మరొకటి ఎక్కడా లభించదు. అభ్యాసం ద్వారా ఈ 
శక్తిని వృద్ధి చేసికోవలయును. పైన చెప్పిన, మీకు నచ్చిన పద్దతులను, అనుకూలమైన 
పద్ధతులను అనుసరించిన యెడల సంకల్పశక్తి (will - power ) వృద్ది పొందగలదు. 
26 పద్దతులలో సంకల్ప శక్తి ఎంత కష్టతర క్రియలనైనా సుసాధ్యం చేయగలదు. ఎడతెగని, 
కృషి ద్వారా కార్యసిద్ధి జరిగితే సంకల్ప బలం వృద్ధి చెంధగలదు. అ 


సంకల్ప శక్తి సంతృప్తి కరంగా పెరుగుట లేదనుకొంటే కారణాలను కనుగొని 
మనస్సులోనికి చొచ్చుకు వచ్చే చెడు ఆలోచనలను, ఆదిలోనే బయటకు నెట్టి వేసి 
మంచి ఆలోచనలను మాత్రం అట్టి పెట్టుకొనుట ద్వారా సంకల్ప బలం వృద్ధి 
చెందగలదు. ఎప్పుడు ఏ ఆలోచనలు వస్తాయో ముందుగా నిర్ధారించలేము. మంచి 
ఆలోచనలనుంచుకొని సత్‌ క్రియా శీలము ద్వారా లక్ష్యమును సిద్ధింపజేసికొంటే సంకల్ప 


89 యోగ - సత్యదర్శథయు 





శక్తి వృద్ధి చెందగలదు. మనస్సు స్వాధీనంలోనికి వచ్చును. తలపెట్టి చేసిన సనులు 
విజయవంతం కాగలవు. 


సంకల్పశక్తి వృద్ధిని కొలిచే పరికరము ఎవరూ రూపొందించలేదు. ఎంతవరకు 
వృద్ధి చెందినడీ తెలియదు. కాని అంత శృక్తులను నిశితంగా పరీక్షచేస్తే, వృద్ధి వచ్చిందనే 
అవగాహనము కలుగ గలదు. ఎట్టి ఒడుదుడుకులు లేకుండా క్రమపద్దతిలో ఈశక్తిని 
వృద్ధి చేసికోవాలి. ఇది మిగిలిన మనశ్శక్తులను వృద్ధి చేయుటలో తోడ్సడుతుంది. 

ముఖ్యముగా మనస్సును స్వాధీనంలోనికి తీసికుని రావటంలో ఎంతో ఉపయోగపడు 
తుంది. తొందర పాట్లు భంగపాటు కలుగకుండా చూచుక్తోవాలి. సంకల్పము వృద్ధి 
చెందినపుడు సాధకుడు మనస్సును పూర్తిగా స్వాధీనంలో నిక్రతచ్చుకొని సకల బంధాల. 
దుఃఖాల, బాధల నుండి పూర్ణ ముక్తిని పొంది అనూహ్యమైన ఆనందాన్ని పొందగలడు. 


ఎన్ని ప్రయత్నాలు చేసినా సంకల్ప వృద్ధి కనుపించక పోతే సాధకుడు చివరి సారిగా 
ధ్యానమార్గాన్ని ఆశ్రయించాలి. ధ్యానం ద్వారా మనళ్ళక్తుల వృద్ధి, సంకల్ప వృద్ధి 
సాధ్యమగును. 

మనస్సును స్వాధీనంలోనికి తీసికొని వచ్చి అహంకార శక్తికి సంధింప చేస్తే 
ls జరుగుతుందని, ఈ కార్యక్రమ నిర్వహణకు సంకల్ప బలం ఎంతగానో 


ఉపయోగపడుతుందని బుషులు భావించారు. అహంకారానికి సంకల్పం మహత్తును 
తెచ్చి పెట్టగలదని కూడా భావం. 


10వ అధ్యాయము 90 
జ్ల్రాతుక తేక్తొ 


జ్ఞాపక శక్టియొక్క సాంకేతిక పరిజ్ఞానము చాలా వరకు విద్యావేత్తలకు గలదు. 
కాని మామూలు ధోరణిలోనే వారి కార్యక్రమాలన్నీ సాగిపోతున్నవి. నూతన శాస్త్రీయ 
సాంకేతిక మార్గాలను అన్వేషించి ఆచరణలోకి తీసికొని రాగల గురుతర బాధ్యత 
వారి పైకలదు. 


మన పరీక్షా విధానాలలో అత్యధిక భాగం జ్ఞాపక శక్తిపై ప్రశ్నలు కావటం అందరికీ 
తెలియును. అనేక శతాబ్దాలనుండి ఈరీతిలోనే విద్యార్థులకు పరీక్షలు జరుగుచున్నవి. 
జ్ఞాపక శక్తి యుంటేనే గానీ ప్రశ్నలకు సమాధానాలు విద్యార్థి వ్రాయలేడు. బుద్ధి (దీనిని 
గురించి వివరాలన్నీ మొదట్లోనే ఇవ్వ బడినవి - విద్యార్థులు, పాఠకులు మరొక్కసారి 
చదువుదురు గాక! ) లో జ్ఞాపకశక్తి అల్ఫాంశము మాత్రమే. షుమారు 5 నుండి 10 శాతం 
వరకుయుంటుందని శా, స్త్రజ్ఞుల (50161515) అంచనా. మిగిలిన శక్తులపై కూడా 
పరీక్షా కర్తలు తమ విచక్షణా జ్ఞానమునుపయోగించి తగువిధంగా ప్రశ్నాపత్రాలను 
రూపొందించవలసిన బాధ్యతా భారాన్ని మోయాలి. అదే మాదిరిగా విద్యా ప్రణాళికను 
మార్పుచేసి విద్యాబోధనలో కూడా తగిన మార్పులను తీసికొని రావలసిన బాధ్యత 
వారిపైనున్నది. నూతన విద్యావిధానం ద్వారా విద్యార్దుల సమస్త మనశ్శక్తులను అభిన్హృద్ధి 
చేయగలగాలి. ఈ మార్పులన్నీ అనతి కాలంలోనే రాగలవని నా ఆశ, బుద్ది శక్తులను 
గణనీయంగా పెంచే పద్దతులను సమగ్రంగా పరిశోధించి ఆచరణలోకి తీసికొని రావలసిన 
అవసరమున్నది. శా స్త్రజ్ఞానం అంతు చిక్కని వేగంతో పెరిగిపోతున్నయీనాడు క్రొత్త 
విధానం యొక్క అవసరం మరింత పెరుగుతోంది. 

జ్ఞాపక శక్తి మనశ్ళక్తులలో ఒకటి. అష్ట్రదశలుగా జ్ఞాపక క్రియ జరుగుతుంది. 
వివరాలలోనికి వెళ్దాం. 

1. మనజ్ఞానంలో అత్యధిక భాగం నే త్రర్మ[శో త్రం అందించుచున్నవి. పంచేంద్రియాలు 
బాహ్య ప్రపంచాన్నుండి తెచ్చే ముద్రల చిత్రాలు నాడీమండలానికి చేరును. వెల్తురు 
కిరణంతో నేత్రము, వాయు శబ్ద తరంగాలతో (శో త్రము మనకు బాహ్య ప్రపంచ 
జ్ఞానాన్ని అందించుచున్నవి. వెల్తురు లేకపోతే నేత్రము పనిచేయదు. వాయువు 
లేకపోతే [శో (త్రము పనిచేయదు. ఇంద్రియాలన్నీ చేరవేసే సంకేతాలు, ముద్రలు, 
చిత్రాలు నాడీ మండలానికి చేరును. ఇది మొదటి దశ. 


91 యోగ - సత్యదర్శ నము 





2. రెండవ దశ: నాడీ మండలం జరిపే పక్రియ. ఇంద్రియ సంకేతాలను నాడీమండలం 
మె దడుకు చేర్చును. రెండవ దశ ఇది. 


3. మూడవ దశ : మెదడు పని ఇది. ఇంద్రియాల సంకేతాలు నాడీ మండలం ద్వారా 
వచ్చి చేరిన తర్వాత మెదడు ఆ సంకేతాలను సక్రమ స్టితిలో (0/66౧ పెట్తి కూర్పు 
(60111018) చేయును. కూర్చు చేసిన చిత్రాలను ముద్రలను మెదడు మనస్సుకు 
పంపుతుంది. మెదడు చేసే మొదటి పనిపూర్తి అయినట్టు. 

4. నాలుగవ దశ: మెదడు పంపిన చిత్రాలను, ముద్రలను మనస్సు తన యొక్క శైలిలో 
లేక రీతిలో తన వివిధ శక్తుల ద్వారా స్పష్టతను పరిపూర్ణతను కల్పించి 


ఏరిపారవేయవలసిన వాటిని తొలగించి అంతిమ కూర్పు (661100) చేసి 
భ(ద్రపరచాటానికి మెదడుకు పంపును. 


5. అయిదవ దశ : మనస్సు నుండి వచ్చిన తుది చిత్రాలను, సంకేతాలను, ముద్రలను 
మెదడు తన ఎడమ భాగపు పొరలలో భద్రసరచును. ఆ పొరలలో తు ర్రకు 
అన్నీ నిక్షిప్తం చేయబడి ఉండునుభద్రంగా. 


6. ఆరవ దశ : ఇక్కడ నుండి స్మృతి క్రియ ప్రారంభం అగును. అవసరం కల్లినపుడు 
ఆయాచిత్రాలను, ముద్రలను విడుదల చేయవలసిందిగా మెదడును మనస్సు 


ఆజ్ఞాపించును. ఈవిషయంలో మూ (త్రవేం వునస్తు ఆజ్ఞలను మెదడు 
పతక. మనస్సు యొక్క ఆజ్ఞ ఆరవదశ. 

7. ఏడవ దశ: మనస్సు ఆజ్ఞలను పాటించి మెదడు ఆయాచిత్రాలను సంకేతాలను 
తన పొరల నుండి రసాయన విద్యుత్‌ తరంగాల ద్వారా విడుదల చేయును. దృశ్యము 
చిత్రముగ్భాశబ్దము మాటగాను మారి బయటకు వచ్చును. 

8. ఎనిమిదవ దశః ఈదశలో మనస్సు పని చేయును. మెదడు విడుదల చేసిన చిత్రాలను, 


ముద్రలను మనస్సు మాటలుగాను, చిత్రాలుగాను బహిర్గతం చేసి జ్ఞానసిద్దిని కలుగ 
జేయును. 
జ్ఞానము సిద్ధించిన తర్వాత స్థిరపడి మానవాళి కళ్యాణమునకుపయోగపడును. 
ఈ ఎనిమిది దశలలో జ్ఞాపకం, స్మృతి పనిలోనికి వచ్చును. బాహ్యవస్తువులు, ప్రకృతి 
పరమైన జ్ఞాననాహికలు, ఇంద్రియాలు, నాడీమండలం, మెదడు, మనస్సు లా అన్న 
పనిజేస్తేనేగానీ ఈసమస్త జ్ఞాపక, స్మృతి క్రియలు సాఫీగా సాగవు. వీటిలో ఏ ఒక్కటి 
లోపించినా జ్ఞానమే యుండదు. అన్యజీవులలో ఈక్రియలుండవు. ఒక్క మాన 


జ్ఞాపకశ' 


యోగ - నత్యదర్శనము ట్‌ 92 





వాళిలోనే ఈ క్రియలన్నీ జరుగును. జ్ఞానము మానవుని ప్రత్యేక లక్షణము . ఈ లక్షణము 
కూడా లక్షల సంవత్సరాల పరిణామ క్రమంలో ఒకానొక దశలో పరిణమించినది. 
ఈ |క్రియలన్నీ క్షణాంశము - క్షణంలో దశలేక శ తాంశములో జరిగి పోగలవు. 
ఊహాతీతమైనవేగమిది. 

ఈబాహ్య వస్తుజ్ఞానం - వ్యష్టిజ్ఞానం. రెండవది సమాజ జ్ఞానం - సమష్టిజ్ఞానం 
వ్యష్టి జ్ఞానం సమాజానికి చేరి సమాజ జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. సమాజుజ్ఞానం వృష్టి 
జ్ఞానాన్ని వృద్ధి చేస్తుంది. రెండు రకొల జ్ఞానాలు పరస్తుర ప్రవర్ధకాలు. జ్ఞానానికి ఆఖరి 
దశ అంటూ ఏమీలేదు. నిరంతరం వృద్ధి చెందుతుంది. ఈ సత్యాన్లగమునిందాలి. 


జ్ఞాపకం, జ్ఞస్తినుండి గుర్తుకు తెచ్చుకోవటం (recollection) మనస్సు 
పనులు. మనస్సు లేనిదే ఈక్రియ జరుగదు. ఈక్రియ మనుష్యుల ప్రత్యేకత. ఇతర 
జీవరాసులకు కావలసి వచ్చినప్పుడు జ్ఞాపకాన్ని నెమరుకు తెచ్చుకునే శక్తిలేదు. ఎందుకనగా 
ఈ క్రియలు మనస్సుతోనే ముడిపడియున్నని, మనస్సు మానవ జాతికే ఉన్నది. 

మనస్సులు అన్యజీవులకు లేవు. కాని వాటికి జ్ఞాపక ముద్రలు ఇంద్రియాల 
ద్వారా మెదడులో నిక్షిప్తం చేయబడి ఉండును. ఇది కేవలం గుర్తుపట్టుటం వరకు 
మాత్రమే. ఇతర శక్తులేమీ లేవు. కుక్క, గుజ్బము, గేదె, ఎద్దు వగారా పశువులు 
యజమానిని గుర్తుపట్టగలవు. అంతవరకే మెదడు పనిచేస్తుంది. నెమరుకు తెచ్చుకొనే 


శక్తి - అనగా వాటంతట అవి జ్ఞపికి తెచ్చుకొనే శక్తి - లేదు వాటికి. జ్ఞాపకం యొక్క 
ఆదిమ దశలుగా వీటిని పరిగణించవచ్చును. జ్ఞాపక క్రియ ఆదిమ దశ నుండి పరిణామం 
తు జ టలు కు టు. 


చెందుచూ నేటి మానవ స్మృతి వరకు వృద్ది చెందినది. నివిధ జీవరాసులలో ఈ 
పరిణామాన్ని గమనిరచవచ్చును. పశువులకు చైతన్యం, మనస్సు లేవు. ఈ కారణంగా 
స్మృతి - అనగా అవసరం కల్లినపుడు జ్ఞప్తికి స్వయంగా తెచ్చుకొనే శక్తి - వీటికి లేదు. 
చిలుక, మైనా పక్షులు మానవుల మాదిరిగా స్వరపేటికలు, అందులో తంతులు 
కల్గియుండుట చేత చాలాకాలం శిక్షణ ఇచ్చిన తర్వాత కొన్ని మాటలను పలుకగలవు. 


జ్ఞాపకం జ్ఞానేంద్రియాలు, నాడీమండలం, మెదడు, మనస్సులపై ఆధారపడినది. ఈ 
నాల్గింటిలో ఏ ఒక్కటి తిన్నగా పనిచేయకపోయినా జ్ఞాపకముండదు. కలుగదు. 
అందుచేత జ్ఞాపకశక్తి పెరగాలంటే ఈ నాలుగు పరికరాలు శక్తి మంతంగా, సునిశితంగా 
పనిచేయాలి. వాటి క్రియా శీలతను పెంచుకోవాలి. జ్ఞాపకం అందరికీ ఒకే స్థాయిలో 
ఉండదు. హౌచ్చుతగ్గులలో అందరిలోనూ కనుపించుతుంది. సాధన చేసిన కొలదీ 
జ్ఞాపక శక్తి అందరిలోనూ పెరుగుతుంది. సునిశితంగాను పెంచుకోవచ్చును: 





93 యోగ - నత్యదర్శనము 





స్మృతి క్రియలు రెండు రకాలు. ఒకటి శ్రవణేంద్రియము ద్వారా జరిగే క్రియ. 
దీనికి శబ్దంతోనే గాని అర్థంతో పని లేదు. అర్థం అనగా మనస్సు యొక్క వివిధ 
శక్తులు కలసి బుద్దిగా పరిణమించిన దశలో - బుద్ధి పనిచేస్తే అర్ధం కొగలదు. ఈ 
దశలో శ్రవణేం ద్రియము ద్వారానే జ్ఞాపకం నిక్షిప్తం చేయబడుతుంది. జ్ఞాపకం దిర్సకాలం 
నిలవాలంటే పలుమారులు ఉచ్చరించుతూయుండాలి. ఈనాడు వివిధ శుభకార్యాలలో 
వేద పండితులు ఉచ్చరించే మంత్రాలు శబ్దాలకు మాత్రం పరిమితం. ఆ మంత్రాలకు 
అర్థం చాలా మంది చెప్పలేరు. బుద్ధిని పనిచేయించని కారణంగా ఈ లోటు - లేక 
బలహీనత - మనకు కనుపించుతోంది. 


రెండవ రకం స్మృతి అర్ధ జ్ఞానంతో కూడుకొన్నది. ప్రతి పదమును అర్థం 
చేసికొనాలి. బుద్ధిని - ప్రజ్ఞను రంగంలోకి దింపి పని చేయించాలి. అర్థం చేసికొన్న 
తర్వాత ఒకటి రెండు సార్లు ఉచ్చరిస్తే జ్ఞాపకముండిపోతుంది. ఇది అర్థవంతమైన స్మృతి. 
ఈ క్రియలో చదివేటప్పుడు దృశ్యేంద్రియము, ఉచ్చరించేటప్పుడు శ్రవణేం ద్రియము 
- రెండు ఇంద్రియాలు ఒకేసారి పనిచేయుటవలన జ్ఞాపకం త్వరగా రావటానికి, వచ్చినది 
స్టీరంగా ఎక్కున కాలముండటానికి తోడ్పడుతాయి. ఇది అర్థవంతమైన స్మృతి - 
బుద్ధి పని చేసి ప్రతి పదమునకు అర్థం చేసికొనుట వలన స్మృతి అ వంతమే కాకుండా 
ద్గీర్ణకాలం మన్నుతుంది. ఈ స్మృతి జ్ఞానం దీరకాలం నిలుస్తుంది. ఎంతకాలం కపిలో 
ఉంచుకోవాలో బుద్ది నిర్ణయం చేయగలదు. ఈ క్రియను కొద్దిమంది విద్యార్థులు 
అనుసరించుతారు. చదివే ప్రతి విషయాన్ని అర్థం చేసికొంటారు. ఇది అర్థవంతమైన 
స్మృతి జ్ఞానం. అర్థంతో పని లేకుండా జ్ఞాపకం పెట్టుకోవటం ప్రథమ దశ. దీనిని 
విద్యార్థులు ఎక్కువ మంది పాటించుతారు. పద్యాలను లేక పాఠాలను చదివేటప్పుడు 
పదాలనర్థంచేసికొని చదవరు. అలా చదివితే జ్ఞానం వృద్ధి పాందదని భావించుతారు. 
కేవలం స్మృతి వరకే యిది పరిమితం. ఈ జ్ఞాపకానికి ఎక్కువ కాలం - సమయం 
పట్టుతుంది. కాలాన్ని సద్వినియోగం చేయటానికి ఈ (క్రియ ఉపయోగపడదు. ఈ 
కోవకు చెందిన విద్యార్దులు జీవితంలో ఎక్కువగా రాణించలేరు. వారిమాటలు చిలుక 


పలుకుల్లాగ మారిపోతాయి. బుద్ధి పని చేయదు. ఇది శ్రవణేంద్రియము ద్వారా జరిగ 
క్రియ. 


దృశ్యేంద్రియము దీనికి భిన్నమైనది. చాలా సునిశితమైనది. ఒక్కసారి చూస్తే 
కొన్ని ముద్రలు శాశ్వతంగా నిలచిపోతాయి. కొన్ని రెండు మూడు సార్టు చూస్తేనే 
గాని ఎక్కువ, కాలం గుర్తులోనుండవు. చూచునప్పుడు శ్రద్ధనుపయోగించాలి. శ్రద్ధ 


యోగ - నత్యదర్శనము జ్ఞాపకశక్తి 94 


అనగా మనశ్శక్తులను బుద్ది కుశలతను ఉపయోగించి చూడాలి. అప్పుడు దృశ్యం 


దీర్ణకాలం స్మృతి పథంలో నిలిచిపోతుంది. మనం తరచుగావాన జల్టులు, మెరుపులు, 
వీధికుక్కల కరచుకోవటం చూస్తూయుంటాము. కుక్కల అరుపులు వింయింటాము. 
ఉరుములు వింటుంటాము. వీటిని గుర్తు పెట్టుకోవలసిన అవసరం ఉండదు. 
అందుచేత శ్రద్ధగా చూడము, శ్రద్ధగా వినము. నిత్యమూ జరిగే క్రియలు ఇవి. 





అయినా కొన్ని ఘటనలు ( శ్రద్ధలేక పోయినా) శాశ్వతంగా స్మృతి పథంలో 
నిలచివుంటాయి. ఉదాహరణకు పెద్ద ఉప్పెన 1925లో సంభవించినది. కృష్ణాజిల్లా 
దివితాలూకాలో 1977లో సంభవించిన కడలి కెరటాల ప్రళయ విధ్వంసన, వాయు 
ప్రభంజనం నాకు ఇప్పటికీ గుర్తు. కావాలని గుర్తు పెట్టుకోలేదు వాటిని. అయినా 
శాశ్వతము ద్రలు వేసికొన్నవి అవి. ఇదే మాదిరిగా దాదాపు అందరికీ ఏదో ఒక రకం 
ముద్ర శాశ్వతంగా నిలచిపోతుంది. చాలాముద్రలు కూడ శాశ్వతంగా నిలచిపోగలవు. 


ఒక వ్యక్తి బజారులో తారసపడి ఏదో అడుగుతాడు. మనం ఏదో సమాధానం 
చెపుతాము. ఈ ఘటనలను మనం గుర్తుపెట్టుకోము. ఇటువంటివి ప్రతినిత్యమూ 
జరిగిపోతూ వుంటాయి. గుర్తుకు అవసరం కర్గినపుడు మాత్రం శ్రద్ధగా తిలకించుతాము, 
ఆలకించుతాము. అవి ఎక్కువ కాలం స్మృతి పథంలోనుండిపోగలవు. మెదడులో నిక్రీత 
కేంద్రాలలోని కణజాలము మనస్సు చివరి సారిగా కూర్పు చేసి పంపిన తరంగాల 
ముద్రలను స్వీకరించి లోతు పొరలలో నిక్షిపం చేసినపుడు అట్ట జ్ఞాపకం ఎక్కువ 


కాలముండిపోగలదు. మనస్సు కూర్చు చేసే పంపే జ్ఞానము ద్రలను స్వీకరించే కణజాలము 
చురుకుగాను, శక్తిమంతముగాను, ఆరోగ్యంగాను వుంటే జ్ఞాపకం ఎక్కువ కాలం 


నిలవగలదు. మెదడులోని కణజాలం చురుకుగాను శక్తివుంతంగా నుండి, 
దృశ్య శ్రవణేం ద్రియాలు సున్నితంగా పని చేసి, మనసు ఏకాగ్రతలో పూర్ణ శక్తితో జ్ఞాపకం, 
మననం చేసికున్నపుడు స్మృతి (6001601101) దీర్ణకాలముండగలదు. ద్రీర్థకాలస్ఫృతి 
శక్తికి ఇదే మూలరహస్యం. 

జ్ఞాపకశక్తి అంటే ఏమిటి? ఏదైనా ఒక విషయాన్ని, పద్యాన్ని, పాఠాన్ని 
అధ్యయనం చేసిగాని, గురుబోధనలు విని అరం చేసికొన్న విషయాలుగాని 
జ్ఞాపకపొరలలో భద్రంగా నిక్షీప్తంచేసికొని అవసరం వచ్చినపుడు మననం చేసికొన 
గల్లుటను జ్ఞాపక శక్తి అని అంటాము. జ్ఞాపకశక్తి మనశ్శక్తులలో ఒక శక్తి మాత్రమే. 
మనశ్ళక్తులు ఎన్నోగలవు. అందుచేత ఈ శక్తి మనశ్ళ్శక్తిలో అల్పభాగము. ఇదే తెలివి 
అనుకొనుట (భ్రమయేకాదు, తప్పుకూడ. మనస్సును ఏ మాత్రం అర్హం చేసికోని 





95 యోగ - నత్యదర్శ్వనము 


వాళ్లు ఈ విధంగా ఆలోచించుతారు. జ్ఞాపక శక్తికి పరిమితి కలదా? లేదని చెప్పాలి. 
అంతమాత్రం చేత అనంతము కాదిది..పరిమితిని "నిరంతర కృషి ద్వారా మాత్రమే 
పెంచుకోవచ్చును. ఏ ఒక్కరోజు వృధా చేయకూడదు. జ్ఞాపక ముద్రలు గల 
కణజాలముల సంఖ్యను పెంచుకొంటే ఎక్కువ జ్ఞాపకం ఉంటుంది. మెదడులోని 
కణజాలములలో నూటికి 5 వంతులు మాత్రం మనం జ్ఞాపకానికి వాడుకొంటున్నాము. 
మిగిలిన కణజాలములను వాడుకోవచ్చును గదా. వాడుకొంటే జ్ఞాపకం పెరుగుతుంది. 
జ్ఞాపకానికి ఉపయోగించాలి ఎక్కువ సమయాన్ని. ఈ విధంగా చేస్తే దిని పరిమితి 
పెరుగుతూయుంటుంది. పరిమితి పెరిగింది అంటే జ్ఞానం పెరిగింది అన్నమాట. 
జ్ఞానంలో వ్యత్యాసములు వ్యక్తులలో స్పష్టంగా కనుపించగలవు. ఈ వ్యత్యాసములు 
ఉద్దండులలో, శా(స్త్రుజ్జులలో, రాజకీయనాయకులలో మనం స్పష్టంగా చూడగలము. 
గతంలో ప్రపంచంలోని పండితులను సం భ్రమాశ్చర్యములతో ముంచెత్తీన తత్త్వజ్ఞానులైన 
బుద్దునిలో, ఆది శంకరునిలోను ఈ విశేషశక్తిని గురెంచి గ్రంథస్టము గావించబడినది. 
19వ శతాబ్దంలో స్వామి దయానంద సరస్వతి, స్వామి వివేకానంద జ్ఞాపక శక్త 
అసామాన్యము, అపూర్వమని ప్రపంచంలోని పండితులు ధృవీకరించారు. 


వెల్తురు దృశ్యేంధ్రియానికి, వాయువు (శ్రవణేంద్రియానికి మూలములు. 
వెల్తురు, వేడి, వాయువు, జలము, వివిధ (ద్రవ్యాల సంయోగఫలితమే జీవోత్పత్తికి 
ప్రారంభం అని శాస్త్రము తెలియజేయుచున్నది. 


ఇట్టి జ్ఞాపకశక్తిని కొలవటానికి ఏవైనా సాధనాలు, పరికరాలు, మీటర్లు కలవా? 
ఇపుటివరకు ఇంకారాలేదు. అనతికాలంలో అట్టిమిటుర్జు వచ్చే స్ట్రితిలోకి శా(స్త్రజ్ఞానం 
విస్తరించుతోంది. తరాలు గడచే కొలదీ ఈ జ్ఞాపకశక్తి అనేక కారణాల వలన 
పెరుగుతోంది. మనస్సులో గాఢమైన ఆలోచనలు సునిశితంగా పని చేయటుం, సమాజ 
పురో భివృద్ది వేగాన్ని పుంజు కోవటం వలన జ్ఞాపకశక్తి పెరుగుతోంది. 


గతంలో ఏకసంధా గ్రాహుల గురించి చదివాము. విన్నాము. అందులో 
(శ్రీనాథ కవి వస్తాడు. బాల్య దశ నుండి యౌవనంలోనికి వచ్చే సరికి సాహిత్య 
పాండిత్యములో అందరినీ మించిపోయినట్టు యౌవన ప్రాంగణంలోనే అనగా 16 
సంవత్సరాలలోపే మరుత్తరాట్‌ చరిత్ర వ్రాసినట్టు ప్రమాణాలుకలవు. అతని జ్ఞాపకశక్తి 
అమోఘము_అసాధారణము. ఏ భాషలోనైనా - తెలియవి భాషలోనైనా - ఒక్కసారి 
వింటేనే దానిని పునశ్చరణ చేయగల సమర్థత వున్నట్లు కథలు ప్రచారంలోనున్నవి. 
అనగా అతని మనస్సు టేపురికార్తరు లాగ పని చేసిందని దీని భావం. దీనిని బటి 





త్త ర్క ద్ర 
యోగ - సత్యదర్వవము పక 
మనకు చాలా విషయాలు బోధ పడగలవు. అతని ఏకాగ్రత దీనికి ముఖ్య కారణము. 
అతడు తన మనశ్శక్తులనన్నిటిని సంయోగింప చేసికొన్న ఫలితమే ఆ అసాధారణ 


జ్ఞాపకశక్తి. దానిని సమాధి స్టీతిగా పోల్చకూడదు. ఆ స్థితిలో మనిషికి కలిగే అసాధారణ 
ఏ థ్‌ 
శక్తులు ఈ కవికి కల్గినవనుటలో ఎట్టి శంకలేదు. 


96 


భావాన్ని, భాషను జ్ఞాపకశక్తి సెంచగలదు. భావము, భాష జ్ఞాపకశక్తిని 
పెంచగలవు. ఇవి పరస్పర ప్రవర్ధకాలు. 


జ్ఞాపక శక్తికి కాలపరిమితి కలదా? ద్నీర్హ కాలము మనగల్లటానికి ఏమి చేయాలి? 
వీటిపై వివరణల్లోకి వెళ్ళాలి. 


జ్ఞాపకం కాల పరిమితి మనుష్యుల్లో భిన్న రీతుల్లో నుంటుంది.కొంత మందికి 
మరు క్షణమే జ్ఞాపకముండదు. స్మృతి పథంలో రికార్డు (ముద్ర) అవదు. మరికొంత 
మందికి రోజులు మాత్రమేయుంటుంది. మరికొంత మందిలో నెలలు, సంవత్సరాలు 
జ్ఞాపకముంటుంది. చాలా తక్కువ మందికి సంవత్సరాల తరబడియుంటుంది. ఈ 
విధంగా భిన్న రీతులలో జ్ఞాపక శక్తి మనుష్యుల్లో కనుపించుతుంది. దీర్ణ కాలం 


మనగలగటానికి ప్రధాన కారణం వివేకవంతమైన గ్రద్ధతోను సంకల్పశక్తితోను మనస్సు 


వేత కృషి చేయించటం, శ్రద్ధ వలన ఏకా గ్రతయే కాకుండా సత్వర జ్ఞాన సిద్ధి కలుగుతుంది. 
(శ్రద్ద అనగా మనస్సును బుద్దితో కలుపుటయే. దీనిలో ఎట్టి సందేహము లేదు. 
న టా ల. వ్యాధిగాను పరిణమించు 
తుంది. ఆ జ్ఞాపక ముద్రలు కణజాలములలో పడక పోవటమే వురుపుకు 
ముఖ్యకారణము. ఆ ముద్రలు పడితే మరుపు అనేది యుండదు. జ్ఞాపకముంటుంది. 
“శ్రద్ధ లేనందువలన, అవసరం లేనందు వలన, అభ్యాసం తనం మనలన మరుపు 
న కారణాలు తెలిసికొని వాటి నివారణకు కృషి చేస్తే మరపును లేకుండా 


చేసికోవచ్చును. జ్ఞాపకం కల్గిన మనిషి వివేకవంతుడు కాగలడు. వివేకానికి జ్ఞాపకం 
Pn” ES 

అవసరం. వివేకానికి జ్ఞాపకం కారణం కాదు. 

_—— CTE SN 


విద్యార్థి దశలో జ్ఞాపకానికి విశేష ప్రాముఖ్యమున్నది. ఎన్నో విషయాలను 
జ్ఞాపకం పెట్టుకోవటానికి ఎన్నో తంటాలు విద్యార్థులు పడతారు. అనవసరంగా 
ఆందోళనలకు కూడా గురి అవుతారు. దీని ఫలితంగా జ్ఞాపకం తగ్గిపోతుంది. 
ఆందోళనలు మనస్సులో కలిగి మెదడులోని కణజాలములో కల్లోలాలను సృష్టించి. 
అంతక మునుపు నెలకొని యున్న జ్ఞాపక ముద్రలను కొన్నింటిని చెరిపి చేయగలవు. 
ఏటి నివారణకు తగిన కృషి చేసి మరపును పోగొట్టుకొని పూర్వ జ్ఞాపక శక్తిని 


97 యోర్‌ - సత్య దర్శథయు 





బడయవచ్చును. ఇది శాస్త్రము (5016౧069) యొక్క ప్ల్లోషణ. 


ఈ రోజు వాతావరణంలో విద్యార్థులలో పోటీలు తీ(వ్రస్తాయిలో 
ఒక్క మార్కు తగ్గినందు వలన మెడీకళ్త్‌ ఇంజ నీరపిగు వైరా కోర్సులలో 
సీటు లభించుట లేదు. ఎన్నో ఇబ్బందులక్కుబాధలకు విద్యార్తులలో ఎక్కువ మంది 
గురి అవుతున్నారు. ట్యూషన్లు లేకుండా ఏ విద్యార్థి చదువుట లేదు. కాలేజీలలో 
చెప్పే విషయాలు అర్థం కాక పోవటంగాని, అంత శ్రద్ధగా అధ్యాపకులు చెప్పక పోవటం 
గాని సంభవించితే ట్యూషన్లకు అధిక సంఖ్యాకులు పరుగెత్తుతున్నారు. శ్రవణేంద్రియం 
ఎక్కువగా పని చేస్తున్నది. వివేకం, విశ్లేషణ, సమగ్ర పరిశీలనల ప్రమేయమే లేకుండా 
శ్రుతి ద్వారా జ్ఞానం కోసం అహర్నిశలు శ్రమించుతున్నారు. నల్గురి దగ్గరకు ట్యూషన్లకై 
పరుగులెత్త వలసి వస్తోంది. స్వయంగా అధ్యయనం చేసి అర్థం చేసికొనే అవకాశమే 
లేకుండా పోతోంది. దీని ఫలితంగా యాంత్రికంగా చదువులు చదవటం, స్పజన, 
విమర్శనా శక్తులను ప్రక్కన పెట్టుటుం జరిగి విద్యార్థులు తమ మేధా శక్తిలోని ప్రథాన 
శక్తులైన సృజన, ఊహ, సమీక్ష పరిశోధన, విక్లేషణా శక్తులను పూర్తిగా విస్మరించటం 
జరుగుతోంది. ఉత్తరోత్తరా నిర్మాణ కృషిలో చాలా వెనుకబడిపోతున్నారు. నల్లురి 
దగ్గరకు పఠుగులెత్తకుండా ప్రైవేటు విద్యాస ంస్టలు హాస్తలు వసతులు కూడ ఏర్పాటు 
చేసి అన్ని సబ్బక్టులలో మంచి బోధకులను నియోగించి విద్యార్థుల యొక్క స్వతఃస్పిద్ధమైన 
సృజన విశ్లేషణా శక్తులను పూర్తిగా ఐస్మరింప చేసి వూరు ల తెచ్చుకొనే పద్ధతిలో 
ఎద్యా విధానం సాగించుతున్నారు. ఆం(ధ్ర రాష్ట్రంలో ప్రతి పట్టణంలోను వందల 
కొలదీ ఈ సంస్థలు నెలకొని పనిజేయుచున్నవి. ఉన్నత, మధ్యతరగతి అనగా కనీసం 
25 నుండి 30 వేల రూపాయలు ఒక్క విద్యార్దిపై పెట్టగల స్తోమత వున్నవారి పిల్లలే 
ఈ విద్యాలయాల్లో చేరి చదువుకొ ంటున్నారు. మధ్యతరగతి పేద వర్గాలు ఈ 
సౌకర్యాలు పొందలేక చాలా వెనుక బడిపోతున్నారు. ఇదీ నేటి విషమ దితి. 





విద్యార్థుల అధ్యయనపు గదులు ఎంతో శుభంగానుంచుకోవాలి. స్వేచ్చా 
వాయు ప్రవాహం నాల్గువైపుల నుండి గదిలోనికి రానివ్వాలి. గదిలో అన్ని వస్తువులను, 
పుస్తకాలను మంచి - కంటికి ఇంపైన క్రమం (0d౭r) లో పెట్టు కోవాలి. గదిలోనికి 
ప్రవేశించగానే జ్ఞాన కేంద్రానికి వెళుతున్నట్టు భావం కలిగేటట్టుండాలి. గదిలోని 
క్రమపద్దతి చదివే విషయాలపై ఆసక్తిని పెంపొందించేలాగుండాలి. శ్రద్ధతో అధ్యయనం 
చేయాలి. వేదనలను, రోదనలను మనస్సులోనికి రానీయకూడదు.మనస్సు,ను 
పుస్తకాల పైనే లగ్నం చేయాలి. ఎటూ పోనివ్వకూడదు. కచ్చితముగా పాఠాలపైనే మనస్సు 
ఉంచుకోవాలి. ఎటైనా పోతే దాని వెంటపడి దానిని తిరిగి తెచ్చుకొని పాఠాలపై 





యోగ- నత్యదర్శనము జ్ఞాపకశక్తి 98 





యుండేటట్టు చేయాలి. కచ్చితమైన క్రమశిక్షణతో, ఏకాగ్రతతో, పట్టుదల (సంకల్ప 
బలం) తో చదవాలి. ,అప్పుడు జ్ఞాపకశక్తి ఇనుమడించగలదు. మంచి ఫలితము 
సిద్దించగలదు. ఏ చిన్న లోపమును రానీయకూడదు. 


ఒకే పుస్తకం గంటల తరబడి చదవకూడదు. మెదడులోని భిన్నకేం ద్రాలలోని 
కణజాలములలోనికి ముద్రలను మనస్సు పంపలేక పోవును. ఆ పుస్తకం (Interest) 
పై ఆసక్తి తగ్గిపోతుంది. జ్ఞాపకం చురుకుతనాన్ని పోగొట్టుకొంటుంది. అందుచేత 
రెండు గంటలు చదివిన తర్వాత మరొక పుస్తకాన్ని చదివితే మెదడులోని క్రొత్త 
కణజాలము గ్రహణ వని ప్రారంభించుతుంది. పని చురుకుగా జరుగగలదు. జ్ఞాపక 
శక్తి కొంచెము తీవ్రత పొంది తద్వారా వృద్ధి పొందగలదు. 


గంటల తరబడి చదివిన తర్వాత మనస్సు విసుగు చెంది విశ్రాంతిక్రా 
పరితపించుతుంది. అప్పుడు ఆనంద కార్య క్రమాలలోకి వెళ్లి 10, లేక 15 నిమిషాలు 
గడిపితే భౌతిక శక్తులు పునర్నిర్మాణత కొంత జరిగి మనస్సు చురుకుగా పని చేయటానికి 
సిద్ధంగానుండిపోగలదో లేదో విద్యార్థికి తెలుస్తుంది. ఆ భావం కలిగితే వెంటనే మరో 
పుస్తక పఠనం ప్రారంభించాలి. ఇట్టి విరామాలు, వినోద కార్యక్రమాలు రెండు మూడు 
సార్టు ఇవ్వటం మంచిది. 


సకల మనశ్శక్తుల సంయోగమే బుద్ధి అని మొదట్లో వివరణ ఇవ్వవబడింది. 
బుద్ది మనస్సుకంటె వేరుగానుంటుంది . మనోజనితము బుద్ది. అయినప్పటికినీ బుద్ధి 
స్వతంత్రమైనది, స్వేచ్చగలది. మనస్సు చేసే పనులను అది ఎప్పుడూ కనిపెట్టుగలదు. 
మనస్సులో చెడు ఆలోచనలు ప్రవేశించితే బుద్ధికి తెలుస్తుంది. వెంటనే సంకల్ప బల్గం, 
విశ్వాసంతో ఆ చెడు ఆలోచనలను మనస్సు నుండి తొలగించాలి. 


బుద్ధికుశలత, తీక్షణత, సమర్థత ఎప్పటికప్పుడు పెంచుకోవాలి. అంటే 
ప్రతిమనిషీ చేయవలసిన పనియిది. జ్ఞానం పెంచుకొంటే బుద్ధి యొక్క శక్తి కూడ 
పెరిగినట్లే గదా! బుద్ధి మనస్సు కంచె భిన్నంగాను, వేరుగాను, ప్రత్యేకంగాను ఉంటుంది. 
భిన్న మార్గాలలోనికి ఆలోచనా తరంగాలను అహంకారము ప్రసరింప చేయాలి. 
ఒకానొక సమయంలో ఏదో ఒక క్రొత్త ఆలోచన మెరుపులా వచ్చి బుద్ధిని తేజోవంతం 
చేస్తుంది. ఇటువంటి నూతన భావాల స్పష్టినే సృజన శక్తి అని అంటారు శ్వా స్త్రజ్ఞాలు. 
మెరుపు వేగంతో క్రొత్త ఆలోచనలు ప్రవేశించినపుడు వాటి లోతుపాతులను బుద్దితో 
పరీక్షించ్తి విశ్లేషించి మంచివాటిని ఎన్నుకొని నిబద్దం చేసి వాటిపై నిరంతర పరిశోధన 
జరపాలి. ఈ పని అహంకారము (5€lf) చేయాలి. అప్పుడే సత్య దర్శనము 





99 యోగ - నత్యదర్వనము 





కల్గుతుంది. బుషుల ఆకస్మిక సత్యదర్శనానికి భేదాలుండవు. బుషుల దర్శనం 
అంతర్గత సత్యాలలోకి, శాస్త్రజ్ఞుల దర్శనం భౌతిక పదార్హాలలోకి. సత్య దర్శనము 
ఎవరిలోనైనా ఒకే రీతిలో సాగుతుంది. ఈ సత్య దర్శనమే ధ్యేయంగా పెట్టుకొని 
నిరంతర కృషీ చేస్తే శాస్త్రజ్ఞులు, యోగులు సఫలీకృతులవుతారని నిస్సందేహంగా 
చెప్పవచ్చును. 

జ్ఞాపకాన్ని మననం చేసికొనేటప్పుడు సృజనశక్తి అప్పుడప్పుడు మెరుస్తుంది. గత 
అనుభవాలనుండి జ్ఞాపక శక్తి బలపడుతూయుంటే, బుద్ది ప్రావిణ్యమునుండి స్పజనశక్తి 
వృద్ది చెందుతుంది. ప్రతి వ్యక్తికీ జ్ఞాపకశక్తియున్నట్లె సృజన శక్తి కూడయుంటుంది. 
సృజన శక్తిని బుద్ది ద్రిద్వారా అర్థం చేసికొనాలి. అహంకారశక్తి దానిని వృధ్ధి పరచుకోవాలి. 
అహంకారశక్తి లంటే మన అర్దం చెప్పుకోవచ్చును. సృజన శక్తి శకి ఊహ చాలా 
అవసరం. ఊహించి క్రొత్త పనులు మొదలు పెట్టాడు ఆది మానవుడు. నాగరకత 
ఊహతో ప్రారంభమయినది. పెరుగుతూ నేటి స్రితికి వచ్చినది. వీటితో పాటు 


జ్ఞాపకశక్తి కూడ పెరుగుతూ వచ్చింది. జ్ఞాపకం లేకపోతే బుద్ధి పని చేయలేదు. జ్ఞాపకం 
వీటన్నిటికి అవసరం. జ్ఞాపక శక్తి వృద్ధి మార్గాలలో నికి వెల్చాము. | 





జ్ఞావక వ్నద్దికె మార్గాలు 


జ్ఞాపక శక్తిని వృద్ధి పరచటానికి మార్గాలు చాలా కలవు. వాటిలో ముఖ్యమైన 
వాటిని ఈ (క్రింద ఇస్తున్నాను. విద్యార్థులు విద్వాంసులు వాటిని అధ్యయనం న 
వారికి నచ్చిన, తగిన మార్గాలను అనుస రివచగల్లితే వారి భారి జ్ఞాపకశక్తిని వృద్ధి చేసికొన 
మ. విద్యాధికారులు, ప్రభుత్వము వీటిని గుర్తించి వీటిని విశ్లేషించి నూతేన విధానం 
లో ప్రవేశపెట్టి జ్ఞాపక శక్తిని శక్తిమంతము, అర్థవంతము చేయాలి. వయస్సు మళ్లినవారు 
అనగా 60 సంవత్సరములుపై బడినవారు కూడా ఈతెల్పిన సూచనలలో వేటిని 
అనుసరించినా జ్ఞాపక శక్తి వృద్ధి చెందగలదు. జ్ఞాపకానికి వయస్సుకు సంబంధములేదు. 
ఏ వయస్సులోనైనా వృద్ధి పరచుకోవచ్చును. బాలలలోను, యువకులలోను జ్ఞాపకం 
అతివేగంగా వృద్ధి చెంది ఎక్కువకాలం నిలువ వుండగలదు. కారణం ఈ శక్తి మనశ్ళక్తిలో 
ఒక భాగమే కనుక. మనస్సు బాలల్లోను, యువకుల్లోను అతివేగంగా వృద్ధి చెంది 
అనంత శక్తి సంపన్నతను సంతరించుక్‌ంటుంది. కాబటి తల్లిదండ్రులు, ప్రాధమిక 
ఉపాధ్యాయులు బాలలకు మంచి క్రమశిక్షణతో విద్యనేర్పిన యెడల ఈ శక్తి అతిత్వరగా 
వృద్ది కాగలదు. జ్ఞాపక వృద్ధి ప్రభావము మిగిలిన శక్తులపై పడుతుంది. 


యోగ- నతృదర్శనము *పకీశక్తి 100 


1. ఆహారము: సమీకృత ఆహారం శ్రేష్టము. సాత్తికాహారము చాలా మంచిది. 
అన్ని విటమినులు, లవణములు, లోహములు, మాంసకృత్తులు, పిండి పదార్దములు, 
క్రొవ్వుపదార్రములు గల సమ (గ్రపోషక పదార్థాలుగల ఆహారం అవసరం. ఆహారం 
తగినంతగాను మితంగాను తీసికొనాలి. ఎక్కువ తక్కువలు రానియకూడదు. 
అందరికీ ఆహారము ఒకే తూకంగానీ, ఒకే రకంగానీ పడదు. కుదరదు. భిన్నతత్వాలను 
బట్టి మార్పులు చేసూ ఉండాలి. ఆరోగ్యం జాగ్రత్తగా చూచుకోవాలి. ఆహారంలో 
ప్రతిరోజూ మార్పులు చేయరాదు. కూరగాయలు ఆకు కూరలతో కలిపి ఎక్కువగా 
తీసికోవాలి. నూనెలో వేపుడు వేయించుట మంచిదికాదు. వేపుడులో విటమిన్లు 
నశించిపోయే ప్రమాదం కలదు. సాధ్యమైనంత వరకు ఉడకబెట్టుకొని తినటం మంచిది. 
భారి శరీరం కలవారికి ఎక్కువగాను, తూకం తక్కువ వున్నవారికి తక్కువగాను ఆహారం 
- ఎవరికి సరిపడినంతవారు - తీసికోవాలని శాస్త్రము (50[6[06), అనుభవం, 
బుద్ధి ఈ మ్రాణాలను తేల్చి చెప్పగలవు. 

వివరాలు - ప్రతిరోజు ఉదయం కనీసం అరలీటరు ఆవుపాలు - దొరుకక 
పోతే పితికిన గేదెపాలు, అవీ లభ్యం కాకపోతే పొట్లాల్లోని పాలు కాచి చల్లార్చి 
తీసికోవాలి. పశువుల నుండి పితికినసాలు లభ్యమయితే పితకగానే తీసుకొనుట చాలా 
ఉత్తమం. ఆ పాలను కాచనవసరం లేదు. ఈ పాలతో రెండు కోడిగ్రుడ్డు - పచ్చివి - 
పచ్చసానతో - తీసికోవాలి. నేటి ఫారములోని కోడి గ్రుడ్డు శాకాహారము క్రింద 
పరిగణించబడుతున్నవి. ఎందుకనగా కోళ్ళకు వేసే మేత, ధాన్యములు పప్పులు, 
నూక, తవుడు, ఆకుకూరలు వగైరా కాయగూరల సంబంధమైనవి కాబట్ట ఆహారాన్ని 
తిని కోడీ (గ్రుడ్డుగా మార్చుతుంది. కోడి గ్రుడ్డు సంపూర్ణ సమీకృత ఆహారమని 
శాస్త్రము (5018౧౯౭) తెలియజేయుచున్నది. కోడిలోని జ్లీర్థమండలం గ్రుడ్డురూపం 
లో అన్ని లవణములు, విటమినులు గల నిర్టీన పదార్హమును మనకు అందించు చున్నది. 
దీనిని సాత్థికాహారముగా శాస్త్రజ్ఞులు (6016౧15159) పరిగణిస్తున్నారు. తేలిక శరీరం 
గలవారు ఒక (గుడ్డుతో సరిపెట్టుకోవచ్చును. ముఖ్యముగా హిందూమతములోని 
బ్రాహ్మణులు, వైశ్యులు ఈ ఆహారాన్ని తీసికోలేరు. మత పరమైన భావాలను 
తిరస్కరించటం చాలా అవసరం. మన చర్యలన్ని జ్ఞానబద్ధంగానుండాలి. మతపరంగా 
కాదు. ఆచార పరంగా కాదు. విచక్షణ, వివేకం మంచిని ఎప్పుడూ చూపగలవు. 


మత ఛాందసము ( చాదస్తము) ఆహార నియమాలకు అడ్డు రానియకూడదు. 


కోడిగ్రుడ్డు పచ్చిది తీసికొనుట అలవాటు కాకపోతే 4 నిమిషాలు నీళ్లలో 


101 యోగ - సత్యదర్శనము 





సలసలా ఉడకబ టై అదే నీళ్లలో ఒకటి రెండు నిమిషాలుంచి బయటకు తీసి చల్తని 
నీళ్లల్లో ముంచి ఒక నిమిషం తకం బయటకు తీసి పైపెంకును తీసిపారవేసి లోని 
పదార్ధము - తెల్లభాగము - పసుపు భాగము - చందమామ భాగము, కలిపి మెత్తగా 
నమలి (మింగాలి. ఆ తర్వాత పాలు తీసికోవాలి. పాలలో తేనెను కలిపి తీసికోవటం 
చాలాముఖ్యము. తేనె లభ్యం కాకపోతే పటికి బెల్లంగాని పాలలో కలిపి తీసికొనవచ్చును. 
హార్లిక్సు, బోర్నవీటా లాంటి పదార్దాలను పాలలో కలిపి తీసికోవచ్చును. మనిషి స్థితి 
గతులను బటి కనీసము అరలీటరు పాలు తీసికోవాలి. బాదం పాలు రోజు మొత్తం 
మీద రెండు మూడు పర్యాయములు తీసికోవటం మంచిది. బాదంపాలలో చల్లదనం 

చేసే లక్షణం, మంచి విటమిన్లు, మాంసకృత్తులు కలవు. తేనె దొరికితే ఒకటి రెండు 
చంచాలు బాదంపాలలో కలిపి తీసికోవాలి. ఇవి కాక పండ్లరసాలు, పండ్లు , ఎండిన 
పండ్లు (ఖర్జూరము, పిసా, అంజూర వరా). ఏబుతువులో లభ్యమయ్యే పండ్లు 
ఆ బుతువుల్లో ఆహారంతోగాని, విడిగా గానీ తీసికోవాలి. పాలు, కోడి (గుడ్డు, 
కూరగాయలు, పండ్లు, పండ్ల రసాలు, బాదంపాలు, భోజనం - యుక్తముగా 


తీసికోవాలి. ఈ ఆహారం శరీర శక్తిని , ఆరోగ్యాన్ని వృద్ధి చేయగలదు. జ్ఞాపక శక్త 
కూడ వృద్ది చెందగలదు. 
అథి ందగల 


2. జ్ఞాపక ముద్రలు: ఇవి మనోజనితము. అన్య జీవరాసులకీ శక్తి లేదు. 
మానవులకే పరిమితము. మెదడులో ఎడమ భాగంలోని కణజాలములో జ్ఞాపక ముద్రలు 
నిక్షిప్తము, భద్రము చేయబడి వుంటాయి. అవసరం కల్గినప్పుడు జ్ఞాపకాలను మనసు 
వెలుపలికి తెచ్చును. నాడీ మండలం శుద్ధిగా నుంచే మెదడులోనికి ప్రసరించే రక్తము 


పరిశుభ్రంగా నుంచే, ఆలోచనలు కూడ ఆరోగ్యంగానుండ గలవు, జ్ఞాపక శక్తి కూడ 
వృద్ది చెందగలదు. 
థె 


3. పరిమితి : పదార్థానికి, ఆకాశానికి పరిమితి కలదేమోకాని, వునశ్ళుక్తి 
ప్రమాణానికి పరిమితి అంటూ ఏదీలేదు. ఎంతవృద్ధిచేస్తే అంత పెరుగ గలదు. అన్ని 
జా(గ్రత్తలు తీసికొని మంచి శిక్షణ ఇచ్చి శైశవ దశ నుండి అనగా ఒకటవ సంవత్సరము 
నుండి బాహ్య ప్రపంచ జ్ఞానము, శా(స్త్రజ్ఞానము నేర్పుతూయుండాలి. జ్ఞాపక శక్తి 
వృద్ధి చెందగలదు. ఈ జ్ఞాపక శక్తి అమిత వేగంతో 10వ సంవత్సరంనుండి 25వ లేక 
30వ సంవత్సరం వరకూ వృద్ది చెందగలదు. పెరిగే వయస్సు లోనే పెంచుకోవటం 
విజత అనిపించుకొంటుంది. అ శ్రద్ధలు, బద్ధకాలు =వ్పవి తీవ్రమైన ప్రతిబంధకాలుగా 
మారి హాని చేయును. ఫలితంగా జ్ఞాపకశక్తి పెరుగుటయుండదు. పెరిగిన జ్ఞాపక శక్తి 
తగ్గిపోగలదు. శైశవ దశనుండి మెరుగైన శిక్షణనిస్తూ 3వ సంవత్సరమునుండి 


యోగ - నత్యదర్శనము క్ఞావకశక్తి 102 
విద్యావిధానంలోనికి బాలుని ప్రవేశపెట్టి జ్ఞాపక శక్తిని ప్రతిరోజు వృద్ధి చేస్తూయుండాలి. 
ఎన్ని క్రొత్తవిషయాలు నేర్చితే అంత మంచిది. మనస్సు ఎంతైనా గ్రహించగలదు. 
ఈ సత్యాన్ని అందరూ గ్రహించాలి. గ్రహించిన దొనినిజ్రప్తేలోనిక్‌ నిజిస్తం చేసకోవాల్‌. 
కొన్ని లక్షల శ్లోకాలు, మంత్రాలు, కొన్ని వందల పుస్తకాలను కంఠస్థం చేయవచ్చును. 
ఇది అసాధ్యం-కాదు. మందమతులను కూడ తీక్షణమతులుగా మలచ వీలగును. 
నిరంతర కృషి _ అభ్యాసమే దీనికి ఏకైక మార్గము. సెలవులు గదాయని శ్రద్ధలోగాని, 
శిక్షణలోగాని నిర్హక్ష్యం చేయరాదు. ప్రతిరోజూ ఏదో క్రొత్త విషయాన్ని బాలలకు 
నేర్పుతూయుండాలి. ఇది ఒక అలవాటుగా చేయాలి. మనస్సు నేర్చుకొనే దశలోనే 
ముందుకు సాగిపోగలదు. జ్ఞాపకశక్తి నిరాటంకముగా పెరుగగలదు. 





4. మాలిన్యాలు: ఇవి జ్ఞాపక శక్తిని తగ్గించును. శరీరం బయట మాలిన్యం 
అంతర్చాగాలలో మాలిన్యం - మాలిన్యం ఎక్కడ ఉన్నా ఏ రూపంలో ఉన్నా దానిని 
నివారించటం చాలా అవసరం. రక్తంలోని మాలిన్యాలను రెండు రకాలుగా నివారణ 
చేయవచ్చును. ఒకటి ఊపిరితిత్తులను ఆరోగ్యంగాను, శక్తిమంతంగాను ఉంచుకో 
గల్లితే అవి ఎక్కువ ప్రాణవాయువును పీల్చి రక్తంలోని మాలిన్యాలను బహిర్గతం 
చేయగలవు. ఊపిరితిత్తులలోని కణజాలము యావత్తూ తీక్షణంగా పనిచేసి అన్ని 
అణువులను తీవ్రకార్యక్రమములోనికి తెచ్చుకొంటే రక్తంలోని మాలిన్యాలను, 
బొగ్గుపులుసు వాయువుద్వారా బయటకు పంపివేయగలదు. రెండవరకం : క్రీడలు, 
వ్యాయామం ద్వారా - ప్రతిరోజూ కనీసం ఒక గంటసేపు అయినా సాధనచేసి శరీరానికి 
“చెమట పట్టించి శరీరంలో మాలిన్యాలనుచెమట రూపంలో బయటకు పంపితే శరీరము, 
రక్తము పరిశుభ్రం కావించబడగలవు. జ్ఞాపకశక్తి క్తి వృద్ధిచెందగలదు. 


5. నిరంతర కృషి : అభ్యాసము చైతన్య en బుద్ధిని బరిలోనికి దింపి 
పని చేయించితే సకల మనళ్ళక్తులతోపాటు జ్ఞా జ్ఞాపకశక్తి కూడా వ్వద్ధివెందగలదు. దీక్ష 
అనగా సంకల్ప శక్తిని తోడుగా తెచ్చుకొని కృషిచేయాలి. ప్రతిరోజూ ఏదో ఒక క్రొత్త 
పద్యాన్ని నేర్చుకోవాలి. 3వ ఏటనుండి వయస్సు పెరిగే కొలదీ పద్యాల సంఖ్యను కూడా 
గణనీయంగా పెంచవచ్చును. ఈ అభ్యాసం నిరంతరంగా సాగించితే జ్ఞాపకం ఎంత 
పెరుగుతుందో కొద్ది సంత్సరాలకే తెలిసిపోతుంది. నిరంతర కృషి నిత్యానందం కలుగ 
జేయగలదు. ఆనందం జ్ఞాపక శక్తిని వృద్ధి చేయగలదు. అభ్యాసం ద్వారా శక్తిలో 
నిశితత పెరుగుతుంది. మొదట్లో 10,12 సార్టు చదివితే గానీ జ్ఞాపకముండవు - 
కాలం గడచి పోయినకొలదీ 5,6 సార్టు చదివితే జ్ఞాపకం ఉండిపోతుంది. ఇంకా 
గడచిన కొలదీ 2, 3 సాధు చదివితేనే జ్ఞాసకముంటుంది. ఈ స్థితిని 10వ సంవత్సరానికి 





103 యోగ - సత్యదర్శథయు 


తీసికొని రావాలి. తీసికొని రావటంలో ముఖ్యమైన పా త్ర తల్లిదం డ్రులది, శిక్షకులది. 
8 సంవత్సరాలు నిండిన తర్వాత మంత్రోపదేశం చేసి నిత్యాభ్యాసంతో, మంత్రోచ్చారణ 
తో మరింత వేగంతో జ్ఞాపకశక్తి వృద్ధిపరచ వీలగును. జ్ఞాపక వృద్ధి వేగాన్ని బుద్ధి 
గమనించుతూయుండాలి, వేగాన్ని కుంటు పరచని చర్యలను చేపట్టటం చాలా ముఖ్యం 
- అవసరమున్నూ, మొక్కవోని సంకల్పబలం (దీక్ష) తో నిరంతర కృషితో కొంతకాలం 
గడిచేసరికి మనశక్తిపై మనకే ఆశ్చర్యము కలుగుతుంది. ఉపదేశ మం త్రాన్నిపఠించుతూ 
తగిన చర్యలు తీసికొంటే జ్ఞాపకశక్తి విపరీతంగా పెరుగ గలదు. పెరిగిన కొలదీ ఒకానొక 
స్థీతి వచ్చే సరికి పద్యాన్ని ఒక్కసారి చదివితేనే జ్ఞాపకం ఉండిపోతుంది. ఏక సంధా గ్రహణ 


క్రి 


సతి చేరునలోనికి వచ్చినట్టుగును. 

6. యోగాభ్యాసం : అష్టాంగ యోగము అభ్యాసము చేసిన యెడల జ్ఞాపక శక్తి 
విపరీతంగా పెరుగగలదు. 19వ శతాబ్దపు యోగులు స్వామి దయానంద సరస్వతి, 
స్వామి వివేకానందల జ్ఞాపక శక్తి అనితర సాధ్యము. పండిత గోపదేవశా(స్త్ర్రి, 1996 
అక్షీబరు 21వ తేదీన స్వచ్చంధ మరణాన్ని పొందారు. నూరు సంవత్సరాలకు పైబడి 
వారు జీవించారు. వారు వేదాలను, ఉపనిషత్తులను, దర్శన గ్రంధాలను పురాణాలన్నింటి 
ని కంఠస్థం చేసిన మహాబుషి . లక్షల మంత్రాలు, శ్లోకాలు జ్ఞాపకంలోనికి నూరవ 
సంవత్సరంలో కూడా తెచ్చుకొని చెప్పగల పండితుడు. ప్రాథమిక పాఠశాల వరకు ' 
చదివి 25వ సంవత్సరంలో ఉత్తర భారతం వెళ్ళి ప్రాణాయామం, యోగాభ్యాసం చేసూ 
ఆర్షజ్ఞానాన్ని పొందారు. 10 సంవత్సరాల కాలంలో క్‌ "న్ని వందల (గ్రంథాలు చదివి 
జ్ఞుపకముంచుకి "న్న మహాపండితులు. పైవారందరి జ్ఞాపక శక్తి ప్రాణాయామ, 
యోగసాధన ఫలితమే. కాబట్టి నియమానుష్టానం, యోగభ్యాసం ద్వారా జ్ఞాపక శక్తిని 
ఎన్నో రెట్టు పెంచుకొనవచ్చును. 

7. క్రమశిక్షణ : దైనందిన చర్యలన్నింటిలోను క్రమశిక్షణ (discipline) 
అలవాటుగా చేసికోవాలి. మనకు తెలియకుండగానే జ్ఞాపక శక్తి పెరుగగలదు. బద్ధకం 
అ శ్రద్దలు పనికిరావు. 

8. స్టిరత, ప్రశాంతత : అధ్యయనం చేసే ముందు మనస్సును స్టిమితంగా 
నుంచుకోవాలి. ఆందోళనలను, ఒడిదుడుకులను రానీయకూడదు. వాతావరణ, 
పర్యావరణ నిశ్ళబ్దంగానున్న సమయంలో "(ఇవి అర్ధరాత్రి దాటిన తర్వాత పట్టణాల 
లోను, 10గంటలు దాటిన తర్వాత గ్రామసీమలలోను) అధ్యయనం చేస్తే జ్ఞాపక శక్తి 
తేజోవంతమగును. ప్రకృతి కూడా సాధకునికుప కరించును. నిశ్శబ్ద వాతావరణంలో 


యోగ- సత్యదర్తనము _ *పైటేకొళెక్తి 104 





అధ్యయనం ముగించి నీకు నీవే పరీక్షించుకొంచే ఎంత జ్ఞాషకమున్నదో తెలిసి పోతుంది. 
నిర్విరామ కృషి సంవత్సరాలు పైబడి జరుపుతూపోవాలి. అష్షుడు వరిమితులకు మీంచి 


జ్ఞాపకశక్తి పెరుగుతుంది. 





9, అలవాటు: అధ్యయనం ఒక అలవాటుగా చేసికోవాలి. అలవాటు (పకారం 
మనస్సు బాగా పనిచేస్తుంది. మనస్సు బాగా పనిచేయటం వలన అధ్యయనం బాగా 
సాగుతుంది. రెండూ పరస్పర ప్రవర్థకాలు. అలవాటు చేసికొనుట ఒక ఎత్తుఖేసికొన్న 
అలవాటును నిలుపుక్‌ "నుట మరొక ఎత్తు. మంచి అలవాట్లు మనస్సును ప్రభావితం 
చేయగలవు. తేజోవంతం చేయగలవు. శక్తిమంతం చేయగలవు. 


10. స్వభైతన్యం: స్వచైతన్యంతో పనిచేస్తే విజయం త్వరగా సిద్రించుతుంది. 
నీ శక్తి పెరుగుదలను నివు గమనించటాన్ని స్వచైతన్యము అంటారు. ఒక పని 
సఫలతనొందటానికి నిరంతర కృషి దీక్ష పట్టుదల, క్రమశిక్షణ అవసరం. తెలివిగా 
అనగా స్వచైతన్యంగా కృషి జరిపినపుడు జ్ఞాపకశక్తి పెరుగును. 

11. గాఢన్నిద : నిద్రలో గాఢతను సాధించుట యోగులకు తెలియును. 
గాఢ నిద్రలో సత్వర కణజాల పునర్నిర్మాణం జరుగును. ఉపచేతనా మనస్సు కూడ 
విశ్రాంతి పొందుతుంది. అందుచేత పునర్నిర్మాణ కార్యము సత్వరంగా సాఫీగా 
సాగిపోతుంది. రక్త శుద్ధి నాడీ శుద్ధి వేగంగా జరుగును. లేచే సమయానికి శరీరము 
శక్తిమంతముగాను మనస్సు ప్రశాంతంగాను నుండుటచేత మెదడులోని కణజాలము 
నాడీ సంకేతాలను చురుకుగా స్వీకరింఛగలదు. ఫలితంగా జ్ఞాపక శక్తి వేగంగా వృద్ధి 
చెందుతుంది. గాఢ నిద్ర తర్వాత మనస్సు తాజాగానుండ క్రొత్త శక్తిని పుంజుకొన్సట్ల 
గును. నిద్ర అధ్యాయంలో గాఢ నిద్ర గురించి విపులంగా చెప్పబడింది. దీనిని పాఠకులు 
మరొక్కసారి చదువుదురు గాక! 


12. సత్‌ శీల ప్రవర్తన : అనగా యోగలోని యమనియమాలను పాటించుట 
ద్వారా జ్ఞాపకశక్తి వృద్ధి చెందగలదు. 

13. జ్ఞాపకశక్తి దీర్రకాలం వుండాలి అంటే అర్థవంతమైన పఠనం చేయాలి. 
పఠించిన విషయాలను అప్పుడప్పుడు గుర్తుకు తెచ్చుకోవాలి. 


14. విశ్వాసం : ఇది అహంకారము నుండి జనించిన శక్తి, అహంకారానికి 
ఉపయోగించును. నీవు చేసీ పనులలో నీకు విశ్వాసంవుంటే ఆ విషయ జ్ఞానం చాలా 
కాలం నిలచి పోగలదు. కొంత మందికి స్వవిశ్వాసం తక్కువగానుండుట చేత కృషి 

rrr rrr rrr rrr... =. 


105 యోగ - నత్యదర్శనము 


మధ్యలో అంతరాయాలు కలుగును. కృషి సడలును. నిరాశతో పని నిలిచి పోగలదు. 


మనళ్ళక్తి మందగించును. అందుచేత తగు జాగ్రత్తలు తీసికొని జ్ఞాపకశక్తిని వృద్ధి 
చేసికోవాలి. విశ్వాసాన్ని పెంచుకోవాలి. 


15. నిశత వరీక్ష : నీకంటే ఎక్కువ జ్ఞాపకశక్తిగల విద్యార్థులు ఎలా పని 
చేస్తున్నారో నీవు నిశితంగా పరీక్షించాలి. ఇది ఒక రోజుతో పూర్తి అయ్యేది కాదు. 
సత్యం అర్థమయ్యే వరకు పరీక్ష సాగాలి. నీవు చేసే పనులను విక్లేషించి చూస్తే లోటు 
పాట్టు నీకు అర్థం కాగలవు. వాటిని సరి చేసికొంటే నీ జ్ఞాపకశక్తి కూడ ఉన్నత 
ప్రమాణానికి జేరుకొనగలదు. 


16. ఆరోగ్యం : జ్ఞాపకానికి ఆరోగ్యం ప్రథాన కారణము. ఉద్యోగంలో 
అవకతవకలు, అ(శ్రద్ధలు పనికిరావు. ఆరోగ్యవంతమైన శరీరంలోని గ్రంథులన్నీ రసోత్పత్తి 
సక్రమంగా జరిపి జ్ఞాపకానికి పరిపుష్టత జేర్చగలవు. ఆరోగ్యానికి ఎట్టి విపత్తులు 
రానీయకుండా ఎప్పుడూ జాగ్రత్త వహించాలి. చిన్న చిన్న నొప్పులు - కడుపు నొప్పి, 
తలనొప్పి వగైరాలు, అధిక అలసట చెందటం, అనవసర జోక్యాల్లో కూరుకు పోయి 
ముప్పుతిప్పులు పడటం పూర్తిగా నివారించుకోవాలి. 

17. గౌరవం: అధ్యాపకులను, తల్లి దండ్రులను, పెద్దలను గారవిందాలి. 
వారి యెడల ఎంతో మర్యాదగా ప్రవర్తించాలి. ఇవి నేటి విద్యార్దుల్లో తగ్గిపోతున్నవి. 
ఇతరుల మంచి భావాలను (గ్రహించాలి. నీ జ్ఞాపకశక్తిపెరుగగలదు. 

16. క్రమ వద్ధతి (0/౮ఆ/ : జ్ఞాపకాన్ని క్రమ పద్ధతుల్గ్‌ పెంచుకోవాలి. 
ఒక రోజు మరీ ఎక్కువగా చదవటం, ఒక రోజు చాలా తక్కువగా చదవటం 
జరుగనీయరాదు. క్రమ పద్ధతులు అనుసరించితే జ్ఞాపకం కూడ క్రమంగా పెరుగగలదు. 
నీవు చదివే గదిలో పుస్తకాలు, వస్తువులు ఒక క్రమ పద్ధతిలోనుంచుకోవా లి. నీ పెన్నును, 
ని పెన్ఫిలును ఒకే స్థలంలోనుంచుకొనే క్రమ పద్దతి నేర్చుకోవాలి. చదివిన తర్వాత 
పుస్తకాలను ఎడా'పెడా పార వేయరాదు. వాటిని క్రమ పద్ధతిలోనుంచుకోవాలి. నీ 
గదిలో అన్ని వస్తువులు ఒక క్రమ పద్ధతిలోనుండాలి. ఎవరైనా నీ గదిలోకి వస్తే ఆ 
వ్యక్తిని క్రవు పద్దతి ఆకట్టుకొంటుంది. అదే క్రవు పద్దతి నిన్ను కూడ 
ఆకట్టుకొంటుంది. అది నీకు తెలియకుండానే జరిగిపోతుంది. అందుచేత నీగదిలో 
మంచి క్రమ పద్ధతిల్‌ అన్ని పుస్తకాలను వస్తువులను ఉంచాలి. జ్ఞాపక వృద్ధి కూడ 
క్రమ పద్ధతిలో సాగిపోగలదు. 


యోగ- సత్యదర్శథయు జ్ఞాపకశక్తి 106 





19. సావీక్ష జ్ఞాపకం (Relative Memory) : ఒక విషయాన్ని జ్ఞాపకంలో 
పెట్టుకోవటానికి దానికి సంబంధించిన ఇతర విషయాలను పూర్తిగా అర్థం చేసికొని 
సాపేక్షికంగా జ్ఞాప్తిలో ఉంచుకోవటాన్ని సాపేక్ష జ్ఞాపకం అంటారు. ఇది సుళువైన ఒక 
పద్ధతి. దీని వలన జ్ఞాపకాన్ని త్వరగా తెచ్చుకో వీలగును. పెంచుకో వీలగును. 


20. జ్ఞాపక స్థాయి : నీ జ్ఞాపకశక్తి తక్కువ అని ఎప్పుడూ నిరాశ చెందవలదు. 
ఎంత తక్కువ వున్నా పెరగదని భయపడటం, ఆందోళన చెందటం కూడదు. చదువు 
మధ్యలో దృక్కులు మరల్చటం గాని ఇతర పనులలోకి జారటంగాని చేయరాదు. 
జ్ఞాపకం ఎంత తక్కువ యున్నా అంతకంటె ఎక్కువ పట్టదలతో వ్రు చేసికోవాలి. నీ 
స్థాయి అతి త్వరలో పెరుగ గలదు. రోజులు గడచేకొలది ౩ వృద్ధి నీకు అవగతం కాగలదు. 
న్‌ కృషి వలన నీజ్ఞాపకంలో నూతన శక్తి ఆవిర్భవించి జ్ఞాపకాన్ని పటిష్ట పరచి 
దీరకాలముంచగల్లుతుంది. తక్కువ అని దిగులు చెందకూడదు. పెంచుకోవటానికి 
ధృఢసంకల్పం తెచ్చుకోవాలి, జ్ఞాపక శక్తి పెంచే ప్రయత్నాలు పసితనం అనగా మొదటి 
సంవత్సరంనుండి ప్రారంభించాలి. అభ్యాసము ద్వారా జ్ఞా జ్ఞాపకశక్తి పెరుగగలదు. జ్ఞాపకం 
మనస్సుకు సంబంధించినది. అందరి మనస్సులూ ఒకటే. కాని అవి పనిచేసే రీతుల్లో 
మార్పుల వలన జ్ఞాపక శక్తిలో స్థాయీ భేదాలు కన్సించుతున్నవి. 


21. అధ్యయన వద్దతులు : పాత పద్ధతుల్టా జ్ఞాపకం తగినంతగా రావటం 
లేదనుకొన్నపుడు నూతన పద్ధతులు ప్రతి విద్యార్థి అనుసరించాలి. ఏ పద్ధతి వలన 
ఉపయోగముంటుందో దానిని నిశితంగా పరీక్షించి దానిని అనుసరించాలి. రోజుకొక 
పద్యం చదివి జ్ఞాపకముంచుకోవటం పదవ సంవత్సరంలో (ప్రారంభించి 15 సంవత్స 
రాలు వచ్చేసరికి రోజుకు పది పద్యాల వరకు సెంచుకోవచ్చును. ఈ అయిదారు 
సంవత్సరాలలో జ్ఞప్తిలోనుంచుకొన్న పద్యాలన్నిటినీ ఏకరువుపెట్టినట్లుగా అప్పుజెప్ప 
గలగాలి. ఈ పద్దతి 10వ సంవ్సృరాల నుండి విద్యార్థికి స్వచైతన్యం కల్గించి అలవాటుగా 
మార్చితే ఊహాతీతమైన జ్ఞాపక వృద్ధికలుగుతుంది. జ్ఞాపకానికి మితమంటూ ఏదీ 
వుండదు. ఇది మనసు యొక్క పని గనుక. మంచి విద్యార్థులు అనుసరించి రీతుల్లో 
మంచివుందనితోస్తే ఆరీతిని నీవు అనుసరించవచ్చును. గుడ్డిగా మాత్రం ఎప్పుడూ 
అనుసరించరాదు. 


22. ఆందోళన : బయట [ప్రపంచంలో జరిగే ఆందోళనలకు స ఎప్పుడూ 
దూరంగానుండాలి. వాటిలో చిక్కుకొని కాలవ్యయం, శక్తి క్షీణత నొందకూడదు. 
ఎంతటి విపత్కరమైనవి జరిగినా ఏమీ జరుగనట్లే ప్రశాంతతలో ఉండి పోవాలి. బాహ్య 


or యోగ - నత్యదర్శథము 





ఘటనలు నీ మనశ్ళక్తిని నీరసింపజేసి క్షీణింప జేయగలవు. తగు జాగ్రతలు తీసికోవాలి. 


నీ మనస్సులో కలిగే ఆందోళనలు మరీ ప్రమాదాన్ని తెచ్చిపెట్టును. ఇంట్బ్హ్‌ 
ఏమి జరిగినా, ఎవరు ఏనిధంగా నిన్ను నిందించిన్నా దూషించినా ఏమీ పట్టించు 
కోకుండా ఆందోళనను మనస్సులోనికి రానీయ కూడదు. మనశ్శాంతి నిలుపు కోవాలి. 
అధ్యయనం యథా విధిగా చేసికొని పోవాలి. 


23. అధ్యయనా నమయం : అధ్యయనంలో అర్థం చేసికొనుటయుంటుంది. 
అధంకాని చదువు వరము. అర్థంచేసికొన్న నిషయాలను జ్ఞప్తిలోనుంచుకోవటం వేరేపని. 
ఎంతవరకు జ్ఞప్తీలో ఉన్నవి సీవే పరీక్ష చేసికోవాలి. జప్తిలో సరిగా లేకపోతే మరొక్కసారి 
చదవాలి. అధ్యయనాకాలాన్ని నిర్ణయించుకొన్న తర్వాత దానికి చిల్చులు పాడవకుండా 
చూచుకోవాలి. ఎవరు పిలిచినా ఏ పని గుర్తుకు వచ్చినా మనస్సును చలింపకుండా 
అధ్యయనం సాగించాలి. బట్టీ పట్టువలసిన విషయాలను రాత్రి నిద్ర లేచిన తర్వాత 
చదివి బట్టే పట్టుట చాలా మంచిది. త్వరగా జ్ఞప్తిలోనుండి పోవటమేగాక తక్కువ 
సమయంలో జ్ఞప్తికి రావటం కూడ జరుగుతుంది. ఎవరో పిలిచారని వెళ్ళితే చదివే 
విషయం తెగిపోతుంది. తెగకుండా భావాన్ని ఉంచుకొ నుటవలన జ్ఞాపక కాలం తగ్గి 
పోగలదు. మళ్ళీ వచ్చి కూర్చొని చదివిన దానినే అధ్యయనం చేయవలసి వస్తుంది. 
కాల వ్యయం నిరుపయోగంగా మారుతుంది. (ప్రక్కన వున్న విద్యార్హులతో 
సంభాషించుట, కాలాన్ని వృధా చేయుట - జ్ఞాపక వృద్ధికి నిఘాతాలుగా మారగలవు. 


24. మెదడులోని కణజాలము : మనస్సు లేనిదే జ్ఞాపకం లేదు. జ్ఞాపక క్రియ 

వ ca 

అభౌతికమైనా భౌతికాధారము దానికున్నది. అదే మెదడులోని కణజాలము. ఈ 

కణజాలము నాడీమండలం ద్వారా వచ్చి చేరే బాహ్య ప్రపంచ జ్ఞానాన్ని ముద్రించు 

కుంటుంది. ఆముద్రలు కణాలపైబడి నిక్షిప్తము చేయబడియుంటాయి. ఈ ముద్రలు 

భౌతిక క్రియ. మెదడును ఆరోగ్యంగా నుంచుకుంచే కణజాల ముద్రలు స్పష్టంగా 
నుండ జ్ఞాపకాలికి స్పష్టత చేకూర్చుతుంది. 


25. పర్యావరణం : నీ గది, నీ ఇంటి చుట్టు ప్రక్కల పరిశుభముగా నుంచు 
కోవాలి. చెత్త చెదారము, కంపు, కుళ్ళుగొట్లే పరిస్థితులను రానీయకూడదు. అవి 
మనస్సును దుర్గంధం చేసి శక్తిని క్షీణింపచేయగలవు. పచ్చని చెట్టుగాని, సువాసన 
మొక్కలను గాని పర్యావరణంలో పెంచగలి గితే మనస్సుకు ఆహ్లాదం కలుగ చేసి జ్ఞాపకశక్తి 
వృద్ధికి తోడడగలవు. ప్రతి చిన్నవిషయంలో అధిక జాగ్రత అవసరం. 


జ్ఞాపకశ 


యోగ - నత్యదర్శనము 108 





26. జ్ఞాపకళక్త వరిమితి (Memory Capacity) : జ్ఞాపకానికి పరిమితి 
అంటూ ఏదీలేదు. ఎంత పెంచుకొంటే అంత పెరుగుతుంది. జ్ఞాపకశక్తి పరిమితి 
మనళశ్శక్తి పరిమితిపై ఆధారపడియుంటుంది. మనశ్శక్తి బాల్యంలో వేగంగాను, 
యౌవనంలో అతివేగంగాను పెరుగుతుంది. దానిని బట్టి జ్ఞాపక శక్తి కూడ 
పెరుగుతుంది. ఈ విషయాలు విద్యార్థులు తెలిసికొని చైతన్యం పొంది జ్ఞాపక వృద్ధి 
వేగాన్ని త్వరితం చేసికోవాలి. 


27. మననము (Recollection) : మననమనగా ఒక సారి జ్ఞప్తిచేసికొన్న 
విషయాలను మనస్సులోకి తెచ్చుకొనుటను మననము అంటాము. జ్ఞాపకం పెట్టుకొను 
విషయాలను అప్పుడప్పుడు మననం చేసికొంటే వాటి ప్రభావం మెదడులో నిక్షిప్తం 
చేయబడిన జ్ఞాపక సంబంధిత కణజాల ముద్రలు స్టిరపడి జ్ఞాపకం స్టీరత్వం, శాశ్వతత్వం 
పొందుతుంది. ఒకసారి చదివి అర్య చేసికొంటే సరిపోదు. అర్ద చేసికొన్న విషయాలను 
జ్రైస్తీలోనుంచుకోవాలి. జ్ఞప్తిలోనుంచుకొన్న విషయాలను మననం ద్వారా మరొక్క 
సారి స్మృతిలోకి తెచ్చుకోవాలి. అలా అప్పుడప్పుడు చేసూయుంటే జ్ఞాపకం దీర్లకాలం 

ఇధి a యె 
నిలచిపోతుంది. ఇది భౌతిక క్రియారూపం. మానసికమైన జ్ఞాపకశక్తికి ఈ విధమైన 
భౌతిక క్రియా రూపం ఇస్తే జ్ఞాపకం ఎక్కువ కాలం నిలచిపోతుంది. 





28. కొంచెము బిగ్గరగా చదువుట : మానవుని జ్ఞానంలో అత్యధిక భాగం 
దృశ్య, శ్రవణేంద్రియాల ద్వారా లభించుచున్నది. చిన్నవయస్సులో - బాల్యంలో - 
చదివించేటప్పుడు కొంచెము బిగ్గరగా చదివించిన దృశ్యేంద్రియము ( కన్ను) తోపాటు 


శబ్దేంద్రియము (చెవి) కూడ్త ఏక కాలంలో పని చేయుటవలన రెండు వైపులా మనస్సు 
లగ్నమై అదొక రకమైన ఏకాగ్రత పిల్లలకు. తెలియకుండా కలిగి చదివిన విషయాలను 


త్వరగా గుర్తుపెట్టుకోగలరు. రెండు ఇంద్రియాలు సంయోగమయినట్లుగా జ్ఞానం 
కూడ సంయోగం చెందినట్లుగా నుండి జప్తిలో స్థిరత్వాన్ని పొందుతుంది. పిల్లలకు 


జ్ఞాపకం త్వరగా కలుగుతుంది. మెదడులి ర్‌ి కణజాలములు - దృశ్య, శ్రవణ సంబంధిత 


కణజాలములు - (క్రియాశీలతనొంది జ్ఞాపకాన్ని త్వరగా కలుగ జేయగలవు. 


29. శాశ్వత మ్భుదలు. కొన్ని ఆలోచనలు శాశ్వతము ద్రలు వేయును. కొన్ని 
దృశ్యాలు, కొన్ని శబ్దాలు శాశ్వతము[ద్రలు వేయగలవు. ఆముద్రలను పునఃస్మృతికి 
తెచ్చుకొంటే అవి జ్ఞప్తిలోకి మారి మనస్సులోకి వచ్చును. ఈ విధమైనవి శాశ్వతంగా 
గుర్తులోనుండగలవు. కొన్ని అరుదైన ఘటనలు కూడ శాశ్వత జ్ఞప్తిలోనుండిపో గలవు. 
జాతీయ అంతర్జాతీయ, రాష్ట్ర ఘటనలు ఈ కోవలోనికి రాగలవు. 


109 యోగ - నత్యదర్హ్వవము 





3౦. అవధానం : ప్రపంచంలో మరే ఇతర భాషలోలేని అవధాన ప్రక్రియ 
ఒక్కతెలుగు భాషలో నాలుగైదు శతాబ్దాల క్రితం ప్రారంభమై అష్టావధానముగాను, 
శతావధానముగాను రూపొంది నేటి కాలానికి బహుగుణిత అష్టావధానంగాను, 
సహ(్రావధారంగాను, మహాసహ స్రావధానంగాను మారి విద్వ(త్రపంచాన్ని అలరించు 
చున్నది. సహ స్రావధానులు సవుస్యాపూరణంలోను, చిక్కు ప్రశ్నలకు సత్వర 
సమాధానం ఇవ్వటంలోను, అసమాన ప్రజ, జ్ఞాపక శక్తులను ప్రదర్శించుటలో విశేష 
సత్తా నైపుణ్యాలను ప్రదర్శించి విద్వాంసుల్కమేధావుల (ప్రశంసా పాత్రమయి తెలుగు 
గడ్డ కీర్తి ప్రతిష్టలను దిగంతములుగా వ్యాప్తి చేయుచున్నారు. సహస్రాధిక పృచ్చకులు 
(పండితులు, విద్వాంసులు, భాషాకోవిదులు వగైరా) సభాస్థలిని అలంకరించినపుడు 
అవధాని మనోల్లాసము ఇంతయని వర్ణించలేము. అవధాని బుద్ది, ప్రజ్ఞ సాధారణ 
పరిధులను దాటి నూతన తేజస్సునందుకొంటుంది. చూచి ఆనందించవలసిన 
విషయమేగాని వర్ణించటానికి వీలు పడదు. 


ఈ అవధాన కవులు ఇష్టదేవతార్భన నిత్యమూ చేస్తూ తమ జ్ఞాపక పటిమను 
ప్రజ్ఞా ప్రాభవాన్ని సమయస్పూర్తి కనపరచే కవితాసంకలనాన్ని గావించుతూ అతీతేంద్రియ 
శక్తులను ప్రదర్శించుట వలన పృచ్చకులక్కుస భికులకు వుహానందము కలుగ 
జేయుచ్చున్నారు. రోజూ పది పన్నెండు గంటల పరిశ్రమ, వారం రోజుల పైబడిన 
పరిశ్రమయిది. ఎంత భౌతిక శక్తి, ఆరోగ్యము, నాడీమండల సృందనా పటిమ, కవితా 
కౌశలము, ధారణాశక్తి, జటిల సమస్యలకు తృటిలో నిర్దేశిత కవితా రీతులలో కన్సరచే 
చమత్కార చాతుర్యం, బుద్ధి ప్రావీణ్యం ఈ సహ (స్రావధానులలోనుంటాయో చెప్పుట 
కష్టము. చూచి ఆనందించవలసినదే. ఈ కవులు ఉపాసకులు. ఉపాస్వము కవితా 
శక్తి. యోగ జ్ఞానం ఉన్నా లేక పోయినా యోగంలో లభించే విభూతి శక్తులను ఈ కవులు 
పూర్ణముగా కల్గియుంటారనుటలో ఎట్టి శంకయులేదు. ఈ కవులు అంతులేని 
ఊహాశక్తి సద్యః కవితా సంకలనా శక్తి అనంత బుద్ది వికాసము, పటుత్వము 
కల్గియుంటారు. వీటన్నిటికి కారణము మనస్సును పూర్తిస్వాధీనములోనికి తెచ్చుకొని 
దాని శక్తులన్నిటిని తమ శక్తుల ( అహంకారశక్తుల) తో సంయోగింప జేయగల్లటమే 
అవుతుంది. ఈ సంయోగ క్రియ సాభనామార్లాలు ఎవరి ప్రత్యేకతలు వారివి. ఆందరికే 
ఒకటిగానుండవు. ఈ కవులు మత, కుల, ప్రాంత, దేశీయ. భేదాలకు అతీతముగా 
అనంత జ్ఞానమూర్తులుగా శోభిల్దుతారు. 


తెలుగు కవులే సంస్కృత భాషలో కూడ అవధాన ప్రక్రియలు చేయుట 
కడుముదావహం. ఈ అనంత ప్రజ్ఞాశక్తి తెలుగు కవులలోనున్నప్పటికిని, తెలుగు భాష 





యోగ- నత్యదర్శనము జ్ఞాపకశత్తి 110 





యొక్క గుత్త శక్తిగా కనుపించినప్పటికిని - ఏ భాషలోనైనా అవధాన ప్రక్రియ జరపగల 
పాండిత్య ప్రకర్షతోపాటు కవితా సంకలనాశక్తి ప్రజ్ఞాధురీణ శక్తి మానవ మేధస్సు 
కుంటుందనుట సత్యము. మనస్సు భాషకు పరిమితం కాదు. అంకితము కావచ్చును. 
సకల భాషలకు మనస్సు తల్లి. ఈ విధంగా మనస్సును అర్థం చేసికోవాలి. సహస్రా 
వధానము తెలుగు వారికి గర్వకారణమైనా భాషా గర్వ భావంలేకుండా పరిశుద్ధతను 
కాపాడుకోవలసిన బాధ్యత అవసరం ఎంతోయున్నది. తెలుగు గడ్డపై అవధాన శ్రేష్టులు 
జన్మించటం మనందరి సౌభాగ్యం, ఆనందం. భవిష్యత్తులో మరీశక్తిమంతులైన ఉద్దండ 
కవులు రాగలరని నా విశ్వాసము. చరిత్రలో పురోభివృద్ది సాగవలసిందే గదా. స్థబ్దత 
ఉండజాలదు. ఉన్నా అది తాత్కాలికమే అవుతుంది. ఎందుకంటే మానవ మన్శక్తులకు 
పరిమితులు, పరిధులు లేవని, యుండవని మొదట్లోనే చెప్పియున్నాను. 


ఇంత శక్తిని అవధాన కవులు పొందటానికి గల కారణం వారి సత్‌ శీల ప్రవర్తన 
నియమ నిష్టలతో కూడియుండుట, ఇష్ట దేవతారాధనలో మనస్సులోకి మరో ఆలోచన 
రానీయకుండా ఏకాగ్రతను సాధించటం, మనఃఫలకంపై దేవతామూర్తుల ప్రతిబింబాలు 
ఆవరించి అనంతమైన శక్తిని ప్రసాదించటం జరుగుతుంది. ఇది యోగలోని సమాధి 
స్ట్రితిలో కలిగే ప్రయోజనంగా కనపడును. కాని యోగలోని సమాధి స్టీతికి చేరలేరు అవధాన 
కవులు. కారణం కోరికలుండుటయే. కవి ఉపాసనాపరుడు కావటమే. సమాధిస్టీతిలో 
ఏ కోరికయుండదు. ఏ భావముండదు. ఆలోచనాశూన్యత, భావశూన్యత సమాధిప్టితి 
చివరి దశ. ఆ దశ అంచుల వరకు అవధాన కనులు రావటం విశేషం. అవధాన 
ప్రక్రియలో అనంతమైన జ్ఞాపక క్రియ ఇమిడి యున్నది. సృజన సద్యో కవితా సంకలనా 
శక్తి ఉన్నది. అంతే కాని జ్ఞాపక శక్తిని వృద్ధి చేసికోవటానికి అవధాన ప్రక్రియ 
అవలంబించుట అందరికీ నాధ్యముకాదు. లక్షల విద్యార్తులలో. సి ఒక్కరికో చెల్టును 
ఈ క్రియ. 

31. సాధన : జ్ఞాపకం కొంతమందికి జన్మతో వచ్చినట్టు కనుపించుతుంది. 
ఇది జన్మతో వచ్చే శక్తి కాదు. మనస్సులో నుండి వచ్చి పెరిగే శక్తి. పూర్వజన్మల ఫలితమని 
కొంద రి భావం: అటువంటిది ఏమీయుండదని శాస్త్రము చెపుతోంది. కాని 
మానవుల్లో భిన్న స్తాయిల్లో జ్ఞాపక శక్తియుండుట చేత ఇటువంటి అపోహలకు భ్రమలకు 
తావివ్వటం జరుగుతుంది. శా(స్త్రుజ్జాన విశ్లేషణతో దీనిని పరిశీలించాలి. ఎక్కువ 
తయ్కువలు అన్నియుగాలలోను సమాజాలలోను, దేశాలలోను ఉండుట ప్రకృతి 
సహజము. జ్ఞాపకం కొంతమందికి పెద్ద కృషి లేకుండా అమోఘంగానుండవచ్చును. 


111 యోగ - నత్యదర్శనయు 


ఎంత కృషి చేసినా కొంత మందికి అనుకున్నంతగారాదు. ఊరకనే జ్ఞాపకం పెరుగదు. 
సాధన అవసరం. దృఢ సంకల్పంతో, స్వవిశ్వాసంతో సాధన చేస్తే జ్ఞాపకం తప్పని 
సరిగా అబ్బుతుంది. జ్ఞాపకం ఏ ఒక్కరి సాత్తూ కాదు. గుత్తాకాదు. విశ్నజనినము. 
సర్వసాధారణము. సాధన ద్వారానే ఈ శక్తిని పెంచుకోవాలి. అతీత ఇంద్రియ శక్తులు 
కలవారు అక్కడక్కడయుంటారు. వారు మన కళ్ళముందు సాధన చేయలేదు గదా! 
సాధన చేసినందువలననే వారికి విశేష జ్ఞాపక శక్తి వచ్చియున్నది. 


3:2. మందులు : జ్ఞాపకశక్తిని పెంచగల'మందులున్నట్లు పత్రికలలో, 
టి. వి.లలో,రేడియోల్లో చదువుచూ, చూస్తూ, వింటూవుంటాము. ఏ మందులు 
జ్ఞాపకశక్తిని పెంచలేవు. పైగా అవివాడితే శరీర కల్మషము పెరిగి జ్ఞాపక శక్తి క్షీణించుతుంది. 
కొండనాలుకకు మందువేస్తే ఉన్న నాలుక పోయిందని తెలుగు సామెత. ఎంతో అనుభవం 
మీద ఈ సామెత వచ్చింది. మందులు ఎనరైనా వాడవచ్చును గదా! సాధన, కృషి 
దేనికి? జ్ఞాపక క్రియ ఏ విధంగా జరుగుతుందో, ఏ విధంగా జనించి వృద్ధి చెందుతుందో 
వివరణలు పూర్ణముగా ఇవ్వబడినవి. వాటిని పాఠకులు, విద్వాంసులు మరొక్కసారి 
చదువుదురు గాక! మందులుగాని, టానిక్కులుగాని మంచిదికాదు. (ప్రకటనలు 
ప్రదర్శనలు చూచి మోసపోవలదు. జ్ఞాపకం మనస్సుకు సంబంధించిన క్రియ. అందుచేత 
మందుల వలన పెరుగదు. మందుల వలన మనస్సు పెరుగదు. మనస్సును పరిశుద్ధం 
చేసికొని పరిపుష్టం చేసికొంటే జ్ఞాపకం పెరుగుతుంది. 

33. వ్యాధులు సంక్రమించినపుడు మనస్సును క్రుంగిపోకుండా చూచుక్‌ "ని 
తగిన చికిత్స చేయించుకొని వ్యాధి నివారణగావించుకొని పూర్వపు ఆరోగ్యాన్ని 
పొందాలి. మనస్సు కుంగిపోతే జ్ఞాపక శక్తికూడ తగ్గిపోతుంది. వ్యాధులు వచ్చి చేరినపుడు 
సత్వరనివారణాచర్యలను చేపట్టాలి. 

34. సత్సంగము : దీని అర్థము మంచి వారితో స్నేహము చేయుటగా 
తీసికొనవచ్చును. సజ్ఞనులతో సాంగత్యము ద్వారా వారి సత్‌ ప్రవర్తన సత్‌ శీలత నీకు 
తెలియకుండానే నీ మనస్సుపై విశేష ప్రభావం చూపును. ఫలితంగా జ్ఞాపకంలో శుద్ధి 
ఏర్పడి శక్తి కల్గుతుంది. 

36. విరామము : ఏకధాటిగా 3,4 గంటలు చదివిన తర్వాత మనస్సు తాజా 
తనాన్ని కోల్పోయి విశ్రాంతిని కోరుకునే స్టితికి రావచ్చును. అప్పుడు 10 నిమిషాలు 
ఆనందం కల్గించే కార్య క్రమంలోనికి (సత్‌ కార్య క్రమాలే అయివుండాలి) వెళ్ళి ఆనంద 
'హేలననుభవించితే మనస్సు తాజాతనాన్ని పొంది కృషికి ఆయత్తం కాగలదు. తిరిగి 


యోగ- సత్యదర్శనము జ్ఞాపకశక్తి 112 





చురుకుగా పని చేయగలదు. 


36. వ్యసనాలు : వ్యసనాలు ఏడుకలవని భారతంలో తిక్కన కవి వర్ణించారు. 
ఏ వ్యసనాన్ని దగ్గరకు రానియకూడదు. ఆ సమాజంలో ఆ కాలం నాటికి తిక్కన 
కవికి స్పురించినవి 7 మాత్రమే. కాలం మారింది. అంతులేని సౌభాగ్యాలు, అంతులేని 
అనుభవాలు, ఆనందాలు వచ్చినవి. వ్యసనాల సంఖ్య వందలలోనికి నేటికి చాలా 
పెరిగినది. ఏ వ్యసనాన్నైనా దరికి రానీయరాదు. వస్తే మనస్సు ప్రక్కదార్లు పట్టుతుంది. 
ఫలితంగా జ్ఞాపకశక్తి పెరుగదు. పెరుగకపోగా క్షీణత ప్రారంభమవుతుంది. ఇది సత్యము, 


మనస్సు కోరికల వెంట పరుగెడ్తుందని, అహంకారమును (అనగా మనషిని) ఈడ్చుకొని 
పోతుందన్మిముంచుతుందని తెలియును గదా! ఈ (ప్రమాదం మరీ ఎక్కువైనది నేటి 


కాలంలో. అందుచేత మరీ జాగ్రత్తలు విద్యార్దులు, విద్వాంసులు ఎక్కువగా 
తీసికోవాలి. | 


౩7. జోకులు: జోకులు హాస్యభరితములు. హాస్యాన్ని అందించుట జోకుల 
ధ్యేయము. కాని కొన్ని జోకులు మనిషి మనస్సును క్షోభలోకి త్రోసి ఉల్దాసానికి బదులు 
ఉద్రేకాన్ని రెచ్చగొట్టి గొడవలు సృష్టించును. అట్టి జోకుల జోలికి పోరాదు. జోకులు 
ఎల్లరకు ఆనందాన్ని కల్షించేవిగా నుండాలి. అట్టె జోకులు వాడినా సత్సలితమే 
కల్గుతుంది. దుష్పృలితాలనిచ్చే జోకులను ఉపయోగించరాదు. జోకులు డోకులు 
తెప్పుంచరాదు. సంతోషాన్ని, ఆనందాన్ని కల్లించాలి. 


3ర.తప్పిదాలు - మందలింవులు: తప్పులు చేయని మానవుడుండడు. 
భగవంతుడు కూడ వరాలు ప్రసాదించి తప్పులు చేసినట్టు పురాణగాధలు చెన్పైన్నాయి. 
బాలలుఎక్కువగాత్రప్పులు చేస్తారు.సామాజిక స్పృహగాని చైతన్యంగాని రాని ప్రారంభ 
దశలో ఆలోచనలు లేకుండానే తప్పులు చేస్తారు. తల్లిదండ్రులు కొంతమంది కఠినంగా" 
శిక్షించుతారు. కఠినశిక్ష మనస్సులో భావాలను అణచివేసి ఉప చేతన మనస్సులోనికి 
పంపును. పిల్లలను చైతన్య పరచి వారుచేసిన తప్పులలోని దోషాలను ఎత్తి చూపినందు 
వలన పిల్లల మనస్సు వికసించగలదు. శిక్షమనస్సును క్రుంగదీయగలదు. ఈ తేడాలను 
తల్లిదండ్రులు, శిక్షకులు (గ్రహించి' తగినట్లుగా పిల్లలను తీర్చిదిద్దాలి. ఉన్నత 
ఎద్యాభ్యాసం చస విద్యార్థులు కూడాతపులు చేస్తారు. ఆతప్తుల వలన కలిగే 
హానిగురించి, దోషాలగురించి వివరంగా చెప్పివారి మనస్సులను సంస్కరింప చేసే. 
పద్దతులు అనుసరించాలి. కాని దండించరాదు. కొంచెముమోతాదులో మందలింపుతో 
సరిపెట్టితే మనశ్శక్తి పెరిగే అవకాశముంటుంది. జ్ఞాపకశక్తి పెరగటానికి సూచికలు. 


113 యోగ - నత్యదర్శవము 





39. టి.వి.లు: ప్రతి యింటిలోను టి. వి.లుండుటచేత టి. వి.లు చూడటానికి 
పిల్లలు అలవాటు పడిపోతున్నారు. పాఠ్య గ్రంథాలను చదివేకాలం దొరుకుటలేదు. 
మరిజ్ఞానం ఎలావస్తుంది విద్యార్థులకు? ఎంతో అవసరంవున్న విజ్ఞాన యు,తమైన 
అంశాలు వచ్చినప్పుడు మనసు విసుగు చెందినప్పుడు 10లేక 15నిమిషాలు టి.వి. 
చూచి విసుగు పోగొట్టుకొనుట ద్వారాపూర్వపు శక్తితో తిరిగి చదువులోకి విద్యార్థి 
వెళ్ళగలడ్నుఅంతేకొని టి. వ్నిదగ్గరే పీఠం చేసికొనే విద్యార్థులు పాఠాలలో వెనుకబడి 
పోయి కావలసిన జ్ఞానాన్ని సంపాదించలేక అనవసరమైన జ్ఞానాన్ని సంపాదించి 
మనోకల్మషానికి కారణభూతులు కావటం అనర్థదాయకమగుచున్నది. అర్థంలేనిది 
అనర్థము కదా! చాలావుంది తల్లిదండ్రులు తవుపిల్లలను టి.వి.ల దగ్గరకు 
రానీయకుండా వాల్లే టి. ని.లు చూచి ఆనందించితే పిల్లల మనస్సులు ఎలాఉంటాయో 
ఏమాత్రం గమనించరు. పిల్లల కళ్ళు పుస్తకాలపై ఉన్నప్పటికి మనస్సు టి.వి. వైపుకు 
పోవటం చేత చదువు అబ్బదు. ఈ (ప్రమాదం తల్లిదండ్రులు గమనించి వారుకూడ 
టి. వి.చూడడం మానివేసి, పిల్లల దగ్గణకూర్చొని పఠనములో పిల్లలకు తోడ్పడాలి. 
ఈ ప్రమాదాలను చాలా మంది తల్లిదండ్రులు గుర్తించి తగుజా (గ్రత్తలు తీసికొని తమపిల్లల 
చదువులు మామూలుగా సాగేటట్టు చూడాలి. ఇది మంచిఫలితాలనిచ్చును. 


4౦. దర్పము: ఇదియొక మానిసిక రుగ్మత. దీని సహచారిణిడాంబికము. ఇవి 
అనవసరమైన సవాళ్లను విసిరి మనశ్ళ్శక్తులను బలహీన పరచును. దర్పమును ఎప్పుడూ 
దగ్గరకు రానివ్వరాదు. 

41. ఆసభం: ఆసనం యొక్క ప్రాముఖ్యత - నడుము,మెడ, తల 
నిటారుగానుంచుటు, దాని వలన వెన్నుపాములోని నాడీ మండలం పూర్తిస్వేచ్చకల్లి ఎట్టి 
ఒత్తిళ్ళకు గురికాదు. నేటి కాలపు విద్యారులు పఠనంలో అనుసరించే ఆసన విన్యాసము 
లు బహు భంగిముములుగానుండనోపు. ఏవిధంగా కూర్చొని అధ్యయనంచేయాలో 
ఎవ్వరికీ తెలియదు. అసలు పట్టించుకోరు. అధ్యాపకులుకూడ అంతే:అందుచేత 
అసనం యొక్కసరియైన పద్ధతి తెలిసికొనుట చాలా అవసరమున్నది. నడుము 
అష్ట్రవంకరలు త్రిప్పిచదివే అలవాటు జ్ఞాపక శక్తిని క్షీణపరచును. కుర్చీలలో కూర్చొని 
చదవ వచ్చును.కానీ కుర్చీలన్నీ వక్రాసనంగా నడుమును మార్చును. కుర్చీలో 
కూర్చొన్నప్పుడు నడుమును నిటారుగానుంచి అధ్యయనం చేయాలి. కొన్ని కుర్చీలలో 
నడుము నిటారుగా పెట్టటానికి వీలుండదు. నడుము వాల్చేయటానికి చాలా కు ర్స్‌లు 
నిర్మించ బడును. వాటిలో కూర్చొని చదవటం శుద్ద దండగ, హాని. ఈవిషయాలను 
జాగ్రత్తగా గమనించి అధ్యాపకులు, విద్యార్థులు నడుము వంచకుండా చదవటం 


యోగ- నత్యదర్శనము _ గికొశక 114 





“అలవాటు చేసికోవాలి. మంచి కుర్చీలనెంచుకోవాలి. 


42. సువాసన : మనస్సు సువాసనకు రంజింపబడుతుంది. పూలవాసనలకు 
మరీను. నిద్యార్దులందరికిసువాసనలిచ్చె పూలమొక్కలు, చెట్టు అందుబాటులోనుండవు. 
సువాసనలు ఇచ్చే కృత్రిమ రసాయనాలు వాడరాదు. ఒకటి రెండు గులాబీలను, లేక 
మల్తిపూలదండను ప్రక్కన పెట్టుక్‌”ని చదవటం వలన వాటిస్తువాసనలకు మనస్సు 
రంజింపబడి వుంచి ఉద్వేగంతో ఉత్తేజంతో పనిచేయగలదా. జ్ఞాపకశక్తి 
తెలియకుండానే వృద్ధి పొందగలదు. 


43. దుర్వానన : నాసికాపుటాలు బ్రద్రలయ్యే దుర్వాసనలు ఎక్కడనుండి వచ్చినా 
వాటికి దూరంగానుండి చదవటం అవసరం. దుర్వాసన మనస్సును కలవరపెట్టును. 
దుర్వాసన ద్వారాశరీరములోకి వచ్చి చేరే క్రిములు ఆరోగ్యాన్ని భంగపరచగలవు. 
దుర్వాసన హేయము. దానిని ఎక్కువ దూరంలోనుంచాలి. 


44.సినిమా : సినిమాలు కళాఖండాలుగానున్నప్పటికినీ సినిమాలలో వివిధ 
కళాశక్తులు ఉన్నత ప్రమాణతాలలోయున్నప్పుటికినీ, వాటిని చూచి ఆనందించటం 
విద్యార్థులకు మామూలు అయిపోయింది. పుస్తకాలు తెరచి చదివేటప్పుడు సినిమా 
దృశ్యాలు, ఘటనలు, వైరా మనస్సుల్లో కలవరం లేపసగలవు. సినిమాలు చూచినేర్చుకో 
వలసినవి చాలాయుండును. అయినప్పటికిని, చూచివచ్చిన తర్వాత సినిమా విషయాలను 
మళచేటట్టు చేసికోవాలి. అంటే మనస్సును పూర్తిగా సినిమానుంచి మరల్చి పుస్తకాల 
పైకి లగ్నం చేయాలి. ఇది ఒక క్రియా నైపుణ్యం. దీనిని నేర్చుకోవాలి. మంచి సినిమాలు 
ఉల్లాసాన్ని కల్గించును. వినోదాన్ని అందిచును. ఎప్పుడూ ఉల్లాసము, వినోదాలలోనే 
కాలం గడిపితే మగధ సామ్రాజ్యానికి నవనందులు తెచ్చిన దుర్గతి కలిగే ప్రమాదం ప్రతి 
వ్యక్తికి ఎక్కువగానుంటుంది. జ్ఞాపకాలతో పని లేకుండా పోతుంది. ఎంతో శ్రమచేసి 
కొత్త బాణీలు సృష్టించి వివిధ కళాకారులు ఒక సినిమా తీస్తే అది చూడదగినదిగా, 
ఆచరణయెగ్యమైనదిగానుండవచ్చును. సినిమాలు ప్రతివారం చూచేఅలవాటు 
చేసికొంచే ఆతేదీ వచ్చేసరికి మనస్సు తహతహ పడ్తుంది. చదువునుండి ప్రక్కకు 
సోతుంది. అందుచేత సాధ్యమైనంత అరుదుగా - అంటే రెండు మూడు 
మాసాలకొకసారి, పర్వదినాలలో గాని సెలవులలో గాని మిత్రులందరితో కలిసి సినిమాలు 
చూడవచ్చును. ఆనందం పొందవచ్చును. ఉత్తేజం మనస్సుకు కలగటం అవసరం 
కూడా. అంతేగాని సినిమా చూడటటమనే అలవాటుగ్గర్లనీయము, హేయము, 
జ్ఞాపకశక్తి వృద్ధికి ఆటంకము కాకుండా చూచుకోవాలి. 


115 యోగ- నత్యదర్శ్వవము 





45. కాలబద్ధత : చదువును కాలబద్ధం చేయాలి. ప్రతిరోజు ఒకే సమయానికి 
చదివేకాలం అలవాటుచేసికోవాలి. అప్తుడు (క్రవుశిక్షణ వస్తుంది. జ్ఞాపక శక్తి 


హెచ్చుతుంది. కాలబదత వలన మనస్సు సునినితంకాగలదు. 


46. ఉదయాబానాని కరణాలు : ఉదయించిన ఒక గంటలోపుగా 
10 నిమిషాలైనా శరీరమంతా సూర్యువికిరణాలు సోకేటట్టుగా చేసికొంటే డి విటమిను 
లభించగలదు. ఈవిటమిను జ్ఞాపకశక్తిని సెంచగలదు. ఉదయభానుని కిరణాలు 
శరీరానికి ఒక రకమైన తేజస్సునివ్వగలవు. కొంతమందికి సూర్యుడు కనుపించని 
గదులలోచదువ వలసి వచ్చును. నిస్సహాయత తప్పవారు చేయగల్షిందేమీయుండదు. 


47. ఎండవేడిమి : సూర్యుని తాపము తలకు తగులనీయకుండా జాగ్రత్త 
పడాలి. ఎండలో నడచి వెళ్లేటప్పుడు ఒకనిమిషమే గదాయని అగ్రద్దచేస్తారు. ఒక్క 
నిమిషమైనా తలకు గుడ్డకట్టుకొనిగాని, టోపిధరించిగానీ యుండాలి. ఎక్కువ సేపు 
ఎండలో నడవాల్సిన అవసరం వస్తే తలను పూర్తిగా వ(స్త్రములతో కప్పుకోవాలి. లేదా 
ఛత్రము ధరించాలి. జ్ఞాపక శక్తి క్షీణత లేకుండా చూచుకోవటం జ్ఞాపకశక్తి: వృద్దిని 
చేసినట్టగును. 0౪౮6౧1 saved is current generated అని విద్యుత్‌ 
బోర్టువారి ప్రకటనలను ఈవిధంగా ఉప యోగించుకోవచ్చును. 


45. వెల్తురు వెల్తురు ఎక్కువైనా తక్కువైనా కంటినాడీమండలానికి ఒత్తిడి 
కలుగజేసినట్టేయగును. ఎక్కువ వెల్తురు మంచిది కాదు. తక్కువ వెల్తురు కూడా 
మంచిది కాదు. సరిపడినంత వెల్తురు కావాలి. 


49. పుస్తకాలు పట్టుకొనే వద్ధతులు : కంటికి షుమారు 12 అంగుళాల 
దూరంలో పుస్తకాలనుంచుకొని చదవాలి. రెండుచేతులతో పట్టుకొని వెల్తురు 
వెనుకనుండి వచ్చి పుస్తకాల పుటలపై పడేటట్టుగానుంచుకొని చదవాలి. కంటిలోని 
నాడులకు ఒత్తిడి కలుగరాదు. అప్పుడు ఎక్కువసేపు చదువనగును. జ్ఞాపకశక్తికి 
సుళువైన మార్గం ఏర్పరచినట్టుగును. 

రం. కాలకృత్యములు : సూర్యోదయానికి ముందుగా కాలకృత్యములు ముగించి 
కొంత సేపు అనగా 10 నిముసొల సేపు ఆసనాలు వేసి కొంతసేపు వ్యాయామంచేసి 
చన్నీళ్లతో తలారా స్నానం చేయుటవలన శరీరంలోను, మెదడులోను వున్న వేడిమి 
హరించి మంచి ఉత్సాహం కలుగును. జ్ఞాపకశక్తి వృద్ధికి అనువైన సతి కల్లును. 


51. ప్రాణాయామం : ప్రతి విద్యార్ది ఉదయం ప్రాణాయామం తప్పుని సరిగా 


యోగ - సత్యదర్వవము 116 


5 నిమిషాలు చేసిన చాలును. ప్రాణాయామంలో రెండు రకాల కుంభకాలు కూడ 
చేయాలి. ప్రాణాయామ అధ్యాయం చదివి అభ్యాసము చేయాలి. 


52. జ్ఞాపకశక్తిలో నిష్ణాతులైన వారి ఫొటోలు - స్వామి వివేకానంద, స్వామి 
దయానంద సరస్వతి మొదలగు యోగుల - ఫొటోలు గదిలో పెట్టుకొని 10 సెకండ్రైనా 
ఫొటోల వంక తదేక దృష్టితో చూచినట్లయితే జ్ఞాపకశక్తి పెరగగలద్దు. వారు మీలో 
వచ్చి ఆవహించినట్టు అనుభూతులు రాగలవు. వస్తే జ్ఞాపకం వృద్ది చెందగలదు. 


53. కోవం-ఆవేళం : ఈ రెండు చాలా ప్రమాదాలు తెచ్చిపెట్టుగలవు. వాటిని 
నీలో ప్రవేశింపనీయరాదు. జ్ఞాపకాన్నే కాదు బుద్దిని కూడ అవీ పాడు చేయగలవు. 
గీతలో కూడ ఈ హెచ్చరికలు చేయబడియున్నవి. 


54. దుఃఖము : ఇది చాలా హాని కలుగజేయును. దగ్గరకు రానీయకూడ 
దు. దుఃఖనివారణే పురుషార్ధమని కపిల మహర్షి ప్రవచించాడు. దుఃఖము మనస్సును 
క్రుంగదీయును. క్షోభలు తెచ్చిపెట్టును. ఈ సత్యదర్శన జ్ఞానం తెలిసి కోవటం ప్రతి 
విద్యార్థికి అవసరం. 


55. అవిద్య : అవిద్య అనగా అజ్ఞానము, విద్య లేకపోవుట. జ్ఞానము లేక 
ప్రవర్తించుట. ఇది చాలా హానికరము. దోషభూయిష్టము. దీనిని తొలగించుకోవాలి. 
జ్ఞానం సంపాదించుట ద్వారానే అవిద్య తొలగిపోతుంది. ఇది కూడ సత్య దర్శనమే 
కదా! 


56. (తద్ధ : శ్రద్ద అనగా చదివే ప్రతి విషయంలోను మనస్సును నూటికి 
నూరుపాళ్ళు లగ్నం చేయుట. శ్రద్ద వలన జ్ఞానము లభించుతుందని గీత 
బోధించుచున్నది. మనస్సును కూడ లగ్నము చేయమని చెప్పింది. శ్రద్ద వలన మనళ్ళక్తుల 
వృద్ది జరుగును. జ్ఞాపకశక్తి కూడ పెరుగును. ఇది కూడ సత్యదర్శనమే కదా! 

57. కాలసద్ద్వినియోగం : కాలాన్ని సద్వినియోగం చేయటం చాలా అవసరం. 
ఏది పోయినా సంపాదించవచ్చునన్సి కాలం పోతే తిరిగి రాదని పెద్దలు చెప్పుతారు. 
ఈ సత్యాన్ని గ్రహించి ప్రతి గంట కాలాన్ని విద్యార్దులు అధ్యయనానికి, నేర్చుకోవటానికి 
ఉపయోగించాలి. ఏ విధంగాను వుధా చేయరాదు. కాల సద్వినియోగం వలన అంతులేని 
శక్తి కలుగుతుంది. జ్ఞాపకశక్తి కూడ చాలా పెరుగుతుంది. దీనిని ఒక అలవాటుగా 
చేసికొంటే చాలా మంచిది. 


117 యోగ - నత్యదర్వనము 





58. ఎక్కువ సార్లు భదువుట : చాలా మంది విద్యార్థులు చదివిన దాన్నే చదివి 
కాలాన్ని వృధా చేసికొంటారు. ఎన్ని సార్టు చదవాలో నిర్ణయించుకొని అన్ని సార్లే 
చదివి జ్ఞాపకముంచుకోగలగాలి. జ్ఞాపకంలోనికి రాకపోతే మరొక్కసారి చదవసచ్చును. 
లేదా జ్ఞాపకముండేంతవరకు చదవాలి. ఎక్కువసార్లు చదువుట మానాలి. కాలాన్ని 
సద్వినియోగం చేయాలి. 


59. నిద ః నిద్ర కూడా భావతరంగమని పతంజలి మహర్షి ప్రవచించారు. 
ఎంత నిద్రపోవాలి అనేది ఒక సమస్య . వ్యక్తి స్వభావాన్ని బట్టి నిద్రాకాలం మారుతూ 
యుంటుంది. ఏ విద్యార్థికైనా కనీసం 6 గంటలు నిద్ర అవసరం. స్టూలకాయులకు 
ఒకటి రెండు గంటలు అదనంగా కావాలి. నిద్రలోకణ పునర్నిర్మాణం జోరుగా 
సాగుతుంది. పోయిన శక్తి తిరిగి వస్తుంది. రాకపోతే బలహీనత అవుతుంది. లేచినపుడు 
నిద్రమత్తు ఉండకూడదు. ఉన్నట్లయితే చన్నీళ్ళతో ముఖం కడుక్కొనాలి. ఒకటే 
రెండు నిమిషాలు అటూ ఇటూ ఎక్కువ వేగంగానడవాలి. అవసరమయితే మరోసారి 
ముఖం చన్నీళ్ళతో కడుక్కోవాలి. నిద్ర మత్తు వదిలించుకోవాలి. నిద్రమత్తులో 
చాలామంది చదివి తమ కాలాన్ని వృధా చేసికొంటారు. నిద్రమత్తులో చదువు మనస్సుకు 
ఎక్కదు. పరీక్షా సమయాల్లో 4 గంటలతో కొంతమంది విద్యార్దులు నిద్ర సరిపెట్టు 
కొంటారు. అధ్యయనంలో మత్తు మాత్రం ఉండకూడదు. నిద్రలో చేతనా మనస్సు 
నిద్రించుతుంది. విశ్రాంతి పొందుతుంది. ఉపచేతనా మనస్సు (Subconscious 
Mind) మేల్కొని తన పని అది చేస్తుంది. ఒక్కోసారి చేతనా కాలంలో అణచి 
పెట్టబడి, తీరని కోర్కెలలో చిక్కుకొన్న మనస్సు కల్టొలాలను సృష్టించుతుంది. 
భీభత్సాలను కలుగచేస్తుంది. అందుచేత మనస్సును ఏ సమయంలోనైనా అణచి 
పెట్టకూడదు. చేతనా మనస్సు యొక్క ప్రతిరూపం ఉపచేతనామనస్సు. కాబట్టి చేతనా 
సమయంలో మనస్సుపై ఒత్తిడి కలుగజేయరాదు. అణచివేత చర్యలకు ఉప క్రమించరాదు. 
అప్పుడు నిద్రావస్థలోని ఉపచేతనా మనస్సు ప్రశాంతంగానుండి శాంతి నిలయంగా 
మారుతుంది. జ్ఞాపక శక్తికి ఎట్టి విఘాతము కలుగదు. మంచి నిద్ర జ్ఞాపకశక్తికి ఉత్తజము 
కలుగజేయగలదు. 


60. వవర్తన: తోటి విద్యార్దులతో సామరస్యంగాను (పిమగాను ప్రవర్తించాలి. 
నే ణు వది 


ప్రవర్తనా శీలం అనుకూలంగా ("౦51/6) నుంచే జ్ఞాపకానికి మంచి భూమిక 
(3ఇ56) ను ఏర్పాటు చేసినట్లగును. . 


యోగ - నత్యదర్శనము 118 





61. దింపరచు వధద్ధతులు : నీవు జ్ఞాపకం పెట్టుకొన్న విషయమును నీ 
మిత్రులకు ఒక్కసారి చెపితే నీజ్ఞాపకం బలపడగలదు. చెప్పినందు వలన మననం 
చేసికోవటం, విషయాన్ని మరోసారి అర్దం చేసికోవటం జరుగుతుంది. తద్వారా 
జ్ఞాపకశక్తి స్టిరత వృద్దిని పొందవీలగును. 


62. సెలవులు : మన విద్యావిధానంలో దసరా, సంక్రాంతి పండుగలకు 
దీర్హకాలిక సెలవులు, వేసవి కాలంలో రెండు నెలలవరకు సెలవులు మనకు లభించు 
చున్నవి. చదవకను, జ్ఞాపకాన్ని గూర్చి ఏమీ పట్టించుకొనక పోవటం చేత జ్ఞాపకం ఈ 
సెలవుల్లో బూజు పట్టి మసక మసకగా మారిపోతుంది. సెలవులు వచ్చినవి గదాయని 
విద్యార్దులలో ఎక్కువ మంది ఏమీచదవరు. ఇది చాలా పెద్ద తప్పు. చదువు సెలవుల్లో 
కూడా మామూలు ధోరణిలో లాగానే సాగించుతూయుండాలి. జ్ఞాపకశక్తికి 
సున్నితత్వము, సునిశితత్వము చేకూరును. 


63. విషయాల మార్పిడి : ఒకే పుస్తకం లేక సబ్దక్టు గంటల తరబడి చదవటం 
వలన మనస్సుకు విసుగు పుడుతుంది. విసుగు పుట్టినా సంకల్పశక్తితో చదువుతూ 
యుంటారు. ప్రయోజనం తగ్గి పోతుంది. పుస్తకాలను మార్చుకెంటూ చదివితే 
మనస్సుకు విసుగు పుట్టదు. ఇది చాలా అవసరం. దీని ప్రాముఖ్యతను విద్యార్ధులు 
గ్రహించాలి. ముందుగా నిర్ణయించుకొన్న కాలం ప్రకారం చదువున కొనసాగించాలి. 
జ్ఞాపకం వృద్ది చెందగలదు. 


64. (వేమ : ప్రేమను పెంచుకొని తోటి వారికి పంచాలి. జాలి, కరుణ, 
త్యాగం, పరోపకారం, సేవ, పేద విద్యార్దులకు నీకు తగిన సాయం చేయాలి. 
కోపాలకు, ఆవేశాలకు, మనస్తాపాలకు, కార్పణ్యాలకు, కృపణత్వానికి, ద్వేషాలకు, 
పగలకు, అసూయలకు, జుగుప్పులకు, పరుష పదప్రయోగాలకు దూరంగానుండి, 
నీలవంతమైన మంచ, ధర్మకార్యములు చేస్తే మెదడులోని ముద్రల కణజాలం చలన 
వేగం పొంది మనస్సు తేడోవంతమయి జ్ఞాపకం వృద్ది పొందగలదు. 64 పద్దతుల్లో 
మీకు నచ్చిన ఏ-పద్రతులను అనుసరించినా జ్ఞాపక వృద్ధి కలుగుతుంది. జ్ఞాపకం ప్రజ్ఞకు 
ప్రగతికి ముఖ్యమైన విషయం. 


11వ అధ్యాయము 119 


పతంజలి యోగ వివరణ 


పతంజలి మహర్షి వివరణ ప్రకారం యోగ అష్టాంగాలు గలదిగా వర్ణించబడినది. 


అవి 1. యమ 2. నియమ 3. ఆసన 4. ప్రాణాయామ 5. ప్రత్యాహార 6. ధారణ7. 
ధ్యాన 8. సమాధి. 


యమములు 


1. యయ: యమ అనగా నియంత్రణ. నీలనియంత్రణ. అయిదు విధాలు 
ఇని. 


1. అహింస : దీనికి అర్ధము హింస చేయకుండాయుండుట. ఏ ప్రాణికి ఏ 
విధమైన హింస, బాధ, హాని, దుఃఖము కలుగ జేయరాదు. అహింస చాలా శక్తిమంతమైన 
అస్త్రము. క్రూర మృగాలను సైతము నిర్గుణంలోకి దింపగల దివ్యా,స్త్రం. బుద్దుని 
పరిమార్భటానికి పంపిన మత్తేభం సాధువుగా మారి బుద్దునికి ప్రణామం చేసిందని ఒక 
కథ. హింసాకారుడు, క్రూరుడు అయిన అంగుళిమాలడనే కిరాతకుణ్ణి బుద్దుడు 
సాధువుగా మార్చగల్లినదీ అహింసాశక్తియే. ఇది కథకాదు. చరిత్ర. అహింస అనే 
ఆయుధాన్ని ప్రయోగించి రవి అస్తమించని సామ్రాజ్యాన్ని అంతం చేయగల్లినది 
అహింసయేనని భారతీయులకు తెలియును. మనస్సు పోకడలను సన్మార్గంలోనికి త్రిప్పి 
మానవుణ్ణి సజ్జనుడుగా మార్చగలదీ అహింస. తాత్త్విక చింతనతో అహింసను అర్ధం 
చేసికొంటే దాని మహత్తర శక్తి తెలియవచ్చును. 


2. సత్యము : ఇది ఒక మహత్తరమైన శక్తి. అన్ని దేశాల్లోను అన్ని యుగాల్లోను 
దిని ప్రభావం ప్రకటితమైనది. దీనిని పూర్తిగా అర్ధం చేసికోవటానికి అనుభవం, తాత్త్విక 
జ్ఞానము కావాలి. మత ప్రవక్తలు వారికి తోచిన మార్గాలలో సత్యసాధనకై క్రూర 
హింసలకు గురి కాబడినా జంకలేదు. ప్రాణాలను కూడ లెక్క చేయలేదు. బుద్దుడు 
అనుసరించిన మార్గము విశ్వవిఖ్యాతము. హర్షవర్థన రాజు కాలం తర్వాత (షుమౌరు 
క్రీస్తు తర్వాత ఆరవ శతాబ్దంలో వచ్చిందనుకున్న) గరుడ పురాణంలో బుద్దుని హిందూ 
దైవం యొక్క పదవ అవతారంగా వర్ణించబడినది. పురాణకర్త ఏవరో తెలియదు. 
సత్యము మహత్తర శక్తిని ప్రసాదించును. 

క”ంతమంది అబద్ధాలు చెప్పటానికి అలవాటు పడతారు. నిజము చెప్పలేరు. 
చెప్పరు. వారి మాటల్లో సత్యము ఎప్పుడూ కానరాదు. మరి కొంతమంది సత్యము 





120 యోగ - నత్యదర్శనము 


అపుడపుడు చెప్పి ఆశ్చర్యపరచుతారు. మరికొంత మంది సత్యాన్ని దాచి అబద్ధం 
చెప్పి ప్రాణాపాయం తప్పించుకొంటారు, నేటి కోర్టులలో (న్యాయస్థానాల్లో) సత్యం 
ఖూనీ చేయబడుతుందని అందరికీ తెలియును. సమాజంలో సత్యంచెప్పి ఆపద తెచ్చు 
కున్న వాళ్ళున్నారు. ఏది ఏమైనప్పటికి సత్యమును జీవనంలో భాగంగా ఏర్పరచుకోవటం 
చాలా ముఖ్యము. సత్యమును గురించి బుషులందరూ చెప్పియున్నారు. సత్యము సదా 
అనుసరణీయము. 

పతంజలి కాలం అనగా క్రీస్తు పూర్వము రెండవ శతాబ్దంనాటికి ఉత్తర భారతంలో 
బౌద్దం వ్యాప్తిలో నుండటం గమన్నార్లం. బుద్దుని బోధనల్లో (క్రీస్తు పూర్వం 6వ 
శతాబ్దం) అహింస, సత్యము అత్యంత ప్రధాన విషయాలు. ప్రజలలో ఈ రెండు 
మంచి ప్రదారంలోనున్నవి. అవి భారతీయ తత్వంలో ప్రధానాంశాలుగా మారినని. 
పతంజలి సాంఖ్యవాదము బౌద్దానికి దగ్గరలోనుండటం చేత బౌద్ద సూత్రాలు చాలా 
వరకు యమనియమాల్లో చోటు చేసికొన్నవి. బౌద్దం దైవాన్ని ఆత్మను అంగీకరించదు. 
అలాగే సాంఖ్య వాదము కూడ. బౌద్ధం ప్రకృతిని అంగీకరించుతుంది. అలాగే 
సాంఖ్యవాదము కూడ. ఈ రెండు తాత్తిక చింతనల్లో ప్రధాన విషయాలలో స్టరూపత 
సభావత కనుపించుచున్నవి. 


3. అన్రేయము : స్తేయము అనగా దొంగతనము. అస్తేయం అంటే దొంగతనం 
చేయకుండాయుండుట. 


పరుల సొమ్మును రక్కెసముళ్లుగా చూడమన్నారు యోగులు. పరులసొమ్ముపై 
కించిత్తు ఆశకూడ పెట్టుకోకూడదు సాధకుడు. దీని భావం - తనకు ఉన్న దానితోనే 
తృప్తి చెందమని. మనస్సును నిగ్రహించుకోమని. అట్టి తృప్తి వలన మనస్సు చెదరి 
పోకుండా ప్రక్కదారులు పట్టకుండా ప్టిరంగా ధర్మమార్గాన ఉంటుందని దీని భావము. 
సంపద సౌభాగ్యములు విపరీతంగా పెరిగిన నేటి కాలంలో ఈ సూత్రము - అస్తేయము 
_ మరీ అవసరం. ఈ భావం మనస్సును కట్టడి చేయుటకు నియమిత పరిధుల్లో 
వుంచటానికి ఉపయోగపడ్డుందిి. భౌతిక సంపదనే కాకుండా జ్ఞాన సంపదను కూడ 
దొంగిలించరాదని సూత్రభావం. సంపదనుగాని, హోదానిగాని, స్టానాన్నిగాని, 
క్రీర్తినిగాని దొంగిలించరాదని భావం. ధర్మమార్గాన పోవాలని సూత్రకారుని భావం. 


4. బ్రహ్మచర్యము : దీని భావం లైంగిక వాంఛలను నిరోధించటయే కాకుండా . 
బ్రహ్మత్వాన్ని అనగా జ్ఞానాన్ని సాధించటానికి చర్యలు చేయుట అని. దీనిపై పలురకాల 


యోగ- నతృదరనము యమములు 121 
వ్యాఖ్యలు వెలువడినవి. పరిపూర్ణవేద జ్ఞానిని బ్రహ్మ అని, బ్రహ్మకు చర్య చేయుట 
అంటే వేద జ్ఞానాన్ని సాధించుట అని ఒక వ్యాఖ్య. పతంజలి భావం సమాజంలోని 
సాంఘిక భావమైన లైంగిక వాంఛలనరికట్టుటయని. దీనివలన లింగశక్తి మారి మనశ్శక్తిలో 
లీనమై సాధకునికి మరింత శక్తిని ప్రసాదించుతుందని భావం. 


బ్రహ్మచర్యానికి తోడ్పడే జ్ఞానాన్ని పరోక్షంగా బాల్య దశనుండే ప్రారంభించడం 
వలన యౌవన దశ వచ్చేసరికి సరియైన భూమిక (856) ఏర్పడి సాధకుడు దానిని 
పూర్తిగా అర్థం చేసికొని అచంచల అభ్యాసముతో కడుంగడు శక్తిని పొందవీలవుతుంది. 


లైంగిక వాంఛలను మనసులోనికి రానీయకుండా నిష్టతో నుండ గలిగిన ఎడల 
శరీరమంతా కాంతిమంతము కాగలదు. ముఖములో నూతన తేజస్సు ఆవరించును. 
త్రికరణశుద్ధి (అనగా మనస్సు, వాక్కు, కర్మ - పనులలో) గా బ్రహ్మచర్యాన్ని 
పాటించాలి. ఈ కృషిలో అహంకారానికి (మనిషికి) చైతన్యయుతమైనసంకల్పశక్తి 
తోడ్బ్చడితే బ్రహ్మచర్యమును పూర్తిగా పాటించి అనంతశక్తులను బడయవచ్చును. 

ఏ విషయంల్‌ నైనా రాజీపడవచ్చునేమోగాని శీలనిష్టలో రాజీలేదు. ఓజస్సు 
అనబడే శక్తిని జసింపజేసి బ్రహ్మచర్యం మస్తిష్కంలోనికి పంపుతుంది. ఇది హఠయోగ 
భావం, ఆర్యబుషులలో కొందరి భావం.యావనదశలో ప్రారంభమయ్యే (16 
సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత) లింగశక్తిని పది సంవత్సరాలపాటు నిష్టగా కాపాడి 
మనళ్ళక్తులతో సంయోగపరచగల్లితే బుద్ధి శక్తి అత్యున్నత ప్రమాణాలకు జేరుకుంటుంది. 


ఇది అతిశయోక్తి కాదు. బుషుల అనుభవం. శాస్త్రము ( 501606) నిర్దేశించే 
మార్గము. 


వివాహానంతరం బ్రహ్మచర్య అవగాహనలో మార్పు వస్తుంది. ఈ శక్తిని 
నిర్వీర్యం చేసికోకుండా పదిల పరచుకుంటూ లైంగిక వాంఛల తీవ్రత అదుపులో నుంచు 
కొని దాంపత్య సంబంధాలను నూతన స్థాయికి తీసికొని పోయి లైంగిక క్రియను 
సుఖలాలసతకు కాకుండా ఉత్పత్తి క్రియకు మాత్రవేం పరిమితం చేయవలసి 
యుంటుంది. ఆది కాలంలో బుషుల క్రియాశీలత ఇలాగేయుండేదని కథలు. 
(బ్రహ్మచర్య అనుష్టానం కీడు కల్గించు కోరికలను దూరం గావించగలదు. పర స్త్రీలను 
స్వంతసోదరీమణులుగాను లేక మాతలుగాను బ్రహ్మచర్యం గౌరవించటం నేర్పుతుంది. 


బ్రహ్మచర్య అనుష్టానం వుహాశక్తిని ప్రనాదించునని పతంజలి భావం. 
“బ్రహ్మచర్య ప్రతిమ్రాయాం వీర్యలాభవ”. ఈ అనుష్టాన ంవలన వునస్సు 
స్వాధీనంలోనికి వచ్చును. యోగలోని ఒక దశను చేరుకున్నట్టుగును. 


122 యమవుములు యోగ - సత్యదర్శథయు 


5. అవర్యిగహ : పరిగ్రహ అనగా ఇతరులు ఇచ్చిన దానిని గ్రహించుట లేక 
అంగీకరించి తీసికొనుట అని అర్ధం. అపరి[గ్రహమనగా అట్ట అంగీకారాన్ని మనస్సూర్హి 
గా తిరస్కరించటమని. దీనికి విశాలమైన అర్ధం కలదు. నేటి సమాజంలో వ్యక్తులు 
ఉన్నత పదవుల కోసం, ధనలాభం కొసం లేక వృద్ధికోసం అడ్డదారులు త్రొక్కకుండా 
సవ్యమైన ధర్మాచరణ ద్వారా తమ ఆశలను అదుపులో పెట్టుకొనుట అపరిగ్రహ 
మవుతుంది. 


శాస్త్ర, సాంకేతికాభివృద్ధి వలన ఉత్పత్తులు విపరీతంగా పెరిగిపోయి నూతన 
సంపద సకలభోగాలకు కారణమగుట చేత మనస్సులో క్‌ "త్త కోరికలు జనించటం, 
మనస్సు వాటితో పాటు మనిషిని కూడ ఈడ్డ్సుకుని పోవటం జరుగుతోంది. కర్తవ్యం 
చెడిపోయి మనిషీ ఏదో మార్గానపోతున్నాడు. విషయలోలత లో కూరుకుపోతున్నాడు. 
ఈ అపారసంపద ఉన్నత దశలకు ఎగబాకే వ్యాపారస్తులకు పారిశ్రామిక వేత్తలకు 
రాజకీయనాయకులకు విశ్రాంతి లేకుండా చేసి మానసిక ఆందోళనను కాలక్షీభమును 
కలుగజేస్తున్నది. వీరికి 24 గంటల దినము చాలుట లేదు. (ప్రమాదాలు క్ర"త్తవి 
ఎదురౌతున్నవి. అందుచేత ఈ అపరి (గ్రహభావాన్ని పాటించితే ఆకసాన్ని తాకే 
వాంఛలను అదుపులోనికి తీసికొని వచ్చి శాంతిన్సి విశ్రాంతిని పొందటానికి వీలగును. 





- పెరిగిపేరుకు పోతున్న సంపద అనేక కారణాల చేత పంపిణీ సమతుల్యత సాగ 
నివ్వకుండా కొన్ని కేంద్రాలలో గుట్టలుగా పేరుకొనిపోవటం, ఎక్కువ కేంద్రాలలో 
మచ్చుకు కూడా కనుపించకపోవటం జరుగుతోంది. ఈ వ్యత్యాసోలు సంపదను చట్టు 
బద్ధంగాను, శీలవంతంగాను సంపాదించలేని కొంతమంది అభాగ్యులను నెర పరిధిలోకి 
త్రోసి కలుషిత వాతావరణాన్ని సృ్పష్టించుచున్నవి. దీని ఫలితంగా శాంతికి భంగం 
కలుగుట, ఘోరంగా నేరం పెరిగిపోవటం జరిగిపోతోంది. యోగాభ్యాసానికి మానసిక 
శాంతి, సామాజికశాంతి చాలా అవసరం. ఇన్ని ప్రమాదాలు ఎక్కువై ఉన్న నేటి 
సమాజంలో అపరి గ్రహభావం మరెంతో అవసరాన్ని సూచిస్తోంది. భవిష్యత్తులో 
సంపదలోని వ్యత్యాసాలను తగ్గించి సమతుల్యాన్ని తెచ్చే చట్టాలుగాని ప్రభుత్వ 
కార్యక్రమాలుగాని వస్తే ఈ నేర ప్రమాదాలను నివారించవీలగును. ఈ విధంగా అపరి 
గ్రహం సమాజశాంతికి, వృద్ధిక్సియోగకు తోడ్పుడగలదనుటల్‌ ఎట్టి సందేహములేదు. 





యవులో పతంజలి వుూహర్షి పొందుపరచిన ఈ అయిదు సూత్రాలు 
మనదేశంలోని భిన్న తత్వాలలో స్పష్టంగా కనుపించుచున్నవి. ఈ అయిదు సూత్రములు 
మనస్సధీనతను కలుగజేయటానికి ప్రాధమిక భూమికను ఏర్పాటు జేయును. 


12వ అధ్యాయము 123 


నియుమొములు 


జి. నియమ : ఇది యోగలోని రెండవ అంగము. మొదటి అంగము ప్రవర్తనను 
నీలవంతం చేస్తే రెండవ అంగము శీలాన్ని కార్యరూపంలోకి తెచ్చిశక్తిమంతం చేయగలదు. 
ఈ అంగములో కూడ అయిదు నియమాలుకలవు. 








శ. శౌభము : శౌచము అనగా శుభ్రత. శుభ్రత రెండు రకాలు. ఒకటి శరీరానికి, 


రెండు మనస్సుకు సంబందించినది. రెండు రకాల శుభ్రతలు యోగసా “నకు చాలా 
అవసరం. 


శరీర శుభ్రత : ఆరోగ్య పద్ధతులు పాటించియుక్తమైనృమితమైన్మశక్తిమం తమైన 
ఆహారం తీసికొనాలి. వీటితో పాటు నిత్యమూ శరీర శ్రమ చేసి వెమట పట్టించి 
శరీరము నుండి మురికిని, దోషాలను బయటకు పంపాలి. శరీరము శుచిగాను 
ఆరోగ్యంగానుంటే ఎటి ట్టు నిప్తులు రావు. యోగసాధనకు భౌతిక అవాంతరాలు రావు. 


శుచి మనస్సుకు కూడ వర్తించును. మనశ్శుచికి మరీ ప్రాధాన్యమున్నది. 
శరీరము తీవ్రరోగగ్రస్టము కాకుండా శుచిగా లేకున్నా యోగకు అంత ఇబ్బంది 
యుండకపోవచ్చును. కాని మనస్సులోమురికి చేరితే మనిషిని క్రూరంగా నేరంలో నికి, 
పాతాళంలోనికి త్రోసి అంతులేని అనర్థాలను స్పష్టించుతుంది. ఈ మురికి 
అరిషడ్వర్గాలను (కామ, క్రోధ, మోహ, లోభ, మద, మాత్సర్యాలు) సృష్టించి 
మహాప్రమాదాన్ని తెచ్చిపెట్టును. వాటి ప్రమాదము అందరికీ తెలుసును. వివరణ 
ఇవ్వనవసరంలేదు. అరిషడ్యరాలు ఆరు బయట నుండి రావు. ఇవి అంతశ్ళ త్రువులు. 
లోపల మనస్సులో పాతుకుపోయి వివిధ రూపాలలో ఉంటాయి. ఇవి నునస్సులో 
ప్రవేశించగానే వెంటనే వాటిని బయటకు గెంటి వేయాలి. వివేకము వాటి (ప్రవేశాన్ని, 
నివారణోపాయాలను సూచించగలదు. నీచమైన, క్రూరమైన ఆరింటిని నివారించి 
మనశ్ళుచిని కాపాడి శరీరశుచిని కలుగ జేసికొని యోగసాధనకు అనువైన పరిప్రితిని 
తీసికొనిరావాలి. ఈ ఆరు దోషాలతో పాటు మరెన్నో దోషాలు మానవుని పట్టి 
పీడించుచున్నవి. సకల దోషనివారణ గావించి శుభ్రతను సాధించాలి. 


2. సంతోష : సంతోషము (పతి వునిషికి చాలా అవసరం. తృప్తెని 
కలుగజేయును. నిస్సంతోషంగా ఎప్పుడూయుండరాదు. తృప్తి మానసిక కల్లోలాలను 
క్షోభను రానీయదు. సంతోషము అధికమైనా లేక అల్పమైనా, మనస్సులో అలజడులను, 
కలుగ జేయును. తృప్తి అనగా ఉన్నషప్టితికి తగినట్టుగా ప్రవర్తించుతూ ఆడంబరాలకు 


124 యోగ - సత్యదర్శనయు 





ర్వాలకు పేరాశలకు పోకుండా మనస్సును అదుపులో పెట్టి సంతోషస్టితిని పొందుట. 
సంతోషము ఎన్ని అనర్జాలనైనా తట్టుకునేటట్లు చేయగలదు. అన్ని వర్గాల ప్రజలకు, 
ఉద్యోగులకు, విద్యార్థులకు చాలా మంచిని చేకూర్చి పెట్టుగలదు. ఉన్నస్థితికి సర్దుబాటు 
చేసికొని తృప్తిని పొందుట, తృప్తి ద్వారా సంతోషాన్ని పొందుట వివేకమని బుషుల 
భావం. సంతోషం ఎక్కువైనా మనస్సు ఫ్టమితం కోల్పోతుంది. తక్కువైతే శాంతిని 
కోల్పోతుంది. ఎక్కువ తక్కువలు సంతోషానికి రానీయకూడదు. 

3. తపస్సు : మనస్సును ఒకే లక్ష్యంపై గురిపెట్టి అచంచల దీక్షతో నిలిపి గమ్యాన్ని 
చేరేవరకు ధ్యాన సాధన చేయుటను తపస్సు అని అంటారు. తాపము అనగా వేడి. 
తాసమునుండి తపస్సు అనే పదము వచ్చినది. తపస్సులో వేడి పుడుతుందనిఆర్వ[ుషుల 
భావం. వేడిని తట్టుకొనగల శక్తి శరీరానికుండాలి. లేకపోతే శరీరము తపస్సు వేడిలో 
మాడిపోతుంది. 


ఈ క్రియ అందరూ చేయరు. చేయలేరు. బహుకొద్దిమంది మాత్రము 
చేయగలరు. ఈ క్రియ భారతీయ సంస్కృతిలో సనాతన కాలమునుండి వచ్చుచున్నది. 
సమాజానికి దూరంగా పోయి అడవుల్లో,పర్వత శ్రేణుల్లో ముక్కు మూసీకొని నిష్టగా 
ధ్యానము చేయుట అనే అపోహ కలదు. తపస్సు చేసే వారు అన్ని యుగాల్లోను,, 
కాలాల్లోను, నేడూ యున్నారు. అన్ని మతాల్లోనూ ఏదో రూపంలో తపస్సు అనేది 
అనుసరించబడుతోంది. భిన్న పద్దతుల్లోనున్నది. ప్రపంచానికి చక్కటి మార్గాన్ని 
ఆర్యబిషులు నిర్దేశించి తపస్సును విశ్వవిఖ్యాతము చేసియున్నారు. కొంతమంది 
సంవత్సరాల తరబడ చేస్తారు. మరికొంతమంది జీవితాలనే అంకితం చేస్తారు. తపస్సు 
అనంతమైన శక్తులను ప్రసాదించుతుందని భావం. 


తపస్సుపై (భమలు చాలా గలవు. ఏ పనిని సంకల్పించినా చివరి వరకూ, 
ఏకా(గతలో ఫలితాన్ని పొందే వరకు పనిని కొనసాగునట్టు చేయుటయే తపస్సు. 
విద్యార్దులు ఎంతో దీక్షతో ఉద్వేగంతో తమ అధ్యయనాన్ని సత్సలితాన్సి సాధించే వరకు 
నిరంతరం ఎట్ట అవరోధాలు లేకుండా సాగించుటను తపస్సు అనవచ్చును. ఈ విధంగా 
చూస్తే విద్యార్థులలో చాలా మంది త్రాపసుల్హాగా తవు కార్యాలను చేస్తున్నట్లు 
అనుకోవచ్చును. అదే వూదిరిగా ఉద్యోగులు కూడ తవు పనులను ఎట్టి 
ఒడుదుడుకులకులోను కాకుండా దీక్షతో బ్రేకులు లేకుండా చేసి కెనిపోవటాన్ని 
తపస్సు అని అనవచ్చును. | 


తపస్సు చేసే శరీరభంగివుములు చాలా గలవు. పద్మాసనంలోను, 


యోగ్‌ - నత్యదర్శ నము నియమములు “125 


సిద్దాసనంలోను, రెండు కాళ్లపై నిలబడి, ఒంటికాలుపై నిలజదె, బొటన వేళ్ళపై 
నిలబడి, చేతులపై నిలబడి, నీళ్లలో కుత్తుక నరకు నిలబడి - అనేక భంగిమలలో 
చేస్తారు. ఏ భంగినుంలో చేసినా తపస్సు యొక్క ప్రధాన భావం మనస్సును 
స్వాధీనంలోనికి తేవటమే. అన్ని భంగిమల్లోకి ఉత్తమమైనది పద్మాసనము. పద్మాసనం 
శరీరానికి నొప్పి కలుగచేయదు. వెన్నుపామును నిటారుగా వుంచి నాడీమండలానికి 
తగిన స్వేచ్చను ఒత్తిడి లేని తనాన్ని కలిగించి తపస్సులో జనించే వేడిమిని తట్టుకునేటట్లు 
చేయగలదు. ఎక్కువమంది బుషులు పద్మాసనాన్నే ఎన్నుకొంటారు. ఆరు సవత్సరాలు ' 
తపస్సు చేసి శరీరాన్ని శుష్కింప చేసి అస్థిపంజరంపై తోలు వ్రేలాడునట్టుగా చేసిన 
సిద్ధార్థుడు పాయసం సేవించి క్రియాశీలమైన తపస్సు చేసి కొద్ది రోజుల్లోనే జ్ఞానోదయం 
పొంది బుద్దుడైనాడు. బుద్ధుడు అతిన్నిశోషణను లేక శరీరాన్ని శుష్కింప జేయటాన్ని 
నిరసించాడు తిరస్కరించాడు. గీతలో ఈ భావం కనపడుతుంది. 





శుష్కింపచేసిన శరీరము తపస్సు వేడిమికి తట్టుకోలేదు. అనవసరమైన బాధల 
వలన తపోభంగం వాటిల్లగలదు. మనస్సు చలించి భ్రమించే ప్రమాదం కలదు. శరీరాన్ని 
శుష్కింప చేస్తే కీడు కల్గుతుంది. శుష్కింపజేయుట సదావర్ణనీయము. 

4. స్వాధ్యాయము : స్వయముగా అధ్యయనం చేయుట. దీనిలో ఇతరుల 
(ప్రేరణయుండదు. జోక్యముండదు. పవి(త్ర నుత (గ్రంధాలు, బుషి ప్రణీత గ్రంథాలను 
అధ్యయనం చేయుటను స్వాధ్యాయమన వచ్చును. అధ్యయనంలో ప్రజ్ఞాశక్తులను 
విక్లేషణతోనుయో గించి నేటి కాలానికి నిరుపయోగమైనవాటిని అనర్థాలను తెచ్చేవాటిని 
తిరస్కరించి మంచి భావాలను స్వీకరించి ఉపయోగించుకోవాలి. ఇది నేటి కర్తవ్యం. 

స్వాధ్యాయం స్వశక్తికి ( అహంకార శక్తికి) చైతన్యం, జ్ఞానం కలుగజేయును. 
స్వాధ్యాయం వలన మనస్సు ఏకా[గ్రత సాధ్యమగును. అచంచల పరత సిద్దించును. 
ఇతర ఆలోచనలు మనస్సులోనికి జొరబడవు. మనస్సు మనిషి (అహంకారము) కి 
స్వాధీనమగును. ఈ క్రియలోసంకల్పము విశేషంగా అహంకారానికి (అనగా మనిషికి) 
తోడ్పుడును. 


పవిత్ర మత (గ్రంథాలలో విశ్వాసముంచుట మంచిదే. కాని దానిని అంధ 
విశ్వాసంగా మారనియ్యరాదు. నటే శ్వా స్త్ర పరిజ్ఞానాన్ని అర్థం చేసికొని, ప్రజ్ఞా మ్హోషణా 
శకులనుపయో గించి మంచి భావాలను స్వీకరించి ఉపయోగించుకోవాలి. పనికి రాని 
భావాలను చెత్త భావాలను తిరస్కరించి హానికలుగకుండా, కీడు జరుగకుండా 
చూచుకోవాలి. కాలమార్చులను, జ్ఞానంలో కలుగు మార్పులను అధ్యయనం ద్వారా 


126 యోగ- నత్యదర్శవము 





సత్యదర్శనం చేసికోవాలి. అత్యారులు ఇదే దృష్టితో అధ్యయనం చేస్తే ఉత్తవు 
శాస్త్రజ్జులుగాను, ఉత్తమ క్రీయాశీలత్మస్పజన శీలతగల కళాకారులుగాను నిర్మాణ 
కర్తలుగాను ,రూపాందగలరు. ప్రతి వ్యక్తి స్వాధ్యాయము చేయాలి. దీనినొక అలవాటుగా 
మార్చుకోవాలి. కాలం వృధా చేయరాదు. మనస్సు స్వాధీనంలో నికి వచ్చి కార్యసిద్ధిని 
చేకూర్చి పెట్టగలదు. 


పాఠ్య(గ్రంథాలను చదవటానికి సమయం చాలని కాలంలో విద్యార్థులకు 
స్వాధ్యాయము ఎలా వీలవుతుందనే సందేహము కల్గుతుంది. వారానికి ఒక గంటు 
అయినా పవిత్ర గ్రంథ అద్యయనం చేసినందువలన మనస్సులో పేరుకుపోయిన 
మాలిన్యాలు తొలగించబడగలవు. మనశ్శక్తి వృద్ధి చెందగలదు. పాఠ్య[గ్రంథాల 
అధ్యయనానికి ఇది ఎంతగానో తోడ్పడుతుంది. పాఠ్య[గ్రంథాల అధ్యయనానికి 
పరిమితమైన కేంద్రాలు ( మెదడులోనికి) కాక వేరే కేంద్రాలు పవిత్ర గ్రంథ పఠనం 
వలన ఏర్పడి మెదడులో ఎక్కువ భాగం ఉపయోగంలోకి రాగలదు. ఇదే మాదిరిగా 
విద్యార్థులు వారానికి కనిసం ఒక గంట అయినా అధునాతన శాస్త విషయాలను 
అధ్యయనం చేయుట ద్వారా జ్ఞానం విస్తరించబడటంతోపాటు నూతనోత్సాహం 
మనస్సుకు కల్లి శక్తి మంతము కాగలదు. స్వయంగా చదివినందు వలన అనేక మనశ్ళక్తులు 
చురుకుగా పని చేసి విద్యార్థులలో నూతనోత్సాహము, తేజము క లుగును. 
స్వాధ్యాయంలో విశేష ప్రయోజనాలు కలవని మన ఆర్ష సంస్కృతి సాంప్రదాయము 
రూఢి పరచుచున్నవి. 





5. ఈశ్వర ప్రణిధానము : ఇది అయిదవనియమము. దిని శబ్దార్థము ఈశ్వరుని 
శరణాగతి పొందుట. పతంజలి భావం ఇది కాదు. చాలా మంది భాష్యకారులు, 
వ్యాఖ్యాతలు పతంజలి బుషికి ఈశ్వరభావమున్నదని భావించారు. పతంజలి ఈశ్వరుని 
గురించి చెప్పుతూ ఈశ్వరుడు విశిష్టమైన పురుషుడేనన్నాడు. దేవుడని. అనలేదు. 
మామూలు జనానికున్న ఈశ్వరభావం పతంజలి ఈశ్వరభావానికి భిన్నంగా ఉంటుంది. 
పురుషుడు ప్రతి మనిషిలోను వుంటాడని, నిత్యుడని, పరిణామికాదని పతంజలి 
భావం. పతంజలి పురుషభావం నాయీ [గ్రంథంలో వివరించిన అహంకార (Self) 
భావానికి దగ్గరలోనున్నట్లుగా కనపడుచున్నది. డాక్టరు సర్వేపల్లి రాధాకృష్ణన్‌-తత్తవేత్త 
పతంజలి ఈశ్వర |ప్రణిఫానాన్ని గురించి బ్రాస్‌ పతంజలి ఈశ్వరుడు ప్రత్యకమన. 


పురుషుచెనన్ని రెవుడు మాత్రం కాదని వక్కాణించారు. 


శరణాగతి యొక్క భావం - ఎట్టి సందేహాలు లేకుండా మనస్సు యొక్క 


యోగ - నత్యదర్శనము 127 





ఏకాగ్రతను సాధించనగునని. శరణాగతి ద్వారా మనస్సులో ఇతర భావాలు కలుగుటకు 
వీలులేని స్టీతి సంక్రమించి యోగ సిద్ధి కలుగుతుందని భావం. 


యమనియమాచరణ మతం, కాలం, ప్రదేశం, దేశం, లింగములకు అతీతమని 
పతంజలి భావం. సాధకుడు ఈ దశ సూత్రములను శీలవంతముగా పాటించాలి. 
యోగ సాధనకు ఇవి చాలా ముఖ్యము. 


పతంజలి బుషీషుమారు రెండు వేల రెండువందల సంవత్సరాల క్రితం 
తవ అనుభవసారాన్ని గ్రంథస్థం చేసారు. సమాజం చాలా మార్పులు చెందిన కారణంగా 


ఆపది సూత్రాలకు తోడుగా ఈ క్రింద వివరణ ఇచ్చిన సూత్రములను పాటించటం 
నేడు అవసరమవుతుంది. 


1. నిర్బ యత్వం. నేటి కొల పరిస్థితులు చాలా భయంకరంగా తయారయినవి. 
శాంతి ప్రశాంతతలు చాలా చోట్లు కనుపించుట లేదు. ఎక్కడ చూచినా అలజడులు, 
ఆందోళనలు, ఘర్షణలు వలన మనస్సు భీభత్సం చెందే పరిస్టితి ఆవరించినది. 
అందుచేత ఈ నియమాలను నిర్భయంగా పాటించటం నేటి కాలపు అవసరంగా 
కనుపించుచున్నది. 

2 త్యాగము, దానము, దవువు, దయు గుణాలను తెచ్ళుకొనుటు 


లం 


మనస్సాధీనమునకు ఉపయోగపడును. సాధకునికి సత్వర యోగసిద్ధి కలుగ గలదు. 





అసనములు 


౩. ఆనన : మూడవ అంగం ఇది. స్ట్రీర సుఖమ్‌ ఆసనమ్‌ అని పతంజలి 
నిర్వచించారు. ఇదే నిర్వచనం పొల్లు కూడ తేడా లేకుండా షుమారు 4 వందల 
సంవత్సరాలకు పూర్వమే కపిలమహర్షి తన సాంఖ్య దర్శన (గ్రంథంలో ఆసన గురించి 
నిర్వచనం ఇచ్చారు. సాంఖ్యవాదులు ఆసనానికి (ప్రాముఖ్యం ఇవ్వలేదు. శరీరములో 
ఏ భాగము కదలకుండా, శరీరములో ఏభాగంలోనూ నొప్పిలేకుడా కూర్చునే స్టితిని 
ఆసనమని నిర్వచనము. 


పతంజలి ముందు కాలంలోను, తర్వాత కాలంలోను యోగులు అనేక 
ఆసనాలను అనుసరించుతూ వచ్చారు. వాటిలో ముఖ్యమైన వాటికి వివరణ ఇసాను. 
ఆసనాలు కెన్ని వేలుగా రూపుదిద్దుకున్నవి. ఆసనాలు శరీర భతి స్టాపకశక్తి ని 
(Elasticity), పటిష్ట్రతను, పటుత్వాన్ని కలిగించి మంచి ఆరోగ్యస్థితిలో నుంచగలవు. 
ఎవరు ఏది చెప్పినా విని (గ్రుడ్డిగా ఆసనాలను వేయరాదు. ప్రతి ఆసనము ఎంతో కొంత 
మేలుచేస్తుంది. అతిగా వేసే హాని కూడ కల్పుతుంది. స్తోషణతో, వివేకంతో ఆసనాలను 
పరిశీలించాలి. వాటి అభ్యాసంలో వచ్చే మార్పు అదేరీతిగా గమనించాలి. మానవాళి 
రుగ్మతలలో ఎక్కువ భాగం ఆసనాల ద్వారా పోగొట్టవచ్చును. ఇది బుషులు, 
తత్త్వవేత్తల్ముల భ్యాసకుల అనుభవం. అన్ని రోగాలను ఆసనాల ద్వారా నయం 
చేసికోవచ్చని (గ్రుడ్డిగానమ్మి వచ్చే మార్పులను ఏ మాత్రము పరిశీలించకుండా రోగ 
తీవ్రతను పెంచుకోరాదు. వివేక విశ్లేషణలతో పరికించాలి. పెక్కు రచయితలు ఈ 
విషయంలో ఆసనాలకు ఉన్నదాని కంటే అధిక ప్రయోజకత్వాన్ని ఆపాదించుతున్నారు. 
శాస్త్రీయంగా (35018౧09)చూడాలి. అనుభవం ద్వారా అర్థంచేసికో వాలి. లోటులను 
ఎప్పటికప్పుడు దిద్దుకోవాలి. ఆసనాలు ఆరోగ్యాన్ని తప్పనిసరిగా బలిష్టము 
చేయగలవు. చిన్న చిన్న ఆటుపోట్లకు తట్టుకొనే శక్తిని శరీరానికి కలుగజేయగలవు. 

నేను భారత దేశంలో ముఖ్యమైన పట్టుణాలన్నీ తిరిగి వివిధ ఆశ్రమాలకు వెళ్లి 
అభ్యాసకుల, అధ్యాపకుల అనుభవాలను తీసికొన్నాను. వారు వేసే పద్ధతులను నిశితంగా 
పరిశీలించాను. (గ్రుడ్డిగా ఆసనాలు వేసినందువలన రోగతీవ్రత పెరిగి చాలా మంది 
రోగులు ప్రాణాలను కూడ కోల్పోయారు. అంధవిశ్వాసం రోగ బంధకారక 
మవుతుంది. అట్టి విషాదఘటనలు తమకు సంభవించక్తుండా ఆసన (ప్రేమికులు సదా 
జాగరూకతతో మెలగి వివేకంతో పరిశీలించి ప్రమాదాలను రాకుండా చేసికోవాలి. 


యోగ - నత్యదర్శనము , 129 
ఏదైనా రోగం వస్తే ఏ ఆసనం ఎంత సేపు వేయాలో మొదలగు విషయాలు 
అనుభవజ్ఞాల నుండి సలహాలు తీసికొని, వారి పర్యవేక్షణలో ఆసనాలు వేయాలి. 
ప్రారంభంలో గురుశిక్షణ తప్పనిసరి. అనంతరం ప్వయంగా వేసికొంటూ ఎప్పటి 
కప్పుడు మార్పులను పరిశీలించుతూయుండాలి. పరిశీలన్నపరీక్ష ఎప్పుడూ వదలరాదు. 
ఎందుకనగా కొన్ని సందర్భాలలో తప్పు భంగిమల్లో ఆసనాలు వేయుట వలన మంచి 
కంటె కీడు ఎక్కువగా జరుగగలదు. మంచి కలుగక పోవచ్చును. కీడే కనపడవచును. 
ఆసన విధానాన్ని, ఆరోగ్యాన్ని ప్రతి రోజు నిశితంగా పరీక్షించుతూ, అభ్యాసం చేయటం 
అవసరం. గురువుగారు దగ్గరయుంటే తప్పులను దిద్దగలరు. కీడు కలుగ కుండా 
చూడగలరు. ఆసనాల ప్రయోజనాలను గురించి అతి కుప్తంగా వివరించుతాను. 


ఆసనం యోగ సాధన కోసమేనని పతంజలి చెప్పారు. ఆరోగ్యాన్ని గురించి ఏ 
వివరణ యివ్వలేదు. ఆరోగ్యం కోసం కొన్ని వేల కేంద్రాలలో శిక్షకులు, సాధకులు 
ఆసనాలు వేస్తున్నారు. ఆసనాలు కండర బలానికి తోడ్పుడవు. ఎన్ని సంవత్సరాలు 
వేసినా భౌతిక శక్తి పెరగదు. శరీరము సౌష్టవంగానుంచే ఆసనాలను సునాయాసంగా 
వేయవచ్చును. శరీర సౌష్టవానికి కండర బలానికి వేరే వ్యాయామాలు చేయాలి. బార్‌ 
బెల్సు పద్దతిలో బరువులనెత్తుట ద్వారా ఏకండరాన్నైనా బలిష్టం చేయవచ్చును. (క్రీడల 
ద్వారా శరీర సౌష్టవాన్ని ఆరోగ్యాన్ని పొందవచ్చును. ఆసనాలు రక్తప్రసరణను సాఫీగా 
చేసి మాలిన్య దోషాలను కొంత వరకు నివారించగలవు. నాడీమండల చలన ప్రగతికి, 
కార్య తీవ్రవతకు బాగుగా తోడ్పుడగలవు. వెన్ను పాములోని నాడీతంతుల 
సముదాయాన్ని ఆరోగ్యంగాను శక్తి మంతముగానుండునట్టు చేయగలవు. బుషులు, 
యోగులు, గ్రంథ కర్తలు వందల కొలది ఆసనాలను వర్షించి చెప్పారు. వాటిలో 
ముఖ్యమైన వాటిని ఈ [గ్రంథంలో చూడనగును. ఆసనాలే యోగ అనుకునే భ్రమలను 
ప్రజలలో కల్పించారు. యోగనేర్చబడునని బోర్డులు కట్టుకొని, ప్రకటనలు చేసి లేని 
భ్రమలను కల్పించి ప్రజల అంధ విశ్వాసాన్ని అమాయకత్వాన్ని తను ఆర్థిక ప్రయజినాలకు 
అనేక మందొబలిగొంటున్నారు. నా ఈ భావం ఏ వ్యక్తినిగాని, ఏసంప్టను గాని ఉద్దేశించి 
చేసినది కాదు. సాధారణ మూఢత్వాన్ని నిరసించేదిగా మాత్రము దీనిని చూడగలగాలి. 
యోగను అధ్యయనం చేసిగాని వివరాలు తెలిసికొనిగాని అభ్యాసం చేయకుండా ఆసనాలే 
యోగ అని చెప్పి ఏరు భ్రమలు కల్పించుచున్నారు. ఇది అజ్ఞానమో లేక అసచారమో 
అభ్యాసకులే తెలిసికొనాలి.- 64 సంవత్సరాలుగా ఆసనాలను వేసూ యోగాభ్యాసం. 
చేస్తూ వచ్చాను. 78వ సంవత్సరము జరుగుచున్నది నాకు. నా అనుభవం ఈ (గ్రంథ 
రచనకు (పీరణ అయింది. శాస్త్ర) రీత్యా తత్త రచన చేసాను. నా యోగానుభవంతోనే 


120 యోగ - నత్యదర్శనయు 





(గ్రంథ రచన . ప్రారంభించాను. బుషుల భావాలను చాలా మంది శా, స్త్రకారుల 
భావాలను తీసికొన్నాను. నా సంస్కృత, తెలుగు భాషా జ్ఞానము స్వల్పమయినా లెక్క 
చేయకుండా 64 సంవత్సరాల యోగానుభవంతో పతంజలి రచించిన యోగ సూత్రాల 
మూల అర్థాన్ని (గ్రహించి తగిన వివరణ ఇవ్వగలగటంలో సాహసం, ప్రజ, 


త్సప్తి యున్నవి. నా వివరణ సత్వ దర్శనము కావించగలదు. 
ముందు జా(గత చర్యలు : 


ఆసనాలు వేసే ప్రదేశం చాలా పరిశుభంగా నుంచుకోవాలి. చెడు వాసనలుండ 
కూడదు. చెట్టపూల వాసన వస్తేమంచిది. ఆసనాలను గదిలోవేస్తే, నాలుగువైపుల 
నుండి గాలి నిరాటంకముగా లోనికి రావాలి. పరిశుభ్రమైన వాయువు ఊపిరితిత్తులకు 
చాలా మంచిది. రక్తంలోని మురికి బొగ్గుపులుసు గాలిగా బయటకు నెట్టి వేయబడ 
గలదు. ఫొనులు ఉపయోగించరాదు. చాపపై మెత్తని రగ్గులు పరచి వాటిపైన తెల్లని 
వస్త్రమునుంచాలి. తూర్పు ముఖంగానుండి ఆసనాలు వేయాలి. ఉదయం 4గం. 
లకు లేచి కాలకృత్యాలు ఆచరించి స్నానం కూడ ముగించాలి. శరీరంలోని వేడి 
చాలావరకు బయటకుపోతుంది. మంచి ఉత్సాహం మనస్సుకు కలుగుతుంది. ఖాళీ 
పొట్టతో ఆసనాలు వేయాలి. ముందుగా ఏ పదార్హము తీసి కోకూడదు. నిశ్శబ్ద 
వాతావరణంలో మనస్సును జ్ఞాన చైతన్య దీప్తితో వివిధ అవయవాలపై కేం ద్రీకరించటానికి 
వీలు కల్గుతుంది. లక్ష్య సిద్ధి నెరవేరుతుంది. శరీరంలో ఏ నొప్పి ఉండకూడదు. 
ఆరోగ్యం బాగానుండాలి. వ్యాధులున్న వారు గురువులను సంప్రదించ ఏ ఆసనాలు 
వేయాలో వాటినే వేయాలి. వ్యాధి తీవ్రంగా వుంచే, ఏ ఆసనము వేయరాదు. పూర్వ 
కాలంలో బుషులు పులి చర్మము లేక లేడి చర్మముపై మెత్తని వస్త్రములు పరచి 
అడవులలోగాని, నిక్హన ప్రదేశాలలో గాని, వనములలోగాని ఆసనాలు వేసేవారు. ఆ 
అవకాశాలు ఇప్పుడు లేనందువలన ఉన్న గదినే శుభ్రం చేసికొని ఆసనాలకు అనువుగా 
మార్చుకోవాలి. 


ఆసనాలు రెండు రకాలు. ఒకటి యోగాసనాలు. యోగాభ్యాసానికుపయోగ 
పడే ఆసనాలు ఇవి. రెండు ఆరోగ్యానికి ఆసనాలు. వివిధ అంతః (గ్రంథులను, 
అవయవాలను ఉత్తేజపరచి మంచి ఆరోగ్య స్థితిలోనుంచటానికి ఉపయోగపడే 
వీయాసనాలు. యోగాసనాలు చాలాతక్కువ. ఎక్కువగా సిద్ధాసనం లేక పద్మాసనం 
వేస్తారు. యోగలో మనస్సును స్వాధీనంలోనికి తెచ్చుకోవటానికి జరిపే క్రియలలో 
ఈ ఆసనాలను వేస్తారు. మిగిలిన ఆసనాలన్నీ ఆరోగ్యానికై వేలసంవత్సరాలనుండి 


యోగ - నత్యదర్శనము 131 


యోగులు వెస్తూ యున్నారు. యోగాసనాలకు వెన్నుపాము - మెడ, తల నిటారుగా 
నుంచాలి. నిటారుగా సమ లంబ కోణములోనుంచితే వెన్నుపాములోని నాడీ 
మండలంకు ఎటి ఒతిడి పడకుండా పూర్ణస్వేచ కలిగియుంటుంది. యోగలో నాడీ 
నవమ అవి హల 

వంండలం విశేషమైన ప్రాముఖ్యం కలిగి యున్నది. భూమికి లంబకో ణంలో 
వెన్నుపామును నిలిపినందువలన మనశ్సలన విద్యుత్‌ తరంగాలు స్వేచ్చగా నాడీమండలం 
లో యావతూ ప్రసరించి నాడీశక్తిని, నాడీశుద్దిని కలుగజేయగలవు. కపిల పతరజలి 
ప్రణీత గ్రంథాలలోను గీతలోను ఈ విధానాన్నే అనుసరించమని చెప్పబడియున్నది. 


ఆసనాలు వేసేముందుగా మనస్సులో ఎట్టి ఆందోళనలుగాని కల్గోలాలుగాని 
యుండరాదు. మనస్సు పూర్తిశాంతి, స్టిరతలోనుండాలి. అన్ని ఆలోచనలు కట్టపెటే 
ఆసనాలు వేయునపుడు ఏ అవయవాలు వినిధ భంగిమలలోనికి తీసికొని రాబడునో 
ఆయవయవాలపై వాటి పని తీరుపె పై మనస్సును ఆలోచనలతో నిబద్దం చేయుట మన 
స్వాధీనానికి చాలా అవసరం. ఆసనం యొక్క ముఖ్య ప్రయోజనం మనస్సును 
స్వాధీనంలోనికి తీసికొని వచ్చి మనశ్ళ్శక్తులను స్వశక్తులతో సంయోగింప జేయుటయే. 


ఇక ఆసనాలలోనికి వెల్లాం. 
1. సిద్దాననము : దీనిని రెండు విధాలుగా వేస్తారు. 


మొదటి విధానము : కుడి పాదమును ఎడమ తొడకు ఆనించి ఎడమపొదమును 
కుడి పాదము పైగా కుడితొడకు ఆనించి మెడవంచకుండా నిటారుగా కూర్చొని 
అరచేతులను ఒక దానిపైనొక దానిని బొడ్డు క్రింద ఉంచాలి. 


రెండవ విధానము :.పైదాని ప్రకారమే అంతా. కాని చేతులను తిన్నగానుంచి 
అర చేతులను మోకాళ్లపై ఆనించాలి. శరీరంలో ఏభాగానికి ఈ షణ్మాత్రం నొప్పి 
కలుగరాదు. నొప్పి కలిగితే మనస్సు చలించిపోతుంది. యోగలక్ష్య్యృము చెదిరిపోతుంది. 
ఈ ఆసనంలో కూర్చొని యోగాభ్యాసము చేయాలి. సిద్దాసనమని దీనికి పేరు 
రావటానికి కారణం ఈ ఆసనం కూర్చొని అభ్యాసముచేస్త యోగం సిద్ధించుతుందని. 


2. వడ్మాననం : _యోగులు ఎక్కువ మంది ఈ ఆసనంలో కూర్చొని అభ్యాసం 
చేస్తారు. ప్రారంభంలో శరీరములో నొప్పులు వచ్చును. కాళ్ళు తిన్నగా రావు. 
నడుమును - వెన్నుపామును నిటారుగా ఉంచటానికి శ్రమ పడవలసి వచ్చును. రోజులు 
గడచిన కొలదీ అవయవాలు దీనికి అలవాటు పడినందున నొప్పులుండవు. ఈ 
ఆసనంలో నడుము, వెన్నుపాము నిటారుగా నుండుటవలన నాడీమండలానికి పూర్తి 
స్వేచ్చ, రక్షణ వచ్చినట్లగును. తల క్రిందులు చేయబడిన పద్మాకారంలోనుండుట 
వలన దీనికి పద్మాసనం అని పేరు వచ్చినది. 


2 యోగ- నత్యదర్శ్వనము 





విధానము : నిటారుగా కూర్చొని కుడి పాదమును ఎడమ తొడపైనుంచి 
ఎడమకాలును కుడికాలుపైగా పోనిచ్చి ఎడమ పాదమును కుడి తొడపైనుంచాలి. చేతులు 
తిన్నగా ముందుకు చాచి రెండు అరచేతులను ఆకసము వైపు త్రిప్పి మోకాళ్లపైనుంచి 
బొటన వ్రేలు, చూపుడు వ్రేలుతో వర్తులాకారము - చక్రము - మాదిరిగా జేర్చి నడుము, 
వెన్నుపాము, మెడ, తల ఒకే సరళ రేఖ భూమికి లంబ రేఖగా పెట్టి కళ్ళు తెరచి ఉంచాలి. 
ధ్యానములో నికి వెళ్ళినపుడు కళ్ళు మూయాలి. ఈ ఆసనంలో నాడీమండలం స్వేచ్చను 
పొంది తన పనులు తాను మంచి ఉద్వేగం, ఉత్తేజంతో చేసికొని పోగలదు. మొదట్లో 
- కంతకాలం వరకు కాళ్ల నొప్పులు, నడుము నిప్పి వగైరాలు.బాధించును. రెండు 
మూడు నెలల అభ్యాసం తర్వాత ఏ నొప్పి కనుపించదు. శరీరము ప్లాస్టిక్‌ బొమ్మలాగ 
తయారయి ఎటువైపుకైనా తేలికగా వంగిపోగలదు. సాగే శక్తి శరీరానికి వచ్చును. ఈ 
గుణాలు అతి త్వరల్‌* విద్యార్థులకు వచ్చును. 30 సంవత్సరాలుపైబడన వారికి 
రెండుమూడు నెలలు పట్టవచ్చును. 50 సంవత్సరాలు పైబడిన వారికి సంవత్సరం 
పట్టువచ్చును. వయస్సు మళ్ళిన కొలదీ ఎముకలు గట్టి పడివంగటం చాలా కష్టము 
కాగలదు. నిత్యాభ్యాసంలో ఈ బాధయుండదు. వయస్సు మళ్ళిన వారి ఎముకలు. 
కూడ ఈ ఆసనంలో వంగగలవు. అయితే పూర్తిగా వంగలేవు. కొంత సాగేశక్తి 
పొందగలవు. 


ఆరోగ్యానికి ఆసనాలు 


ఈ క్రింద వివరించబడిన ఆసనాలన్నీ ఆరోగ్యానికే గాని యోగాభ్యాసానికి 
కాదు. అసనాలు వేసినందువలన అంతః గ్రంఢులన్నీ తేజస్సుగా పని చేయును. ఆరోగ్యం 
చెక్కు చెదరదు. హృదయము, ఊపిరితిత్తులు, కాలేయము, మూత్రపిండములు, 
జీర్ణమండలం, జీర్ణ క్రియ, చిన్న (పేగు పెద్ద (పేగు - మొదలగు అన్ని భాగాలు 
ఆరోగ్యంగానుండి తమ పనులు సక్రమంగా నెర వేర్చుకో గలవు. సామాన్యముగా వ్యాధులు 
దరిచేరవు. దరిచేరిన వ్యాధులు క్రమేపి దూరమయి పూర్తిగా వదలి పెట్టి పోగలవు. 
అన్ని వ్యాధులను ఆసనాల ద్వారా నయం చేయుట సాధ్యం కాదు. వ్యాధి తీవ్రతను 
బట్టి చికిత్సా విధానము మారుతూయుండును. ఆదిలో తేలికగా నివారించవచ్చును. 
ఏ వ్యాధియైనా ముదిరిపోయి దీర్హలక్షణాలు కల్లియుంటే దానిని నయం జేయుట 
సాధ్యపడదు. వైద్యుల సహాయం తీసికోవలసిందే. మొదట్లో అయితే సాధ్యమైనంత 
వరకు ప్రకృతి విధానంలోను, ఆసనాలు వేయుట ద్వారాను, ఆహారమార్చిడి ద్వారాను 
చికిత్స చేసినివారించవీలగును. 


యోగ - సత్యదర్శనయు 133 





ఆ. నర్వాంగాననము : అన్ని అంగములు క్రియాశీలక పాత్రలోనికి తీసికొని 
రాబడుటచేత దీనికాపేరు వచనది. ఈ ఆసనంలో కంఠంలోని రెండు ఢ్రరాయిడు 
(గ్రంథులు తీవ్రమైన ఒత్తిడికి గురికాబడుట చేత అధికరక్త ప్రసరణము, నాడీ ఉత్తేజము 
చేతశుద్ది చేయబడి. బలిష్టవుకాబడును. నడంనరు వెన్ను పామునిటారుగా 
సరడుటకేలక్‌ నాడీ మండలం శుద్ది నిర్నిబంధ స్వేచ్చ, దత్తేజము: పొందుతుంది. నాడీ 
మండలం బలపడ్డుంది. మెడ, భుజాలపైన బరువు అంతాపడుట చేత ముఖంలోని 
పంచేంద్రియాలు ఉత్తేజం పొందును. రక్త ప్రసరణ అన్ని ఇంద్రియాలకు ఎక్కువ జరిగి 
అవి శుద్ధి కావించబడును. మెడపై భారం పడుతున్నందున మెడలోని వెన్నుపోము 
గుండా సేవ నాడీమండలం ఎక్కువ ఒత్తిడికి గురికాబడి మంచి శక్తిని పొందును. నాడీ 
తంతులు మెదడులోని అధోభాగం - మెడుల్లా ఆబ్‌లాంగేటాలోనికి వెళ్ళినపుడు ఎక్కువ 
శక్తిని పుంజుకొనును. మెదడు కూడ తగినంత ఎక్కువ రక్తముతో శుద్ది చేయబడిన 
నాడీ తంతులతో తీక్షణంగా పని చేయగలిగే సమర్ధత పొందును. 

ఈ ఆసనం అన్నిటికి మకుటంలాంటిీది. దీనితోనే ఆసనాలు (ప్రారంభించాలి. 
చాలా ఉత్తమమైన ఆసనం. దీనివలన చాలా చెడులు నివారించబడును. కొన్ని వ్యాఢులు 
నివారించబడును. కాని చాలా మంది రచయితలు ఈ ఆసనం యొక్క ఉపయోగాలు 
భూతద్దంలో చూచినట్టుగా ఎక్కువగా వర్ణించుట జరుగుతోంది. లేని ఆధిక్యాన్ని, 
శక్తిని వచ్చినట్టుగా చెప్పుట దోషమే కాగలదు. ఒకటి రెండు నెలల తర్వాత దిని 
ఉపయోగాలు అభ్యాసకులు స్వయంగా (గ్రజాంచగలరు. వారి అనుభవమే వారికి జ్ఞాన 
(ప్రడాయకమగును. 

విధానం : వెల్లకిలా పండుకొని చేతులను ముడ్డి ప్రక్కన పెట్టి కాళ్ళను నెమ్మదిగా 
లేపి లంబకోణంలోనికి తీసికొని రావాలి. పాదాలు ఆకాశంవైపుకు (త్రిప్ఫాలి. ఇది 
మొదటి దశ. నెమ్మదిగా నడుమును లేపి కాళ్ళను నిటారుగా పోనిచ్చి, నడుము, కాళ్ళు 
ఒకే సరళరేఖలోనుండునట్టుగాచేసి మోచేతులు వంచి అరచేతులతో నడుమును పట్టుకొని 
బొమ్మను - కాళ్ళను ఒకే రేఖలోనుంచాలి. రెండవన దశ పూర్తి అయింది. గడ్డము 
టతొమ్ముపై ఒత్తిడితో నొక్కబడుతుంది. నేలకు ఆనినందువలన దండచేతులు శరీర 
భారాన్ని కొంత వెరాయుగలవు. శరీరములో కదలికలు లేకుండా 
నిశ్చలస్టితిలోనికిరాగలగాలి. అప్పుడు ఆసనం యొక్క పూర్తి ఫలితం దక్కుతుంది. 
ఇదె వతచాడవ దశ 

అన్ని వయస్సులవారు స్త్రీలు, పురుషులు ఈ ఆసనం వేయవచ్చును. భుజాలపై 
భారం మోపటం - నడుము, తొడలు, కాళ్ళు నిటారుగానుంచగలగాలి. ఈ కనీస 
జాగ్రతలు అవసరం. తిన్నగా వచ్చే వరకు అభ్యాసం కొనసా గించవలసిందే. అభ్యాసంలో 


134 : ఆసనములు. యోగ - నత్యదర్వనము 





కదలికలు ఎక్కువగా వచ్చును. ఆసనాలు నేర్వడంకష్టం అని మానివేయరాదు. నైపుణ్యం 
సిద్దించేవరకు ఆసనాన్ని వేస్తూయుండాలి. నైపుణ్యం ఎంతకాలంలో సిద్ధించుతుందో 
మీకే అర్ధంకాగలదు. 


ఈ ఆసనంలో థైరాయిడ్‌ గ్రంథులు అధిక ఒత్తిడికి గురికాబడి రక్తవృద్ధి 
శుద్ధిపాందుట వలన అధిక శక్తిని పుంజుకోగలవు. ఆరోగ్యానికి ప్రధానకారణాలు 
ఈ |గంథులే. 


పూర్తినైపుణ్యం వచ్చిన తర్వాత ఆరునిమిషాల వరకు వేయవచ్చును. గురువు 
దగ్గణ నేర్చుకోవాలి అన్ని ఆసనాలను. బొమ్మలు చూచివేయవచ్చును. కాని గురువు 
సలహాలు, సరిచేయటూలు చాలా అవసరం. (స్రీలు 4 నిమిషాలు వేస్తేచాలును. 
గర్తి ణీ స్త్రీలు, బుతుదోషాలున్న (స్త్రీలు వేయరాదు. 10 సంవత్సలాలున్న పిల్లలచేత 
అభ్యాసాన్ని ప్రారభించవచ్చును. కాని కాలపరిమితి ఒక నిమిషంతోనే సరిపెట్టాలి. 
10 సంవత్సరాలు నిండిన బాలలు పూర్తికా లంవేయవచ్చును. 


ఈ ఆసనాలపై అనేక శాస్త్రపరిశోధనలను వైద్యులు నిర్వబాంచారు. 
పరిశోధనా ఫలితాలను వెల్లడంచారు. నాడీమండలం ఉత్తేజంతోను, రక్త(ప్రసరణం 
వేగంగాను సాగుటవలన ఆరోగ్యం పటిష్టమగును. తలలో ఎక్కువ రక్తప్రసారం 
జరుగుతుంది. తలలోని ఇంద్రియాలన్నీ శుద్ధి చేయబడగలవు. కంటిచూపు పెరుగును. 
చెవుడు రాదు. రసన, (ఘాణ, శ్రోత్ర, దర్శన ఇంద్రియముల నిశితత నూరవ 

సంవత్సరంలో కూడ కాననగును. 


4. మత్యాననం న మత్స్యమనగాచేప. ఈ ఆసనం చేపనుపోలియుండుట చేత దీనికా పేరు 
వచ్చినది. _ దీనిని సర్వాంగాసనం తర్వాత వెంటనే వేయాలి. సర్వాంగాసనంలో 
గడ్డమును తొమ్ముకు ఆనించి ఎక్కువ ఒత్తిడి కలుగజేయబడును. ఈమత్స్యాసనంలో 
మెడను వ్యతిరేక దిశగా పెట్టినందు వలన కంఠంలోపలవున్న పేరాధైరాయిడ్‌ (గ్రంథులు 
ఉత్తేజం పొందును. సర్వాంగాసన కాలంలో మూడవ వంతుకాలం వేస్తెసరిపోతుంది. 
పూర్తినైపుణ్యం సిద్దించిన తర్వాత 2నిమిషాలు చాలును. అంతకంటే ఎక్కువకాలం 
తీసికోరాదు. వైద్యుల పరీక్షా ఫలితాలవలన తీసికొన్న నిర్ణయాలు, పూనా పట్టణం 
దగ్గణ లోనావాల ఆశ్రమంలో దీనిపై వైద్యులు విశేష పరిశోధనలు జరిపి వెల్లడించిన 
విషయాల నాధారం జేసికొనే నాయీ గ్రంథంలోని ఆసనాల నిర్భయం జరిగినది. వాటికి 
తోడు నాఅనుభవాన్ని కూడ జేర్చి వ్రాసాను. 


యోగ - నత్యదర్శవము | 135 





విధానం: చాపపై వెల్లకిలా పరుండాలి. కాళ్లను పూర్తిగా చాచాలి. పద్మాసనంలో 
మాదిరిగా కాళ్లను తెచ్చుకోవాలి. పండుకొన్న తర్వాత పద్మాసనం వేయవచ్చును. లేదా 
పద్మాసనంతోనే పండుకొనవచ్చును. తలప్రక్కన అరచేతుల సాయంతో నడుమును 
పైకిలేపి, మాడు భూమిని తాకినట్టుగానుంచి, అరచేతులను మోకాళ్లపై ఆనించి 
మోచేతులను నేలకు ఆనించవచ్చును. జొమ్ముపైకిలేచును. నేలకు నడుమునకు 
మధ్యకాళీ ఏర్పడును. జొమ్ము ఆర్కులాగా వంచాలి. వెనుక ప్రదేశమును చూడాలి. 
నుదురు, ముక్కు ఒక రేఖలోనికి రావాలి. మెడను బాగావంచగలగాలి. వంచినపుడు 
పేరాధైరాయిడ్‌ [గ్రంథులు మంచి ఒత్తిడికి గురికాబడి ఎక్కువ పనిచేయును. దీనిని 
ఐద్యార్థులు; యువకులు ఒకనెల రోజులలోపుగా నేర్చుకోగలరు. మధ్య వయస్కులు, 
వృద్దులకు ఎక్కువ కాలం పట్టును. 
5.శీర్ణాననం : ఈయాసనంలో తలపై మోచేతులపై భారాన్ని మోపడం జరుగుతుంది. 
తలపై నిలబడినట్టుగానుండుట చేత దీనికి శీర్దాసనం అనిపేరువచ్చినది. గోడ ప్రక్కన 
వేయాలి. పడకుండా గోడను ఆధారం చేసికొనవచ్చును. 


విధానం ; మోకాళ్లపై కూర్చొని పాదాలను వెనుకకు పోనిచ్చి నెమ్మదిగా 
నడుమును ముందుకు వంచి తలను మెత్తని రగ్గుల పై ఆనించి రెండు అరచేతుల గ్రేళ్లను 
సంధించి, వ్రేళ్తను తలచుట్టూయుంచి నడుమును నెమ్మదిగా నిటారుగా లేపి, పాదము 
యొక్కముని రైళ్ల మీద కొంత భారాన్ని మోపి, మోచేతులపై శరీర భారాన్ని యుంచాలి. 
ఇది మొదటి దశ. 


కాళి వేళ్లను నెమ్మదిగా భూతలంనుండి పైకిలేపి శరీరభారమంతా తలపైనా, 
భుజాలపైన, మోచేతులపైనా మోపి తొడలను భూమికి సమాంతరంగా తెచ్చుకొని మోకాళ్ల 
దగ్గర వంపును అలాగే ఉంచాలి. రెండవ దశపూర్తి అయింది. మోకాళ్ల మడతను 
నెమ్మదిగా సడలించి కాళ్లనునిటారుగా లేపాలి. పాదాల వేళ్లను ఆకాశాన్ని తాకునట్టుగా 
పెట్టాలి. నడుము, తొడలు, కాళ్చు, ఒకే సరళరేఖలో లంబ రేఖలోనుంచాలి. శదీరమును 
కదలకుండా చేయాలి. ఇది అభ్యాసముతోగానీ రాదు. శరీరము - నడుము, కాళ్లు 
నిశ్చలముగానుంచగలగాలి. యువకులకు విద్యాద్ధులకు ఇట్టి స్టితిలోనికి రావటానికి 
రెండునెలలు పట్టువచ్చును. మధ్యవయస్కులకు వృద్దులకు ఎక్కువకాలం అవసరం 
అవుతుంది. ఎంతకాలం పట్టినా పూర్ణనైపుణ్యాన్ని సాధించేంత వరకు అభ్యాసం 
చేయవలసిందే. ఈ ఆసనంలో కాళ్లు ఊగుతూ ఉంటాయి. కాళ్ల ఊపును క్రమంగా 
తగ్గించుకొంటూ నిశ్చల స్థితికి - ఏ ఊపూలేకుండా చూచుకొని రావాలి. ఆస్టీతికి 





136 యోగ - సత్యదర్శథము 


వస్తే పూర్తనిశ్చులత వచ్చినట్టుగా భావించనగును. ఎంతో శక్తి కావాలి. మనస్సు 
ఏకా(గతతో పనిచేయాలి. ఎంతచిన్న ఊపు వచ్చినా దానిని వెంటనే ఆపుకోగలగాలి. 
మనస్సు ఎంతో తీక్షణంగా పనిచేయాలి. బుద్ధి నిశితంగా పనిచేస్తే ఊపులను అరికట్టి 
నిశ్చలస్థితిని పొందవచ్చును. 
ప్రకృతిలో మానవ శరీర నిర్మాణంలో కాళ్లపైన శరీర భారంతో నడచుట, పనులు 

చేయుట, తల భూమికి చాలా ఎత్తుగానుండుట వలన గుండె యొక్క ఒత్తిడి తలలోనికి 
ప్రసరించే రక్తము భూమ్యాకర్షణకు వ్యతిరేకంగానుండుట చేత తగ్గును. మెదడుపై రక్తపు 
పోటు చాలా తగ్గిపోతుంది. ఈ ఆసనంలో మెదడు క్రిందుగానున్నందువలన, 
గుండెకాయ పైన యున్నందు వలన, గుండెకాయనుండి వెలువడే రక్తపు పోటుకు 
అనుకూలంగా భూమ్యాకర్షణ వలన పోటు మరింత పెరిగి మెదడుపై విశేషభారము 
పడుతుంది. మెదడు అన్నిఅవయవములలోను అతి సున్నితమైనది. ఆటుపోట్లను 
తట్టుకోవటం కష్టమవుతుంది. మెదడులోని రక్తపుపోటు ఎక్కువ అవటంచేత 
సున్నితమైన రక్తనాళాలు చిట్హేప్రమాదం ఎక్కువ వుంటుంది. ఒక్కొక్క ప్పుడు 
వ. చిట్లితే మృత్యువే. వేరేమార్గముండదు. అందుచేత ఈ ఆసనాన్ని 

వేసేటప్పుడు కాలపరిమితి తగ్గించుకోవాలి. యువకులు, విద్యార్థులు 3 నిమిషాలు 
కంటె ఎక్కువ సేపు వేయరాదు. 60 సంవత్సరాలు పైబడిన వృద్దులు అర నిమిష 
చాలును. 70 సంవత్సరాలు వచ్చిన తర్వాత వేయకూడదు. రక్తనాళాల “a శక్తి 
క్రమంగా తగ్గుటచేత రక్తనాళాలు చిట ప్రమాదం ఎక్కుగా నుండును. 


భారత ప్రథమ (ప్రథాని జవహర్‌లాల్‌ నెహ్రూ శీర్ణాసనాన్ని ప్రతిరోజు 15 
నిమిషాలు వేస్తూ యుండేవారని సమాచారము. చివర్లోమెదడులోని రక్తనాభాలుచిట్టి 
మెదడు అంతా రక్తరితోనిండి మృత్యువాత బడినట్టు వార్త. కారణం ఏమిటంటే ఈ ' 
ఆసనం ఎక్కువసేపు వేస్తే మెదడులోని సున్నితమైన రక్తనాళాల గోడల శక్తిని తగ్గించి 
రక్తనాళాలు చిట్లెస్టి తికి వచ్చే ప్రమాదం కలదు. అందుచేత వృద్దులు ఈ ఆసనం 
వేయరాదు. 60సంవత్సరాలవారు అరనిమిషం వేస్తేచాలును. మెదడులోని పిట్యూటరీ 
(గ్రంథి ఈ ఆసనంవలన ఉత్తేజం పొంది బాగా పనిచేస్తుంది. మనిషి ఎదుగుదలను 
నియంత్రించుతుందీ (గ్రంథి. 10 సంవత్సరాల నుండి ఈ ఆసనం వేస్తూయుంటే 
1 6"సంవత్తరాలు వచ్చేసరికి పిట్యూటరీ (గ్రంథి విశేషశక్తిని పొంది యువకుల ఎత్తును2, 3 
అంగుళాలు ఎక్కువ చేయగలదు. వంశపారంపర్యంగా పొట్టిగా ఉండే విద్యార్ధులు ఈ 
ఆసనం వేస్తే చాలా మంచిది. పొట్టితనం కొంతవరకు తగ్గించగలదు. పౌష్టికాహారం 
పెరుగుదలను కొంతవరకు నియంత్రించ గలదు. అందుచేత పౌష్టికాహారం నీర్దాసనం . 
రెండూ కలిస్తే పాట్రితనం చాలావరకు తగ్గిపోతుంది. 





యోగ- నత్యదర్శనము 137 





6. హలాసనము : హలమనగా నాగలి. ఈ ఆసనం నాగలి ఆకారమును పోలియుండుటు 
"చేత దీనికా పేరు వచ్చినది. 


విధానం : వెల్లకిలా పరుండి కాళ్ళను చాచి భూమికి ఆనించి యుంచాలి. 
చేతులను చాచి ముడ్డికి ప్రక్కగానుంచాలి. ఇది ప్రథమ దశ. నెమ్మదిగా కాళ్ళను పైకి 
లంబ కోణంలోకి తేవాలి. అరచేతులపై ఒత్తిడి తెచ్చుకోవాలి. ముడ్డిని కూడ పైకి 
లేపాలి. నడుమును లంబకోణం లోనుంచాలి. ముడ్డి దగ్గర తొడలను వెనుకకు వంచాలి. 
కాళ్ళు తలను ఆనును. కాలి వ్రేళ్ళతో తల వెనుక భూమిని తాకునట్టు చేయాలి. 
ఒత్తిడి చేతులపై కొంతయుంటుంది. చురుకు తనముంటే త్వరగా వస్తుందీయాసనం. 
భుజాలపైన భారం, మెడపై ఒత్తిడి, నడుము లంబముగా, తొడల నుండ కాళ్ళ వరకు 
ఒకే సరళ రేఖలో కాలి ద్రేళ్ళునేలను తాకుట - ఇని అన్నీ సులభంగా సాగిపోవాలి. 
నొప్పి కలుగఠాదు. మొదట్‌ అవయవాలు అంకెకు రాని కారణంచేత నడుము పూర్తిగా 
లేవదు, కాళ్ళు వంగవు. కాలి వ్రేళ్ళు నేలను తాకవు. కాని పట్టుదలతో అభ్యాసం చేయాలి. 


ఈ ఆసనంలో పొట్టలోని జీర్ణ అవయవాలు సెద్ద, చిన్న ప్రేగులు మంచి ఒత్తిడికి 
గురి కాబడినందు వలన వాటికి ఎక్కువ రక్త ప్రసరణ జరుగుతుంది. కాలేయము కూడ 
ఒత్తిడికి గురి కాబడినందువలన రక్త ప్రసరణ దానికి కూడ ఎక్కువ జరుగును. జీర్ణశక్తి 
పెరుగును. మెడ దగ్గర ఒత్తిడి వలనను, నడుము వంచుట చేతను, నాడీమండలం 
ఉద్దుతంగా పని చేసి శక్తిని పొందగలుగుతుంది. ప్రారంభదశలో కొందరు నడుమునుపైకి 
లేపలేరు. అంత మాత్రంచేత నిరాశచెందరాదు. పట్టుదలతో అభ్యాసం చేయాలి. 
విజయం సిద్ధించుతుంది. శరీరములో విన్యాస శక్తి పెరుగగలదు. రోజుకు మూడు 
సాధ్దు చేయాలి. సంవత్సరాంతానికి ఆరుసార్దు. దీనిని మరింత మెరుగుగా వేయవచ్చును. 

కొళ్ళను ఇంకా 6 అంగుళములు వెనుకకు పోనిచ్చి చేతులను తలకు అవతల వైపుగా, 
చుట్టుకోవాలి. శరీరమంతయూ సాగదీసినట్లగును. నాడీ తంతులకు విశేషలాభము 
చేకూరును. 


7. భుజంగాసనము : భుజంగమనగా పాము. భుజమే అంగముగాగలదని వ్యుత్పత్తి 
అర్థము - పడగవిప్పి లేవిన త్రాచు పాము మాదిరిగా నుండుట చేత దీనికా పేరువచ్చినది. 


విధానం : పొట్ట మీద బోర్లా పండుకొనాలి. పాదాలను చాచాలి. మో చేతుల 
దగ్గరవంచి అరచేతులను తల ప్రక్కనే వుంచాలి. ఇది మొదటి దశ, నెమ్మదిగా నడుమును 
లేపాలి. అరచేతులపై భారము పడుతుంది. చేతులు తిన్నగా సరళ రేఖలోకి తెచ్చి 
తలను సాధ్యమైనంత వెనుకకు వంచాలి. నడుము దగ్గర వంచి జొమ్మును కూడ 
వెనుకకు వంచగలగాలి. ఇది రెండవ దశ. దీనితో భుజంగాసనము పూర్తి. 








సిద్ధాసనము - వేములపల్లి కృష్ణ, ఇంటర్‌ సీనియర్‌ విద్యార్థి, 
వయస్సు 17 సంవత్సరములు, నా మనుమడు 





సిద్ధాసనము - జంగం సోమేశ్వర బాబు గ్రాడ్యుయేట్‌, 
వయస్సు సళ సంవత్సరములు, విజయవాడ - 12 





పద్మాసనము - వేములపల్లి కృష్ణ 


బద్ధ పద్మాసనము 








బద్ధ పద్మాసనము - శివ భంగిమ వెనుక నుండి దృశ్యము 
జంగం విజయ్‌కుమార్‌ 





సర్వాంగాసనము - 1వ భంగిమ 


సర్వాంగాసనము - శివ భంగిమ 





సర్వాంగాసనము - లివ భంగిమ 








మత్స్యాసనము - జంగం శ్రీనివాస చక్రవర్తి గ్రాడ్యుయేట్‌, కవి, 
పండితుడ్కురాష్ట్రయోగాసన ఛాంపియన్‌, విజయవాడ -12 





శీరాసనము - 1వ భంగిమ 
జంగం విజయ్‌ కుమార్‌ - 10వ తరగతి, 17 సంవత్సరాలు 





కీరాసనము - శివ భంగిమ 





హలాసనము - 1వ భంగిమ - జంగం సోమేశ్వరబాబు 





హలాసనము - శివ భంగిమ - జంగం సోమేశ్వర బాబు 





హలాసనము - తివ భంగిమ 
విపరీత హలాసనము - జంగం (శ్రీనివాస చక్రవర్తి 


విపరీత పాద శిరస్పర్శాసనము 


శలభాసనము - ఓవ భంగిమ జంగం శ్రీనివాస చక్రవర్తి 








ఓం ఖగాయనమః 





ఓం సూర్యాయనమః లేక సవి(త్రీనమః 





ఓం భానవేనమః లేక ఆదిత్యాయనమః 





ఓం భానవేనమః లేక ఆదిత్యాయనమః 





ఓం ఖగాయనమః 





భుజంగాసనము - వేములపల్లి కృష్ణ 











ఓం హిరణ్యగర్భాయనమః 





ఓం మరీచియేనమః 





శ్రిక, ఎడమ నాసిక ద్వారా జరిగే (క్రియ 
ఉహులూరి జయంత్‌, 7వ తరగతి విద్యార్థి 





న్రీక, కుడినాసిక ద్వారా జరిగే క్రియ 
ఉప్పులూరి కళ్యాణ్‌ 5వ వరగతి 








శీతలి (పాణాయామం - (గ్రంథకర్త 








శలభాసనము - శివ భంగిమ - జంగం (శ్రీనివాస చక్రవర్తి 





ధనురాసనము - జంగం శ్రీనివాస చక్రవర్తి 





చ(కాసనము - జంగం శ్రీనివాస చక్రవర్తి 








మయూరాసనము - 1వ భంగిమ - జంగం సోమేశ్వరబాబు 





మయూరాసనము -నివ భంగిమ - జంగం (శ్రీనివాస చ(క్రవర్తి 





మయూరాసనం ఏకహస్త పద్మమయూరాసనం 
జంగం (శ్రీనివాస చక్రవర్తి 





యోగము [ద - జంగం విజయ్‌కుమార్‌ 


ఉడ్యానబంధ - జంగం సోమేశ్వరబాబు 


ఇ : - ల్ల 
మధ్యమ నౌళి - జంగం సోమేశ్వరేబాబు 








ఏకపాద ఊర్థ్వ హస్తాసనము 





ఉ[షాసనము 





| 


వృక్చికాసనము - 1వ భంగిమ జంగం. శ్రీనివాస చ(కవ 
హస్తోత్తిత లంబకోణాసనము - (శ్రీనివాస చ(కవర్తి 





వృశ్చికాసనము - శివ భంగిమ జంగం (శ్రీనివాస చ(కవర్తి 





ద్విపాద (గ్రీవ నమస్కారాసనము 








ఏక పాద (గీవ ఉత్తితాసనము 





ఏకపాద (గ్రీవ పశ్చిమోత్తాసనము. 





హస్తోత్తిత ఊర్థ్వ పద్మాసనము - (శ్రీనివాస చక్రవర్తి 





భూమ్యాసనం - సమాంతరపాదాసనము 





భూమ్యాసనం - సమాంతరపాదాసనము 





ఉదర వ్యాయామము - 1 


త వచనా నానా 





ఉదర వ్యాయామము - శ 





ఉదర వ్యాయామము _-ర్రీ. 





ఓం మిత్రాయనమః లేక భాస్కరాయనమః 





ఓం మితాయనమః 





ఓం మితాయనమః 





138 ఆసనములు యోగ - సక్యదర్శనయు 


ఈ ఆసనాన్న ఇంకా కొంచెం పెంచవచ్చును. మోకాళ్ళ దగ్గర వంచి పాదాలను 
పైకి లేపి తలను వెనుకకువంచి పాదాలతో తలవెనుక భాగమును స్పర్శించాలి. నడుము 
చాలా వరకు వంగి తేనే గాని ఇది సాధ్యం కాదు. మధ్య వయస్కులు , వృద్దులు దీనిని 
ప్రయత్నం చేయనవసరం లేదు. యువకులు విద్యార్థులు చేయవచ్చును. నడుమును 
బాగుగా వంచాల్సియుంటుంది ఈ ఆసనంలో. నడుములోని కండరాలకు ఫ్థితి స్థాపక 
శక్తి పెరుగగలదు. వెన్నుపాము వంగుట చేత నాడీ మండలం ఉద్వేగం చెందుతుంది. 
పొట్ట దగ్గర నడుము వెనుకకు వంగుట చేత ఉదరంలో ని జీర్ణ అవయవాలు తీవ ఒత్తిడికి 
గురి కాబడి మంచి శక్తిని రక్త ప్రసరణాన్ని ఎక్కువ పొందగలవు. మల బద్ధకం పోగలదు. 
మలవిసర్హన సాఫీగా సాగుతుంది. ఆరోగ్యం పటిష్ట మొనర్భబడుత్తుంది. రోజుకు 
మూడు సార్దు చేయాలి. సంవత్సరానికి 6 సారు. 


6. శలభాననం : శలభమనగా మిడత. ఈ ఆసనం మిడతను పోలినందున దీనికాపేతు 
వచ్చినది. 


విధానం : పొట్ట మీద బోర్తగా పండుకోవాలి. కాళ్ళను చాచాలి. చేతులను 
వెనుకకు ముడ్డి ప్రక్కగా నుంచాలి. అరచేతులను నేలకు ఆనించి కాళ్ళను పైకి లేపాలి. 
నడుం కూడా లేవాలి. ఈ ఆసనం చేయటంలో కొంత అనుభవం రావాలి. చేసిన 
కొలదీ కా భు బాగా పైకి లేచి టొమ్మును కూడ లేపవచ్చును. అందరూ ఈ ఆసనం 
వేయలేరు. విద్యార్థులు, యువకులు - సన్నగానుండి చురుకుగానున్నయెడల ఈ 
ఆసనం ఒక నెలలో రావచ్చును. 10 సంవత్సరాలనుండి అభ్యాసం చేస్తే 2,3 
సంవత్సరాలకే పూర్తిగా వేయగల్లుతారు. ఈ ఆసనం వలన ముఖంలోకి రక్తం బాగా 
వచ్చును. ముఖంలోని అన్ని ఇంద్రియాలు పరిశుద్ధం చేయబడతాయి. రక్త ప్రసరణ 
బాగా జరుగుతుంది. రోజుకు మూడు సార్టు ప్రారంభించి, సంవత్సరాంతానికి 6 
సార్హు వేయాలి. 


9. ధనురాననం : ఈ ఆసనం ధనుస్సు లాగానుండుట చేత దీనికాపేరు వచ్చినది. 


విధానం : పొట్టపై బోర్డా పండుకొని మోకాళ్ళను వంచి చేతి వ్రేళ్ళతో కాలి వ్రేళ్ళను 
పట్టుకొని తొడలను కొొంచెంపైకీ లేపి ఆ "వయ్మును కూడ లేపి ముఖమును 
సాధ్యమైనంతవరకు ఆకాశంలోకి చూచునట్ల్టు లేపి వర్తులాకారంలోకి శరీరాన్ని తీసికుని 
రావాలి. దీనిలో నడుము వంగుతుంది, పొట్టలోని కండరాలు జీర్ణాంగములు విశేష 
ఒత్తిడికి గురికాబడి ఎక్కువ రక్త ప్రసరణం జరుగుట వలన శక్తిమంతం కాగలవు. 
వెన్నుపాముకు మంచి ఆరోగ్యాన్నివ్వగలదు. వెన్నుపాము వంచుట చేత నాడీమండలం 
శక్తిమంతమగును. 





యోగ - నత్యదర్శవము 139 


ఏ ఆసనంలోనైనా వెన్నుపాము వంగుట అనేది జరిగితే దానిలోని నాడీమండలం 
ఉద్వేగం పొంది ఎక్కువ రక్తప్రసారం పొంది శక్తిమంతమగును. దీర్జాయువుకు 
కారకమవుతుంది. 


ఈ ఆసనం వేయుట తేలిక. అతి కష్టం కూడ. నడుమును ఎంత వంచితే 
._ అంతమంచిది. బాలలు బాగా చేయగలరు. యువకులు విద్యార్థులు ఒక సంవత్సరంలో 
ఫొటోలో చూపినట్లుగా చేయగలరు. మంచి అభ్యాసం కావాలి. ఈ ఆసనం వలన 
జీర్ణ మండలంలోని భాగాలన్నీ శక్తిమంతమై ఆరోగ్యాన్ని అభేద్యంగా తీర్చి దిద్దగలవు. 
ఆసనాల వలన ఆరోగ్యం పటిష్టతమవుతుంది. 
10. చృక్రాననం : ఈ ఆసనం చక్రాకారంలో యుండుటచేత దీనికా పేరు వచ్చినది. 
విధానం : వెల్లకిలా పండుకొని అరచేతులపైన అరికాళ్ళపైన భారం మోపి పొట్టును 
నెమ్మదిగా పైకి లేపి నడుమును సాధ్యమైనంతవరకు చక్రంలాగా వంచాలి. మొదట్లో 


కొంచెం కష్టముగానుండును. అభ్యాసం చేసిన కొలదీ, నడుము వంగిన కొలదీ చక్రం 
మాదిరిగా ఆసనం వచ్చును. 


నీవు చేసే ఆసనాలు సరిగానున్నదీ లేనిదీ నీకు తెలియాలంటే ఒక పెద్ద 
నిలువుటద్రము (షుమారు 5 అడుగుల ఎత్తు 18 అం॥ వెడల్పు) ముందు ఆసనాలు 
వేస్తూ నీభంగిమలను నీవు గమనించితే నీకు ఎంత వరకునైపుణ్యం వచ్చినదీ, నీవు ఏయే 
తప్పులు చేస్తున్నదీ నీకు కనుపించుతుంది. నీ తప్పులను నీవే దిద్దుకొన నీలగును. 
వీలయితే అద్దం తెచ్చుకొనుట మంచిది. లేని యెడల (డ్రెస్సింగ్‌ అద్దం ముందైనా 
వేయవచ్చును. అదీ లేకపోతే నీ మనస్సే నీకు ఒక అద్దంగా చేసికొని ఎప్పటి కప్పుడు 
జాగ్రత్తగా పరీక్షించుకొంటే నీతప్పులు నీకు అవగతం కాగలవు. ప్రారంభంలో రోజుకు 
మూడు చొప్పున సంవత్సరాంతానికి 6 చొప్పున వేయాలి. 


11. పశ్చిమోత్తాననం i 


విధానం : కాళ్ళను చాచి కూర్చొని కాలి వ్రేళ్ళను చేతులతో పట్టుకొని నడుము 
వంచి ముఖమును మోకాళ్ళపై ఆనించి మోచేతులను నేలకు ఆనించాలి. మోకాళ్ళు 
లేవకూడదు. కాళ్ళు వంగకుండ చాచి వుంచాలి. దీనిలో పొట్టు విపరీతమైన ఒత్తిడికి 
గురి అవుతుంది. బీర మండలం శక్తిమంతంగా మారుతుంది. 


ఆసనాలు అన్నీ మలబద్ధకాన్ని దూరం చేయగలవు. మలబద్ధకం కే 
మల విసర్తన సాఫీగా జరిగితే విషములు శథీరమునుండి బయటకు పోవుట చేత ఆరోగ్యం 
గట్టిగానుండ గలదు. ఆసనాలు ప్రతి ఒక్కటీ ఏదో రకంగా ఉపయోగపడి ఆరోగ్యాన్ని 





140 యోగ - నత్యదర్శనము 
పటిష్టం చేయగలదు. ఆసనాలలో ఒకటి ఎక్కువ ఒకటి తక్కువ అని అంచనా 


వేయరాదు. దేని విశిష్టత, (ప్రాముఖ్యం, ప్రయోజనం దానిదే. అందుచేత ప్రతి ఆసనాన్ని 
ఎంతో శ్రద్ధగా వేయాలి. మొదట్లో మూడు సారు, సంవత్సరాంతానికి 6 సార్లు వేయాలి. 


12. మయూరాననం : మయూరమనగా నెమలి. ఈ ఆసనం నెమలిని పోలియుండుట 
చేత దీనికాపేరు వచ్చినది. 


ఇది చాలా కష్టమైన ఆసనం. అంత తేలికగారాదు ముఖం ఒక్కోసారి 
గాయమవుతుంది. అందుచేత ఈ ఆసనం వేసేటపుడు వెడల్రైన'దిండును ముఖం 
దగ్గర నేలపై పెట్టుకోవాలి. 

విధానం : బోర్తగా పండుకొనాలి. రెండు అరచేతులను నేల మీద ఆనించి 
మోచేతుల దగ్గర వంచి మో చేతులను పొట్ట క్రిందుగా పోనిచ్చి ముఖమును ముందుకు 
పోనిచ్చి నేలకి ఆనించివున్న కాలి వ్రేళ్ళను నెమ్మదిగా పైకి లేపాలి. కాళ్ళు, నడుము, 
తల ఒక సరళ రేఖగా వచ్చి శరీరభారమంతా మోచేతులపైన అరచేతులపైన పడుతుంది. 
(Balance) తుల్య స్థితిని సాధించటానికి చాలా నెలలు పట్టువచ్చును. ముందుకు 
పడిపోవటం జరుగుతుంది. చురుకుతనమున్న విద్యార్థులు ఒక వారంలోనే 
నేర్చుకోగలరు. ఏమైనా అభ్యాసం చేసి పూర్తి నైపుణ్యాన్ని సాధించాలి అందరు. 


ఏ ఆసనంలోను లేనంత ఒత్తిడి ముఖంపై ఈ ఆసనంలో కలుగుతుంది. 10 
సెకండ్లలో రక్తం చిమ్మినట్టుగా ముఖమంతా ఎజ్జబారును. కనుగ్రుడ్డు ఎజ్జబడును. 
కంటి దోషములు ఏవైనా యుంటే పోగలవు. అలాగే ఇతర భాగాలకు కూడ. 

పొట్ట కండరాలు, జీర్ణమండలం మోచేతులపైనుండుటచేత అవి ప్రత్యక్షమైన 
ఒత్తిడికి గురికాబడును. రక్తప్రసరణ బాగుగా జరుగును. 


13. యోగమ్ముద : ఇది ఆసనం కాదు. కాని ఆసనం మాదిరిగా నుంటుంది. 
ఆరోగ్యానికి చాలా మంచిది. ఈ ముద్రలో మనస్సును (పీరేపించుట జరుగుతుంది. 


విధానం ః పద్మాసనంలో కూర్చుని, రెండుచేతులను, వెనుకనున్న వెన్నుపూసకు 
ఆనించి బంధించి, నడుమును నెమ్మదిగాముందుకు వంచి ముఖమును నేలకు 
తాకించాలి. అరనిమిషముంచితేచాలును. మూడుసార్థు చేయాలి. సంవత్సారాంతానికి 
6 సార్టు చేస్తే చాలును. | 


14 ఉడ్యాన బంధ ఇది కూడ ఆసనంకాదు. కాని ఆసన పోలిక యున్నది. ఇది 
అన్ని ఆసనాలకంటే.ఎక్కువ ప్రయోజకతను చేకూర్చును. 





యోగ- నత్యదర్వనము 141 


విధానం : పద్మాసనంలో కూర్చుని రెండు అరచేతులతో మోకాళ్ళను పట్టుకొని 
పొట్టను వెన్నుపూసను తాకునట్టుగా లోపలికి అక్కళించాలి. ఆభ్యాసం చేసిన కొలదీ 
పొట్ట లోపలికి వెళ్ళినట్టు కనుపించును. పొట్టలోని క్రొవ్యు కరిగిపోతుంది. లోపలికి 


. అక్కళించుట వలన జ్లీర్ణమండలం ఒత్తిడికి గురి కాబడుతుంది. ఉడ్యానఅంటే 
పైకి లేవటం అని అర్థం. అంతశ్ళక్తులు పైకి లేచినట్లగును. పెద్దప్రేగు, చిన్న (ప్రేగు . 
బాగా ఒత్తిడి కిగురి చేయబడి వెన్నుపూసను అంటుకున్నట్టుగా లోపలికి అక్కళించుటు 
వలన జ్లీర్ణ మండలం చురుకుతనం కావించబడుతుంది. జీర్ణముకాని వరయ 
ఏదీ యుండదు. విషాన్ని కూడ జీర్ణం చేసికోగలదీ విధానము. 


15. ఫూర్దమక్ష్యేందాననము : దీనిలో పాదమును గుదస్థానం క్రిందుగా పెట్టకుండా 
పైకి లేపి తొడ మీద పెట్టాలి. ఇది చాలా కష్టము. నడుము బాగా మెలి తిరగాలి. 
అభ్యాసం చేసినప్పుడు కష్టం ఆర్థమవుతుంది. అభ్యాసం చేస్తే వస్తురది. బాలురకు 
విద్యార్థులకు యువకులకు త్వరలో ఒక నెలలో రావచ్చును. 50 సం. లు దాటిన 


వారికి 5,6 నెలలు పట్టువచ్చును. ఈలఅసనం ప్రతి రోజు చేస్తూ యుంటే నైపుణ్యం 
తప్పునిసరిగా హలం 


16. ఉృష్టాననము: ఉష్ట్రము అనగా ఒంటె. ఈ ఆసనము ఒంటెను పోలియుండుట 
చేత ఆపేరు వచ్చినది. మోకాళ్ల పై భారము మోపి కాలి ద్రేళ్లను వెనుక నేలకు ఆనించి 
తొడలను నిటారుగానుంచి నడుమును వెనుకకువంచి చేతులతో పాదముల ప్రక్కన నేలను 
ఆనించి మెడను వెనుకకు వంచుట. ఈ "ఆసనంలో ఉదరకండరాలు, మెడ కండరాలు 
తీవ్ర ఒత్తిడికి గురి చేయుబడుట వలన అధిక శక్తిని పొందగలవు. 


క 7.వృశ్చికాననము : ఈ ఆసనము వృశ్థికమును (తేలు) పోలియుండుట చేత 
దీనికా పేరు వచ్చినది. తేలుకొండిని పైకి లేపినచందంగా ఈ ఆసనముంటుంది. 


విధానం ః మోచేతుల వరకు నేలకు 15 అం॥ దూరంలో ఆనించి దండ చేతులు 
లంబ కోణములో నిలిపి, ముడ్డిని / ఆకారములో పైకి లేపి నడుము తొడలు కాళ్లు 
పైకి లేపి నడుమును తలవైపుకు వంచి మోకాళ్ల దగ్గర కాళ్లను వెనుకకు వంచి లేపిన 
తలపై కాలి వేళ్లను ఆనించాలి. ఈ ఆసనం సర్కసు ఫీటుగా కనుపించినా చాలా 
మంచిది. శరీరము యొక్క స్థితి స్థాపక శక్తిని తెలియజేయును. చూడటానికి చాలా 
ముచ్చటగా నుంటుంది. చురుకైన విధ్యార్థులు ఒక నెలలో దీనిని చేయగలరు. 30 
సంవత్సారాల వయస్సు దాటిన తర్వోత నేర్చు కోవటం అవసరం ముండదు. 


442 ఆసనములు యోగ - నత్యదర్వనము 


18. అర్థమత్సేదాననము : ఈ ఆసనమును మత్స్యేంద్రుడను యోగి వేయుట చేత 
దీనికి ఆపేరు వచ్చినది. 


విధానం : నిటారుగా కూర్చుని కుడిపాదమును ముడ్డి క్రిందకు పెట్టి ఎడమ 
పాదమును కుడి తొడ ప్రక్కగా నేలపై ఆనించి కుడి చేతిని భుజాన్ని,.రొమ్మును ఎడమ 
మోకాలికి రెండవవైపుగా పోనిచ్చి కుడి చేతిని వంచి ఎడమపాదం వ్రేళ్ళను తాకాలి. ఎడమ 
చేతిని నడుముకు కుడి భాగాన ఉంచాలి. ఈ ఆసనంలో నడుము వంగుతుంది. 
వెన్నుపాము ప్రక్కకు వంచబడుతుంది. ఇంతవరకు వచ్చిన ఆసనాల్లో వెన్నుపాము 
రెండు వైపులకు వంచబడినది. దీనిలో వెన్నుపాము ప్రక్కకు మెలి తిరుగుతుంది. 
అందుచేత ఈ ఆసనంలో వెన్నుపాము మెలి తిరిగినందువలన ఒత్తిడి కల్లి 


క్రొత్తప్రదేశాలలో రక్త ప్రసరణ, నాడీమండల చలన వేగము ఎక్కువగును. పాదముల . 


మార్పిడితో భిన్న రీతిలో రెండవ ఫొటోలో ఉన్నట్లు ఆసనం వేయాలి. దీనిని 
అర్థమత్స్యేం ద్రాసనమని అంటారు. 

19. ఏకపాద్యగీవ వశ్చిమోత్తానాననము: పేరు చాలా పొడవుగానున్నది. పేరులోనే 
ఆసనం అర్థం ఇమిడియున్నది. ఒక పాదమును ( ఏకపాద) మెడ{ (గీవ) పైకి పోనిచ్చి 
రెండవ కాలును నేల మీద చాచి ముఖంతో మోకాలును ఆనించి ( పశ్చిమోత్తానాసనం 
లోవలౌ) రెండవ భాగపు చేతిని నేలకు ఆనించిన పాదము మీదుగా పోనిచ్చి నేలను తాకి 
మరియొక చేతిని నడుముకు చుట్టాలి. కుడి కాలి పైన ఎడమచేతిని, ఎడమ కాలిపైన 
కుడి చేతిని పోనివ్వటం, రెండు విధాలుగా చేయోలి. రోజుకు రెండు సార్షు 
ఆరంభంలోను, సంవత్సరానికి 4 సారు చేయాలి. 


20. నౌళ్ళ్వక్రియ : క్రియలు ఆరు. నౌళి క్రియ వాటిలో ఒకటి. ఈ క్రియను తప్పుని 
సరిగా అందరూ నేర్చుకోవలసిన అవసరం చాలా ఉన్నది. ఈ క్రియ జ్లీర్ణమండలాన్ని 
ఉద్ధుతము చేయును. కల్మషములను నివారించును. విషములను కూడ జీర్ణము 
చేయగలదు. 


విధానం : నిటారుగో నిలబడి అరచేతులను మోకాళ్ళపై ఆనించి కొంచెము ముందుకు 
వంగి పొట్టను లోపలికి అక్కళించి పొట్టలోని మధ్య కండరాలను అప్పడాల కర్రను 
అతికించినట్టుగా కనపడే విధంగా ముందుకులాగి, (ప్రక్కకండరాలను లోపలికి 
సోనివ్వాలి (ఫోటోలో చూడనగును). నేర్చుకోవటం అంత సులభంకాదు. పొట్టు 
ఎత్తుగానున్నవారికి అసలు రాదు. క్రొవ్వు బాగా ఉన్నవారికి కూడరాదు. విద్యార్థులకు 
ఒకటేరెండు వారాలలో వచ్చును. ఉత్సాహంగా నేర్చుకోవాలి. దీనిని మొదచ్నో రోజుకు 





మ టకా సిరలు కారాక రండ. అలా శాలుతాడాం లా: 
దాం వక తా. ఫక్వతాతయచా మలచేరడరటెకీ 


యోగ- నత్యదర్శనము 143 


3 సార్దు చేయాలి. సంవత్సరాంతానికి 6 సార్టు చేయాలి. 


నౌళి రెండు రకాలు, దక్షిణ, వామ నౌళి అని. నిటారుగా అప్పుడాల కర్ర మాదిరిగా 
' పొట్ట మధ్యలో ఉన్న కండరాలలో ఒక సగ భాగాన్ని అలాగే యుంచి రెండవ భాగాన్ని 
లోపలికి అక్కలించుట. కుడివైపు భాగాన్ని అట్టి పెడితే దక్షిణ నౌళి అని, ఎడమ భాగాన్ని 
అట్టి పెడితే వామ నౌళి అని అంటారు. రెండు వైపుల ఒక్కొక్క సారి 2 సార్టు చేయాలి. 
సంవత్సరాంతానికి 4 సారు చేయాలి. 


వౌళిచలనం : ఇది ఫొటోకు అందదు. వీడియో తీ స్త స్తష్టంగా కనుపించుతుంది. 
అప్పుడాల కర్రగా వున్న కండరాలను గిరగిరా (త్రిప్పటాన్న నౌభి చలనం అంటారు. 
గడియారపు ముళ్ళు తిరిగిన క్రమంలో ఒకసారి, వ్యతిరేక క్రమంలో మరోసారి త్రిప్పాలి. 
ఒక గుక్కలో (అనగా ఊపిరి బిగపట్టగల్గినంతవరకు) పదిలేక 15 సార్టు త్రిప్పగలగాలి. 
కాలం గడిచే కొలదీ సంవత్సరాంతానికి 60, 70 సార్గు త్రిప్పవచ్చును. రెండు 
పద్దతుల్లోను త్రిప్పాలి. అలా రెండు సార్టు ప్రారంభంలోను సంవత్సరాంతానికి 4 సార్లు 
చేయాలి. ఈ క్రియల వలన పొట్ట బయట వున్న కొవ్వు, ప్రేగులకు అంటియున్న 
క్రొవ్వు కరిగిపోవును. ఆకలి బాగా వేయును. జ్లీర్ణమండలం చాలా బాగా పని చేయును. 

నౌళి చలనం ప్రతి యువకుడు, విద్యార్థి ప్రతి రోజు చేయుట చాలా మంచిది. ఆరోగ్యం 
చాలా బాగా పటిష్టమవగలదు. చాలా కఠినమైన ఆహారం కూడ జీర్ణము కాగలదు. 

విషాన్ని కూడ జీర్ణం చేసికోవచ్చని బుషుల భావం. 


21. వివరీత పొదళిరన్సుర్థాననము : 


విధానము: ఇది భుజంగాసనం యొక్క చివరి దశ. దీనిలో మెడ చాలా వంగుట 
చేత లోన ఉన్న పేరా థైరాయిడు గ్రంథులు విశేష ఒత్తిడికి గురికాబడి ఎక్కువ రక్తమును 
పొంది శుద్ధి కొనించబడును. దీనిని బాలలు 10సం.నుండి 18సం. లలో వారు 
అభ్యాసము ప్రారభించితే 6నెలలలోపుగా శరీరము స్వాధీనములోనికి వచ్చి ఆసనంలో 
పూర్తి నైపుణ్యం పొందవిలగును. 30 సం.లు దాటిన వారు అభ్యాసము చేయనవసరం 
లేదు. మెన్నిముక బాగుగా వంగుట వలన వెన్నుపాము విశేష[శ్రమకు గురి కాబిడి నాడి 
శుద్ధి, నాడి స్పందనా నిశితత పొందగలదు. బహుళప్రయోజనకారి ఈ అసనం. 
నిత్యాభ్యాసము ద్వారానే ఆసన ప్రావీణ్యము సాధ్యమగును. ఒక్కరోజులో గాని 
ఒక్కనెలలోగాని రాలేదని నిరాశచెందకూడదు. దృఢసంకల్పంతో నిత్వాభ్యాసంతో 
నైపుణ్యం పాందనగును. 


144 . యోగ - నత్యదర్శనము 





22. బద్ధ వద్మాననము : _ 


విధానము : పద్మాసనములో కూర్చొని రెండు చేతులను వెనుకకు పోనిచ్చి 
కుడి చేతితో కుడిపాదమును అంటుకొనాలి. 'అలాగే ఎడమ చేతితో ఎడమపాదమును 
అంటుక్‌ నాలి. పొట్టు ఉన్నవాళ్లకు ఈ ఆసనంరాదు. నడుము సన్నబడాలి క్రొవ్వు 
వుంటే దానిని కరిగించినపుడు ఈ ఆసనము సులభమగును. ఈ ఆసనంలో 
జ్వీర్మమండలం యావత్తు విశేష ఒత్తిడికి గురిచేయబడుటవలన రక్తవృద్ధి, శుద్ధి పొంది 
బలం పొందగలదు. 


23. వీకపాద ఊర్ణ హస్తాననము :- 


విధానము ; నిటారుగా నిలబడి ఎడమకాలును వెనుకకులాగి దానిని ఎడమ 
చెతితో పట్టుకొని ఒక చక్రాకారాన్ని తీసికొనిరావాలి. కుడిచేతిని 45° ఊర్చ్వముగా 
పోనిచ్చి అరచేయి భూమిని చూచునట్టు చేయాలి. ఒక పాదముపై నిలబడిచేయాలి. 
శరీర తుల్యస్టితి పొందాలి. దీనిలో జ్లీర్ణమండలం కొంచెము శక్తివంతమగును. 
పాదమలు, హస్తములు మార్చి రెండు రీతులలో చేయాలి. పైకి లేచిన కాలు చేయి 
దాదాప చక్రాకారములోనుండాలి. 


24. ఏపాదగగ్రీన ఉత్తి తొనన : 


నిధానము : రెండు కాళ్లను చాచి కూర్చోవాలి. ఒక పాదమును మెడపైకి 
పోనివ్వ. రెండవ కాలు తిన్నగా ఉండాలి. రెండుచేతులపైన భారము మోపుతూ 
శరీరాన్ని పైకి లేపాలి. కాలు వంగకూడదు. కాలుగూడా పైకి లేవాలి. కాని ఒకే సరళ 
రేఖలో భూమికి సమాంతరముగానుండాలి. భుజకండరాలు, ఉదరకండరాలు 
బలపడ॥లవు. 


25. కుష్టుటాననము. కోడిని పోలియుండుటచే దీనికి ఆపేరు వచ్చినది. 


'ధానము : పద్మాసనంలో కూర్చొని రెండు చేతులను మోకాలు ప్రక్కగా తొడ, 
పిక్కలమ్యుగా పోనిచ్చి నేలకు ఆనించాలి. రెండు అరచేతులపైన శరీరభారాన్ని మోపుతూ . 
శరీరాన్నిపైకి లేపాలి. తొడలలో క్రొవ్వు ఉంచే చేతులు క్రిందకు పోవటానికి ఖాళీ 
ఉండదు అందుచేత తొడలలోని క్రొవ్వును కరగించితేగాని ఈ ఆసనం సాధ్యపడదు. 





యోగ - నత్యదర్శనము 145 


26. ద్వొపొద (గ్రీవ నమస్కారాననము : 

విధానము : కూరని పొదమును మెడపైకి పోనివ్వాలి. రెండవ పొదమును 
కూడ మెడ పైకి తీసికొని వచ్చి మొదటి పాదంపైన మోపాలి. రెండు అరచేతులతో 
నమస్కారం పెట్టాలి. నిశ్చలప్టితి కష్టమగుట, పడిపోవుట జరుగును. అభ్యాసం చేస్తే 
నిశ్చల స్టితి వస్తుంది. రెండుపాదములు మెడను క్రిందకు వంచును. కాని సాధ్యమైనంత 
వరకు మెడను పైకి లేపాలి. బ్యాలన్సు తప్పి పడిపోవటం జరుగుతుంది. ఈ ఆసవంలో 
జ్లీర్థ్ణమండలం ఎక్కువ ఒత్తిడికి గురిచేయబడును. మంచి ఫలితము పొందును. 


27. భూమ్యూననము: నమాంతరపాదాసనము. ఈ ఆసనం చాలా కష్టము. ఏ పిల్లలకు 
ఒక నెలలో రావచ్చును. బాలికలకు ఇంకా తొందరగా వస్తుంది. 


విధానం : రెండు పాదములను దగ్గర జేర్చినిలబడాలి. రెండు పాఠాలను 
కొంచెము కొంచెముగా ఎడమ జేయుట నేర్వాలి. అలా నెమ్మదిగా అభ్యాసము చేస్తే 
కొంతకాలానికి రెండు పాదములు - రెండు తొడలునేలకు ఆనుకుని సమాంతయుగా 
నుండగలవు. తొడలలోని స్రితి స్థాపక శక్తి విన్యాస శక్తి మిక్కుటముగా పెరుగగుదు. 
తొందర పడితే ఎముకలు, కీళ్లు తొలగిపోయే ప్రమాదము కలదు. నెమ్మదిగా, ఓపితో, 
పట్టుదలతో చేస్తే ఏ ప్రమాదము ఉండదు. ఈ ఆసనం చూడటానికి మూటగా 
ఉంటుంది. సర్కసు వాళ్లు చేసేవి ఇలాగే ఉండును. ఆరోగ్యానికి, విన్యాసకక్తివృద్ధికి 
తోడ్పుడగలదీ ఆసనం. 


28. హస్తోత్తిత ఊ్ళర్లసద్మాననం గ్‌ 


విధానం: పద్మాసనంలో కూర్‌ నాలి. ముందుకువంగి రెండు అరమేులను 
నేలకు ఆనించాలి.- నడుమును నెమ్మదిగాపైకి లేపాలి. క్రమేపి నడుమును నిఠారుగా 
తెచ్చుకోవాలి. పద్మాసనంలోని మోకాళ్లు నేలకు ఆనాలి. నెమ్మదిగా మోకాఖు నేల 
నుండి వేరు చేసి పైకి లేపాలి. చాలా కష్టమైన ఆసనము. ఎన్నో సారు పడిగీవటం 
జరుగుతుంది. ఎక్కువ చురుకుతనం, విన్యాసశక్తిగల బాలలు ( 10 సం. పైబడినారు), 
యువకులు (25 సం.లోపువార్సు) దీనిని వేయవచ్చును. 30 సం.లు దాళనవారు 
వేయరాదు. శరీరంలో బ్యాలన్సు సమతల నిశ్చల ఫ్ర తెచ్చుకోవాలి. చూ(టానికి 
అందంగా ఉంటుంది. శరీరరము చురుకుతనం పొందగలదు. ఆరోగ్యానికి తసరం. 


146 యోగ- నత్యదర్శనము 


29. హస్తోత్తిత లంబకోణాననము : ఈ ఆసనాన్ని, హసోత్తిత ఊర్ద్వ పద్మాసనాన్ని 
ఎంతో పట్టుదలతో అభ్యసించా లి. 10 సంవత్సరములు దాటనతర్వాత 25 
సంవత్స రములలోపు నేర్వాలి. అనేక పర్యాయములు బ్యాలన్సు కుదరక పడిపోవటం 
జరుగుతుంది. గోడ ప్రక్కన చేస్తే వెనుకకు పడిపోకుండా గోడ ఆపుతుంది. దెబ్బలు 
తగులవు. అభ్యాసకులు గురువు సాయంకాని లేక మరియొకరి సాయంగాని తీసికొని 


చేయాలి. త్వరలో అనగా ఒక సంవత్సరంలోపుగా నేర్వవచ్చును. 
30 
ఉదర వ్యాయామం : 4 ఫోటోలు ఇవ్వబడినవి. బల్లకు కొలతలు ఇవ్వబడినవి. 


బల్లకు ఒక చివర ఇనుపకడ్డీని ఆర్కులాగ వంచి సం ధింపజేయాలి. బల్లచినరి అంచునకు 
6 అంగుళములలోపుగా ఆర్కును బిగించాలి . 


ఆర్ములోన పాదములను దూర్చిపైకి లేచి మోకాళ్లను ముద్దు పెట్టుకొనుభంగిమ 
ఒకటి. ఆర్కును చేతులతో పట్టుకొని కాళ్లనుపైకి లేప, ఆర్కును దాటి నేలను ఆనించుట 
రెండవ భంగిమ. ఇది మొదటి భంగిమ కంటె ఎక్కువ శ్రమతో కూడుకొని యున్నది. 


ఈ పై రెండు వ్యాయామాలు.చేసేటప్పుడు ఊపిరిని ఎక్కువగా పీల్చటం 
చేయాలి, దీనివలన ఊపిరితిత్తులకు కూడ మంచి వ్యాయామము జరుగును. 
ఇట్ట పరికరము ప్రతి ఇంటిలోను అవసరం. కూటుంబ సభ్యులందరు 
చేయవచ్చును. పోటీకూడ పడవచ్చును. మంచి సాధన అనుభవం వచ్చిన తర్వాత 
అనగా షుమారు ఒక సంవత్సరం తర్వాత బల్ల చివర ఉన్న కొక్కెములను కిటికీ చువ్వలకు 
తగిలించి సమాంతర స్థితి నుండి క్రమేణా పైకి లేపివ్యాయామం రెండు విధాలుగా 
చేయాలి. లంబకోణము - అనగా బల్లనుపైన తగిలించి వ్రేలాడు స్థితిలో కూడ 
వ్యాయామము చేయవచ్చును. ఎంతో అనుభవం, శక్తిగల యువకులు మాత్రం 
చేయవచ్చును. కోణాలను 10 డిగ్రీల వరకు క్రమేపీ పెంచుకొంటూ పోవాలి. ఈ 
విధంగా వ్యాయామం చేసినందువలన ఉదర కండరములు బలపడి పంబర పనస 
తొనలుగా మార్చుచెంది సుందరంగా కనుపించును. ప్రేగులలోపల, బయట 
'అంటియున్న క్రొవ్వు అంతా కరిగి పోతుంది. జ్లీర్ణమండలం శక్తిమంతమగును. 


యోగ - నత్యదర్శనము 147 


' 





మార్యనమన్శా లాలు 


సూర్యునికి 12 పేర్లు సంస్కృతంలో కలవు. ఆ పేర్లు అర్జాలను బట్టి 12 
విధాలుగా సూర్యునికి నమస్కరించుతూ శరీరాన్ని త్రిప్పాలి. వీటినే సూర్యనమస్కారాలు 
అని అంటారు. 


1. మిత్ర (స్నేహితుడు) 2. రవి (తేజోవంతుడు) 3. సూర్య (కదిలించే 
వాడు) 4. భాను ( ప్రకాశించువాడు) 5. ఖగ (ఆకాశగామి) 6. పూష (పోషకుడు) 
7. హిరణ్య గర్భ (ప్రాణదాత) 8. మరీచి (వ్యాధి నివారకుడు) 9. ఆదిత్య ( అదితి 
పుత్రుడు) 10. సవిత (సృష్టి కర్త) 11. అర్క (పూజార్జుడు) 12. భాస్కర (వె 
ల్తురు.యిచ్చువాడు) అయా పేర్తకు తగినట్టుగా మంత్రోచ్చారణ చేసూ నమస్కారం 
చేయాలి. 

మంత్రాలు వరుసగా 1. ఓం మిత్రాయనమః 2. ఓం రవయేనమః 3. ఓం 
సూర్యాయనమః 4. ఓం భానవేనమః 5. ఓం ఖగాయనమః 6. ఓం పూష్టేనముః 
7. ఓం హిరణ్య గర్భాయనముః 8. ఓం మరీచియేనమః 9. ఓం ఆదిత్యాయనమః 
10. ఓం సవితాయనమః 11. ఓం అర్క్మాయనమః [2:56 భాస్కరాయనమః. 


ప్రతిమంత్రానికి ఓం అనే పదం చేర్చి ఉచ్చరించాలి. ఉచ్చారణ స్పష్టంగా 
నుండాలి. మంత్రము శక్తి గలది. మంత్రశక్తి ఉద్భవించుతుంది. సూర్యునికున్న 
తేజస్సులో కొంత సాధకుని ఆవరించుతుందని కర్తల అభిప్రాయం. ఈ సూర్య 
నమస్కారాలు ఎవరు రూపొందిచారో నిర్దారించటానికి ఆధారాలు కనుపించుట లేదు. 
ఎవరు రూపొందించినా ప్రతి మంత్రాన్ని పవిత్రంగా చూడాలి. 


ఈ మంత్రాలన్నీ 1. మంత్ర శక్తిని కలుగ జేయును. 2. మనస్సు యొక్క 
ఏకాగ్రతను కలుగ జేయును 3. శరీరరంలోని బాహ్య అవయవాలు చేతులు, కాళ్ళు, 
తొడలు, తౌమ్ము, నడుము, మెడ మంచి శ్రమకు గురి చేయబడి శక్తి మంతం కాగలవు. 
అట్లే అంతర్‌ అవయవాలు - ఊపిరితిత్తులు, గుండెకాయ, జ్లీర్ణవాహికలు పాట్ట, 
చిన్న (పీగు, పెద్దప్రేగు, కాలేయము మొదలగునవి (శ్రమకు గురికాబడి ఆరోగ్యాన్ని, 
శక్తిని పొందగలవు. 4. ప్రాణాయావుం వూదిరిగా పూరక కుంభక రేచక 
క్రియలుచేయుట వలన (ప్రాణాయామ శక్తి లభించగలదు. మొత్తంగా ఈ నమస్కారాలు 
నాలుగు విధాలుగా ప్రయోజనం చేకూర్చి పెట్ట గలవని బుషికర్తల భావం. దేశం అంతా 
ఇవి మంచి ప్రచారంలోనున్నవి. ఇవి అనుసరించిన, ఆరోగ్యంతోపాటు మనస్సును 


148 యోగ - నత్యదర్శథయు 





స్వాధీనం చేసికోగల శక్తి కూడ లభించుతుంది. ప్రతి విద్యార్ది, ప్రతి యువకుడు ఫీటిని 
తప్పని సరిగా చేయాలి. మొదటి సంవత్సరం అన్ని భంగిమల్లో ప్రతి రోజు 3 సార్డు 
చేయాలి. రెండవ సంవత్సరం వారానికి ఒక సారితోను, మూడవ సంవత్సరం నెలకు 
ఒకసారితోను సరిపెట్టుకొనవచ్చును. 12 భంగిమలు చేయటానికి ప్రారంభంలో 1 2 
నిమిషాలు పట్టవచ్చును. కాలం గడిచే కొలదీ కాల పరిమాణం తగ్గిపోతుంది. 2 
నిమిషాలకు అన్నింటినీ కుదించగల శక్తి సంపన్నుడౌతాడు సాధకుడు. 


ప్రతి మంత్రాన్ని కొంచెం బిగ్గరగా చెవులకు వినబడేటట్టుగా ఉచ్చరించాలి. 
తూర్పుకు తిరిగి నమస్కారం చేయాలి. 

విధానములు : 

1. ఓం మితాయనమః : మిద్రునికి (సూర్యునికి) నమస్కరించుచున్నాను. 
పాదములను దగ్గరగానుంచి నిటారుగా నిలబడి అరచేతులను దగ్గరగా జేర్చి నమస్కారము 

౧ ఇ “ఓ 

పెట్టాలి. ఇది సూర్యనమస్కారం. తూర్పునకు తిరిగి చేయాలి. బహిరంగ ప్రదేశములో 
క్రింద రగ్గుపఠచుకొని సూర్యోదయం మొదలయినపుడు సూర్యుని చూస్తూ చేయాలి. 
చెట్టు (క్రింద చేస్తే మంచిది. 

అరచేతులను కలిపి తిన్నగాపైకి లేపి తలపైగా ఉంచుతూ గాలి పీల్చుతూ 
(పూరక) మంత్రం జపించాలి. నడుము కొంచెము వెనుకకు వంచాలి. ఇది మొదటి 
సూర్యనమస్కారము. పూరించిన గాలిని 5 సెకండ్లు అట్టి పెట్టాలి. దీని అర్థం కుంభక్క 
5 సెకండ్లు ఉంచాలి. 


2. ఓం రవయేనమః : రవి అనే సూర్యునికి నమస్కరించుచున్నాను. మొదతి 
దశనుండి ఈ దశకు వచ్చేటప్పుడు గాలిని నెమ్మదిగా రేచించాలి. మొదటి దశపూార్తి 
అయిన తర్వాత గాలిని రేచించుతూ ముని వ్రేళ్ళమీదకు వచ్చి మామూలు స్థితికి రావా లి. 
రేచించిన తర్వాత బాహ్య కుంభకంలో 5 సెకండ్లు (అనగా ఊపిరితిత్తులు పూర్తిగా 
ఖాళీగా నుంచి) రెండవదశ ప్రారంభించాలి. గాలిని కుంభించి మంత్రోచ్చారణ నెమ్మది 
గా చేయాలి. ప్రతి భంగిమ లేక నమస్కారానికి ముందు గాలిని పూర్తిగా పీల్పాలి. 
(పూరకం చేయాలి) ఆ తర్వాత వముంత్రోచ్చారణలో రేచించటం జరుగుతూ 
యుంటుంది. పూర్తిగా రేచించిన తర్వాత బాహ్యకుంభకం, పూర్తిగా పీల్చిన తర్వాత 
అంతర్‌ కుంభకం - ఈ రెండు స్థీతుల్గొను 5 సెకండ్లు ఉండాలి. (ప్రతి నమస్కారానికి 
రెండు కుంభఃకాలు చేయాలి. 


యోగ- నత్యదర్శనము సూర్యనమస్కారాలు 149 


నమస్కారం చేస్తూ వెనుకకు వంగాలి. నడుమును వంచాలి. మరీ ఎక్కువ 
వంచరాదు, పడి పోయే ప్రమాదముంటుంది గనుక. వంగుట పూర్తి అయింది అంటే 
నమస్కారం పూర్తి అయిందని రెండవ దశ అయిపోయిందని భావం. 


౩. ఓం నూర్యాయనమః : సూర్యునికి నమస్కరించుచున్నాను. సూర్యుడు 

సమస్త జీవులను, సమస్త (గ్రహాలను కదిలించువాడు అని అర్హం. మంత్రోచ్చారణ చేస్తూ 
గాలిని నెమ్మదిగా రేచించుతూ నడుమును వంచి మోకాళ్ళ మధ్య ముఖాన్ని పెట్టి మోకాళ్ళు 
వంచాలి. చేతులను పాదాల ప్రక్కగా నేలకు ఆనించాలి. ఈ భావం శాస్త్రీయ 
(5016006) మైనది. సనాతనమైనది. మూడు వేల సంవత్సరాలనాటిది. మనబుషుల 
భావాలు చాలా వరకు శాస్త్ర) సమ్మతమైనవే అవటం మన ప్రాచీన సంస్కృతి యొక్క 
విశిష్టత, ప్రత్యేకతలను చాటుచున్నవి. కాళ్ళు నిటారుగా ఉండాలి. 


4. ఓం భానవేనమః: భానుడు అనగా కిరణములు గలవాడని ప్రకాశించువాడని 
అర్థం. ఈ మంత్రాన్ని జపించుతూ రెండు రకాలుగా ఈ నమస్కారాన్ని చేయవచ్చును. 
పైట్టతి నుండ ఎడమకాలును వెనుకకు లాగి కుడి కాలును మోకాలు వద్ద వంచి రొమ్ముకు 
ప్రక్కగా వుంచి, బొమ్మను వెనుకకువంచి ముఖమును ఆకాశంవైపుకు సూర్యుని 
చూచునట్లు పెట్టి, రెండు చేతులను వంచకుండా పాదమునకు ఇరువైపులా నేలను 
అరచేతులతో ఆనించాలి. మంత్రము పూర్తి అవుతుంది. రేచకము పూర్తి అవుతుంది. 
బాహ్యాకుంభ కం పూర్తి అవుతుంది. భంగిమము పూర్తి అవుతుంది. బాహ్యకుంభకం 
5 సెకండ్లు ఉంచాలి. ఇదే మాదిరిగా కాళ్ళను మార్చి చేయాలి. మరో భంగిమంలోను 
చేయాలి. 


4ఎ. ఇదే మంత్రం, కాని భంగిమం మారుతుంది. రెండు కాళ్ళు కలిపి వెనుకకు 
చాచి ముని దైళ్ళు నేలను తాకి రొమ్మును నిటారుగానుంచి, రెండు చేతులను తిన్నగానుంచి 
అరచేతులతో నేలను తాకి నడుమును వంచి మెడ సాధ్యమైనంత వరకు వెనుకకు వంచి 
ఆకాశంపైకి చూస్తున్నట్టుగా చేయాలి. 

ర. ఓం ఖగాయనథమః : ఆకాశగామియైన సూర్యునికి నమస్కరించుచున్నాను. 
రెండు అరచేతులను నేలకు ఆనించి చేతులు భూమికి లంబకో ణఅములోనుంచి రొమ్ము, 


తొడలు, కాళ్ళు ఒకే రేఖలోనుంచి కాలి వ్రేళ్ళను నేలకు ఆనించి మెడను క"ంచెంపైకి 
లేపి ఉంచాలి. 


150 సూర్యనమస్కారాలు యోగ - నత్యదర్శనము 


6. ఓం వూష్టేథయః : పోషక కర్ణ అయిన సూర్యునికి నమస్కరించుచున్నాను. 
దీనిలో సాష్టాంగ నమస్కారం చేయాలి. 8 అంగములు నేలను తాకాలి అని దీని భావం. 
ఈ భంగిమములో 1. ముక్కు 2. రొమ్ము 3,4 అరచేతులు 5,6 మోకాళ్ళు 7,8 
రెండు పాదాల ముని వేళ్ళు. ఈ భంగిమంలో ముడ్డిని కొంచెం పైకి లేపాలి. అరచేతులను 
నేలకు ఆనించి, మోచేతుల వరకు లంబకో ణములోనుంచాలి. 


7. ఓం హిరణ్యగర్భాయనమః : బంగారపు కాంతిని వెదజిమ్ము సూర్యునికి 
నమస్కరించుచున్నాను. 


ఈ భంగిమము భుజంగాసనమును పోలియున్నది. అదే మాదిరిగా చేయాలి. 


6. ఓం మరీభయేనమః : మరీచి అనగా కిరణములతో వ్యాధులను నివారించు 
వాడని అర్హం. మరీచి అయిన సూర్యునికి నమస్కరించుచున్నాను. ఈ భంగిమంలో 
ముడ్డినిపైకి లేపి కాలి వ్రేళ్ళను నేలకు ఆనించి, కాళ్ళను తిన్నగానుంచి నడుము, రొమ్మును 
ఏటవాలుగా నుంచి రెండు చేతులను తిన్నగా ఉంచి రెండు అరచేతులను నేలకు 
ఆనించాలి, శరీరము తిరగేసిన / ఆకారములోనుండును. 


.9. ఓం అదిత్యాయనమః : అదితికుమారుడైన ఆదిత్యునికి (సూర్యునికి) 
నమస్కరించుచున్నాను. 4 వ భంగిమం మాదిరిగా దీనిని చేయాలి. 


10. ఓం నవ్యితేనమ: సవితకు (సృష్టికర్త అయిన సూర్యునికి) నమస్కరించు 
చున్నాను. సూర్యుడు భూమండలంపై ఉన్న సకల జీవరాసులకు సృష్టి కర్త అని భావము. 
దీని భంగిమము 3వ దాని మాదిరిగా చేయాలి. 


11. ఓం అర్మాయినవుః : అర్కునికి (పూజార్జ్హుడైన సూర్యునికి) 
నమస్కరించుచున్నాను. సూర్యుడు పూజకు అర్హుడని బుషుల భావం. ఈ భంగిమము 
2వ బొమ్మ మాదిరిగానుంటుంది. 


12. ఓం భాస్కరాయనముః : భాస్కరునికి (వెలుగు ప్రదాత అయిన 
సూర్యునికి) నమప్కరించుచున్నాను. ఈ భంగిమము మొదటి బొమ్మ మాదిరిగా 
ఉంటుంది. 


యోగ- నత్యదర్శనము సూర్యనమస్కారాలు 151 


'సూర్య నమస్కారాలు శ్రద్ధతో చెయ్యాలి. మనస్పూర్తిగా చెయ్యాలి. అనగా 
వునస్సును ఎటూ పోనివ్వకుండా అనగా వునస్సు లోనికి వురో ఆలోచనను 
రానీయకుండా అయా భంగిమలపైన, మంత్రోచ్చారణపైన, ప్రాణాయామ రీతులపైన 
పూర్తిగా లగ్నం చేయాలి. ఈ నమస్కారాలకు విశేష ప్రాధాన్యత ఉన్నది. నాలుగు 
విధాలుగా ఉపయోగపడునని ముందుగానే వివరించబడినది. ఈ చతుష్రియలు 
ముఖానికి శరీరానికి ముంచితే జస్సు (పసాదొంచగలవని, ఆరోగ్యం అభేద్యంగా 
నుంచగలవని, మనస్సు ఏకా(గ్రతను పొంద గలిగేటట్టు చేయగలవని భావం. ఈ 
ననుస్కారాల ఫలితము యోగ ఫలితంగా మారుతుందనుటలో ఎట్టి సందేహములేదు. 


30 . క 
ఉదర వ్యాయామం (Abdominal Exercises) 


ఈ వ్యాయామం చేయుటకు బల్లనుపయోగించాలి. దాని కొలతలు - పొడవు 
ఏ 2.25 మీటర్లు, వెడల్పు : 25 సెం.మీ., మందం : 5 సెం.మీ., ఆర్కు 
(అర్హచం ద్రాకారము) ఎత్తు : 15 సెం.మీ. ఆర్కులోపల పాదములు పెట్టుకొనాలి. 

విధానము: ఆసనాలు, సూర్యనమస్కారాలు పూర్తి అయిన తర్వాత ఫొటోలో 
చూపిన బల్లపై పరుండి కాళ్ళను ఆర్కులోనికి దూర్చి చేతులను మెడ క్రింద పెట్టుక్‌"ని 
మోకాళ్లను వంచకుండా లేచి కూర్చొని మోకాళ్లను ముద్దు పెట్టుకొనేటట్టుగా నడుమును 
వంచుట. మరల మామూలుగా పండుకొని రెండవసారి అలాగే చేయాలి. ఈ విధంగా 
మొదటి రోజున 10 సార్టు క్రమేపి రోజుకు ఒకసారి ఎక్కువగా పెంచుకుంటూ 3 
నెలల్లో నూరుసార్జు చేయాలి. నూరుసార్జు చేయటానికి షుమారు 5 లేక 6 నిమిషాలు 
పట్టువచ్చును. వీటిని 10 సం.లు నిండిన తర్వాత రొజుకు 20 సార్ట్హు- 15 సం.లు 
నిండిన తర్వాత నుండి 50 సం.లు వరకు రోజుకు నూరు సార్టు చేయాలి. ఆ తర్వాత 
50 సార్హకు తగ్గించాలి. 70 సం.లు దాటిన తర్వాత 20 సార్హు చేయవచ్చును. 


ఉపయోగాలు: ఇది పశ్చిమోత్తనాసనములాంటిది. పొట్టలోని క్రొవ్వు పదార్థము 
కరిగిపోతుంది. (పేగుల చుట్టూ పేరుకున్న క్రొవ్వు కూడ కరిగిపోతుంది. జీరమండలం 
ఉత్తేజింపబడుతుంది. జీర్ణశక్తి పెరుగుతుంది. ఆరోగ్యం భద్రపడుతుంది. ఉదర 
కండరములు క్రింది భాగము వ్యాయామం పొందును. ఆర్కును రెండు చేతులతో 
పట్టుకిని బల్లపై వెల్తికిలిగా పరుండి కాళ్లను 90° అనగా నిటారుగా లేసి మరల బల్లపై 
ఆనించాలి. రోజుకు 10 సార్హతో ప్రారంభం చేసి నెమ్మదిగా 'పెంచుకెంటూ పోవాలి. 
తేలికగా చేయుట వచ్చిన తర్వాత కాళ్లను వెనుకకు వంచి బల్లకు దిగువగా చేతులను 


152 యోగ - నత్యదర్శనము 
౯ 

దాటి నేలకు ఆనించవలెను. ఇది 'కూడ 10 సార్హతో ప్రారంభించి పెంచుకొంటూ 
పోవచ్చును. కాళ్లను ఈ విధంగా లేప్రుట వలన ఉదర కండరాలు గుండె వైపు భాగము 
వ్యాయామము పొందును. ఈ రెండు పద్దతుల్లో చేస్తే నడుము సన్నబడుతుంది. పొట్టు 
వచ్చిన వాళ్లకు పొట్ట తగ్గుతుంది. బాగా పొట్ట ఉన్న వాళ్లు ఒక్క సంవత్సరంలో 10 
అంగుళాల వరకు మా వ్యాయామశాలలో తగ్గించుకోగలిగారు. ఈ వ్యాయామాల 
వలన నడుము చుట్టు కొలత తగ్గటమే కాకుండా పొట్టలోని కండరాలు పనసతొనలుగా 
స్పష్టముగా వృద్ది చెందును. చూచుటకు చాలా ముచ్చటగానుంటుంది. వెన్నుపాము 
లోని నాడీ మండలం శక్తిని పుంజుక్‌"నును. నాడీ స కూడ జరుగును. 


50, 60 సంవత్సరాలు దాటిన వృద్దులు 50 కంటె ఎక్కువ సార్లు చేయరాదు. 
70, 80 ఏళ్ల వారు కూడ చేయవచ్చును. 10 లేక 20 లేక 30 వరకు అందరికి 
ఉపయోగపడే వ్యాయామమే ఇది. బాలురు 10 సం.లు నిండిన తర్వాత చేయవచ్చును. 
నడుములేపి కూర్చొన్నపుడుగాని, కాళ్లు లేపి వెనుక నేలపైన ఆనించినపుడుగాని ఒకే 
సరళరేఖలో చేయవలెను. వక్రముగా గాని, ప్రక్కలకు వంగి గాని చేయరాదు. అలా 
చేసిన పొట్ట కండరాలు ఎగుడు దిగుడుగా ఏర్పడును. అందవికారముగా ఉండును. 
ఈ వ్యాయామంలో కాలేయము తీక్షణంగా పనిచేయును. ' 


31. శవాసనం : శవం మాదిరిగా ప్రాణం పోయిన దాని మాదిరిగా శరీరాన్ని 
ఉంచటాన్ని శవాసనం అంటారు. ఆసనాలన్నీ పూర్తి అయిన తర్వాత చివరకు వేసే 
ఆసనం. వెల్లకిలా పండుకొని కాళ్ళను చాచి చేతులను ముడ్డికిరువైపులా నేలపై ఆనించి 
సకల ఒత్తిళ్ళ నివారణగా మనస్సును (ప్రేరేపించి పూర్ణ విశ్రాంతి, శాంతిని పొందేటట్టు 
చేయాలి. శరీరము కదలని స్థితి ఇది. దీనిలో ఒక్కోసారి నిద్రలోకి జారిపోవటం 
జరుగుతుంది ఒత్తిడి లేని కారణంగా. మనస్సును ఒకే ఆలోచనపై ఉంచాలి. ఈ 
ఆసనంలో కణజాల విచ్చిత్తికి ప్రతిగా సత్వర కణ నిర్మాణము జరుగుతుంది. ఆసన 


ఉద్దేశ్యం ఇదే. 


1 ర్‌వ అధ్యాయము 





ప్రాణాయామము 


ప్రాణ+ ఆయామ = ప్రాణాయామ 


ఆయామ అనగా-విస్తరణ, నియంత్రణ. ప్రాణాన్ని విస్తరింప చేసి నియంత్రిం 
చటం అవుతుంది. ప్రాణ అనగా వాయువు, లేక ఆక్సిజనుకాదు. ప్రాణమనగా జీవశక్తి, 
విశ్వశక్తిలో ఒక భాగముగా ఆర్యబపుషులు భావించారు. మానవునిలో ప్రాణశక్తిని 
విస్తరింపచేసి నియత్రించటాన్ని ప్రాణాయామము అనవచ్చును. దీనిని స్టూలంగ్లా 
చెప్పాలంటే వాయువును పీల్చుట (పూరక), అట్టిపెట్టుట (కుంభక) వదలుట . 
(రేచక) అని మూడు విధాలుగా చెప్పుకోవచ్చును. 

ప్రాణము జడము కాదు. జీవశక్తి కల్లియున్న సూత్షు శక్తి. ఇది మానవ రూపంలో 
పరిణామ క్రమంలో ఏర్పడిన చైతన్యం గల జీవక్తి. ప్రాణశక్తి భూమండలంపైన పరిణామ 
క్రమంలో ఏర్పడిన జీనశక్తిగా ఎంచుకోవచ్చును. విశ్వంలో ప్రాణశక్తి లేకుంటే 
జీవధాతువులు భూమండలంపెన ఏర్పడేవికావు. ఈ కోణంలోనే ప్రాణాన్ని అర్థం 
చేసికోవాలి. 

చాలా మంది తత్త్వవేత్తలు, విద్వాంసులు ప్రాణాయామానికి భిన్న అర్థాలు ఇచ్చి 
భిన్న వ్యాఖ్యలు చేసారు. ఎవరు ఏ వ్యాఖ్యలు చేసినా ప్రాణాయామ విధానం ఒక్కటే 
అగుట గమన్నార్గం. ప్రకృతిలో జరిగే పరిణామాలను అర్థం చేసికొంటే ప్రాణాయామం 
అంటే అత్థం కాగలదు. 


క్రీస్తు పూర్వవటు షువళారుం ఎనివిందవ శతాబ్దంలో రచించబడిందని 
 అనుకొంటున్న చాందోగ్యోపనిషత్తులో మానవ శరీరంలో అయిదు రీతులలో (ప్రాణము 
అవతరించినట్లు చెప్పబడినది. అవి ప్రాణ, అపాన, సమాన, ఉదాన, వ్యానలు. ఇంత 
(ప్రాచిన విజ్ఞానం మన దేశంలో ఉండటం మనకు గర్వకారణము కాదా! 


1. ప్రాణ - ను ప్రాణవాయువుగా భావించిన ట్లయితే ఊపిరితిత్తులలోనికి 
ప్రవేశించి శరీరమంత వ్యాపించిన విశ్వశక్తి భాగమైన వాయుశక్తి. ఊపిరి ఊర్ద్వ గమనం 
కలది. దీనిని శ్వాసగా వర్ణించారు బుషులు. 


2. అపాన - క్రిందకు పోవుట చేత అసానమని పేరు. ఇది బొడ్డు కరా 
పోయి మల్కమూ (త్రకల్మష విసర్తనాలకు తోడ్పుడుతుంది. ' 


3. సమాన - ఇది జఠరాగ్నిని రగుల్కొల్సి పవన జీర్ణ క్రియలకు తోడ్పడి 


154 యోగ - సత్యదర్హనము 





ఉదరంలోని జ్లీర అవయవాలను సమానంగా సమన్వయం చేస్తుంది. 


4. ఉదాన - అనగా ఎగజిమ్మునది. ఈ వాయువు కంఠమునుండి క్రిందకు 
ఎగజిమ్మబడి ఆహారమును జ్లీర్ణ క్రియలకు పంపి ప్రాణప్రవాహమును నియం త్రించును. 


5. వ్యానము - ఇది శరీంములోని అన్ని భాగములక్కుఅణువులకు వ్యాపించి 
శక్తినిచ్చునది. అలా జరగని ప్రదేశం నిర్హీవంగా మారి ఎండిపోయి రాలిపోతుంది. 


ఈ విధంగా ప్రాణవాయువు పంచ విధములుగా పని చేస్తుంది. ప్రాణాయామం 
వలన శ్వాసకోశములు సమన్వయించబడి తీవ్రమైన పనికి నియంత్రించబడును. 


సాధారణంగా మానవుడు నిమిషమునకు 15 సార్టు ఊపిరి పీల్చుకొంటాడు. 
మామూలుగా ఊపిరి తిత్తులలోని కణజాలములన్నీ ఊపిరితో పూర్తిగా నింపబడవు. 
ఎక్కువ భాగము ఖాళీగా ఉండును. ఒక విధమైన సోమరితనమని అనవచ్చును. 
తిత్తులలో నాల్గవ వంతు బాగము కంటే తక్కువ నింపబడును. ప్రాణవాయువు ఏదశలో 
యుండునో ఆ దశకు తగిన కోరికలు మనస్సులో కలుగును. 


ప్రాణాయామానికి పూర్వభూమికలు 


1. ఫల న్నిద్ధయము : మానన నివాసాలకు దూరంగా నిశ్శబ్ద వాతావరణంలో 
పచ్చని చెట్ల మధ్య సువాసనలుగుబాళించే పూల తావులు వచ్చే చోట అయితే మంచిది. 
నేడు ఇవి సాధ్యమా ? అందరికీ సాధ్యము కాదు. సాధ్యమయ్యే నెలవులు చాలా 
తక్కువగానుండును. కాని అక్కడికి వెళ్ళి ప్రాణాయామం చేయటానికి వీలుపడదు. 
ఇవి వీలుకాని యెడల దూరంగానున్న ఒక గదిని ఎంచుకోవాలి. ఆ గదిలో బుషుల, 
యోగుల ఫొటోలను అలంకరించాలి. సువాసనలకై అగరబత్తీలు వెలిగించుట 
హానికరము. అగరబత్తీల నుండి వచ్చు పాగ విషతుల్యము. ప్రాణవాయువును కల్మషము 
గావించును. ఊపిరితిత్తులను చెడ గొట్టును. శరీరములో కల్మషాన్ని జేర్చును. 
అగర,బత్తీలు వాడుట నిషేధము. గదిని పరిశుభ్రంగానుంచుకోవాలి. ఊడ్చి దుమ్ము 
లేకుండా చూచుకోవాలి. దుమ్ము ఉంచే ఊపిరితిత్తులకు హాని. కిటికీ తలుపులను 
తెరచి పరిశుభమైన గాలినిలోనికి వచ్చునట్లు చేసికోవాలి. నేలపై చాప పరచి, మెత్తని 
రగ్గు వేసి, దానిపై తెల్లని వస్త్రము కప్పి కూర్చొనే ఏర్పాటు చేసికోవాలి. 

ఆది కాలంలో దర్భలపై జింక లేక పులి చర్మమును వేసి ప్రాణాయామం 
చేసేవారు. ఈ కాలంలో అవి సాధ్యపడవు. ఆసనము యొక్క ఉపయోగము - 


యోగ- నత్వదర్శనము ప్రాణాయామము 155 





శరీరములో ఏ భాగానికి నొప్పి కలుగకుండా ఉంచటమే. అప్పుడు ప్రాణాయామం 
సాఫీగా సాగిపోగలదు. పరిసర ప్రాంతాలు కూడ పరిశు[భ్రంగా ఉంచుకోవాలి. 


దుర్గంధములు రాకూడదు. పచ్చని చెట్టు దగ్గరలో ఉంటే ప్రకృతిలో ఉన్నతన 
సించుతుంది మనస్సుకు. 


కాలనిర్ణయం : కాలకృత్యములు తీర్చుకొని చన్నీళ్ళ స్నానంతో తలను 
తడుపుకొని వంటిని, శుభ్రంగా రుద్దుకొని తుడుచుకోవాలి. రక్తప్రసరణ అధికం 
చేయబడుతుంది. శరీరంలోని వేడి తగ్గి శక్తి పెరుగుతుంది. మనస్సును ప్రశాంతంగా 
ఉంచుకోవాలి. ప్రాణాయామం పైనే మనస్సును కేంద్రీకరించాలి. మరో ఆలోచనను 
మనస్సులోనికి రానీయకూడదు. ఇన్ని ఏర్పాట్లు ప్రాణాయామానికి అవసరం. 
పూర్వభూమికలు పూర్తి అయినట్టు. పద్మాసనంలో కూర్చొనాలి. 


ప్రాణాయామ విధానం : నడుము, మెడ, తల నిటారుగా నిలుపుకోవాలి. ఏ 
వైపుకు వాలకూడదు. ఏ భాగము కదలకూడదు. ప్రతిమలాగ నిశ్చల స్టీతిలో 
కూర్చొనాలి. కళ్ళుమూసికొనాలి. శ్వాస వినబడాలి. అంతర్‌ నేత్రము తెరచుకోవాలి. 
అనగా మనస్సును హృదయంపైన గాని నాభిపైనగాని, స్‌ ఇష్టదేవతామూర్తిపై పెన గొని, 
మరియేమూర్తిపైన గాని నిలపాలి. సుశిక్షణతోమనశ్శక్తులను ఏకీకృతం చేసి ఒక 
కేం ద్రబిందువుపై పైకి రప్పించి అహంకార శక్తి (561% తో సంయోగింపచేయగల్లిన 
(సంయోగము Fusion Power- ఒక శక్తిగా మారి ఉదజని బాంబుశక్తి మాదిరిగా) 
అనంతమైన శక్తి ఉత్సన్నవుగును. కృషి ఫలించి యోగ సిద్దించిన ట్లగును. 
తూర్పుముఖంగా కూర్గొనాలి. శ్వాస వినిపించినపుడు శ్వాసగమనము తెలియ గలదు. 
చర్మము మంచి స్పర్శ జ్ఞానముతోనుండాలి. గాలి.గమనము చర్మము మనస్సుకు 
తెలియజేయగలదు. ప్రాణాయామం నాడీమండలానికి శుద్దిని శక్తిని ప్రసాదించును. 
మనస్సుకు స్టీరత, శాంతి కల్గించును. శ్వాస నాసిక ద్వారా ప్రారంభమయి ఉదర చలనం 
కల్గించి శ్వాసగొట్టానికి ముఖానికి కొంత స్వేచ్చ కలిగించుతుంది. జ్ఞానేంద్రియాలపై 
ఒత్తిడి తగ్గించుతుంది. నాడీస్పందనలను (గ్రహించటానికి మెదడును చురుకుగా 
ఉంచుతుంది. ఒత్తిడి తగ్గిన ఫలితంగా మెదడు కూడ కొంత విశ్రాంతిని పొందగలదు. 





మనం ఏ అవస్థలో ఉన్నా శ్వాస నిరంతరం స్వేచ్చగా సాగిపోతుంది. అది దాని 
స్వభావము. మానవ ప్రమేయముండదు. శ్వాస సాగకపోతే ప్రాణము నిలవదు. 
హఠయోగ ప్రదీపిక ప్రకారం నియం త్రించబడిన శ్వాస మనః స్థిరత కలించును. ఫ్టిరత 
- శారీరికము, మానసికము - ప్రాణాయామానికి అవసరం. ఈ రెంటిలో ఏ స్థిరత 


156 యోగ - నత్యదర్వనము 





లేకపోయినా ప్రాణాయామం సాగదు. 1 


వృక్షాలకు వ్రేళ్ళు నేలలోను, కొమ్మలు ఆకాశంలోనుండును. దీనికి భిన్నముగా 
మానవ జీవవ్చక్షానికి వ్రేళ్ళు ఊర్ల భాగములోని మెదడులోను - మనస్సులోను - 
కొమ్మలు చేతులుగాను కొళ్ళుగాను క్రిందకుండును. 


ప్రాణాయామం నాడీ నియంత్రణ చేయును. ప్రాణాయామం వలన గుండెకాయ 
తక్కువ సార్డు కొట్టు కొనును. ప్రాణాయామం వలన రక్త శుద్ధి నాడీ శుద్ధి చేయబడి 
నందున, వేగవంతంగా కూడా చేయబడినందున గుండెకాయకు శ్రమ చాలా తగ్గిపోయి 
నిమిషానికి 10 సారు తక్కువగా కొట్టుకొనును. శ్వాస, నాడీ, రక్త ప్రసరణ విధానాలు 
మెరుగైన కారణం చేత గుండెపై ఒత్తిడి తగ్గి గుండె నూరు సంవత్సరాలపైగా పని చేయగల 
స్టీతికి రాగలదు. ఆరోగ్యము దృఢమగును. మనస్సు స్టిరమగును. మనస్సులో జనించే 
కోర్కెల మాలిన్యాన్ని ప్రాణాయామం భస్మం చేసి మనస్సుకు పవిత్రత చేకూర్చి 
' పెట్టుతుంది. కోపము, ఆవేశం, ద్వేషం, అసూయ,, హిరిసా ప్రవృత్తి, పగ, పరుష 
పద్ధతులు వగైరా చెడు పద్ధతులను కాల్చి భస్మంచేసి ప్రాణాయామం మనస్సును 
సుఖవంతం, శాంతిమంతం, కాంతిమంతం చేయును. 

ప్రకృతిలోని నియమాలు మానవ జీవనంలో కూడా యున్నవి. మానవుడు 
ప్రకృతిలో భాగమే. ప్రాణాయామం మనిషి యొక్క మనశ్శక్తులను (ప్రకృతి నియమ 
నిబంధనలకు అతీతంగా పెంచగలదు. కొన్ని నెలల అభ్యాసంలో ఈ మార్పులు 
అవగతమగును. 1 


ప్రాణాయామం స్వతంత్రించి నేర్చుకోరాదు. గురువుకావాలి. గురునిర్దేశం 
కావాలి. అభ్యాస సమయంలో దొర్తిపడే తప్పులను గురువుగారు సరిదిద్దగలరు. గురువు 
లేకపోతే తప్పులు సాగిపోయి ప్రమాదాలు సంభవించగలవు. గురు పదాన్ని విడ దీస్తే - 
“గు అనగా చీకటి, “రు అనగా కాంతి. దీని అర్థం చీకటిలోనుండి వెల్తురులోనికి 
అని. అజ్ఞానం నుండి ! జ్ఞానంలోనికని. గురు శిక్షణ అవసరం. గురువు అనుభవాలు 
ఆలోచనలు శిష్యునిపై అప్రయత్నంగా ప్రసరించి ఎంతో మేలు చేయగలవు. 


ఆసనాలు శరీరానికి స్థితి స్థాపకశక్తి (౬1251101) ని, రబ్బరులాగా సాగే శక్తిని, 
ఆరోగ్యాన్ని కల్గించి, శరీర దార్థ్యతను కూడ పెంచగలవు. ప్రాణాయామ సాధనలో 
అనుకోని కష్టాలు, కారిన్యాలు సంభవించే యెడల శరీరము తట్టుకొనే స్టితిలోనుండాలి. 


యోగ- నత్యదర్శనము (ఉకౌణాయావము 157 





చేయవచ్చును. ప్రాణాయామం గురుముఖంగా జరుగుట అవసరం, లేనియెడల కలిగే 
విపత్కర పరిణామాలను తట్టుకోలేరు. గురుపర్యవేక్షణలో జరిగితే ఆదిలో కనుపించే 
దోషాలను సరిచేయగలరు గురువు గారు. ప్రాణాయామానికిచ్చిన నిర్వచనం శ్వాస 
ప్రశ్వాస గతులను విచ్చిన్నం చేసి క్రొత్త గతులనేర్పరచుట అని. 
. శ్వాసగమనము వొలుగు విధాలు 
1. పూరకము. వాయువు ఊపిరి తిత్తులలోనికి ప్రవేశించుట - పూరకము. 
2. తిత్తులలోని వాయువును నిల్వయుంచుట - కుంభకం. 
3. తిత్తులనుండి వాయువును బయటకు నెట్టి వేయటం - రేచకము. 


4. నెట్టి వేసిన తర్వాత మరల వాయువును ఊపిరి తిత్తులలోనికి 
రానీయకుండయుంచటాన్ని శూన్యకము, బాహ్యకుంభకము, కేవల కుంభకమని వివిధ 
రకాలుగా పిలవబడుతోంది. 


మామూలు శ్వాసక్రియ పైనవర్ణించిన నాలుగు రీతులలోని రెండు రీతులలో 
అనగా పూరక, రేచక రీతులలోనేసాగును. మమూలు స్రితిలో ఏకుంభకమూయుండదు. 
పూరకములో ఊపిరితిత్తులలో అన్ని కణజాలములు వాయువుతో పూర్తిగా 
నింపబడును. మామూలుగా అన్ని కణాలు పూర్తిగా నింపబడవు. ఖాళీలు చాలా 
యుండును. మామూలుగా శ్వాస పూరకంగా జరుగదు. తెలిసి జరిగేది జాగ్రద అవస్థలో 
గమనించటం ఉన్నప్పుడు మిగిలిన సమయాల్లోను నిద్రలోను తెలియకుండానే శ్వాస 
క్రియసాగిపోతూవుంటుంది. సమాధిస్టితిలో మనశ్ళక్తులు అహంకార శక్తితో సంయోగం 
చెందిన స్థితిలో కూడ శ్వాస క్రియ సాగుతుంది. శ్వాస ఆగదు. సాగటం దాని స్వభావం. 
శ్వాస ఆగితే ప్రాణంపోయినట్లే. 


మామూలు స్థితిలో కొంత ఖాళీగానున్న ఊపిరితిత్తుల కణాలలోనికి వాయువు 
పూర్తిగా చేరదు. ప్రాణాయామ కాలంలోనే సకల కణజాలములు వాయువుతో పూర్తిగా 
నింపబడును. అందుచేతనే ఈ క్రియను పూరకమని బుషులు అన్నారు. పూరకమనగా 
పూరించుట. మామూలుగా తిత్తులు శూన్యస్థితిలోనికిరావు. గాలిని విడవటాన్ని 
రేచకమని అన్నారు. రేచకం పూర్తికాగానే వ్యవధి లేకుండా పూరకం ప్రారంభమవుతుంది. 
అలాగే పూరకం క్రియ ముగియగానే వ్యవధి లేకుండా రేచకం ప్రారంభమవుతుంది. 
పూరకం జరిగిన తర్వాత కొంతకాల వ్యవధి ఇస్తే దానిని కుంభకమని లేక అంతర్‌ 


458 యోగ - నత్యదర్శనిము 





కుంభకమని, రేచకం పూర్తి అయిన తర్వాత కొంత కాలవ్యవభి ఇస్తే దానిని శూన్యకమని 
లేడా బాహ్యకుంభకం లేదా కేవలకుంభకం అని అంటారు. బాహ్యకుంభకంలో 
కణజాలములు తీవ్రవేగానికి గురి చేయబడును. అంతర కుంభకంలో అదే కణ జాలము 
లు ఏపని లేకుండా గాలితో నింపబడియుండును. ఈనాలుగు విధానాలను గత 2800 
సంత్సరాలనుండి పరిశీలన్నపరిశో ధన్మ విశ్లేషణా యుతమైన పరీక్షలకు గురిచేసి బుషుల్పు 
తత్వాచార్యులు తమ అనుభవాలను, వారు చూచిన సత్యాలను మనకు అందించారు. 
పతంజలి మహర్షి క్రీస్తుపూర్వము 2వ శతాబ్దంలో విశేష పరిశోధనలు చేసి ఆవిధానము 
లను గ్రంథస్థం చేసారు. ప్రపంచానికి మహోపకారం చేసారు. వారి గ్రంథము విశ్వ 
విఖ్యాత ప్రమాణికతను సంతరించుకొన్నది. 


సరాసరి ప్రాణాయామాన్ని (ప్రారంభించటాన్ని తత్త్వవేత్తలు ఎవరూ అంగీక 
రించరు. మొదట మూడుదశలు పూర్తిచేసి వాటి అనుభవం తీసికోవాలంటారు. 
ఈవిధానాన్ని పునాదిలేకుండా కట్టడాలను, నిర్మించటంతో పోల్చుతారు. పుట్టిన 
పసికందును ఈతకొల ను లోకి దింపి ఈతపోటీలలో పాలొనేటట్లు చేయుట 
సాధ్యమా? ఈ రెండూ సాధ్యము కాదు. అవి సదా వర్ణనియములు. 


[పాణాయామం స్వవైతన్యం కల్షించుతుంది. సాధారణంగా ప్రతిమనిషి 


తన్నుతాను తెలిసికొనే ప్రయత్నము ఎప్పుడూ చేయడు. ఇతరులను, ఇతర విషాయాలను 
తెలిసికొనుటయే (ప్రవృత్తిగా పెట్టుకొంటాడు. తను ఏమిటో తనస్థితి ఏమిటో 
తెలిసికోవటం ప్రాణాయామం ద్వారానే సాధ్యమవుతుంది. 


బుషులు, "తత్వవేత్తలు, అనుభవజ్ఞులు, యోగులు ప్రాణాయామాన్ని బహు 
రీతులలో అనుసరించారు. అనుసరించుతున్నారు. ఎవరికి వీలు కల్గిన రీతిలో వారు 
అభ్యాసం చేస్తున్నారు. వాటిలో ముఖ్యమైన వాటి వివరాలు. ఈ క్రింద ఇస్తున్నాను. 
నేను గత 64 సంవత్సరముల నుండి ప్రాణాయామం చేయుచున్నాను. నా మనస్సునా 
స్వాధీనంలో చాలా వరకుఃనన్నదని అనుకుంటున్నాను. పరి పూర్ణస్వాధినం ఎప్పటికి 
కల్లుతుందో తెలియకున్నది: పూర్ణస్వాధీనత, సమాధిస్టితి ఇంకా చాలా దూరంగానే 
ఉన్నట్లు అనిపించుతోంది. ప్రాణాయామ విధానాలలో కొన్నిటిని నా అనుభవం 
ప్రకారం ఈ క్రింద ఇస్తున్నాను. పాఠకులు, విద్వాంసులు వారి జ్ఞానమును అనుభవమును 
జోడించి వారికి తగిన పద్ధతులలో వారు అభ్యాసం చేయగలరు. 


ప్రాణాయామం వలన ఊపిరి తిత్తులలోని కరాజాలముల న్ని నింపబడుట చేత 


యోగ- నత్యదడర్శనము ధ్రూణాయామము . 159 


ప్రాణశక్తి పరిపూర్ణముగా లభించగఫిదు. కుంభకాల వలన (మామూలు స్థితిలో 
కుంభకొలుండవు ) నూతన శక్తి లభించుతుంది. క్‌"న్ని సందర్భాలలో అసాధారణ 
జ్ఞాపక, స్మృతి శక్తి లభించుతుంది. ్రజ్ఞాశక్తి పవిత్రం చేయబడి పరిపుష్టం. 
చేయబడుతుంది. పండితుడు వుహాపండితుడుగాను విజ్ఞాడు (ప్రొజ్ఞుడుగాను 
పరిణమించగలరు. 


ప్రాణాయామాన్ని చేయుట వలన ఏ వృత్తిలో ఉన్న వారికి ఆ వృత్తి నైపుణ్యం 
సిద్ధించుతుంది. కవులు, పండితులు విశేష ప్రయోజనం పొందగలర్ను,. శాస్త్రకారులు 
కూడ తమ సృజన శక్తిలో నూతనత్వాన్ని పొందగలరు. ఉద్యోగులు తమ విధులలో 
పొరపాట్లను గుర్తించి తేలికగా దాటగలరు. ప్రాణాయామ ప్రయోజనం వర్ణించుటకు 


వీలుపడనిది. అందుచేత (ప్రతి వ్యక్తి కనీసం అయిదు నిమిషాలైనా చేయుట చాలా 
అవసరం. 


ఇక విథానాలలోనికి వెల్దాం. 


(ప్రాణాయామము - విధానాలు 

1. సమవృత్తి ప్రాణాయామం : పూరక, కుంభక, రేచకములలో కాలాన్ని 
సమానంగా పాటించుట చేత దీనికాపేరు వచ్చినది. సాధకులు ప్రారంభ దశలో ఈ 
పద్దతిని పాటించుట చాలా ఉత్తమం. ఎట్టి దోషములు దొరబడవు. ఊపిరి తిత్తులలోని 
కణజాలమును క్రియాశీల దిశగా శక్తిమంతం చేయటం జరుగుతుంది. సాధన 
సాగిపోతుంది. స్వశక్తిపై విశ్వాసం ఏర్పడి, దాని ఫలితంగా సంకల్పశక్తి వృద్ది ఎంవి. 
కృషి తీవ్రమొనర్‌ంచి అభ్యాసములోఒడుదొడుకులను రానీయకుండా మనస్సుకు 
కావలసిన ప్రశాంతతను, స్టీరతను, చేకూర్చి పెట్టగలదు. ఇది బుషుల భావం. 


ప్రారంభంలో ఒక్కొక్క దశకు 4 సెకండ్ల కాలము వినియోగించాలి. 
సంవత్సరాంతమునకు 10 సెకండ్ల వరకు పెంచవచ్చును. అనగా పూరక, కుంభక, 
రేచకాలు కలిపి 30 సెకండ్ల కాలము పట్టును. నిమిషమునకు రెండు సార్డు శ్వాస 
జరుగును. రెండో సంవత్సరం పూర్తి అయ్యేసరికి ప్రతి విన్యాసానికి 20 సెకండ్ల చొప్పున 
కాలాన్ని కేటాయించితే ఒక్క నిమిషం ఈ మూడు (క్రియలకు కలిపి పట్టును. కాల 
పరిమితిని పెంచకుండా అంతటితో ఆపటం ఆరోగ్యానికి శ్రేష్టము. పెంచినట్టయితే 
ఎవైనా ప్రమాదము సంభవించును. మానసిక భష్టత కూడ జరగవచ్చును. 


పూరక క్రియలో ఉదరకోశముపైకి లేచును. అస్టిపేటిక (0౧65 వ్యాకోచము 


160 యోగ- నత్యదర్శనము 


చెందును. ఈ పనులన్నీ సాఫీగా కొనసాగగలవు. ఈ క్రియలు నీకు తెలియకుండా 
జరిగిపోగలవు. బుద్ధిని ప్రయోగించితే నీవు తేలిసి కోగలవు. కాల నిర్ణయం 
చేయవచ్చును. కొలపాలన కొంచెం ఇబ్బందిగాన్గంటుంది. ఎక్కువ *తక్కునలు 
జరిగిపోవును. కాలపాలనలో సాధారణంగా ఒకటి, రెండు, మూడు, నాలుగు ... 
అని అంకెలను మొదట్లో లెక్క పెట్టుకోవచ్చును. నెలలు గడిచేసరికి లెఖ్కలు లేకుండానే 
అలవాటుగా మారి కాలసాలన మనస్సుకు తెలియకుండానే సాగిపోగలదు. సెకండ్రను 
లెక్కించనవసరం ఉండదు. 


ప్రాణాయామ క్రియలో సంభవించే తప్పులను గురువుగారు దగ్గణయుంటే 
సరిదిద్దగలరు. గురువుగారు లేకపోతే వివేకాన్ని జాగృతం చేసి తెలిసిక్టానీవే తప్పులను 
దిద్దుకునే స్థితికి ఎదగాలి. వివేకానికి అందకుండా కూడ కొన్ని తప్పులు జరిగిపోగలవు. 
అవి తీవ్రముయ్యేవరకు కాలయాపన చేయరాదు. తెలియగానే దిద్దుకోవటం 
ప్రారంభించాలి. ఎన్ని జాగ్రతలు తీసికొన్నా :కొన్ని తప్పులు జరుగుతూయుంటే, 
వాటిని ఎప్పటికప్పుడు సరిదిద్దుకోవాలి. వివేకాన్ని నిత్య జా(గ్రతలోనుంచాలి. 


ఒక్క సంవత్సర అభ్యాసము సాధకుని శరీరములోను, ముఖములోనుక్రత్త 
కాంతిని తీసికొని రాగలదు. కంఠ స్వరములో మృదుత్వము వచ్చి మాటలలో స్పష్టత, 
భావాలలో గాఢత కనుపించగలవు. సాధకుడు చేసే పనులన్నింటిలోను మార్పును 
స్వయంగా చూడగలడు. ఆరోగ్యము అభేద్య స్టీతికి చేరును. ఏ రోగము దరిదాపుల్లోకి 
రాదు. రోగములన్తి భోగులకోసమే లేక అజ్ఞానుల కోసమే. అభ్యాస అనుభవం గురువు 
కాగలదు. అంటే అభ్యాసములో నీ తప్పులను న్‌ తెలిసికొనవచ్చును అని దీని అర్థం. 


2. విషమవృత్తి ప్రాణాయామం : దీనిలో ఊపిరి మూడు విధానాలలో 
సమంగానుండని కారణంచేత విషమ అని అన్నారు. కొన్ని సందర్భాలలో ప్రాణా 
యామం చేయటానికి అవకాశాలుండవు. ప్రయాణాలు చేసేటప్పుడు - ర్రెళ్ళ లోగాని, 
బస్సులలోగాని - ఈప పద్ధతి అనుసరణీయమవుతుంది. కాలపాలన అవసరం లేకుండా 

ఇష్టం వచ్చినరీతిలో ఏవిధంగా కూర్చొన్నా, లేక నిలబడినా ప్రాణాయావుం 
చేసికొనవచ్చును. మూడువిధానాలలో కోలాన్ని సమానంగావుంచకపోవటాన్ని విషమ 
వృత్తి అని అంటారు. మనస్సు అధీనం తప్పినా, ఆవేశాలు కోపాలు ఎక్కువైనా 
ఈపద్ధతిలో ప్రాణాయామం చేస్తే మనస్సు ఆధీనంలోనికి తీసికొని రాబడుతుంది. 
కోపతాపాలు తగ్గి ప్రశాంతత చేకూరుతుంది. అభ్యాసం భంగం కలుగకుండా 
సాగిపోతుంది. ప్రాణాయామ సత్ఫలితాలు సమకూరగలవు. మూడు పద్ధతుల 


యోగ- నతృదర్శశము ఊొణాయామము 161 


ననుసరించుటయే లక్ష్యముగా పెట్టుకొని కాల పాలన లేకుండాయుండటం ఈ 
విధానానికి మూలం. 


3. (భమరి ప్రాణాయామం : రెండుచెవులలోనికి చూపుడు ద్రేళ్లను పోనిచ్చి 
బాహ్యాశబ్ద తరంగాలను లోనికి రాకుండా ఆపి, మిగిలిన వ్రేళ్ళను చాచి, మోచేతులను 
భూమికి సమాంతరంగానుంచి పూరక రేచకములు చేయునపుడు తుమ్మెద ( భమరము) 
రుంకారమును పోలు శబ్దము చేయుటను (భ్రమరి ప్రాణాయామం అని అంటారు. 
దీనిలో ఏ రకమైన కుంభకము ఉండదు. పూరకం రేచకంలను 4 సెకండ్లతో ప్రారంభించి 
సంవత్సరాంతానికి 10 సెకండ్ల వరకు పెంచవచ్చును. రెండో సంవత్సరానికి 20 సెకండ్ల 
వరకు పెంచవచ్చును. ఈ విధానములో (భమరి శబ్దంపై మనుస్సును లగ్నం చేయటం 
వలన ఇతర మనః ప్రవృత్తులకు వేరే అవకాశముండదు. మనస్సు శబ్దంపైనే ఉండిపోగలదు. 
ఈ విధంగా మనస్సును కట్టు దిట్టుము చేయగల్లుట సాధ్యమవుతుంది. మనస్సును 


స్వాధీనంలోకి తెచ్చుకొనుటయే గదా ప్రాణాయామంయొక్కలక్ష్యము. ఆ లక్ష్యము 


నెరవేరుతుంది. మనస్సు ఎటూ పోకుండా భమరి శబ్దం చుట్టూ పరి [భ్రమించుతుంది. 
4. శీతలి ప్రాణాయామము : శీతలి అనగా చల్లదనము. ఈ విధానములో 
శరీరమునకు చల్లదనం కల్గుతుందని దీనికి బుషులు ఆ పేరు పెట్టినారు. చల్లదనం 
నోటి గుండా ప్రవేశించి మెదడులోనిక్తి ఊపిరితిత్తులలోనికి వెళ్ళి శరీరాన్ని యావత్తును 
చల్లపరచును. పూరకము విచిత్రముగా జరుగును. నాలుకను ముందుకు చాచి 
పెదిమలను దగ్గరకు చేర్చి నాలుక రెండు ప్రక్కల భాగాలనుపైకి లేపినపుడు చిన్నకాలువ 
ఆకారము నాలుక మధ్యలో కలుగును. ఈ సన్నని కాలువ ద్వారా గాలిని లోనికి పీల్ఫాలి. 
నాసికా పుటముల నుండి గాలిలోనికి వెళ్ళదు. సన్నని మార్గము అగుట చేత చల్లదనము 
నాలుక నుండియే (ప్రారంభమగును. నాలుక ఎప్పుడూ తడిగా నుండును. చల్లనిగాలి 
ఊపిరితిత్తులలో నికి వెళ్ళినపుడు చల్లదనం ఊపిరితిత్తులు, వెదడుపొందును. 
శరీరమంతట చల్లదనం కలుగును. ఇది ప్రాణాయామమే. నాలుకపై ఉన్న తడి వలన, 
సన్నని మార్గం గుండాపోవుట వలన ఊపిరి చల్లబడి మెదడును కంఠాన్ని ఊపిరితిత్తులను 
చల్లబరచును. మనస్సుకు తీవ్ర ఆవేశం లేక కోపం కలినపుడు వెంటనే పద్మాసనంలో 
కూర్చొని ఈ క్రియ జరిపితే కోసమునకు కారణమైన వేడి శరీరము నుండి 
ఉపశమించగలదు. ఫలితంగా కోపం లేక ఆవేశం తగ్గిపోగలదు. చల్లని వాతావరణంలో 
కోపానికి తావెక్కడిది? పూరకము మాత్రము నోటి ద్వారా చేయాలి. రేచకమును 
నాసికా రంధ్రాల గుండా చేయాలి. పూరకాన్ని 4 సెకండ్లతో ప్రారంభించి సంవత్సరాంతా 


162 యోగ - నత్యదర్వనము 
నికి 10 సెకండ్లవరకు పొడిగించవచ్చును. శరీరానికి వేడి కలిగినపుడు, వేడిని 
తగ్గించటానికి మందులాగా ఈ ప్రాణాయామ క్రియ ఉపయోగపడగలదు. చేసిచూస్తే 
మీకే తెలుస్తుంది. ప్రారంభంలో పూరకాన్ని 3 సార్హతోన్తుసంవత్సరాంతానికి 6 సార్హతో 
సరిపెట్టాలి. పూరక రచక కాలాలను సమంగా పాటించాలి. రెండు సంవత్సరాల తర్వాత 
మానివేయాలి. 


5. ఉజ్జయి ప్రాణాయామము : ఉజ్ఞయి అనగా పైకి లేచుట. మధ్యప్రదేశ్‌లోని 
ఉజ్జయని పట్టణంలో బుషులు కొందరు దీనిని కనిపెట్టి అభ్యాసం చేసినందువలన 
దీనికి ఆ పేరు వచ్చినట్టు కొందరి భావం. 


పద్మాసనంలో కూర్చొని నాలుకను లోనికి లాగి (గురువు గారి నుండి నేర్చు 
కొనాలి ఈ పద్ధతిని) రేచించి శ్వాసనాళికను సగము మూసియుంచి, కుడి బొటన 
వ్రేలితో కుడి నాసికా రంధ్రాన్ని మూసి ఎడమ రంధ్రము గుండా పూరించునపుడు గుర్రు 
శబ్దమును గాని త్రాచుపాము బుసను పోలిన శబ్దమును గాని చేయాలి. అదే మాదిరిగా 
రెండవ సారి రెండవ నాసికారంధ్రము గుండా గాలిని పూరించి శబ్దము చేయాలి. 
' శ్వాసనాళికను మూయటమనేది గురువుగారి వద్ద నేర్చుకోవాలి. అభ్యాసం మీద వస్తుంది. 
ఒక సారి వస్తే దాని కోసం శ్రమ పడనవసరం ఉండదు. సాఫీగా క్రియా విధానము 
సాగిపోతుంది. రైళ్ళల్లో బస్సుల్లో ప్రయాణం చేయునపుడు కూర్చొనటానికి సీటు 
దొరికితే మామూలుగా కూర్చొని (పద్మాసనం సాధ్య పడదు కాబట్టి) ఈ క్రియా 
విధానాన్ని అనుసరించ వచ్చును. శబ్దము మాత్రము చాలా తగ్గించాలి." ప్రక్కనున్న 
వ్యక్తికి వినప్తడకూడదు. దీనిలో పూరక 4 సెకండ్డు,కుంభక 6 సెకండ్లు, రేచక 8 
సెకండ్లతో ప్రారంభించి సంవత్సరాంతానికి పూరక 8 సెకండ్హుకుంభక 12 సెకండ్లు, 
రేచక 16 సెకండ్లకు పెంచాలి. రెండవ సంవత్సరాంతానికి కాల పరిమితిని రెట్టింపు 
చేయవచ్చును. మూడవ సంవత్సరం క్రియా విధానం చేయనవసరముండదు. 
ప్రయాణకాలాన్ని ప్రాణాయామానికి వినియోగించుకొనే యోగులను నేను చాలా 
పర్యాయాలు చూచాను. శరీరముపైన, మనస్సుపైన ఒత్తిడులు తగ్గిపోగలవు. 


6. భ్రిక: 


ఇది ప్రాణాయామం కాదు. కాని దాని పోలికలు కొన్నియుండి వేరే లాభాలను 
చేకూర్చి పెట్టగలదు. భస్త్రిక అనగా కంఛర కొలిమి తిత్తి. లోహములను కాల్చటానికి 
వాడే తిత్తి. ఈ తిత్తిని ఆడించినవుడు బయట గాలిని కొలిమిలోనికి వేగంగా పంపును. 
ఈ తిత్తి మాదిరిగానే వున ఊపిరితిత్తులను రంగంలోకి దింపాలి. దీనిలో 


యోగ- సత్యదర్శనము (పాణాయామము 163 


కుంభకముండదు. తిత్తులలోని గాలిని ఒక్కసారిగా రేచించి మళ్ళీ బయట గాలిని 
ఒక్కసారిగా పూరించాలి. ఒక్క నిమిషంలో 10 నుండి 30 వరకు పూరకరేచకములను 
చేయాలి. ఎంత వేగంగా చేస్తే అంతమంచిది. ఊపిరితిత్తులు పూర్తిగా పనిలోనికి 
వచ్చును. ఉద్దృతమైన పూరక రేచక క్రియలనలన ఊపిరితిత్తులలో ఏమీ పనిచేయని, 
కొంచెమే పని చేసేకణజాలము అతివేగంగా పని చేయటం (పారంభించును. ప్రాణశక్తిని 
ఎక్కువ మోతాదులో ఊపిరితిత్తుల్లోకి పంపి తద్వారా శరీరంలోని సమస్త కణజాలమును 
ఉద్రేక షరచగలదు. ఊపిరితిత్తుల శక్తి ఈ ఉద్ద్రతం వలన చాలా పెరగగలదు. 
వృద్దాప్యంలో ఉపయోగపడగలదు. ఆస్తమా (ఉబ్బసం), క్షయ వరా వ్యాధులు 
దగ్గరకురావు. ఊపిరి తిత్తుల్లో కల్మషాన్ని నివారించగలదీ క్రియ. దీనిలో ఒకనాసికా 
రంధ్రాన్ని మూసి రెండవ దాని గుండా పూరక రేచకములు చేయవచ్చును: అలాగే 
రెండవ రంధ్రాన్ని మూసి మొదటి రంధ్రము ద్వారా పూరక రేచకములు చేయవచ్చును 
దీని వలన నాసికా పుటలలోని మాలిన్యం తొలగిపోగలదు. జలుబుగాని పడిశముగాని 
రావు. ఏ క్రిములు వచ్చినా వాటిని ఊపిరితిత్తులనుండి బయటకు చాలా వరకు 
నెట్టివేయవచ్చును. వ్యాధుల ప్రమాదం అంతగా ఉండదు. 





7. సాధారణ ప్రాణాయామం : దీనిలో పూరకం 4 సెకండ్లు, కుంభకం 6 
సెకండ్లు రేచకం 8 సెకండ్లుగా సాగగలవు. క్రమేపి సంవత్సరాంతానికి 8, 12, 16 
సెకండ్డుగా పాటించాలి. రెండవ సంవత్సరాంతానికి 12, 18, 24 సెకండ్లు సాటించాలి. 
శ్వాస ప్రశ్వాస కుంభకం దాదాపు ఒక నిమిషం పడుతుంది. 14, 15 సంవత్సరాలు 
వయసున్నవారు ఈ విధంగా రెండు సంవత్సరాల అభ్యాసం తర్వాత ఈ ఫ్రితికి 
చేరుకొనుట మంచిది. దీని వలన ఆలోచనా శక్తి జ్ఞాపకశక్తికి సంబంధించిన మెదడులోని 
కణజాలము చురుకుగా పని చేయుట జరిగి జ్ఞాపకం పెరగగలదు. 


ప్రతి రోజు 3 సారు ప్రారంభంలోను సంవత్స రాంతానికి ఈ క్రియను 6 సార్టు 
చేయాలి. 


8. ఇంకా భిన్న పద్దతుల్లో ప్రాణాయామము చేయవచ్చును. ఈ పైవాటిని 
అనుసరించి ప్రాణాయావు లాభాన్ని విద్యార్థులు, విద్వాంసులు పొందగలరు. 
విద్యార్థుల్లో జ్ఞాపకశక్తితో పాటు, క్రియా శీలత, చురుకుతనం పెరుగగలవు. 

9. బాహ్య కుంభక లేక శూన్యక : ప్రాణ-వాయువును తిత్తుల నుండి పూర్తిగా 
బయటకు నెట్టివేసి, తిత్తులను ఖాళీగానుంచుటను బాహ్యకుంభక అంటారు. ' మన 
శరీరానికి ప్రాణం చాలా అవసరం. ప్రతి సెకండు అవసరమే. అట్టి ప్రాణాన్ని శరీరానికి 


164 యోగ - నత్యదర్శవము 


అందచేయనపుడు శరీరములోని కణజాలములన్నీ ప్రాణానికై కంపనాలు కల్లించును. 
ఆ కంపనాలు శరీరమును ఊపివేయగలవు. ఒక నిమిషంలోపుగా బాహ్యాకుంభకం 
చేస్తే కంపనాల చిహ్నోలు కనుపించును. అప్పుడు బాహ్యాకుంభక కాలపరిమితి తగ్గించాలి. 
ధృఢకాయుల్తు సంకల్ప బల సంపన్నులు 2, 3 నిమిషాల వరకు చేయవచ్చును. తీవ్రమైన 
కంపనాలు కల్గుతాయి. మనిషిని ఎత్తి పడవేయగలవు. చూచువారికి భయం కల్గుతుంది. 
సాధకుడు వీటివలన ఒక్కోసారి స్పృహ కోల్పోతాడు. 10 నిమిషాల తర్వాత మళ్ళీ 
స్సహ వస్తుంది. వీటి ఫలితంగా అహంకార శక్తి చాలా పెరిగి పోగలదు. ఎంతటి 
కష్టమైనప్పటికిని, ఏవైనా అపకారాలు జరిగినా వాటిని తట్టుకోవాలి. అభ్యాసాన్ని 
ఉదృతం చేయాలి. అంతేకాని నిరాశ చెందరాదు. చేయలేను సాధించలేను అనే 
బలహీనతను రానీయకూడదు. వస్తే వెంటనే బలహీనతను తొలగించాలి. జాగ్రత 
చర్యలను తక్షణమే తీసికోవాలి. ఈ పనులలోనికి విద్యార్థులు వెళ్ళరాదు. ఎందుకంటే 
వారికున్నవి సున్నితమైన మనస్సులు. అవి ఈ ఆటుపోట్లకు తట్టుకోలేవు. ఏ విద్యార్థి 
అయినా బాహ్యా కుంభక చేయాలనుకుంటే అతని శరీర దార్థ్యత పటిష్టంగాను ఆరోగ్యం 
భద్రంగాను ఉండాలి. అటువంటి విద్యార్దులు ఒక నిమిషము కంటె ఎక్కువ సేపు 
చేయరాదు. ఈ జాగ్రత పాటించాలి. నాకేమి ఫరవాలేదనిగాని, నాకేమిలెక్క అని 
గాని అనుకొని దురుసుతనంగా వేస్తే వాటి ఫలితాలు తీవ్రమైన వేదనను మిగుల్బుతాయి. 


10. అంతర్‌ కుంభక : పూరక కుంభక రేచక క్రియలలోని కుంభకాన్ని అంతర్‌ 
కుంభక అని అంటారు. ఈ కుంభకంలో ఊపిరితిత్తుల అంతర్భాగంలో గాలిని 
నింపటం జరుగుతుంది. దీనిని ఎవరైనా చేయవచ్చును. అందరూ చేయాలి. చాలా 
మంచిది. ఊపిరితిత్తులలోని కణజాలము యావత్తు ప్రాణవాయువుతో నింపబడు 
తుంది. సోమరి కణాలు, బద్ధకంగా పని చేసే కణాలు అన్నీ క్రియాశీలత ఉద్దుతంలోనికి 
కొని రాబడి మంచి శక్తిని పుంజుక్‌ంటాయి. ఈ కుంభకాన్ని ఎవరైనా ఒక నిమిషానికి 
మించి చేయరాదు. కొన్ని సెకండ్లకే ఊపిరి బయటకు నెట్టుబడే స్టితిదాపురించును. 
సంకల్పంతో, దృఢచిత్తముతో ఇంకా కొనసాగించితే ఒత్తిడ మరీ ఎక్కువ అగును. 
ఒక్కసారిగా గాలి బయటకు నెట్టి వేయబడుతుంది. అంతవరకు తెచ్చుకోరాదు. 
ఆదుర్దా కొలదీ, తెలిసికోవాలనే రందీ ఎక్కువయుండ ప్రయత్నించి చెడు ఫలితాలను 
చూచిన అభాగ్యులు చాలా మందియున్నారు. అందుచేత ఎవరైనా అర నిమిషంతో 
సరిపెట్టుకోవటం ఆరోగ్యకరం. ఒక్కనిమిషం వరకు ఉండగల్లటం కష్టతరము. 
నిమిషానికి మించి ఉండాలను కోవటం ప్రమాదకరం. 


యోగ - నత్యదర్శనము 165 





నేను మన దేశంలో అన్ని ముఖ్యమైన పట్టణాలకు వెళ్ళి యోగాభ్యాసం న 
వారి అనుభవాలను తెలిసిక్‌"న్నాను. ఆ అనుభవాలు కొంత జ్ఞానాన్ని కలుగజేసినవి. 
నాస్వానుభవం - ఇతరుల అనుభవం కారణంగానే ఈ [గ్రంథాన్ని నేను రచించగలిగాను. 


మనదేశంలో యోగాభ్యాసం చాలా రహస్యంగా సాగే ప్రక్రియ. ఇతరులకు 
దాని రహస్యాలను సామాన్యంగా చెప్పరు. శిష్యకోటిలోని సమర్ధుడైన ప్రియశిష్యునికి 
గురువుగారు చివరి రోజుల్లో మాత్రం చెపుతారు. యోగుల అనుభవాలు అమూల్యమై 
నవి. అందరూ తెలిసికోదగినవి. వాటిని జాగ్రత్తగా పరిశీలించి వారి జీవిత విధానాలను 
విశ్లేషణగా పరికించి చూస్తే ఆ రహస్యం కొంత వరకు (గ్రహించనగును. పూర్తిగా 
తెలిసికోవాలంటే గురు అనుగ్రహం మీద అనుభవాలను విప్పి చెప్పేయోగులను దర్శించి 
అర్థించి తెలిసికొనుట ఉత్తమమైన మార్గము. యోగము మన దేశసౌభాగ్యము. ఆస్టులను 
పంచవచ్చునేమోగాని యోగభాగ్యాన్ని పంచటానికి వీలుపడదు. నిష్టతో అభ్యసించి 
గురుముఖంగా తెలిసి కోవటమే ఉత్తమమైన మార్గం. అందుచేతనే మన యోగము 
విదేశాలలో అంతగా ప్రవేశించలేదు. ఈ రోజున యోగ ప్రాశస్త్వము ప్రాముఖ్యము 
బాగా విస్తరించి నందున విదేశీ భక్తులు చాలామంది దీనిని అభ్యసించటం గమన్నార్హం. 


త. (పత్యాహోర.: పతంజలి మహర్షి ప్రవచనము. 16 వ అధ్యాయము. 
“స్వ విషయాసం ప్రయోగే చిత్త స్వరూపాను కార 
ఇవేంద్రియాణాం ప్రత్యాహారః? 


ఇం(ద్రియాణాం = ఇంద్రియములన్నింటకి, స్వవిషయ = శబ్బాదులైన 
విషయములతో, 


అసంప్రయోగే = సంయోగములేనందున, చిత్త స్వరూప = చిత్తము యొక్క 


స్వరూపమును, అనుకారః ఇవ = అనుకరించునట్టుండు ఉనికి, ప్రత్యాహారః = 
ప్రత్యాహారమనబడును. 


ధ్యానమునందు ఇంద్రియములు శబ్బాది విషయములతో సంబధము లేకసోవుటు 
వలన అవి కూడ చిత్తమును అనుసరించి అంతర్ముఖంగా రావటాన్ని ప్రత్యాహారమన 
బడును. 





ఇంద్రియాలు బయటకు పోవు. చిత్తము బయట సంచరించదు. రెండూ 
అంతర్ముఖంగానే ఉండిపోవును. చిత్తము, ఇంద్రియములు బాహ్యసంబంధము 
లోనుండవు. ఈ ఫ్థీతి కల్గినపుడు ఇంద్రియములు చిత్తమువైపే యున్నట్లు అగును. 


166 యోగ - సత్యదర్వనము 





దీనినే ప్రత్వాహారమనబడును. 


యోగ సాధనా క్రియలో ప్రత్యాహారము అనునది అయిదవ అంగము. దీని 
వలన మనస్సును బాహ్య(ప్రపంచమునుండి మళ్ళించి కోరికలకు కారణభూతమైన 
ఇం ద్రియాలనుకూడాలోనికి రప్పించడం వలన మనస్సు కోరికల నుండి దూరంగా 
నుంచబడి యోగ సిద్ధికి అనువుగా మార్చబడుతుంది. ప్రత్యాహారము యోగకు 
ముఖద్వారములాంటిది. ప్రత్యాహారములో మనస్సు స్టిర పడితే తర్వాత అంగములైన 
ధారణ, ధ్యాన, సమాధులలోనికి వెళ్ళుటకు వీలు కలుగును. మనస్సును బాహ్య 
ప్రపంచంనుండి మళ్లించటం ఇంద్రియాలను కూడ బాహ్య జ్ఞానం చేరవేయకుండా 
అంతర్ముఖంగా నిశ్శబ్దంగానుంచుటయే ప్రత్యాహారమనబడును. ఇంత మహత్తరమైన 
భావాన్ని క్లుప్తంగా ఒక చిన్న సూ త్రములో ఇమిడ్డిన పతంజలి పాండితీ ప్రకర్ష సువిశదము. 

6. ధారణ: 

ఇది అష్టాంగములలో ఆరవది. 

“ దేశ బంధశ్చిత్రస్య ధారణా ”' 

చిత్తస్యా= చిత్తము యొక్క (బాహ్యా ప్రపంచాన్ని విడిచిన చిత్తమని భావం) 

దేశబంధః ఇ నాభి, హృదయస్థానములందుగాని |(ప్రకృతిపైన గాని 
సంబంధమునుంచుకొనుట, ఏ (ప్రదేశమునందైన్లా లేక చిత్రమునందైనా సంబంధము 
నుంచుక్‌ "నుట. 


ధారణా = ధారణ అనబడును. 


శరీర అంతర్బాగమందు కాని బాహ్యా చిత్రములపైన గాని మనస్సును నిలుపుట 
నాకిక నా లానా నాన 
ధారణ అనబడును. 


ధారణ అనగా ధరించుట. శరీరములో ఏ భాగమును గాని ప్రకృతిలో ఏ 
చిత్రము'ను' . గాని ఊహించుకొని ఆ చిత్రాన్ని ధరించినట్టుగా మనస్సులో (ఎటూ 
చలించిపోకుండా) నిలపటాన్ని ధారణ అనబడును. నిశ్చలమైన మనస్సును ఆ విధంగా 
ఒక్కనిమిషమైనా నిలుపగల్లితే ధారణలో ప్రాధమిక జయం పొందినట్లగును. ఎందుకంటే 
మనస్సు ఎప్పుడూ శరవేగంతో పయనించుతూ ఉంటుంది. అనేక భావాలకు గురి 
కాబడుతుంది. అందుచేతనే దానికున్న చంచలస్వభావం మరే దానికి లేదని భావం. 
అటువంటి మనస్సును ఎటూ కదలనియ్యకుండా, ఎక్కడకూ పోనీయకుండా, ఒకే 


యోగ- నత్యదర్శ్వవము 167. 


చిత్రాన్ని మనఃఫలకంలో 15 నిమిషాలు నిలుపగల్లితే ధారణలో పూర్తి జయాన్ని సిద్ధింప 
జేసికొన్నట్లే అగును. ధారణా జయం సిద్దించిన తర్వాత ధ్యానములోనికి 7వ 
అంగంలోనికి ప్రవేశము జరుగును. 


7. ధ్యానము: 

ఇది అష్టాంగ యోగములో 7వ అంగము. అతి ప్రధానమైన అంగము. 

““ తత్ర ప్రత్యయైక తానతా ధ్యానమ్‌ ”” 

తత్ర = అక్కడ అనగా చిత్తము నిలిపిన ప్రదేశమునందు, ప్రత్యయ = జ్ఞానము 
యొక్క, ఏకతానతా = ఏకా(గత, ప్రత్యయైకతానతా = జ్ఞానము యొక్క ఏకా(గ్రత, 
ధ్యానమ్‌ = ధ్యానమనబడును. 


చిత్తము నిలిపిన ప్రదేశములో వేరే ఇతర జ్ఞానములు రాకుండా అదే జ్ఞానము 
కొనసాగుటను ధ్యానమనబడును. 


మరియే ఇతర భావముకాని, జ్ఞానముకాని చిత్రములో ప్రవేశించకూడదు. 
అవిచ్చిన్న ఏక భావప్రవాహము ధ్యానము అని నిర్వచనము. ధ్యానసిద్ధి సమాధి 
సిద్ధికి దారి తీస్తుందని భావము. ఒకే భావం ఎడతెగకుండా స్థిరముగా మనస్సులో 30 
నిమిషాలవర్థకు ఉంచగల్లిన ధ్యానసిద్ధికలుగునని పండితుల వాదము. 


యోగాంగములలో ఇప్పుటి వరకు వచ్చిన 7 అంగములలో ధ్యానము చాలా 
ప్రసిద్ధమైనది. అందుచేత ధ్యాన అభ్యాసం చేయటానికి దాని విశిష్టతను అర్థం చేసికోవ 
టం చాలా అవసరం. 


ధ్యానము చేతనా ప్రక్రియ. ధ్యానము చేతనా శక్తిని ప్రజ్వలితం చేయగలదు. 
ప్రతి వ్యక్తిలోను చేతనా శక్తి కొంత ఉన్నది. దానిని తెలిసికొనే విధానమే ధ్యానము. 
ఆసనములో కళ్ళు మూసికొని భగవంతుని లేక ఇష్టదైవాన్ని స్మరించుట ధ్యానము కాదు. 
నీలో నీకు తెలియకుండా ఉన్న శక్తి (స్వశక్తి లేక అహంకారశక్తి) ని గుర్తించటానికి జరిపే 
ప్రక్రియ ధ్యానము. ఈ మూల సత్యాన్ని అవగాహన చేసికొనుట ధ్యానములోనే 
జరుగగలదు. 


ధ్యానము మానసిక (క్రియ. ఇది అభౌతికము. భూత ప్రపంచంలోని సత్యాన్ని 
తెలిసికొని సాధించటానికి జరిపే క్రియ. సత్యసాధన స్వచైతన్యంతోనే సఫలీకృతము 
rrr mm... 

కాగలదని బుషుల భావం. 


168 యోగ - నత్యదర్శనము 


ధ్యానమును యోగులు పలువిధాలుగా అభ్యసించారు. సత్యదర్శనమును 
చేసికొన్నారు. సాధనా మార్గాలు భిన్నములైనా సాధనా లక్ష్యము ఒక్కటే. అదే 
సత్యదర్శనము. మత, కుల, ప్రాంత, దేశ, వర్ష లింగ బేదములుండవవు. ఎవరైనా 
అభ్యాసము చేయవచ్చును. అల్పులు అధికులు అని తేడాలుండవు. 

ధ్యానమునకు అతి, అల్నముబు విరుద్దములు. ఉపవాసం లేక స్వల్పాహారము తో 
దేహమును శష్కింపజేయుట దీనికి విరుద్దము . అదేమాదిరిగా అధికాహారము , విందు 
తత్వముతో శరీరభారాన్ని పెంచుట దీనికి విరుద్ధము . ల్పతినిద్రగాని, నిద్ర లేమిగాని, 
బలవంతంగా నిద్రత్సంచుకొనుట గాని విరుద్దము. అ విశ్రాంత శ్రమ దీనికి విరుద్దము. 
అలాగే సోమరితనము లేక బద్ధకము కూడ దీనికి విరుద్ధము. సోమరితనము మనసులోనికి 
విషమునుజేర్సును, పేరును . అతినిసర్వత్రవర్షించాలి. మధ్యేమార్గం అనుసరణీయం. 

ధ్యానంలో వింతలు, విడూరాలు, రహస్యాలు, ఇంద్రజాలాలుండవు. ఇవి 
వస్తే అడ్డుగోడలుగా పరిణమించగలవు. శక్తిసత్త్యములు సాధకుని ఆశయాలుగా 
నుండాలి. వాటిని సాధన ద్వారా సంతరించుకొనేమార్గంలోనేయుండాలి. ఏ ఒక్కరోజు 
ఆటవిడుపుమాదిరిగా విరామభావాన్ని రానీయకూడదు. వచ్చినయెడల చిత్తధారణ 
ముక్కలు కాగలదు. ధ్యానము చెదరిపోగలదు. 


ధ్యానము భౌతికశాస్త్రము కాదు. కాని అది భౌతికశక్తులను బలోపేతం చేయగల 
తాత్తిక చింతనామార్గము. భౌతెక శాస్త్రమునకు ప్రయోగశాలలో ప్రయోగాలకు వివిధ 
పెరికరాలనుపయో గించి జ్ఞానసముపార్హన చేయవచ్చును. కాని ధ్యానమునకు ప్రయోగశాల 
బయట ఎక్కడోయుండదు. దీని ప్రయోగశాల అంతరంగంలోనే అనగా మనస్సులోనే 
యున్నది. మనస్సు అందించే సమాచారమే జ్ఞానసిద్ధికి మార్గమేర్చరచును. ఇదియే 
రాజబాట, దగ్గర బాట. ధ్యానసిద్ధిద్వారా సత్యదర్శనము, జ్ఞానసిద్దిలభించగలవు. బె 
కార్యసిద్ధికైనా త్రికరణ శుద్దిలో సడలింపులు చేసిన యెడల తలపెట్టిన కార్యము 
సిద్ధించదు. 

మొదట్లో మనశ్శక్తుల వివరణలు చాలా యిచ్చాను. మనస్సు అభౌతికమైనా 
భౌతిక శక్తులను మార్చగలదిట్ట. మనోకృతనిశ్చయముతో జరిపిన సాధన కతీతమైనది 
ఏదీలేదని చరిత్రరు:జువులు చాలాగలవు. ఇంతకంటే వేతొండు ప్రమాణములేల! 


ధ్యానసిద్ది వలన అతీత శక్తులుత్పన్నము కాగలవు. వాటిని వినియోగించు 
కోవటం అవివేకం. ఆపని క్షుద్రులు చేస్తారు. ధ్యానము చెరగి విరిగి పోగలదు. 


+ 


యోగ - నత్యదర్శనము (ప్రాణాయామము 168 





ఆస్థ్రితిని ఆసనాలు కల్గించగలవు. అందుకనే మంచి ఆసనాలు వేసి ఆరోగ్యం, శరీర 
దార్థ్యం తెచ్చుకోవాలి. ప్రాణాయామం ప్రారంభించటానికి ముందుగా కొంత 
వ్యాయామం చేసి గాని, క్రీడలలో పాలోనిగాని శరీర శక్తిని తెచ్చుకోవాలి. అప్పుడు 
(ప్రాణాయామం నిరాటంకముగా సాగిపోగలదు. 


ప్రాణాయామ సమయంలో బుద్ది నిశిత పర్యవేక్షణ చాలా అవసరం. లోటు 
పొట్టు జరిగిపోయి హాని కలిగే ప్రమాదం సంభవించే సరికి బుద్ధి కుశలత పసిగట్టి 
తప్పులను సరిదిద్ద గలగాలి. నిర్లక్ష్యము చేసినా లేక మందమతిగా ఉన్నా ఎక్కువ హాని 
జరిగిపోతుంది. ఇది అభిలషణీయం కాదు. సుఖభోగ విషయలాలసలు సాధకుని 
మనస్సునుండి తొలగించబడును. సాధకుని మనస్సులో శీలవంతమైన ఆలోచనలే 
మిగిలి పోగలవు. ఈ స్టితిలోయోగాభ్యాసం సాఫీగా సాగి సాధకుడు విశ్వ జ్ఞాన 
ప్రాంగణంలోకి చేరగలడు. ప్రాణాయామ లక్ష్యము సిద్దించగలదు. 


ప్రాణాయామం చేయటానికి కనీసం 8 సంవత్సరాల వయస్సుండాలి. గురు 
బోధనలను గ్రహించగల శక్తి, అభ్యాసము చేయటానికి కనీస శారీరక శక్తి, మనశ్శక్తి 
ఉండగల వయస్సు అది. వృద్దులు ప్రాణాయామం చేయవచ్చును. కాని తీవ్రంగా 
చేయరాదు. చేస్తే శరీరము తట్టు కోలేదు. ఊహించరాని కీడు జరిగిపోగలదు. గర్భిణీ 
(స్త్రీలు ప్రాణాయామం చేయరాదు. చేసినపుడు తప్పులు దొర్లిన యెడల తల్లికే గాక 
పిండానికి కూడ హాని జరుగుతుంది. ప్రాణాయామానికి మత, కుల, వర్గ, వర్ణ, దేశ, 
లింగ భేదాలుండవు. ఎవరైనా చేయవచ్చును. పతంజలి ప్రవచనం ఇది. 


8 సంవత్సరాలు నిండని పిల్హ్లలను ప్రాణాయామంలోనికి గాని యోగలోనికి 
గాని దింపటానికి తొందర పనికి రాదు. తొందర వలన ఎల్లప్పుడు చేటు రావచ్చును. 
సద్గురువు బోధ, శిక్షణ అవసరం. హఠయోగ (ప్రదీపిక ప్రకారం సద్గురువు ధనాన్ని 
మరి యే ప్రయోజనాన్ని ఆశించడు. కాని నేటి పరిస్థితుల్లో వందల కొలది సంస్థలు 
పుట్ట గొడుగుల్టాగ పుట్టుకొని వచ్చి ధనార్హనే ధ్యేయంగా పెట్టుకొని యోగ శిక్షణ 
బోధించబడుననే ప్రలోభాలకు గురిచేసి అమాయక జనాన్ని అంధకారంలోనికి త్రోసి 
వేస్తున్నాయి. ఇది కడు శోచనీయమైన దుస్థితి. ఈ విషయంలో ఒకటికి రెండు సారు 
ఆలోచించి సత్‌ యోగాచార్యులను ఆశ్రయించి సత్యాన్ని తెలిసికోవాలి. అన్ని వ్యాధులను 
నివారణ చేస్తామని చేప్పేవారి ప్రలోభాలలో చిక్కుకోరాదు. 


కొంత మంది వ్యక్తులు, కొన్ని సంస్థలు ప్రాణాయామాన్ని సరాసరి ప్రారంభించి 
ఎనలేని హాని కలుగ జేయుచున్నారు. యమనియమ ఆసనాల్లో పరిపుష్టత పొందిన 
డద క హా రూ మూ టా కదరా కేం రప డె తాలి 





169 యోగ - నత్యదర్శనము . 





తర్వాతనే (ప్రాణాయమం చేయుటలో జయం లభించగలదు. పతంజలి (ప్రవచనం 
ఇదే. అరిషడ్వర్గాలలో పీకల వరకు కూరుక్షు పోయిన దురాచారుల మాటలకు 
మోసపోయి (ప్రజలు ఆకర్షితులయి హానిని పొందుతున్నారు. ధనాన్ని పోగొట్టు 
కొంటున్నారు. సంస్కరణా భిలాషతో, కీడును నివారించుకొనే ఉద్దేశ్యంతో 
పరోపకారము, త్యాగము, సేవాభావం కల ్రేష్టులైన యోగా చార్యుల దగ్గర సరాసరి 
ప్రాణాయామం నేర్చుకోవచ్చును. అప్పుడు కూడ యమనియమ ఆసనాల విషయం 
పూర్తిగా తెలిసికొని వాటిని మరొక ప్రక్క అభ్యాసము చేసూ ఉండటం చాలా అవసరం. 
బ 'త్తిగా వదలిపెట్టరాదు. 


చాలా మంది క్రీడాకారులు ఈ రోజుల్లో సరాసరి ప్రాణాయామాన్ని అభ్యాసం 
చేస్తున్నారు. అది పొరపాటు. క్రీడాకారులు యమనియమ విషయాలు అర్ధం చేసికొని 
జీవితంలో పాటించి ఆ తర్వాత రెండు మూడు నెలలైనా ఆసనాల అనుభవం పొందగలిగితే 
(పాణాయావుం తేలికగా చేయగల్లుతారు. క్రీడలలో ఉన్నత (ప్రమాణాలను 
సాధించగల్లుతారు. కళ్ళు మూసికొని ప్రాణాయామం చేసేటప్పుడు లోని కనుగ్రుడ్డులు 
కూడ కదలకుండా నిశ్చల స్టితిలోనికి తీసికొని రాగలగాలి. కనుగ్రుడ్డులు కదలితే 
ఏవో భావాలు మనస్సులో పరుగెత్తుతున్నట్టు సంకేతము. నిద్రలో కూడ కను గ్రుడ్డు 
కదులుతూ ఉంటాయి అప్పుడప్పుడు. కను గ్రుడ్డు కదలితే ఉపచేతనా మనస్సు తీవ్రంగా 
పని చేస్తున్నట్టు. ఏమీ కదలకపోతే గాఢనిద్రగా పరిగణించవచ్చును. కలలు ఏమి రావు. 

ప్రాణాయామం చేసేటప్పుడు కేవలం శృాసగతులను మార్చటమేకాకుండా ఒక 
మంచి భావాన్హా కాని, తనకు ఇష్టమైన ఒక చిత్రాన్నిగాని మనస్సులో నిలుపుకొని అది 
చెదిరి పోకుండా చూచుకోవాలి. చెదిరిపోతే తిరిగి తెచ్చుకోవాలి. లేనియెడల మనసు 
చెదిరి పోయినట్లు అగును. అప్పుడు మనస్సును కట్టు దిట్టం చేసికొని చెదిరిపోకుండా 
చూచుకోవలసియుంటుంది. ఘర్షణ, పోరులేనటువంటి చెదరిపోనటువంటి భావాన్ని 


లేక చిత్రాన్ని ప్రరంగా నిలుపుకో గల్లితే (ప్రాణాయామ లక్ష్యం నెరవేరినటే. 


ప్రాణాయామం చేయటానికి అక్షతలు - ఆరోగ్యం ఒక్కటే. వేరే ల్లర్లతలు 
ఏమీయుండవు. ఎవరైనా చేయవచ్చును. ఏ విద్యార్థియైనా చేయవచ్చును. ఆసన 
ప్రావీణ్యం"సాధించిన తర్వాత, పద్మాసనంలో కదలకుండా కనీసం అరగంటసేపైనా 
కూర్చోగర్లితే ప్రాణాయామం చేసి మంచి ఫలితాన్ని పొందవచ్చును. 

ప్రాణాయామం పలు విధాలు. అవసరమైన వాటికి మాత్రమే ఈ (గ్రంథంలో 
వివరణ ఇవ్వబడినది. వీలుని, అవకాశాన్నిబట్టి ఎవరికితోచిన రీతిలో వారు 


యోగ - నత్యదర్శనము . థ్యాణయి 169 0 





అల్పులు, డాంబికులు, గర్వపోతులు, కార్పుణ్యులు, స్వార్దపరులు అతిత శక్తుల 
వ్యామోహంలో అడ్డదారులు త్రొక్కి అభాసు పాలయిన ఘటనలు కోకెల్తలుగా కలవు. 
అట్టి శక్తులు ఆవరించినపుడు వాటి ధ్యాసే ఉంచుకోరాదు. అప్పుడు వారి మాటలు 
బంగారు బాటలుగాను, సత్యవాక్కులుగాను, పరమ పవిత్రముగాను వెలుగొందును. 


బాహ్యా చిత్రాలుగాని, ఆంతరేంద్రియాలు గాని, అంతర్‌ భాగాలుగాని, దేవతా 
చిత్రాన్నిగాని మనస్సులోనిలుపుకొని ధ్యానించాలి. కాలంసాగేకొలది చిత్రదృశ్యము 
తేడోవంతమయి చివరకు చిత్రము కూడ అదృశ్యము కాగలదు. అప్పుడు మరేయితర 


చిత్రము మనస్సులోనికి రానీయకూడదు. చిత్రము కనుపించకుండా పోయినప్పుడు - 


భావశూన్యత (అనగా ఏభావము లేదని అర్థము ) ఏర్పడును. శూన్యత కల్గినపుడు 
మనిషి స్పృహను కోల్యోవును. స్పృహలేనిస్టితికాలము ఎంతైనా కావచ్చును. 1గంట, 
లేక 2గంటలు, లేక ఒక పూట కావచ్చును. తన దగ్గణ జరిగేది కాని, పరిసరాలలో 
జరిగేవి కాని ఏవీతెలియని స్థితి అది. స్ప్రహ వచ్చిన తర్వాత ఈమధ్యకాలంలో ఏమి 
జరిగినది తెలియని స్థితిలోనే సాధకుడుంటాడు ఇం ద్రియలే పనిచేయని కారణం వలన. 
ధ్యానము యొక్క (ప్రాధమిక ఫలితముయిదే. ఆస్టితిలో సాధకుడు అనంతమైన 
ఆనందాన్ని కల్మషదోషాలు తేని ఆనందాన్ని అనుభవించుతాడు. ఆ ఆనందం మహాోశక్తిని 


ప్రసాదించగలదు. అతని నడక, నడత, వాక్కుతీరులలో ఆ శక్తి ప్రస్పుటంగా 
కనుపించును. 


సుఖముల్పుదుఃఖములు బంధకారణాలు. బంధత్వాన్న త(జించగధిన యెడల 
తతత DESMA న్ని త్యజించగల్టన యెడల 


దుఃఖనివారణ జరుగ గలదు. పతంజలి ఈసత్యమును చాటి చెప్పినారు. దానిని 
వైరాగ్యమని, లేక విరాగమని లేక బంధ విచ్చిన్నమని తేల్చిచెప్పినారు. మనస్సును ఈ 
స్టీతిలోనికి తీసికొని రావటానికి విశేషసాధన అవసరం. ఏకచిత్రాన్ని మనస్సులో 
నిలుపుకొని వురియే ఇతర చిత్రాలను లోనికి చొచ్చుకొని రానీయకుండా 
30నిమిషాలవరకు నిరోధించగలిగితే పూర్తివిజయాన్ని సాధించినట్టుగును. దీనినే 


విరాగస్టేతి అని అంటారు. విరాగము దుఃఖ నివారణము. శక్తిపూరకము. విరాగములో 
ప్రబల శక్తికలదని నామాన్యునికి అందని సత్వము. 


మనస్సుకు 3స్టితులు కలవని వివరించబడినది గదా. నిద్రలోని ఉపచేతనా 
మనస్సు, ఈ ధ్యానము తీవ్రంగా జరిగే కాలంలో, ఉద్దీపించబడి తేజోనంతము 
అవుతుంది. . మనస్సులో మిగిలిపోయి ఏమూలనైనా అణచబడి నిక్షిపంచేయబడిన 


ఫా 


1/౮ 





భోవాలు మళ్ళీ ప్రభంజనంలాగ మారి కల్ళొలాలను సృష్టించ గలవు. ఉపచేతనామనస్సులో 
కల్గోలాలు రాకుండా పరిశుద్ది చేసికొన్నప్పుడు మనస్సులో నిలచిఉన్న ఏకచిత్రము 
కూడా అదృశ్యమవగలదు. దీనినే సమాధి స్థితి అని అంటారు. అనగా ఉపచేతనా 
మనస్సు నిర్మలంగాను పరిశుద్ధంగా నున్నప్పుడే యిదిసాధ్యపడుతుంది. ఈ భావం 
బుషుల (పవచనంలో లేదు. 


ప్రజ్ఞ, బుద్ధి, వివేకము - ఇవియన్నియు మనళశ్శక్తుల వృద్ది సంయోగ ఫలితంగా 
ఏర్పడిన శక్తులని మొదట్లోనే వివరణ ఇవ్వబడినది. ఈవివరణ శాస్త్ర (5016౧06) 
| సమ్మతం . కొని ఈవివరణ తతా త్వాచార్యుల భావాలకు, సాంఖ్య, యోగ దార్శనికుల 
భావాలకు భిన్నంగానున్నది. ఆ కాలం నాటికి శ్వా స్త్రజ్ఞానం వృద్ది చెందలేదు కాబట్టి 
వాటి చారి త్రిక పరిణామం ఆ తత్త వేత్తల అందుబాటులోనికి రాలేదు. భావపరిణామం 
కూడ సత్యమేకదా! దానిఫలితమే శా స్త్రజ్ఞానము (508౧౯౭). ప్రజ్ఞవగైరాల 
ప్రత్యేకత, విశిష్టత, స్వేచ్చ, స్వతంత్రత వాటికున్నవి. అవి మనస్సునకు భిన్నంగా 
నుంటాయి. అని మనస్సులోనికి ఏదోషమూ (ప్రవేశించకుండా ప్రజలేక బుద్ది నిరంతరం 
కనిపెట్టగలదు. వాటికి దోషబీజాలు కూడ అవగతం కాగలవు. దోషబీజాలు 
అవగతంకాగానే వాటిని కాల్పివాసనలుకూడా లేకుండా చేయాలి. అప్పుడు ఉపచేతనా 
మనస్సు కూడా అహంకారానికి (సాధకునికి) పూర్తిగా స్వాధీనంలోనికి వచ్చును. 
ధ్యానసిద్ధికలుగుతుంది. ఆచరణ, దోషనివారణామార్గానుసరణ అహంకార శక్తి 
ప్రజ్ఞా ప్రబోధక మూలంగా , సంకల్ప విశ్వాసముల బలంతోచేసికొనాలి. అపుడు 
ధ్యానము నూటికి నూరుపాళ్లు సిద్ధించి విజయము లభించగలదు. ఊహ నాగరకతకు 
మూలము. ఆలోచనావ్చద్ధికిమూలము. ప్రజ్ఞాపరిణామానికి మూలము. ఊహతోనే 
ధ్యానము ప్రారంభమగును. ఊహ లేనిదే ధ్యానము లేదు. ఏచి త్రాన్నైనా.మనస్సులో 
ఊహించుకొని నిలుఫుకోగలిగినప్పుడే ధ్యానము ప్రారంభమగును. ఊహతోనే సకల 
నిర్మాణ పనులు జరుగును. విజ్ఞులు, (ప్రొజ్ఞులు ఊహలో ఆనందం పాందుతారు. 
అల్పులు, అధములు విషయాను రక్తులై ఆనందం పొందుతారు. ప్రాజ్జుల ఆనందం 
పవి త్రమైనది, శాశ్వతమైనది. విషయాను రక్తుల ఆనందం అల్పమైనది, అపవిత్రమైనది; 
అశాశ్వతమైనది. 


మానవజ్ఞానం ఆదికాలంలో శ్రుతి, సృతిద్వారా ప్రసారం జరిగింది. లిపి 
ఏర్పడిన తర్వాత (లిపి ఏర్పడటం చారిత్రక పరిణామం) సలా మల టరా 2 


యోగ - నత్యదర్శనము ధ్యానము 171 


(గ్రంథబద్ధము చేయబడినద్మి బుషుల, ప్రవక్తల భావాలను అర్థంచేసికొనా లి. గ్రంథాలను 
పవిత్రంగా భావించి వాటి సారజ్ఞానాన్ని అర్థంచేసికొని ఉపయో గించుకొన్నట్టుగానే 
మనలో పెల్టుబికే భావాలలో చెత్తవాటిని చెరిగివేసి (తొలగించి) మంచివాటిని 
అట్టిపెట్టుకోవాలి. ఒక్కోసారి క్రొత్తభావం మెరుపులా మనస్సులో మెరుస్తుంది. 
వెంటనే దానిని పుటబద్ధం చేసి విక్లేషించి పరిశోధించి సత్యమున్నట్లయితే సత్యాన్ని 
బయటకులాగి సర్వజన్‌*పయోగార్థం చేయాలి. శాస్త్రుజ్ఞులందరు (5016౧11515) 
ఇదే మాదిరిగ కృషిజరిపి ఎన్నోసత్యాలను మానవాళికి అందించి మానవజ్ఞానాన్ని 
అంచెలంచెలుగా పెంచారు. ఇంగ్రీషు జాతీయుడు న్యూటన్‌ శాస్త్రవేత్త ఎన్నోశతాభ్రాల 
క్రీతం ఏపిల్‌పండు పతనం భూమిపైకే ఎందుకురావాలి అనే మెరుపులాంటి ఆలోచనపె 

వశేషపరిశోధనలు జరిపి భూమికి ఆకర్షణ శక్తి వున్నదనే మహత్తర సత్యాన్ని కనుగొన్నాడు. 

అన్నపు కుండపై మూకుడు ఆవిరిఫలితంగా ఎగిరి క్రిందపడినప్పుడు జేమ్స్‌వాట్‌ అనే 
ఆంగ్లేయుడు ఆవిరి యంత్రాలను కనిపెట్టటానికి కృషిచేసాడు. యంత్రయుగం 

ప్రారంభమయింది. ఈవిధంగా శాస్త్రజ్ఞానం మనసులో మెరుపులా మెరిసే ఊహను 
పరిశోధించి జరిపిన కృషిఫలితంగా అంచెలంచెలుగా వృద్దిచెందుతూ వచ్చింది. 
క్రీస్తుపూర్వము (గ్రీకుమేధావి తొట్టిలో స్నానం చేయునపుడు శరీరం పైకిలేపబడుతుందనే 
సత్యాన్ని కనుగొన్నాడు. మానవ నాగరకత విజ్ఞానం ఎన్నోసత్యాలను బయట పెట్టింది. 

సత్యము ఏ కోణం నుండి వచ్చినా ఏదిశనుండి వచ్చినా స్వీకరించా లి, అధంచేసికోవాలి. 

ఆచరించాలి. ఆలోచనలలోని మెరుపులను నిశిత వివేకంతో పరీక్షించి సత్యసారాన్ని 
బయటకు లాగుటయె అనాదినుండి నేటివరకు మహోన్నత యజ్ఞకార్యముగా 
భావించనగును. మనోధ్యానముతోనే శా స్త్రజ్ఞానం సత్య ప్రవచనం ప్రకటితమవుతోంది. 

శా స్త్రవేత్తలందరూ (5018011515) వారికి తెలియకుండానే ఒకరకమైన ధ్యానసము ద్రం 
లో మునిగి సత్యదర్శనము చేసికొన్నవారే గదా! ధ్యానము కేవలం తాత్తికమైనదిగా 


ఎంచరాదు. నిత్వ నిర్మాణ కార్య క్రమములోను, శ్వాస్త్రపరిశోధనా కృషిలోను 
ఉపయోగపడే ప్రక్రియగా ఎంచనగును. ధ్యానమునకు అర్థము విస్తారము. ఈ 
దృక్కోణంలో చూస్తే సకల శాస్త్రజ్ఞులు (3016౧11519) సత్యారాధకులు, సత్యదార్శి 
నికులు, తాత్తికచింతనాపరులు, నిత్యనై మిత్తిక కార్యకలాపాలలో మునిగితేలే 
శ్రామికులు, ఉద్యోగులు, వ్యాపారులు, వ్యవసాయదారులు, విద్యార్థులు, బోధకులు 
ధ్యానాభ్యాసకులుగా పరిగణించబడతారు, 


అనంత మైనజ్ఞానాన్ని ఆర్షించవచ్చును. మహానందం పొందవచ్చును. 
మనజ్ఞానానికి శాశ్వత కావాలంటే గురువు కావాలి. గురూపదేశం కావాలి. సద్గురువుల 





172 | యోగ్‌ - నత్యదర్శనము 
ప్రభావం జీవిత పర్యంతముంటుంది. సద్గురువునెంచుకొనుటలోనే వివేకత కావాలి. 
బుదుడు ఎందరోగురువులనా శ్రయించాడు. వారిబోధనలలో సత్యము కనుపించక 
వెనుదిరిగి వచ్చాడు. స్వవివేకాన్నాశ్రయించి ధ్యానము ద్వారా సత్యదర్హ్శవము చేసికొని 
ప్రపంచానికి పరమసత్యం చాటిచెప్పి చరితార్హుడైనాదు. సత్యము, అహింస్పసర్వమానవ 
సమానత్వం మొదలగు మహత్తర సత్యాలను, నీతులను ప్రవచించాడు. అందరికీ 
గురువులు లభ్యంకారు. కానపుడు స్వవివేకంపైన విశ్వాసం పెంచుక్‌ ని అధిక 
సంకల్పశక్తితో కృషిగావించిన సత్యదర్శనము చేసికోగలరు. విజయసిద్ధి పొందగలరు. 


మంద నుండి విడిపోయిన లేగదూడ విలవిల లాడినట్టు, ఒడ్డున పడ్డచేప 
ఎగిరెగిరి కొట్టుకొన్నట్లు, చీకటిలోనుండి వెల్తురులోనికి రావటానికి జీవులు 
ఆరాటపడినట్టుగా మానవుడు అవిద్యనుండి విజ్ఞానంలో నికి రావటానికి సత్యదర్శనము 
పొందటానికి ఆరాటాన్ని చూపాలి. అరిషడ్వర్గాలను, హింసాదౌర్ణాన్యాలను విడనాడి, 
సంపద సౌభాగ్యాలకు, ఆడంబరాలకు, అధికారాలకు ఆకర్షితులు కాకుండా 
సంయమనంతో మనస్సును నిలువరించి దాని శక్తులను సత్యదర్శన నాధన్రై వినియో 
గించుకొనే బాధ్యత మనిషి (అహంకారం) పై వున్నది. ధ్యానము ద్వారానే ఇది 
సాధ్యమగును.. మతాలు వేరైనా, భావాలు భేదించినా ధ్యానము ద్వారా ఆశయ సాధన 
(సత్యదర్శనము) సుసాధ్యమగును 


ధ్యానము విద్యార్థులు చేయవచ్చునా అనే సందేహము రాకూడదు. 
విద్యార్థులు ధ్యానము చేయవచ్చును. తాత్విక ఆశయనాధన కోసంకాదు. మనస్సును 
మనం ((అహరిచెప్పినట్లు విని మనస్వాధీనంలోకి తెచ్చుకోవటానికి విద్యార్థులు 
ధ్యానము చేయాలి. కేవలం అయిదు నిమిషాలు ధ్యానము ద్వారా విద్యార్థులు తమ 
జ్ఞాపక శక్తిని, విమర్శన, విశ్లేషణ, వివేచన, సృజనన శక్తులను పెంచుకో పీలగును. 
ధ్యానము మోక్షమార్గముకొధకు అని అనుకోరాదు. ఆమార్గము తలలు నెరిసిన 
తత్తవేత్తలకే. మోక్షమనగా అవిద్య, దుఃఖములనుండి విముక్తియని అర్దము. అంతేగాని 
శరీర త్యాగము కాదు. ధ్యానము అభ్యసించుటెట్లు ? ఈ ప్రశ్న అనాదిగా వచ్చుచున్నది. 
ధ్యానము అనేక సిద్ధులకు కారణ భూతము. ఎంత సిద్ది లభించినా ధ్యానాన్ని 
నిత్యవమూచేయాలి. స్వామివివేకానందుడు నిత్యము ధ్యానము చసెడవాడు, 
ధ్యానముతోనే తన జ్ఞాపకశక్తిని , వివేక శక్తిని ఊహాతితంగా పెంచుకోగరల్లినాడు. 
వివేకానందుని అసమాన జ్ఞాపకము, వివేకము అనేక ప్రాక్‌ పశ్చిమ (గంథాలయాధికారులను 
అబ్బుర పరచినవి. పుస్తకాలను అతివేగంగా చదివి , చదివిన విషయాలను జ్రప్టినోనుంచు 


0 


యోగ - నత్యదర్శభము ధ్యానము 173 
MET లన నల న క 


కొని అద్వితీయ శక్తిసంపన్నుడై వెలుగొందిన భారతీ,య! బిడ్డడు వివేకానందుడి. 
పుస్తకాలనుచదివే రీతివేరు. ఒక్కో పుస్తకాన్ని కొన్ని నిమిషాలభోనే చదివి ముగించేవాడు. 
ఈ శక్తి మహాద్భుతం. ఈ శక్తి ధ్యానము ద్వారానేవచ్చినదని వీద్వాంసులభావం. 19వ 
శతాబ్దం చివరిలోని మహత్తర తత్త్వవేత్త వివేకానందస్వామి. అజరామర కీర్తిమంతుడు. 
భేదించినప్పటికిని అన్యమతస్టులను తత్త్వవేత్తలను ఆదరించి గౌరవించేవాడు. ఈవిశాల 
ఉదారస్వభావము వివేకానందుని ప్రత్యేకతలు. విశాల ఉదారస్వభావాలను ధ్యానము 
ద్వారా వృద్ధిచేసికో వీలగును. 

గుంటూరు జిల్లా కూచిపూడిలో1896 లోజన్మించిన. కావూరి గోపయ్య 
పసులకాపరిగా 15 సంత్సరాలుగడిపి అవిద్యలో మ్రగ్గిపోయి ఎంతోరహస్యంగా ప్రాథమిక 
విద్య 10 సంవత్సరాలు అభ్యసించి తృప్తిచెందక సంస్కృత హిం దీభాషలనభ్యసించటానికి 
ఉత్తర భారత దేశంలో 12సంత్సరాలు గడిపి ప్రతిరోజు నిష్టగా ధ్యానము, 
పాణాయావుము చేసి అనతి కాలంలోనే అనగా ఒక దశాబ్దంలోనే సంస్కృత 
హిందీభాషలలో వేదజ్ఞానము, దార్శనిక జ్ఞానము, వేదాంగజ్ఞానము పూర్ణముగా 
సంపాదించగలగుట కేవలం ధ్యానము, ప్రాణాయామాల సాధనమూలంగానే అనే 
తెలియనగును. శతాబ్దంలో కూడా నేర్వలేని జ్ఞానాన్ని దశాబ్దంలోనే సాధించగల శక్తి 
ధ్యానము (ప్రాణాయావుము ద్వారా పొంద్కిపండిత గోపదేవశొస్త్రిగా తిరిగి 
ఆంధధ్రదేశమునకు వచ్చి స్వామిదయనంద సరస్వతి ఆర్యసనూజ సిద్దాంతాలకు 
(సర్వమానవ సమానత్వం, ప్రకృతికూడా నిత్యము సత్యము అనే విషయము) జీవితాన్ని 
అంకితము చేసి అపారసేవలను అందించిన త్యాగమూర్తి, విశేష జ్ఞానమూర్తి, పండిత 
గోప దేవశ్యా స్త్రి నూరుసంవత్సరములు పూర్ణాయుష్కుడుగానుండి స్వచ్చంద 
మరణమును( భీష్ముని మాదిరిగా) తెచ్చుకొని శరీరాన్ని త్యజించి, జీవితాన్ని ధన్యము 
చేసికొన్న మహాపండితుడతను, ధ్యానము, ప్రాణాయామం నూరుసంవృరాలు నిండిన 
తర్వాతకూడ ప్రతిరోజూ చేస్తుండేవారు. వారు 1996 అక్షోబరు 21వ తేదీ 
విజయదశమి రోజున శరీర త్యాగము చేసి ముక్తుడైనారు. స్వామివివేకానంద, 


పండితగోప దేవశా స్త్రి ధ్యాననిష్టాతులు - ధ్యానము యొక్క ప్రయోజనాలు 
వారిజీవితాలు తెలియజేయును. 


ధ్యానము అభ్యసించుటెట్టు? పూర్ణధ్యాన స్ట్రీితిలో ఇం(ధ్రియాలు ఏవీ 
పనిచేయవు. కళ్లు తెరచివుంచినా చూడజాలవు. చెవులు పనిచేయవు. స్పర్శ 
వాసనలుండవు. ఇం(ధియాల నుండి మనస్సుపూర్తి స్వేచ్చను అనుభవించే స్థీతిగా 


i 


174 యోగ - నత్యదర్శనము 





ధ్యానము బుషులు భిన్నరీతులలో ధ్యానాభ్యాసం చేసేవారు. ధ్యానములో 

మనస్సులోనికి ఇంద్రియజ్ఞానము రాదు. మనస్సులను బట్టి ధ్యానపద్ధతులు 
పు ఉక ము క్‌ 

ssn 

మారుతూవుంటాయి. 


తటాకజలములో ఒక గడ్డ విసిరిన అలలు ఏర్పడి వలయాకారముగా విస్తరించి 
అంచులను తాకుము. అలలు పరంపరగా బయలుదేరును. కొంతసేపటకి అలలు 
ఆగి పోయి జలము ఉపరితల భాగము నిశ్చలస్థతకి చేరుకొనును. అలాగే మనస్సులో 
భావాలు, ఆలోచనలు తామరతంపరగా వచ్చిపోతూ యుండును. మొదట్లో అధికముగా 
వచ్చును. వునస్సును బంధించటానికని దానిని ఇష్టము వచ్చినట్టు సంచరించే 
స్వేచ్చనివ్వాలి. కొంచెము సేపటిలో మనస్సులో ఆలోచనల వెల్టువ తగ్గిపోగలదు. వెల్టున 
తగ్గినప్పుడు కావలసిన ఆలోచనను పట్టుకొని బయటకు పోనీయకుండా దానినే 
ఉంచుకోవటానికి ప్రయత్నం చేయాలి. ఇతర ఆలోచనలు కూడవచ్చును. వచ్చిన 
వాటిని బయటకు పంపివేయాలి. ఒక్క ఆలోచనతోనే కుస్తీపట్టుతూవుండాలి. కొన్ని 
నెలల అభ్యాసంలో ఆలోచన ఒక్కటే మనస్సులో మిగిలి పోగలదు. ధ్యానసి కి మార్గము 
సుగమ మవుతుంది. ఒక్క ఆలోచనను కొంతసేపైనా అట్టిపెట్టికోగలిగితే ఒక్క 
నిమిషమైనా దానిని ధారణ అనవచ్చును. కాలమును పెంచుతూ ధారణ 30 నిమిషాల 
వరకు చేయగల్లితే ధారణ ధ్యానముగా మారుతుంది. ఇందులో సాధకబాధకాలు చాలా 
గలవు. ప్రతినిమిషం ఏదోఒక ఆలోచన వస్తూనే ఉంటుంది. ఆలోచనలను రానీయ 
కుండా నిరోధించాలి. ఆలోచన ్రవేశముతో ధారణ మొదటకు వస్తుంది. ఇలా 
నెలలు, సంత్సరాలు అభ్యాసము చేస్తూ పోతే మనస్సు స్వాధీనములోనికి రావచ్చును. 
ఒకే ఆలోచనతో ఉంటుంది. ఆస్ట్రితి 30 నిమిషాల వరకు ఉంటే ధ్యానమగును. 


ధ్యానము ఉదయం 4గంటల సమయంలోను సాయంత్రం 5- 7గంటల 
మధ్యకాలంలోను చేయవచ్చును. 

ధ్యానికి ఎవరిపై ద్వేషము, ఈర్ష్య, జుగుప్పలుండవు. (క్రూరులపై కూడ 
ఉండవు. ' అనంతమైన కరుణతో (క్రూరులను సైతం మార్చినట్టుచరిత్రలో ఎందరో 
మహానుభావుల జీవితాలు ప్రసిద్ది పొందినవి. ధ్యానసమయములోగాని మామూలు 
సమయాల్లోగాని విషయ లాలస మనస్సులో ప్రవేశించితే దానిని తక్షణమే నివారించు 
కోవాలి. ఆలస్యం, అలకలూ అనర్భాలకు దారి తియగలవు. ధ్యానము ఎద్ధించదు. 
ధ్యానము వలన కిరాతకులు కారుణ్య మూర్తులు గాను కవిశేఖరులు గాను మారిన 
ఘటనలు పెక్కులు గలవు. 


యోగ- నత్యదర్శనము ధ్యానము 175 





ధ్యానము జ్ఞానసం భూతము. నిత్యాభ్యాసము నిత్య జ్ఞానా భివద్ది కారక 
మవుతుంది. అధిక సంకల్పబలంతో నిత్యమూ ధ్యానము చేస్తుండాలి. కొంతకాలము 
గడచిన సిమ్మట ధ్యానికి తెలియకుండానే అతనిలో వివిధ శక్తులు ఆవరించును. అని 
వచ్చి చేరిన స్పృహకూడ ధ్యానికి కలుగదు. ధ్యాని తలపెట్టి ప్రారంభించిన కార్యములు 
నిర్విఘ్నంగా నెరవేరగలవు. 


బహుళత్వము నుండి ఏకత్వములోనికి, వైరుధ్యాల నుండి సామరస్యంలో 
నికి, భిన్నత్వంనుండి సారూప్యంలోనికి మార్గము ధ్యానము ద్వారా తేలిక అగును. 
నిరాళనుండి విశ్వాసంలో నిక్మిఅల్పత్వమునుండి విశాల తత్త్వంలోనికి మనుష్యు 
అను ధ్యానము మార్చగలదు. ఇంతమహత్తరమైన ధ్యానసందేశమును మన 
పూర్వబుషులు (ప్రపంచానికిచ్చి ధన్యులైనారు. ఇది మనకు గర్వకారణం. 

ధ్యానము భో గవిషయలాలసను పోగొట్టును. జ్ఞాన తృష్ణను పెంచును. ధ్యానము 
సాధకుని పరిశుద్దుని చేయును. పరిశుద్ధత కల్గిన తర్వాత దానిని చెడగొట్టటానికి 
నీచులు క్రూరులు ఎంత ప్రయత్నించినా వారికి భంగపాటు తప్పుదు. చరిత్రలో బుద్ధుడు 
జీసస్‌ క్రీస్తు మొదలగు బుషుల జీవితాలు ఈ ఆటుపోట్లకు నిలబడి మహత్తర తేజస్సును 


శాశ్వత కీర్తిని పొందియున్నవి. వారిజీవితాలు మానవాళికి ఆదర్శ ప్రాయములు 
అనుసరణీయములు. 


మనస్సు తన్న ఇష్టము వచ్చినట్టు చరించును. కొంతమంది చిన్నపిల్లలు 
విపరీతమైన అల్లరి చేస్తారు. మనస్సు అంతకంటె ఎక్కువ అల్రరిగాచరించుతుంది. 
అల్లరి పిల్లలను అదుపులో పెట్టటానికి వాళ్లను మంచాలకు, కిటికీలకు త్రాళ్లతో కట్టి 
వేసే తల్టులు చాలామందియున్నారు. మనస్సులను కట్టివేయవచ్చు అనుకుంటారో 
ఏమోకాని తిరగటానికి వీలులేకుండా చేయగల్లుతారు. అల్లరి పిల్లల మనస్సులను అర్థం 
చేసికోవటం చాలా కష్టము. బంధన వలన మనస్సు అణచబడి బంధనలనుండి 
స్వేచ్చలభించగానే మరీపెద్ద ఎత్తున అల్లరి 'ప్రారంభించుతుంది. ఈకనీస సత్యాలను 
తల్టులు చూడలేక పోతున్నారు. చాలామంది తల్టులు అల్లరి పిల్లలను విపరీతంగా 
భయపెట్టిగాని కొట్రిగాని ఇంకా అనేక రీతుల హింసించిగాని అదుపులో పెట్టటానికి 
ప్రయత్నించి పిల్లల మనస్సులను విషపూరితం చేస్తున్నారు నిర్బంధాలకు ప్రత్యామ్నాయ 
పద్ధతుల్గొకి పిల్లల మనస్సులు పరుగెత్తుకొని వెళ్లితగు ఆలోచనలు చేస్తూవుంటాయి. 
ఈసందర్భంలో ప్రపంచంలో మానసిక తత్వవేత్తలలో అగ్రగణ్యుడు స్వీస్‌ జాతీయుడు 
యూదుడు డాక్టరు సిగ్మండ్‌ ఫ్రూడ్‌ వ్యాఖ్యలు జ్ఞాన భరితాల్తక పిల్తల మనస్సులను 


176 యోగ - నత్యదర్వనము 
అణచి పెట్టటం తప్పులని, అణచివేత తర్వాత కాలంలో బ్రద్దలుక్‌" కొని బయటకు 
సర్‌ ఉద్దతంగా వచ్చునని చెప్పారు. ఈ పిల్లల మనస్సులో కలిగే ఆలోచనలకు అణచివేత 
మందుకాదు. అణచివేయటం వలన కీడు ఎక్కువగా జరుగుతుంది. 
దేనినైనా జయించవచ్చును. కాని మనస్సును జయించుట కష్టతరము. 
అసాధ్యము మాత్రము కాదు. 'ధ్యానమార్గము మనోజయానికి మంచిమార్గముగా 


భాసించుతోంది. ఈసత్యదర్భనము చేసికొని మానవ కళ్యాణమునెంచుకొనే మార్గము 
ఉత్తమోత్తమము. అట్టి పురుషులు లక్ష్యసిద్ధిపాంది ధన్యజీవులుకాగలరు. 


మతము ఆత్మజ్ఞాన ఫలితమని ఈశ్వరవాదుల భావం. సమాజంలో 


సంభవించే ఘర్షణల, పరిణామాల పర్యవసానంగా నూతన వ్యవష్టను స్టాపించటానికి 
ఉద్భవించేదని సామాజిక శాస్త్రజ్ఞుల (900121001515) భావం. ఎవరి భావం 


ఎలావున్నా ప్రతిమతానికి మూలాధారం ధ్యానమేనని యోగుల భావం. 

ప్రతి వ్యక్తికి ప్రత్యేకత, విశిష్టత వేరుగానుంటుంది. ఊహాశక్తి భిన్న స్టాయీలలో 
అందరిలోనూయుంటుంది. మతప్రవక్తలు, కవి పుంగవులు శాస్త్రజ్ఞుల నుండి 
సామాన్యుని వరకు ఊహాశక్తి భిన్న సాయీలలోభిన్నమార్గాలలో చరించుతూ 
ఉంటుంది. కాని అందరూ కలిసి ఒక కేంద్రంలో కలిసికొంటారు. ఆకేం[ద్రమే 
ధ్యానము. 





ధ్యానాభ్యాసంలో అవిద్య, అరాజకత్వము, చంచలత్వము, అసూయ, పగ, 
ద్వేషము, కోపము, ఆవేశము మెదలగూ దుర్గుణాలకు తావివ్వరాదు. ఆదుర్లుణాలు 


ధ్యానాన్ని దెబ్బతీయగలవు. బాహ్యభ్యంతర పరిశుద్దత, స్థిర్యాయత, దృఢసంకల్పము, 
నిరంతరభ్యాసము ధ్యానమునకు అవసరం. ఎన్ని అవరోధాలు, ఆపదలు వచ్చినా 


తట్టుకొని దీక్షతో ధ్యానము నిర్వర్తించాలి. ఓర్పు, సాహసము , విశ్వాసంపెంచుకోవాలి 
అతీత శక్తులు ఆవరించేటప్పుడు వాటివ్యామోహంలో పడికొట్టుకొని పోరాదు. ఇక్కడ 
వివేకం అవసరం. 

మానవునిలోని సకలశక్తులకు మూలకారకము అహంకారము (9611). 
ఇది సత్యము, శా(స్తసమ్మతము (50616౧66). దీనిని జెలిసీకొనుటయే 
సత్యదర్శనము. | 

విశ్వంలో భిన్నత్వమున్నా, భిన్నత్వం వెనుక ఏకత్వం దాగియున్నదనుట 
సత్యము. తూర్పుపడమరలు భ్రమలు. అవి భూవాసులకు దిక్‌సూచికలు. తూర్పు 





యోగ్‌ - నత్యదర్శవము 177 





పడమరలు బిన్నముల్పువ్యతిరేకములు. కాని అవి ప్రతిబిందువు వద్ద కలియుచున్నని, 
అలాగే భిన్నత్వము ఏకత్వము ప్రతి పదార్థములోను ( Electrons and Protons), 
వస్తువులోనుజీవిలో ను కలిసియున్నవనుట సత్యము. ఈ సత్యజ్ఞానమే బ్రహ్మజ్ఞానమని 
మనపూర్వబుషులలో కొందరి భావము. 

ధ్యానము యొక్కలక్షుము సమాధి స్టితిని చేరుకొనుట. సమాధి అనగా 
శైవల్యమని, ముక్తిఅని, మోక్షమని సామాన్యభావం. దేహత్యాగమని కూడ భావం కలదు. 
దేహత్యాగం చేసినందువలన వ్యక్తి ప్రయోజనమా లేక సామాజిక ప్రయెజనమా అనిశంక. 
సామాజికప్రయోజనం ఎలా అవుతుందనేది ఒక ప్రశ్న. వ్యక్తి ప్రయోజనమైతే ఈలోకంలో 
ఒనకూడదు. ఎందుకంటే సకల ప్రయోజనాలు దేహంతోనే ముడిపడి ఉన్నవి గనుక. 
సమాధి స్థితిని చేరుకొనుట మోక్షమని, అన్నిబంధాలనుండి ముక్తియని భావం. కాని 
దేహమును త్యాగము చేయుటలో మోక్షము సిద్దించదు. బంధ విముక్తి పొందినపుడు 
సత్యదర్శనము పొందగలరని యోగము చెపుతోంది. సత్యదర్శనమే జ్ఞానము. 

ధ్యానములో వలె సత్యములో అస్పష్టతయుండదు. ద్వంద్వముండదు. కొన్ని 
సందర్భాలలో స్టూలంగాను, కొన్నిసందర్భాలలో సూక్షుంగాను వురికొన్ని 
సందర్భాలలో సున్నితంగాను యుండును. సత్యము స్పటిక మణిలాగ యథార్లాలను 
ఉన్నవి ఉన్నట్టు ప్రతిబింబించగలదు. సత్యమునర్హము చేసికోవటానికి ముందుగా 
మునస్సునుండ సకల కల్మషాలను తుడిచివేసికోవాలి. అప్పుడు సత్యము స్పష్టముగా 
కనుబంచుతుంది. ఏకాగ్ర చింతనతో మనస్సును ఒక బిందువు వద్ద కేంద్రీకరించాలి. 
ఆబిందువు ఏదైనా కావచ్చును. శా స్రసమస్యృతాత్తిక సమస్య, సామాజిక సమస్య ఏదైనా 
కావచ్చును. మనస్సును కేం ద్రీకరించగల్లిన సత్యదర్శనము పొందవీలగును. జీవితంలో 
సత్యదర్శనము క్రొత్తమలుపులు తీసికొనిరాగలదు. ఈవిధానం ఆచరణ యోగ్యత 
(Practicality) ఆదరణ ల్లర్లత కల్గియుండును. సత్యము భగవత్‌ స్వరూపమని 
క”ందరి భావం. సత్యమే భగవంతుడని మరి కొందరి భావం. భావార్థాలు ఎలావున్నా 
సత్యదర్శనము సదావాంఛనీయము. అభిలషణీయము. ఇది నాభావం. 

సత్యమును (ప్రేమించుట అవసరం. ప్రేమ ఇక్కడ ద్వంద్వ కార్యనిర్వహణగా 
నించును.. (పేమమనిషి యొక్క నైతిక శక్తిని పెంచగలదు. అందులో సత్యమునే 
(పీమించుటయంటే అనైతిక శక్తిని మరింత (ప్రేమించటమవుతుంది. ఒకగుండుతో 
రెండుపట్టలు పడగొట్టినట్టు. పప్రేమించినవ్యక్తి తనసకల శక్తియుక్తులనుపయోగించి 
(పేమపాత్రమైన సత్యమును సాధించవీలగును. సత్యదర్భనము మహత్తర కార్యము. 


అతత 


178 యోగ - నత్యదర్శవము 





మానవుడు విశ్వంలో భాగము. మానవ ఆకృతిలోనున్నా మనం అంతా విశ్వంలో 
భాగస్తులమే. సమాజంలో దుష్ట శిష్టపరిశామాలు మన మీద ప్రభావం చూపుతాయి. 
ఒకప్పుడు దుఃఖాల్ల్‌'ను బాధలలోను నలిగిపోతాము. ఒకప్పుడు సుఖాలలో మునిగి 
మనం మనమే మరచిపోయే సంకటస్టితికి దిగజారుతాము. సత్యాన్నిత్యజించి భత్యం 
కోసం నేటి సమాజం వెంపర్ణాడుతోంది. ఇది భృత్యుల మార్గం. ఇది కడుంగడు 
శోచనీయము. _ప్రతిచిన్న విషయానికిఅందరూ నేడు ఆర్థికాన్ని ముడి వేస్తున్నారు. 
సమాజగమనమెటు సాగుతున్నదో తేలికగా గమనించవచ్చును. ఈనేపథ్యంలో 
సత్యదర్శనం కోసం శ్రమించి కృషిచేయుట అత్యవసరం అవుతోంది. ఇదే యీనాటి 


కర్తవ్యం. వ్‌కటిలో నుండి వెలుగు కోసంతపించటం సామాన్యం. విలపించటం 


అవివేకం. అలాగే సత్యాన్ని, సత్యదర్శనం కోసంతపించటం సామాన్యం. దర్శనం 
జరుగలేదని విలపించటం అవివేకం. ధ్యానమనే అగ్గిపుల్ల వెలిగించి సత్యదర్శనం 
గావించుకోవటం వివేకం. సత్యదర్శనం నిర్భయంగా సాగాలి. భయం అనేక రూపాలు. 

కు ను చ. 


భోగంలో రోగం భయం 
ధనికి దొంగ భయం 
శాంతికి పొంన భయం 
వుద్ధునికి మృత్యు భయం 
న్యాయంలో దుర్దయం భయం 
బీవితం భయ గర్భితం 
భయములేనిది త్యాగము ఒక్కటే 
త్వాగికీ నిర్భయం 
ఇదే సత్యము. దీనిని దర్శించటము సత్యదర్శనమవుతుంది. 


త్యాగులను చూచి మనం నేర్చుకోవలసినది చాలాయున్నది. ఎందుకంటే 


త్రాగ తయునుది గనుక. నము దారా తా(గమును అరం చేసికో 
గంలో నిర్భయత్వ న్న థ్యా నే గగము 9 
లగును. 


విశ్వం సత్యం, నిత్యం. గతి సత్యం, నిత్యం. గతిలో పరిణామక్రమం సత్యం 
నిత్యం. వీటిని దర్శించలేక పోవటం, అర్థంచేసిక్‌ “లేక పోవటం అవివేకం. సత్యంలోనే 
అనంత శక్తిని చూడగలగాలి. సత్యానికి జనన మరణాలు లేవు. సుఖదుఃఖములు, 
అబి a 


యోగ - నత్యదర్వనము 179. 
శీతోష్టములు, యౌవన వృద్ధాప్యాలు వగైరా ద్వంద్వాలు లేవు. సత్యములో ఏకత్వం 
నిత్సం చూడగలగాలి. సత్యము కాలా తీతమైనది. కాలానికి ముందువున్నది 
మధ్యలోయున్నది కాలాంతములో కూడాయుంటుంది. ఆకాశము మాదిరిగా 
శాశ్వతమైనది. 

_ ప్రస్తుత శా స్ర్రసాంకేతిక ప్రగతి విపరీతమైన సంపదను ఉత్పత్తి చేస్తున్నందున 
నునస్సులో కూడ తత్ఫలితంగా విపరీతమైన కోరికలు ఆశలు పెరిగి నూతన 
పరిణామాలు సంభవించే నేపథ్యంలో మనస్సును అదుపులో పెట్టి వీటన్నింటిని 
నియంత్రించగల స్థితిలోనికి కొనిరావటానికి క్రొత్తపరికరాన్ని సృష్టిచేయగల 
శా(స్త్రజ్ఞానము కొరకు మానవులందరు ఎదురు చూస్తున్నారు. అటువంటిది కనుచూపు 


మేరలోనున్నట్లు లేదు. వీటన్నివంటిని సుసాధ్యము చేయగలది ఒక్ష్కటే. అదే ధ్యానము. 


అని పండితులు తేల్సిచెప్పినారు. 

ధ్యానము. ద్వారా జ్ఞానసముపార్తనత్వం చేసికొనవచ్చును. జ్ఞాపక, స్పజన, 
ఊహాశక్తులను సెంచుకొనవచ్చును. అ విద్య తెచ్చే మబ్బు తెరలను చెదరగొట్టి ధ్యానము 
సత్యదర్శనమును సిద్ధింపజేస్తుంది. చీకటిని తొలగించి జ్ఞానతేజస్సును కలిగించుతుంది. 


8. సమాధి: ఇది యోగలోని చివరి అంగము. ఈ సమాధి కూడ కొన్ని 
దశలు కలదిగా వర్ణించబడినది. ధ్యాన స్టితిలోనున్న చివరి ఆలోచన చిత్ర రూపము 
కోల్పోయి జ్ఞానము మాత్రమే భాసించుట- సమాధి అనబడును. ధ్యానములో 
చిత్రముతోపాటు జ్ఞానము ఉంటుంది. సమాధిలో జ్ఞానము మాత్రమే ఉంటుంది. 
యల. 
చిత్రముండదు, భావముండదు. దీనిని అసంప్రజ్ఞాత సమాధియని లేక సమాధిలో 
చివరి దశ అని బుషులు వర్ణించారు. ఈ దశలో సాధకుడు పూర్ణయోగిగా మారి 
సంపూర్ణజ్ఞాన సిద్ధిని పొందుతాడు. సమాధి యొక్క ప్రయోజనమిదియే 





వ అధ్వాయము 
కేక తు 180 





ప్రతిమనిషికి నిశ్వాసముంటుంది. మనందరికీనిషయం తెలియును. నిశ్వాసం 
అంటే ఏమిటి? ఇది ఎలా ఆవిర్భవించి పరిణమించుతుంది? ఈ విషయాలు మానవ 
ప్రజ్ఞకు పరీక్షలుగా మారినవి. 


విశ్వాసము కాలబద్ధ మైనది. అనగా అనాది నుండి లేదని భావము. 
అహంకారము ఆవిర్భవించి పరిణామము చెందినది. కాలగతిలో దానినుండి సంకల్పశక్తి 
(Will - Power): ఆవిర్భవించినట్టు తెలియుచున్నది. కొంత కాలం తర్వాత స్వశక్తి 
నుండి విశ్వాసం ఏర్పడి పరిణమించినది. విశ్వాసము కూడ ఒక సూక్షుశక్తి 
అభౌతికము. దీనికి ఆకారము లేదు. పరిమితిలేదు. కాని మానవునికి మాత్రమే 
పరిమితము. మానవుని యొక్కగుత్తశక్తి. మరేజీవికి ఇదిలేదు. స్వశక్తి ( అహంకారము 
- 561) యొక్క చైతన్యమే విశ్వాసానికి ప్రధానభూమిక . తనను తాను తెలిసికొనుటను 
స్వచైతన్యము ( 561-00౧9015608౧655) అంటారు. ఈ స్వచైతన్యము ద్వారా స్వశక్తిని 
తెలిసికోవచ్చును. విశ్వాసము ఈ స్వశక్తి పనులలో నుపయోగపడును. రాబోవు 
ఫలితాన్ని ముందుగా అంచనా వేసికొని దాన్ని సాధించటా నికి కావలసిన కృషిని ఎన్ని 
అడ్డంకులు వచ్చినా ఆపకుండా సాగించటానికి విశ్వాసం తోడ్పడుతుంది. విశ్వాసం 
లేకపోతే ఏచిన్న అడ్డంకి ఎదురైనా పని ఆగిపోతుంది. ఎన్ని కష్టాలు, ఇబ్బందులు, 
ఘోరమైన ప్రమాదాలు సంభవించినా కృషిలో (బ్రేకులు ( అవాంతరాలు) లేకుండా 
సాగించటానిక్పిచివరకి విజయాన్ని సిద్ధింపజేసికోవటానికి విశ్వాసం యొక్కపాత్ర 
అమోఘం. ఈవిశ్వాసం దైవవరం గాని, ఆత్మలక్షణంగాని అనుకొంటే అజ్ఞానంలో నికి 
వెళ్లినట్లే. మానవ జ్ఞానం మనకు తెలియజేసేది ప్రతి చిన్నవిషయాన్ని అన్ని కో ణాల్లోను 
పరిశీలన, పరిశోధన చేసి పుట్టు పూర్వోత్తరాలు తెలిసికోవటానికి ప్రజయొక్క విక్తేప 


శక్తిని ఉపయోగించ మని,ఈ అంచనాలపైనే విశ్వాసం పనిచేస్తుంది. - ఒక వ్యక్తి 
స్‌నిర్మాణము చేసినా, కవికావ్యాన్ని సృష్టించినా" కళాకారుడు తన కళాభివ ఎద్దిలో లేక | 
సాధనలో చేసే కృషిని గురించి ముందుగానే అంచనా వేసికొని ప్రారంభించినపుడు 
విశ్వాసం తన పనిని ప్రారంభించుతుంది. 





ఏపని తలపెట్టినా సాధ్యాసాధ్యాలగురించి మనిష్‌ ముందుగా ఆలోచించు 
తాడు. విశ్వాసం తోడుగా నుంటుంది. పని చేసేది మనిషి ( అహంకారము - Self). 


181 యోగ - నత్యదర్శవము 





మనిషికి భౌతిక రూపురేఖలు గలవు. అహంకారము అభౌతికము. ప్రతిమనిషిలోను 
ఇమిడియున్న స్వచైతన్యం గల శక్తి ఈ మనశ్ళక్తుల సమ్మేళన సంయోగము ఈ ప్రజ 
గానా దాం నా దా మా కంక లాం యు కాకా. 

మనస్సునుండి ఈ ప్రజ్ఞ ప్రత్యేకతను, స్వతంత్రతను, స్వేచ్చను కల్గియుంటుంది. దాని 
అంచనాల వలన విశ్వాసం మనిషి చేసే కృషిలో తోడు అవుతుంది. 

విశ్వాసంపై యివ్వబడిన వివరణ శాస్త్ర (501౧౯౭) బద్ధమైనది. ఈవిశ్వాసం 
అనేక విధములుగానుంటుంది. ముఖ్యమైనవి రెండు విధములు. ఒకటి స్వశక్తిపై 
విశ్వాసం. రెండవది పరశక్తిపై విశ్వాసం. మన సమాజంలో కృషిసాగుతూ యున్నప్పుడు 
అది అందరికి సంబంధించినది అయినపుడు దాని విజయంపై అంచనాలతో మనం 
కూడ పనిచేసేటప్పుడు పరశక్తిపై (ఇతరుల శక్తిపై లేక సమష్టి శక్తిపై) విశ్వాసంతో 
పనిచేసాము. ఈపని సమాజానికి సంబంధం లేకుండా వ్యక్తి సంబంధమైనప్పుడు 
స్వశక్తిపై విశ్వాసముంటే విజయం సాధించినా సాధించలేకపోయినా పని సాగుతుంది. 

స్వశక్తిపై విశ్వాసం జ్ఞానంతో' కూడినదైతే మరింత శక్తిని ప్రసాదించుతుంది. 
మూర్ధంగా విశ్వాసాన్ని పెంచుకొంటే అది వికటించవచ్చును విశ్వాసానికి విజతతోడుగా 
నుంటే అది ఫలించవచ్చును. విశ్వాసానికి విజతతోడుగానుండాలి. మూర్చతకాదు. 
అప్పుడు విశ్వాసం తన పని అది చేసికొని పోగలదు. 

విశ్వాసం (ప్రతిమనిషికీ అవసరం. అన్ని పనుల్లోను సహాయపడుతుంది. 
విశ్వాసా.న్ని చెడుపనులకు, హింసాచర్యలకుపయోగించరాదు. హిట్లర్‌ లాగ చరిత్ర 
హీనులవుతారు. విశ్వాసాన్ని మంచిపనులకుపయోగించాలి. అబ్రహాంలింకన్‌, 
గాంధిల్హాగ చరిత్ర ప్రసిద్ధులు కాగలరు. 

విశ్వాసం అభౌతికం. ఇది పదార్థము కాదు. సూక్షుశక్తి. దీనిని మూర్చంగా 
అంటే విజ్ఞత గాని వివేకముగాని లేకుండా వినియోగించితే దుష్టఫలితాలకు కారణ 


మవుతుంది. సంకల్పముతోనే పనిప్రారంభించిన తర్వాత సంకల్పానికి తోడుగా 
విశ్వాసముంటుంది. విజయాన్ని తెస్తుంది. 


అన్ని విజయాలకు విశ్వాసమే కారణమును కోరాదు. విశ్లేషణతో వాటిని 


తగుఅంచనా వేస్తే విజయానికి కారణము బోధపడగలదు. విశ్వాసంతో నాగరకత 


ప్రారంభమయినది. విశ్వాసంతో విజ్ఞానం వృద్ది చెందుతుంది. విశ్వాసానికి అంచులు. 


లేవు. అంతము లేదు. ఈ మహాశక్తిని ప్రతివ్యక్తి మంచిపనులకు ఉపయోగించుకో వలసిన 
అవసరం ఎంతైనా ఉన్నది. 


యోగ - సత్యదర్శనము విశ్వాసము 182 


కొన్ని పనులు చాలా కష్టమైనవిగానుండును. ఎన్నో కోణముల నుండి అను 
కూలములు కూడినపుడు ఎంతకష్టమైనా ఎంతకాలము పట్టినా ఆపని నెరవేరగలదు. 
కృషివిజయానికి అహంకార శక్తిముఖ్యసాధనము. దానికి సంకల్పము సహాయ 
కారిగానుంటుంది. ఈ పనులన్నింటిలో ప్రతి మనిషి తన సమర్థత (స్వశక్తి) 
'పైవిశ్వాసము కనపరచుతాడు. విశ్వాసము కుంఠితము కాకూడదు, కలుషితము 
కాకూడదు. సుష్టరము గా నుండాలి. అప్పుడు కార్యములు సిద్దించగలవు. అనుకొని 
చేసిన పనులు నెరవేరగలవు. విశ్వాసంలో అస్టిరత్వము సడలింపులు రానివ్వకూడదు. 
అప్పుడే విజయాన్ని సిద్ధింపచేయగలదు. 

పరశక్తిపై విశ్వాసము భిన్నములుగానుండును. దైవముపై విశ్వాసమున్నవారు 
ఒక విధము. పెద్దల మాటలపై విశ్వాసమున్నవారు మర్‌ెక విధము. శా(స్త్రజ్ఞానంపై 
విశ్వాసమున్నవారు వేరొక విధము. ఆచారాలపై విశ్వాసమున్నవారు ఓక విధము. 
ప్రభుత్వముపై విశ్వాసముంచి, పై ఆఫీసర్లపై విశ్వాసముంచే ఉద్యోగులు ఒక విధము. 
ఏ సందర్భంలోనైనా విశ్వాసాన్ని సడలనీయరాదు, ధర్మమార్గాన్ని వదలిపెట్టురాదు. 
అనగా కీడు, హాని, చిక్కులు కల్పించే పనులకు ఉపక్రమించరాదు. అన్ని పనులలోను 
విశ్వాసము కనుపించుతుంది. అప్పుడే విశ్వాసము తనపాత్రను సమర్థవంతముగా 
పూర్తి చేయగలదు. విశ్వాసము అనంతమైన శక్తి కలిగియుంటుంది. విశేషమైన 
శ్వాస [క్రియాశక్తి విశ్వాసము అను పదములోనున్నట్టుగా కనుపించుతుంది. 
విశ్వాసమును పవిత్రంగా నెంచాలి. విశ్వాసానికి బలహీనతలను రానీయకూడదు, 
దానిని చెక్కుచెదరనీయరాదు. అచంచలముగా నిలబెట్టుకోవాలి. విశ్వాసము పుణ్య 


ఫీలురను కాపాడును. పాపులను మార్చును. నిర్షయతాన్ని చేకూర్చును. బహుళ 
ప్రయోజనకారి ఈ విశ్వాసము. యోగ వలన విశ్వాసము బలిష్టమగును. స్వశక్తిని 
సెంచుకొనుటనలన విశాాసము కూడ పెరుగును. ఈ సత్య దర్శనము వాంఛనీయము, 
అవసరము. 


183 16వ అధ్యాయము 


పరీకలు - పోటీలు. 


లం డడ య ESE 


విద్యార్దులకు పరీక్షలు గొప్పుపోటీలుగా మారుతున్నని. ఈపోటీలలో లక్షలాది 
విద్యార్థులు ఎంతో శ్రమచేస్తున్నారు. సరియైన వద్ధతులననుసరించని కారణాన ఎక్కువ 
మంది శ్రమ నిరుపయోగమవుతోంది. పరీక్షలలో నెగ్గే శాతం విద్యార్థులలో తక్కువే* 
ప్రథమ శ్రేణిలోనెగ్లే శాతం మరీతక్కువే. పోటీలలో ప్రథములుగా రావాలంటే ఎన్నో 
ఉత్తమ పద్ధతులననుసరించి దృఢసంకల్పముతో నిశిత వివేకంతో నిరంతర కృషి చేయాల్సి 
ఉంటుంది. అతికొద్దిలో, ఒకమార్కులో ప్రథమ స్థానం తప్పిపోయే సందర్భాలు 
వుంటాయి. వాటికి కారణాలు వెదకకుండానే అవగతం అవుతాయి. మరో ప్రయత్నానికి 
ఆ అనుభవం ఉపయోగపడుతుంది. కాని జరిగిపోయిన నష్టాన్ని పూడ్చలేదుగదా! 





పరీక్షలకు తయారు కావటం రెండురకాలు. ఒకటి భౌతికం, రెండు మానసికం. 
(MentalP reparationg మానసిక సంసిద్ధతలు, భౌతిక సంసిద్ధతలు (Physical 
Preparations). 


శరీరాన్ని మంచి ఆరోగ్యంగాను, దృఢంగానుచేసికొనే పద్ధతులు చాలా గలవు. 
వీటిలో ముఖ్యమైన వాటి వివరణ ఇస్తాను. 


1. ఆహారము : ప్రకృతి ప్రసాదము ఆహారము. పంచభూత సమన్వయ 
" మీయాహారం. ఆహారాన్ని బుషులు 3 విధాలుగా భాగించారు. ప్రకృతి లక్షణాలను 
కూడ 3 విధాలుగా వర్ణించారు. అవే స్తాష్ట్రైకం, రాజసం, తామసం. 


సాత్వికాహారం : ఈ ఆహారం సాత్తిక లక్షణాయ కలుగజేయగలదు. తేలికగా 
జ్లీర్ణమగును. విటమినులు, లవణముల్పు ధాతువులు గలది. ఉద్రేకం, ఆవేశం, కోపం 
తెప్పించదు. నిస్థబ్దత తీసికొనిరాదు. ప్రశాంతత, స్టిరత కల్లి యుంటుంది. శరీరములో 
రుగ్మతలు కలుగజేయదు. ఆరోగ్యాన్ని భద్రంగానుంచుతుంది. శరీర భేదాలను బట్టి 
ఆహారము మార్చాలి. ఒకే ఆహారం అన్ని శరీరాలకు పనికిరాదు. 


సంపూర్ణ సమగ్రమైన సొత్తికాహారం* వివరాలు 
1. పాలు: ఆవుపాలు మంచిది. డి విటమినుగలది, దొరకనపుడు గేదెపాలు 


తీసికోవటం అవసరం. గేదెపాలుకూడ దొరకక పోతే పొట్లాల పాలు తీసికోవచ్చును- 
గత్యంతరం లేనప్పుడు చేయగల్లిందదే గదా! రోజుకు అరలీటరు పాలు అవసరం. 


యోగ- నత్యదర్శనము పరీక్షలు - పొటలు 184 


పాలను బాగా కాచి చల్లార్సి తీసికోవాలి. తేనెకలిపి తీసికొనవచ్చును. తేనె దొరకక 
పోతే పంచదార లేక హార్లిక్సు, బోరన్‌ వీటా వైరా తీసికొనవచ్చును. 


2. అన్నము: మనం అందరము బియ్యం వండుక్‌ "ని తింటాముగోధుమలతో 
చపాతీలు చేసికొని తినే అలవాటు చాలా కొద్దిమందికి కలదు. పాలిష్‌ చేయకుండా 
పట్టుపట్టుకుండా వున్న ముడిబియ్యాన్ని గంటసేపు నీళ్లలో నానబెట్టి, తర్వాత (ప్రెషర్‌ 
కుక్కర్‌లో వండుకోవాలి. ఈ అన్నములో “బి? విటమిను వుంటుంది. గంజిపోదు 
కాబట్టి సారవుంతా అన్నంలోనే యుంటుంది. గోధువులు పిండి బల్టైంచి 
జర్తించకుండా చపాతీలుగా చేసికొని సుల్కొలుగాని, నిప్పుల మీదగాని కాల్ఫి తించే 
శ్రేష్టము 

3. కూరగాయలు: అన్ని కూరగాయలు వాడటం మంచిది. ఆకుకూరలు 
ప్రతిరోజు వాడాలి. బీరకాయలలో బి విటమిను కలదు. 'డ్మాక్షర్లకు కూడా అంతుపట్టని 
“బి? శక్తి నీరకాయలలో కలదు. ముఖ్యంగా కారట్టు, రామములగ ములగ వారా 
“కూరగాయలు వాడాలి. వేపుడు వేయించితే కొన్ని విటమినులు ధ్వంసం అవుతాయి. 
అందుచేత నీళ్లల్లో ఉడక బెట్టుకొని రుచికోసం తిరగమోతలో కూరలను 
తయారుచేసికొని తగినమోతాదులోనే తీసికోవాలి. అంతేగాన్నివేపుడు వేయించరాదు. 
వేపుడు విటమిన్లను నశింపజేయును. 


4.పప్పుదినుసులు : కందిపప్పు ప్రతిరోజు ఉడకబెట్టుకొని కూరలలో 
కలిపిగాని విడిగాగాని తీసికొనవచ్చును. మినపపప్పుతో ఇడ్తీలు లేక కుడుములు చేసికొని 
తినవచ్చును. పెసర పప్పుకూడ మంచిదే. పూర్వకాలం పెసర పప్పు ఎక్కువగా 
వాడేవారు. పెసర పప్పు తేలికగా జీర్ణం అవుతుంది. ఆలసందులు, వేరుసెనగ పప్పు 
వగైరా పప్పు దినుసులు వాడవచ్చును. పప్పులలో షుమారు 30శాతం వరకు 
_ మాంసకృత్తులు గలవు. 

5. (కోడిగ్రుడ్డు మార్కెట్టులో దొరికే నిర్దీవమైన కోడి గ్రుడ్డులు శాకాహారంగానే 
డాక్షర్లు పరిగణించుతున్నారు. ప్రతిరోజు ఒకటికి తగ్గకుండా రెంటికి మించకుండా 
వాడాలి. పచ్చి (గుడ్డులోని సొన త్రాగితే తేలికగా జ్లీర్ణమవుతుంది. ఇది అందరికీ సాధ్యము 
కాదు. ఎక్కువ మంది క్షక్కుకుంటారు. పడని వాళ్లు (గుడ్డును 4నిమిషాలు సలసలా 
కాగే నీళ్లల్లో ఉడకబెట్టిన తర్వాత పెంకుతీసి తెలుపు, పసుపును తినాలి. లేక కూరలలో 
కలుపుకుని తినచ్చును. కోడిగ్రుడ్డు సంపూర్ణ సమ(గ్రమైన ఆహారం. అన్ని విటమినులు, 





165 యోగ - నత్యదర్శ థమ 


లవణములు, మాంసక్షత్తులు వగైరాలు కలది.దీనిని మించిన ఆహారము ప్రకృతిలో 
ఎక్కడా దొరకదు. అందుచేత మతపరమైన అభ్యంతరాలను ప్రక్కన పెట్టి నెమ్మదిగా 
(గ్రుడ్లను తీసికొనుటను అలవాటు చేసికోవాలి. శాస్త్రము ఈవిషయాలన్నిటిని 
నిర్థారించినది. 


6. పండ్లు ః అన్నిరకాల పండ్లను తీసికొనవచ్చును. అరటి పండ్లను మితంగా 
తీసికోవాలి. ఒకటి రెండు కంటె ఎక్కువ తీసికోరాదు. మామిడి పండ్లు 
తీసికొనవచ్చును. రసాలు మంచివి. సీతాఫలాలు తీసికొన్నతర్వాత ఒక గ్లాసు 
మంచినీరు తీసికోవాలి. తాటిముంజెలు తీసికొన్నతర్వాత ఒక మామిడి ముక్కనుగాని 
పుల్లటి కాయను దేనినైనా తినాలి. ముంజెలన్నీ జ్లీర్ణమగును. పండ్లు ఎక్కువగా 
తీసికొనరాదు. ఏ పండు అయినా ఎక్కువగా తీసికొనటం మంచిదికాదు. 


ఆరోగ్యానికి భంగకరము. తాజా పండ్లనే తీసికోవాలి. కుళ్లిన వాటి జోలికి 
పోకూడదు. 


7.తేనె : దీని పైన సరియైన అవగాహన జనసామాన్యానికి లేదు. పాశ్చాత్య 
వైద్యులకు లేదు. ఆయుర్వేదంలో తేనెకు విశేష ప్రాధాన్యం కలదు. 


తేనె అమృతంతో సమానమని నాభావం. తేనె చాలా వ్యాధుల నివారణలో 
ఉసయోగపడుతుంది. నాడీమండలానికి తేనె సత్తువ కలుగ జేస్తుంది. దీని గుణాలు 
నరాల నిపుణులైన వైద్యులను (Neurologists) ఆశ్చర్య పరచినవి. కాని వారు 
దీనియెడల కావలసినంత క్రద్ధచూపరు. 


శరీర వేడిమితో సమానంగా ఉన్న ఒక్కగ్జాసు 200 మీ. లీటరు మంచి నీటిలో 
50 గ్రాముల తేనెను కలిపి నెమ్మదిగా పుక్కిలించుతూ త్రాగాలి. తేనె సరాసరి 
రక్తప్రసరణ పెదవుల దగ్గర నుండి వెళ్ళుతుంది. జ్వీర్షమండలానికి పనిగానిబాద్ధగాని 
కలుగజేయదు. క5నిమిషాల్లోను క్రొత్త శక్తి శరీరములో పుట్టుకొని రాగలదు. 
మనస్సులో ఆ శక్తి సంకేతాలు కనుపించగలవు. ఒకటి రెండు సంవత్సరాల తర్వాత 
150గాములవరికుతేనెను 2,3 సార్టు తీసికొనవచ్చును. ప్రొద్దున్నే పరగడుపున - 
ఆసనాల్ముస్నానం చేసిన తర్వాత తీసికొనాలి. అరగంటసేపటివరకు మరో ఆహారం 
తీసికొనకూడదు. తేనె యావత్తు అరగంటలో రక్తంలో కలిసి పోగలదు. ఆ తర్వాతనే 


ఇతర ఆహారాలు తీసికొన వచ్చును. కడుపు ఖాళీగా నున్నప్పుడు మాత్రం తేనెను 
తీసికొనాలి. 


యోగ - నత్యదర్శనము పరిక్షలు - పోటిలు 186 

8. బాదం పాలు: సీమబాదం పప్పులను నీటిలోనాన బెల్టు 12గంటలు 
తర్వాత పైపట్టు తీసిలోపల తెల్లటి పప్పును [గ్రెండరులోనూరి, పాలనుతీయాలి. 
రెండుమూడు సార్టు కొంచెంనీరు కలిపి గ్రెండరులో నూరితే వున్న పాలన్నీ వచ్చును. 
ఆపాలలో తేనెను కలిపి అప్పుడప్పుడు తీసికొనవచ్చును. బాదంపాలు శరీర వేడిని 
తొలగించి శీతల పరచును. బాదం పాలు విపరీతమైన శక్తినిచ్చును. నరాలకు బలము 
నిచ్చును. 


9. మాంసం - చేపలు: ముదురు మాంసము మంచిదికాదు. లేత మాంసము 
త్వరగా జీర్ణమవుతుంది. చేపలలో విటమినులు, లవణములు గలవు. మతాభ్యంతరాలు 
లేనివాళ్లు తీసికోవలసిన ఆహారం. బాగుగా ఉడకబెట్టిన వాటినే తీసికొనుట మంచిది. 
వేపుడు మంచిది కోదు. రుచినచ్చినా జ్లీర్ణంలో కొన్ని యిబ్బందులు రావచ్చును. 
మానవుడు మొదట్లో మత్స్యాహారిగాను ఆతర్వాత మాంసాహారిగాను మారిన లక్షల 
సంవత్సరాలకు పురై పెరగటం, మెదడు పెరగటం, మెదడు ఉపరితల భాగంలో 6వ 
పొర ఏర్పడటం. వగైరా జరిగినవి. అహంకారము ఏర్పడటం, ఆతర్వాత దానినుండి 
మనస్సు, సంకల్పము, విశ్వాసం ఏర్పడటం జరిగినవి. మాంసాహారిగా మారిన తర్వాతనే 

నాగరకత ప్రారంభమైనట్టు శాస్త్రము (5018౧06) చెప్పుచున్నది. బెంగాలీ 
బ్రాహ్మణులు చేపలు తింటారు. జపాన్‌ ణల మాంసాహారులు. మతాచారాలు 
దేశాలను బట్టి మారుతూ వుంటాయి. 


ఏ ఆహారమైనా నిర్గీత కాలంలో తీసికొనే అలవాటు చేసికోవటం చాలా 
మంచిది. జీర్ణ రసోత్పత్తి సక్రమంగా సాగగలదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య - 
బెంగుళూరు నివాసి - పెద్దయింజనీరు - పూర్ణాయుష్కుడు - 100 సంవత్సరాలు 
బ్రతక గలిగారు. వారి పూర్ణాయువునకు రహస్యం శతవార్షికోత్సవ సందర్భంగా వారు 
చెప్పిన విషయాలు. 1.ఆహారం కాలనియమం ప్రకారం. 2. ఆహారంలో ఏనాడు 
ఎక్కువ తక్కువలు లేకుండా మితంగా వుండటం. 3. తేలిక పాటి ఆహారము. 
ఈమూడు జాగ్రత్తలు పాటించితే ప్రతి వ్యక్తి దీర్ణకాలం బ్రతక వచ్చును. ఇది వారి 
భావము, వారి భావము శ్వా స్త్రీయముగానున్నది. 


ఆహారంలో వర్ణనీయములు : చల్లి అన్నము, నిలువబెట్టిన కూరలు 
కుళ్లిపోయిన వస్తువులు, అధిక తైలముతో వండిన పదార్దములు, ముదురు మాంసము 
- నిల(ఃఫును చేపలు వగెరా. 


187 యోగ- నత్యదర్శనయు 


రాజస ఆహారం: ఈ ఆహారం కూడా వర్తనీయమే. రుచికోసమని ఏవేమో 
కలిపి వేపుళ్లు వేయించుతారు. జీర్ణానికి కష్టము. మనశ్శాంతియుండదు. విజయుడు 
మాంసాహారి. క్షత్రియుడు. యోగస్టీ తికి దూరంగానుంచింది మాంసాహారం. 
యోగపాఠాలను కృష్ణుని వద్ద నేర్చుకున్నాడు. క్షత్రియ స్వభావం యోగకు 
వ్వతిరేకము. 





తామన ఆహారము : ఇది ఎల్లప్పుడు వర్రనీయమెతుళ్లినవి, చర్చిని, మందం 
కలుగజేసేవి.* వీటిని వర్షించాలి. 


10. ఉపవాసం: దినిని లంకణమని చెప్పవచ్చును. ఏ ఆహారము - 
తీసికొనకుండా యుండటము ఉపవాసము అగును. వాసము అనగా నివసించుట, 
బాహ్యాప్రపంచంలో నివసించుటు అగును. మనస్సు అంతర్ముఖంగా పోదు. ఆహార 
సేవనానికి ఉపవాసము వ్యతిరేకము. ఆహారము లేకుండా జీర్ణవముండ లాన్ని 
ఖాళీగానుంచటాన్ని ఉపవాసమనవచ్చును. ఆహారాన్ని తీసికొనక పోయినా అంతర 
గ్రంథుల్లో జ్లీర్ణ రసోత్పత్తి నిరంతరము కొనసాగుతూనే యుండును. మామూలు 
పరిస్టితుల్లో వారానికి ఒక పూట, నెలకు ఒకరోజు ఉపవాసమున్నందున భారము 
లేకుండా అంత; అవయవాలు పూర్తి స్వేచ్చను పొంది విశ్రాంతి తీసికొన్నట్టు అగును. 
అవి తర్వాత ఎక్కువ శక్తితో పనిచేయగలవు. 

మనస్సు ఉపవాస కాలంలో కొత్తకోరికలపై రెక్కలు కట్టుకొని ఎగురుతూ 


ఎక్కడెక్కడికో పోతూయుంటుంది. వింతవింతగా ప్రవర్తించుతుంది. మనస్సును 
కట్టుడి చేస, కదలకుండాయుంచగల్లితే పుట్టలోని పాము మాదిరిగా పడియుంటుంది. 


శరీరానికి అప్పుడప్పుడు అస్వప్టత కల్గుచుండును. డ్లాక్టరుచేశ పరీక్షచేయించి 
వ్యాధి నిర్ధారణ చేయించుకోవాలి. సాధ్యమయినంత వరకు ప్రకృతి ద్వారా వ్యాధిని 
నివారణ చేయించుకొనుట ఉత్తమం. మందులకోసం పరుగెత్తకూడదు. 20 
సంవత్సరాల లోపు వయస్సు కలవారు ఒకటి లేక రెండు రోజుల కంచె ఎక్కువ 
రోజులు ఉపవాసము చేయరాదు. 30 సంవత్సరాల వయస్సు వచ్చినపుడు నాలుగైదు 
రోజులు ఉపవాసముండ వచ్చును. వ్యాధి తీవ్రతను బట్టి శరీర శక్తిని బట్టి ఉపవాస 
కాలం ఉంటుంది. ఉపవాసం నాలుగ్రదు రోజులు దాటితే విరమించటానికి 
కొబ్బెరబోండాంల్‌ని నీటిని తీసికోవాలి. మరో రోజు బత్తాయి రసం ఆమర్నాడు 
ఆకు కూరలు, కాయగూరలు, ఆమర్నాడు మామూలు భోజనం. కాని తక్కువ 


యోగ- నత్యదర్శనము పరీక్షలు - పోటిలు 188 
మోతాదులో తీసికొనాలి. 


ఉపవాసకాలంలో శరీరంలో పేరుకు పోయిన కల్మషాలన్నీ బహిష్కరించ 
బడతాయి. వాటిని అన్యపదార్థమని అంటారు. ఈ అన్యపదార్థమే వ్యాధులకు 
కారణము. రక్తము పరిశుద్ధము చేయబడుతుంది. అంతః గ్రంథులు, జీర్ణ అవయవాలు 
విశ్రాంతి పొంద్కి తదుపరి కార్యక్రమంలో ఎక్కువ శక్తిని కల్షియుండ గలవు. మనస్సు 
కూడ తేజోవంతమగును. దానిలో కల్మషాలు కూడ విసర్దించబడును. మనశాంతి 
చేకూరును. 


ఇంతవరకు ఆహారంగురించి వివరణ ఇవ్వబడినది గదా. మంచి ఆహారం 
ఆరోగ్యానికి, బలానికి కారణమవుతుంది. ఇక శరీర దార్థ్య తనెలా పెంపొందించు 
కోనాలో చూద్దాం. 


విద్యార్దులు ఎక్కువ సేపు చదవ వలసి వస్తోంది. చదివే విషయాలు (SUbjects) 
చాలాకలవు. ఎప్పటికప్పుడు అవి ఎక్కువ తవుటయేకాని తగ్గుటలేదు. ఒకటి రెండు 
గంటలు చదివిన తర్వాత అలసట చెందుతారు. విశ్రాంతి, సానీయాల్వైగాని, 
అల్సాహారాలకైగాని తపించిపోతారు. ' శరీరం దృఢంగా లేనందున కొద్దిసమయానికే 
మనస్సు ఏకా[గ్రతను కోల్పోతుంది. అందుచేత శరీరాన్ని ధృఢంగా పెంచగలగా లి, 
శక్తిని పెంచుకోవాలి. పెంచుకున్నట్టయితే ఏకబిగిన 4,5 గంటలు అధ్యయనం 
చేయగలరు. కొంచెం సేపు 15 నిమిషాలు విరామం యిచ్చి అల్సాహారము సేవించిన 
మరల శక్తి వచ్చి చేరుతుంది. మామూలుగా అధ్యయనం కొనసాగించనగును. ఈవిధంగా 
రోజు మొత్తం మీద 12నుండి 14 గంటల వరకు అధ్యయనం చేయగల శక్తి సామర్ధ్యాలను 
శరీరానికి తెచ్చుకోవాలి. ఏమి చేస్తే శరీర శక్తి పెరుగుతుంది? ఈక్రింది సూచనలను 
సలహాలను పాటించి శక్తి మంతులు కావాలి. శరీరశక్తి కండర శక్తి పైనా, నాడీ శక్తిపైన్కా 

రక్తప్రసరణపైనా, మలమూత్ర నిసర్హనలపైనా ఆధారపడియున్నది. 

1; ప్రతిరోజు ఉదయం 10 నిమిషాలు వ్యాయామం చేయాలి. వ్యాయామం 
బార్‌ బెల్ఫుతో, భుజాలపై బార్‌ను పెట్టుకొని మీశక్తిని బట్టి బరువులు తగిలించుకొని 
గుంజీలు 3దఫాలుగా దఫాకు 5గుంజీలు తీయాలి. దీనివలన నడుము కండరాలు 
తొడ కం డరాలు బలపడగలవు. 5 గంటలు ఏకబిగిని కూర్చొని చదవగల శక్తి వస్తుంది. 
బరువులు క్రమేపి పెంచుకొంటూ పోవాలి. రెండవది డెడ్‌ వెయిట్‌ లిఫ్టు. తగిన బరువు 
వేసుకొని బార్‌బెల్ఫుని రెండుచేతుల్తో పట్టుకొని మోకాళ్లవరకు బార్‌ను లేసి తీసికొని 


189 యోగ - నత్యదర్శనము 





రావాలి. నడుము తిన్నగా నుండాలి. 20 కిలోలనుండి 100కిలోల బరువు వరకు 
ఎవరికి తగినట్టుగా వారు చేయవచ్చును. 3దఫాలుగా, దఫాకు 5సార్దుచేయాలి. ప్రతి 
సారి 5కిలోల బరువు పెంచాలి. ఈ వ్యాయామం వలన నడుము కండరాలు చాలా 
బలపడగలవు. విధ్యార్ది 5,6గంటలు కదలకుండా ఏకాగ్రతతో చదవగల శక్తి 
పొందగలడు. సాయంత్రం ఏదైనా క్రీడల్లో పాల్గొని అరగంట సేపు వంటికి చమట 
పట్టించుకోవాలి. ఈ విధంగా ప్రతిరోజు తప్పకుండా రెండుపూటలూ వ్యాయామ 
(క్రీడల్లో యుంటే శరీరం కూడ తప్పకుండా దృఢంగా వృద్ది చెందగలదు. బార్‌ బెల్స్‌ 
అవకాశం లేకపోతే గుంజీలు, దండీలు చేసి కొంత వృద్ధి పొందవచ్చును. 


నిద్రను పరిమితం చేసికోవాలి. కళ్ల మంటలతో చదివితే మనస్సులో అతకదు. 
అది వుధాయగును. ఎన్ని గంటలు చదినినా శరీరము అలసట చెందకుండాయుంటే 
మనసు కూడ అలసట చెందదు. ఏకాగ్రత కోల్పోదు. పరీక్షలకు శరీర శక్తిని 
పెంచుకొనటం చాలా అవసరం. విద్యార్దులు శరీర శక్తిని పెంచుకొన్నట్లుగాని, అనేక 
వందల విద్యాసంస్టలలోనైనా శరీర దార్థ్యత వృద్ధికి చర్యలను విద్యార్థులచేత 
చేయించుటగాని ఎక్కడా జరగటం లేదంచే ఆశ్చర్యముకాదు. కాని ఈస్ట్రితి కడు 
శోచనీయము. శరీర శక్తి లేకుండా మనళ్ళక్తి ఎక్కడనుండి వస్తుంది? ఈవిద్వోంసులు 
తమవైఖరి మార్చుకొని విద్యార్థుల శరీర శక్తి వృద్ధికి తోడ్పడాలి. 


నిద్ర; మంచి నిద్ర లేక గాఢనిద్ర పొందగలగాలి. నిద్ర ఏకబిగిని కనీసం6 
గంటలుకావాలి. సెలవుల్లో మరో గంట నిద్రపోయి శరీర అలసటను తీర్చుకోవచ్చును. 
నిద్ర సాఫీగానుండాలి. నిద్రపోయేముందు మనసులో ఆందోళన లేవీ లేకుండా 
ప్రశాంతగానుండేటట్టు చేసికోవాలి. 


ఎట్టి గడబిడలు కాని అల్తర్డుకాని విద్యార్థిని సతమతం చేయనివ్వకూడదు. 
వాటికి దూరంగానుండాలి. క్రమశిక్షణతో అధ్యయనం సాగించాలి. విజయాన్ని 
సాధించి తీరుతారు. (Mental Preparation) మనస్సంసిద్దత పరీక్షలకు శారీరక 
పరిస్టితి గురించి వివరాలు అర్హంచేసికొని అభ్యాసంలో శారీరక శక్తిని వృద్ధి చేసికొన్న 
తర్వాత మానసిక శక్తిని కూడ ఎలా వృద్ధి చేసికోవాలో వివరణలు యిసాను. 


మనస్సు విశ్వ శక్తిలోసూత్మమైనది.దీనిని అర్ధంచేసికోవటం సంక్షిష్టము. దీనిని 
అధ్యయనం చేసి అర్థంచేసికొనటానికి విశేషమైన బుద్ధి శక్తినుపయోగించాలి. గత 64 
సంవత్సరాలుగా మనస్సు పై పరిశోధనలు చేసి దానిని స్వాధీనంలోనికి తెచ్చుకొని దాని 


యోగ- నత్యదర్శనయు పరీక్షలు - పోటీలు 40 





సంపిద్దత గురించి ఈక్రింది వివరణలు తెలియజేయుచున్నాను. విద్యార్థులు 
విద్వాంసులు చదివి తెలిసికొని వాటిని అనుసరించితే ఎక్కువ ఉపయోగం పొందగలరు. 
పరీక్షలు వ్రాయటానికి మనస్సును సిద్ధంగానుంచుక్‌నె క్రియావిధానాలు. 


1స్వాధీనం (Control): ఏపనిలోనైనా విజయాన్ని సాధించటానికి మనస్సును 
ఆపనికి లగ్నం చేయాలి. స్వాధీనం లోనికి తెచ్దుకొంటేనేగాని ఆపని జరుగదు. పరీక్షలు 
దగ్గర పడేకొలది మనస్సును పరీక్షల పైనే నిలబెట్టుకోవాలి. కనుక మనస్సులోనికి 
మరో ఆలోచనను రానీయకూడదు. ఎంతో జాగ్రత్తగా, మెళుకువగా, శ్రద్ధ్రగానుంచేనే 
గాని మనస్సు అహం చెప్పిన మాట వినదు. యోగను తెలిసికోవాలి. 


2. అలవాటు: ఇవి అనేకరకాలు. మంచి అలవా టను అలవర్వుకోవటం చెడు 
అలవాట్లను దూరంగానుంచాలి. చెడుఅలవాట్ల వలన కాలం వృధా అవుతుంది. మనస్సు 
స్టమితం కోల్పోతుంది. మనస్సును నిబ్బరంగా నుంచుకొని సంకల్ప బలంతో నీ 
అధ్యయనాన్ని సాగించుకోవాలి. చెడు అలవాట్టు అధ్యయనానికి అడ్డంకులు. 
అధ్యయనం సాఫీగా సాగాలంటే ఏయితర పనుల్లోకి వెళ్లకూడదు. 


3. క్రమశిక్షణ (Discipline): ఏపని చేసినా వుంచి క్రవుశిక్షణను 
పాటించునట్లు చేయాలి. శరీరానికి క్రమ శిక్షణ ఎంత అవసరమో వివరణలు 
ఇవ్వబడినవి. అదెమాదిరిగా మనస్సుకు కూడా క్రమశిక్షణ చాలా ఎక్కువ అవసరం. 
అనుకున్న కార్యక్రమం మధ్యలో ఆపకూడదు. అధ్యయనంలో పరిపూర్ణత 
సాధించటానికి సులభమైన పద్దతులను పాటించాలి. మనస్సును శిక్షణలోనుంచుకొనుట' 
అంటే దానిపై విజయాన్ని సాధించి నట్లగును. అనేక ఆలోచనలు మెరుపుల్టాగా 
మనస్సులో ప్రవేశింపచూస్తాయి. వాటిని మొదట్లోనే నిలువరించగలగాలి. క్రమశిక్షణకు 
మనస్సును లగ్నం చేయగలిగితే ఆలోచనలు రానే రావు. క్రియాశీల కార్యక్రమాలు 
అన్ని క్రమశిక్షణతో సాగాలి. 


4. కాలవినియోగం ; కాలంచాలా అమూల్యమైనది. ఒక్క సెకండుపోతే మరల 
తిరిగిరాదు. నిమిషాలగురించి వేరే చెప్పనవసరం లేదు. అట్టికాలాన్ని సద్వినియోగంచేసి 
కొన్తిపుస్తకాలను ఎంతెంత సేపు చదవాలో ముందుగాన్నిర్ణయించుకొని అదే మాదిరిగా 
చదువుతూ యుండుట వలన కాలం సద్వినియెగం చేయబడి సత్ఫలితాలను ఇవ్వగలదు. 
ఈ సద్వినియో గము తపస్సు. లాంటిది. తపోభంగాలు జరుగుతూ వుండవచ్చు. 
కాలవినియోగం భంగం చెందకూడదు, చెందనివ్వరాదు. ఇదీ తపస్సే. ఎన్ని అడ్డంకులు 


191 యోగ - నత్యదర్వథము 





అవరోధాలు వచ్చినా వాటిని సులభంగా దాటగలగాలి. మనస్సులో ఈ భావము ఉంటే 
దాటే మార్గము బుద్ది చూపించగలదు. తక్కువ కాలంలో ఎక్కువ పనులు చేయగల్లటం 
ఒక కళ. ఒక గంటలో ఒక విషయం పూర్తి చేయాలనుకున్నప్పుడు రెండు పూర్తి 
చేయగల్లటం కళ అవుతుంది. దిని అర్ధం కాలాన్ని సద్వినియోగం చేసికొనుట అగును. 
ఈకళలో నిష్టాతతను పొందాలి. 


5. సంకల్పం : దీనిపై ఒక అధ్యాయంలో అన్ని వివరణలు యివ్వబడినవి, 
ఆయధ్యాయాన్ని అధ్యయనం చేసి అర్థంచేసిక్‌ని నీవు చేసే పనుల్లో సంకల్ప బలాన్ని 
ఉపయో గించితే సత్వర సిద్ధిని పొంద వీలగును. సంకల్పమును ఎప్పుడూ 
ఉపయోగించాలి. 


6. పోషణ: మనం చేసే పనులను జా గ్రత్తగా పరిశీలించి వాటిలోని దోషాలను 
నివారణ చేసికోవాలి. దీనికి విశ్లేషణ శక్తి. అవసరం. విక్లేషణగా పరిశీలించితే దోషాలు, 
తప్పులు కనుపించుతాయి. ఏ చిన్ని సమస్యనైనా పూర్ణ విశ్లేషణ చేసి అన్ని కోణాలతో 
చూడగలగాలి. దీనివలన కలుగబోయే కీడు దరికి రాదు. 

7. విశ్వాసం : నీవు చేసే అధ్యయనం నిరాటంకంగా కొనసాగి అన్ని పుస్తకాలను 
చదివి జ్ఞప్తి ఉంచుకోవటంలో విశ్వాసం చాలా అవసరం. అట్టి విశ్వాసంతోనే 
అధ్యయనం చేయాలి. విశ్వాసం కూడ ఒకక్తియే. అదినీకు ఎల్లపుడూ సహాయ 
కొరిగానుంటుంది. 


8. చేయగల్లిన పనులు : చేయగల పనులను సకాలంలో పూర్తి చేయగలగాలి. 
వాటిని పూర్తిచేయకుండా నిలవ ఉంచకూడదు. చేయగలిగిన పనులు చేయకుండా 
చేయవలసిన పనులగురించి ఆలోచించకుండా తాత్సారం చేస్తూ చాలావుంది 
యుంటారు. అది మంచిది కాదు. మనస్సులో జ్ఞానబలం లోపించుతుంది. 


9. తొందర పాటు: విద్యార్థులు ఆలోచించకుండా తొందర పాటు చర్యలు 
తరచూ చేస్తూయుంటారు. దాని వలన హాని జరుగుతుంది. తొందర పడి ఏపనీ చేయ 
రాదు. పనిప్రారంభించేటప్పుడు అన్ని విషయాలుఆలోచించుకొనే ప్రారంభించాలి. 
ఎవరైనా ఎదైనా చెప్పగానే ఆలోచించకుండా వెంటనే ఆపనిని చేయటానికి సిద్దపడటుం 
చాలా తప్పు. తొందర పాటు చర్యలు చేయరాదు. మనస్సు స్వాధీనంలోనుంటే 
తొందరను దూరంగా నుంచుకోవీలగును. ప్రతి చిన్న పనిలోనైనా నిశిత బుద్ధి 
నుపయోగించి సమగ అవగాహన కల్గిన తర్వాతనే తగు న్నిరయం తీసికోవాలి. తొందర 


యోగ - నత్యదర్వభము పరిక్షలు స పోటీలు 192 





పాటు పనులు చేసి చెడు ఫలితాలను పొందుట అవివేకమవుతుంది. 


10. కష్టమైనసనులు : అప్పుడప్పుడు కష్టమైన పనులను చేయవలసి వస్తుంది. 
చాలా శ్రమ చేయవలసి వస్తుంది. పనిపూర్తి అయిన తర్వాత మనస్సు విరామం, విశ్రాంతి 
వైపుకు పోతుంది. మనస్సుకు అలసట అనేది లేదు. అలసట శరీరానికే నని తెలిసి 
కోవాలి. అప్పుడు కొంత విశ్రాంతి విరామము ఇస్తే శరీరము మళ్ళీ శక్తిని పుంజుకో 
గలదు. అప్పుడు కష్టమైన పనులను తేలికగా చేయవచ్చును. - 


11. నాడీశుద్ధి: నాడీమండలం పరిశుద్ధిగానుండాలి. ఎట్టి కల్మషాలు, 
రుగ్మతలు రాకు ౦డా చూచుకోవాలి. ఆరోగ్యంగా బలంగానుండాలి. అప్పుడే బాహ్య 
ప్రపంచ జ్ఞానాన్ని సరిగా చేరవేయగలదు. నాడీ మండలం శుద్ధిగా నుంచే మనస్సులోని 
ఆలోచనా తరంగాలు తీక్షణంగాను తిన్నగాను పనిచేయగలవు. నాడీశుద్ధిని 
పొందేమార్గాలు చాలా గలవు. ఆహారం, తగిన వ్యాయామం, మంచి ఆరోగ్యం ద్వారా 
నాడీమండలం ఉ ద్రేకించబడి తీక్షణంగా పని చేస్తుంది. అందుచేత పైవాటితో పాటు 
ప్రాణాయామం చేస్తే నాడీ శుద్ది జరిగి నాడీమండలం ఆరోగ్యంగాను శక్తీ మంతంగాను 
కాగలదు. 


12. అంచనాలు: విద్యార్థులు చాలా (శ్రమచేసి చదువుతారు. పరీక్షల్లో 
మార్కులు అనుకున్న అంచనాల కంటె ఎక్కువ వచ్చినపుడు విపరీతమైన ఆనందంతో 
తేలిపోతారు. తాము చేయవలసిన పనుల గురించి ఆలోచించలేని స్టితికలుగుతుంది. 
ఇది ఒక బలహీనత. అనుకున్న అంచనాలకంటె తక్కువ మార్కులు వస్తే డీలా 
పడిపోతారు. దిగులు చెందుతారు, ఎంతచదివినా ఫలితం లేదని తాము చవటలమని 


నిరాశ చెందుతారు.ఇవన్నీ తప్పులే. మారులు సమర్థతను, తెలివిని చూపించే సూచికలు 


గాదు. దిగులు చెందిన ఫలితంగా మనస్సు మామూలు ధోరణిలోనికి రాలేదు. ఎంత 
చదివినా బుర్రకెక్కనట్టుంటుంది. ఇది బలహీనత. ఈ బలహీనతలు రాగానే వాటిని 
నివారణ చేసికోవాలి. అంచనాల మీద మనస్సును నిలుపుకోరాదు. దుష్ఫలితాలు 


రాగలవు. 


13. తప్పుల వరసలు : తప్పులు చేయకుండా ఏమానవుడు యుండలేడు. 
విద్యార్థులు మరీ ఎక్కువగా తప్పులు ఛేస్తుంటారు. ఒక చిన్న తప్పు జరిగితే దానిని 
కప్పి పెట్టుకోవటానికి మరోతప్పు చేయుట మామూలు. ఇలా తప్పులు వరుసగా 


193 యోగ - నత్యదర్శవము 
జరిగిపోతే ఎక్కడకు వెళ్లి ఆగునో చెప్పుట కష్టమవుతుంది. అందుచేత చిన్న తప్పు 
జరగగానే వివేకంతో దానిని తెలిసికొని దానిని కప్పిపుచ్చుకోకుండా అవసరం పడితే 
పెద్దల సలహాలు తీసికొని దాని నివారణకు సత్వర చర్యలు తీసికోవాలి. పూర్తిగా 
సరిదిద్దుకున్న తర్వాత ఆ తప్పు మరోతప్పుకు దారి తీయదు కదా! 


14. అవిరత్తిః కరడు గట్టి పాతుకుపోయిన చెడు అలవాటును అవిరతి 
అంటారు. దీనిని తొలగించటం కడు దుర్లభం. అందుచేత చెడుఅలవాటు 
ఏర్పడుతుందని తోచినప్పుడుగాని, ఏర్పడిన తర్వాత తెలిసికొన్నప్పుడుగాని అలవాటు 
బలపడకుండా వెంటనే (బద్దలు చేసి పూర్తిగా తొలగించుకోవాలి. 


15. భయం : ఇది మహా ప్రమాదకరం. ఇది ఏర్పడితే చాలాహాని కల్గుతుంది. 
మనస్సులోనే భయముంటే మరీ ప్రమాదం. భయం ఏవిదంగా వచ్చినా ఉపద్రవాన్ని 
తెచ్చి పెడుతుంది. భయం మానసిక స్పందన. మనస్సును శుద్ధిగానుంచుకొంటే 
హిమాలయ పర్వతం వచ్చి మీద పడినా భయం కలుగనేరదు. భయానికి ఏకారణమున్నా 
దానిని తొలగించటం చాలా కష్టమైనపని. అయినా తప్పదు. అందుచేత మూల 
కారణాలు వెదకి ఆకారణాలు లేకుండా చూచుకుంటే భయానికి ఆధారం లేకుండా 
పోతుంది. చీకటిలో వెళ్లటం కొంతమందికి భయం-ఈభయాన్ని మనస్సుకట్టు దిట్టం 
చేసికొని తొలగించుకోవాలి. కొంతమంది కప్పలను చూచి, మరికొంతమంది గోడపైన 
బల్బులను చూచి, మరికొంతమంది బీ "ద్రింకలను చూచి భయపడుతుంటారు. ఈ 
భయాలకు మూల కారణం మనస్సులోనే యుంటుంది. ఆకారణ నివారణ ద్వారా 
భయాన్ని లేకుండా చేసికోవాలి. పరీక్షలు అంటే కొంతమంది విద్యార్థులకు భయం. 
మార్కులు రావనే సంశయ పూరితమైన భయం మరీ కొంతమందే విద్యార్థులకు 
వుంటుందా భయం (ప్‌ రూపంలో నున్నా, ఏకారణంతో వచ్చునా దాని త 
నివారణ చేసికొని సర్ఫీతిగానుండటం నేర్చుకోవాలి. దీని వలన స్వశక్తి చాలా 
పెరుగుతుంది. 


16. అనుభవం - అద్దం : మనస్సు అద్దంలాంటేదని, అది ప్రతిబింబించు 
తుంది అని కొంతమంది భావం. అద్దానికి ప్రకాశముండదు. స్వయం ప్రకాశముండదు. 
బాహ్యా ప్రకాశాన్ని - కిరణాలను ప్రతిబింబించటమే దాని పని. మనస్సు అలాకాదు. 
ఆలోచనలకు, క్రియాశీల కార్యక్రమాలకు అది పుట్టినిల్దు. మనస్సు లేకపోతే ఆలోచనే 
యుండదుగదా. మానవ నాగరకత మనస్వుతోనే ప్రారంభమయినది గదా! పనులు 








యోగ - సత్యదర్శనము 194 


చేసిన కొలదీ వాటి జ్ఞానం మనస్సులో స్టిరంగానిలచి పోతుంది. ఆనిలచిపోవటాన్ని 
అనుభవం అనవచ్చును. మరి ఏయితర పని చేసినప్పుడు కొన్ని సారూప్యతలు అనుభవం 
ద్వారా పరిశీలించితే కనపడవచ్చును. ఆవిధంగా అనుభవం మనపనుల్లో మనకు 
ఉపయోగపడుతుంది. అనుభవం జ్ఞాపక పారలనుండి పూర్వము జరిగిన క్రియల 
విశ్లేషణతో వివేకంతో అర్థం చేసికొంటాము. అనుభవం ఒక అద్దం మాదిరిగా 
కనుపించుతుంది. ఎన్నోమాసాల అధ్యయనం, ఎన్నో పరీక్షలు వ్రాసిన అనుభవం 
విద్యార్దులకు జ్ఞానాన్ని ప్రసాదించుతుంది. ఆజ్ఞానాన్ని నిశితంగా పరీక్ష చేస్తే దానిలోని 
విషయాలు గోచరము కాగఠివు. ఆజ్ఞానం మంచిమార్గాలను చూపగల్లుతుంది. 
లోటులను కూడా చూపగల్లుతుంది. అనుభవాన్ని ఉపయోగించుకొని సాధన చేయాలి. 


17. నిరాశః నిరాశ అనేక రూపాలలోయుంటుంది. సమాజంలో ఒకరిని 
మించిన తెలివైన వాళ్లు మరొకరుయుంటారు. తైలివికి అంతులేదు గదా! విద్యార్థుల్లో 
తెలివి తేటల్లో ఈతేడాలు ఎప్పుడూ గోచరమవుతుంటాయి. తనకంటే తెలివైన విద్యార్ది 
మరొకడున్నాడనే నిస్సృహ నిరాశలను మనస్సులో ఎప్పుడూ పెట్టుకోరాదు. నిరంతర 
కృషిద్వారా తన తప్పులను సరిదిద్దుకునే విశ్లేషణా వివేకం ద్వారా ముందుకు 
సాగిపోవటానికి సంకల్పశక్తినుపయోగించితే నిరాశ అనేది ఎన్నడూ ఏస్థాయిలోను 
మనస్సులోనికి రానేరాదు. నిరాశ ప్రతికూల ఫలితాన్ని కలుగజేస్తుంది. ఈ విధంగా 
వెనుక బడిన ప్రతి విద్యార్థి తన కృషిద్వారానే పైకి వెళ్లగలడు. దీనిలో సత్యదర్శనమున్నది 
గదా! 

18. సొంగత్యముః అనగా స్నేహంగాను లేక కలసి మెలసి యుండుట. 
మానవుడు సంఘజీవి గదా! అందుచేత (ప్రతివానికి మరొక వ్యక్తితో సంబంధము 
ఉంటుంది. ఎక్కువ స్నేహంగా కనీసం ఒకరిద్దరితోనైనా ఉంటుంది. దీనినే 
సాంగత్యమని అంటాము. ఈ స్నేహం లేక సాంగత్యము శీలవంతులు, గుణవంతులు 
జ్ఞానవంతులైన వారితో ఏర్పరచుకొంచే ఆయా శీలమ్యుజ్ఞానస్థాయిలకు చేరుకోవటానికి 
వారుచేసే కృషిమాదిరిగా చేయటానికి మనస్సులో భావం ఏర్పడి ప్రతి విద్యార్ది దానిని 
సాధనలోనికి దృఢ సంకల్పంతో తీసికొని రాగల్లుతాడు. కొంతకాలానికి ఆస్టాయికి 
చేరుకో గల్లుతాడు. సాంగత్య దోషము వలన చెడిపోయే విద్యార్హులున్నారు. 
దుష్టసాంగత్యం త్యజించాలి. పత్‌ సాంగత్యం వలన పైకివెళ్లే విద్యార్దులు కలరు. 
అందుచేత సత్‌ సాంగత్యము సదా అభిలాషణీయము, అనుసరణీయము. ఇది 
సత్యదర్శనము కాదా! దీనినే పరీక్షలకు మనస్సును సిద్ధం చేసికొనే కృషిగా 





195 యోగ - నత్యదర్శనము 





ఎంచుకోనగును. 


19. ఆందోళనలు: ఆందోళనలకు దూరంగానుండి మనశ్శాంతిని, సుస్టురతను 
కాపాడుకోవాలి. ఆందోళనలు. మంచివైనాసరే నియమం పాటించాలి. ఎందుకంటే 
మనస్సు ఒకసారి ఆందోళనల్లోకి త్రోయబడి చిక్కుకొని పోతే ఆయూబినుండి బయట 
పడవేయటం చాలాశ్రమ అవుతుంది. ఆందోళనల్లో చిక్కుక్‌"ని పోతే తనవచ్చు తాను 
వురచిపోయి. ఏమిచేస్తున్నా తెలియని అయోమయ స్టితిలోనికి ఈడ్వబడి 
మనశ్శక్తులన్నిటిని - ముఖ్యంగా స్మృతిని ప్రజ్ఞను మట్టిలో కలిపి సర్వ (భ్రష్టత్వాన్ని 
పొందుతారు. ఎన్నో అనర్థాలు - ఒకదాని వెంట మరొకటి ప్రవాహపరంపరగా వచ్చి 
మనిషిని పాతాళంలోకి త్రోసివేయటుం జరుగుతుంది. ఈఅనర్థాలనుండి కాపాడుకొని 
యధథాస్తితికి చేరుకోవాలి. పరీక్షల సవుయాల్లో ఆందోళనలు హెచ్చుహానిని 
కలుగజేయగలవు. 


20. బద్దకం 2 బద్దకం - అతి నిద్ర - ఇవి విద్యార్దులకు ప్రధాన శత్రువులు 
బద్దకం నిషప్రీయతకు దారితీస్తుంది. నిస్తేజమును నిర్వీర్యతను కలుగజేస్తుంది. 
చేయమని అహంకారము చెప్పినా మనస్సు ఆపనిలోనికి వెళ్లని కారణంగా బద్దకం 
గెర్బడుతుంది. మనస్సు ఏ పనిచేయనందునలన బద్దకం పుడుతుంది. ఈమూలాన్ని 
అర్టంచేసిక్‌ని బద్ధకాన్ని నివారణ చేసికోవాలి. అందుకోసం మనస్సును జాగృతం చేసి 
మనం చేసేపనుల్గో నిమగ్నం చేయాలి. బద్ధకం నివారణ కాగలదు. మనిషి చురుకు 
తనం, తేజస్సు పొంది క్రియాశీలి కాగలడు. బద్ధకం ఏర్పడటం మనోబలహీనత్క 
బద్ధకాన్ని దగ్గణకు రానీయకూడదు. ఏపని చేసినా బద్ధకంగా చేయరాదు. చెస్తె పనులు 
జరుగవు. ఒక వేళ జరిగినా పూర్ణవిజయాన్ని సిద్ధింప చేయనేరవు. బద్దకాన్ని లేకుండా 
చేసికోవాలంటే చేసే పనుల్లో మంచి ఉత్సాహం చురుకుతనం చూపాలి. బద్దకం 
దానంతట అదే వదలి పెట్టి పోదు. దాని నివారణకు బుద్ధి చూపించిన మార్గాన అహంపని 
చేయాలి. పనులను వాయిదా వేసే పద్దతిని అలవాటు చేసికొన రాదు. అతి నిద్ర 
కూడా హానికరం. నిద్రలోని అతిని లేకుండా చేసికొని సాధారణ సహజ స్టితికి నిద్రను 
పరిమితం చేసికోవాలి. నిద్ర ఆరోగ్యానికి అవసరం. అతి నిద్రలేక నిద్ర లేమి చాలా 
హానికరం. నిద్ర సరిగా లేకపోతే బద్దకం రావచ్చు. బద్దకం అలవాటుగా మారితే అది 
అన్ని పనుల్లోను, అన్ని దశల్లో ప్రారంభ, మధ్య, అంత్యదశల్లో ప్రత్యక్షమవుతుంది. 
కార్య విముఖత్యం కలిగించుతుంది. శత్రువు చేసే హాని కంటే ఎక్కువ హాని చేస్తుంది. 


ఉల ల ట్ల 


మనస్సును పరీక్షలకు సంసిద్ధంగా నుంచుకోవటం అంటే బద్దకాన్ని అతిని ద్రను దగ్గరకు 


యోగ - నత్యదర్శనము 196 





రానీయ కూడదని. 


మనస్సును జాగ్రత్తగా మంచి పనుల్లోను అథ్యయనంలోనుంచగలిగితే విజయం 
తప్పుని సరిగా సిద్ధించగలదు. దీనినే పరీక్షలకు మానసిక సంసిద్దతను పొందుట 
అనవచ్చును. 


జీవితంలో పోటీలు అనేకం వుంటాయి, వస్తాయి. ఏ పోటీలనైనా చిత్తశుద్దితో 
ఎదుర్కొని నిరంతర కృషి ద్వారా విజయాన్ని పొందగలగాలి. పోటీలలో నెగ్గలేమనే 
మనోబలహీనతను కన్సరచరాదు. నెగ్గాలి అనే దృఢ సంకల్పంతో కృషి సాగించే 
విద్యార్తులు పోటీల్లో నెగ్గ గల్లుతారు. ఈ పై వివరణలే కాకుండా ఇంకా అనేకం కలవు. 
ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి ష్టోషించి కృషి సాగించడం తప్పు మరో మార్గం పోటీల్లో 
నెగటానికి లేదు. ఇదియే సత్య దర్శనము. 


197 19వ అధ్యాయము 





యోగ - ఇద్వార్లులు 


విద్యార్థి అనగా విద్యను అర్థించువాడని అర్థం. అర్థించటము - నేర్చు 
కొనటము ఒకటె. విద్యార్థి దశ తల్లిని వదలి పాఠశాలలో ప్రవేశించినపుడు 
ప్రారంభమవుతుంది. పూర్వకాలంలో 5వ సంవత్సరంలో ప్రారంభం అయ్యేది. 
ఇపుడు రెండు సంవత్సరాలు నిండగానే ఎట్యార్థ్‌ దశ_నర్ఫరీ స్కూలుతో 
ప్రారంభమవుతోంది. ఈ దశలో పిల్లగాడు విద్యను అర్థించడు. అతని మనస్సు 
అనేక మార్గాలపోతుంది. ఈ నర్సరీ స్కూలులో ఉపాధ్యాయులు పిల్లలకు క్రమ 
నిక్షణతో మాటలు నేర్పుతారు. ఉచ్చారణ నేర్చుతారు. చిన్నారులకు ఈ పాఠశాలలు 
ఏదో లాగ ఉంటాయి. ఈ విద్యాలయాలలో శిక్షణ, పిల్లలు పదిమంది కలిసి 
కోవటం, ఏవేవో మాటలాడుకోవటం, అల్హరిచేయటం, గోలచేయటం ప్రారంభిం 
చుతారు. ఉపాధ్యాయులు మాటలు, పదాలు, చిన్నచిన్న గీతాలు విద్యార్దులకు నేర్పి 
జ్ఞాపకశక్తికి ప్రారంభం చేసారు. ఇది జ్ఞాపకశక్తికి ప్రథమ దశ - ఈ దశలో కావాలని 
పిల్లలు విద్య నేర్చు రు. బలవంతంగాను భయంగాను నేర్చుకొంటారు. అదో 
రకంగా నేర్చుకొంటారు. 


నూతన విధానాలననుసరించి కొన్ని విద్యాసంస్థలు పిల్లలను ఉత్సాహ పరచి 
వాళ్ళ చేత వాళ్ళకి ఇష్టమైన పనులు చేయించి విద్యను క్‌ు కోవటానికి అనుకూల 
పర్ధతులు కల్పించుతున్నారు. వీటి వలన పిల్లలకు గ్రహించే శక్తి గ్రహంచిన వాటిని 
శాప్తిలోనుంచుకొని అవసరము కల్లినపుడు స్మృతిలోనికి తెచ్చుకొనే శక్తి (అనగా 
గ్రహణ, ధారణ) కల్గుచున్నవి. ఇవి అలవాటుగా మారి మరింత శక్తిదాయకంగా 
పెరుగుచున్నవి., కాని ఆ శక్తులు పెరగకుండా అంతటితోనే ఆగిపోవుచున్నవి. వాటిని 
ఇంకా పెంచే కార్యక్రమాలు ఆచరించబడాలి. ఏ విధంగా చేస్తే ఆ శక్తులు పెరగగలవో, 
అసలు ఎందుకు పెరుగుతాయో విద్యాబోధకులకే అర్థం కావుగనుక వారు నూతన 
కార్యక్రమానికి సజీవ రూపం అన్ని వయస్సుల్లో ఇవ్వలేక పోతున్నారు. ప్రభుత్వం 
విద్యాధికార్డు ఈ విషయంలో తీన్ర పరిశోధనలు జరిపి నూతన ప్రణాళికలను తెచ్చి 
నూతన జాతిని నిర్మాణం చేయటానికి ష్టానులు వేయవలసిన బాధ్యత తీసికోవాలి. 


గ్రహణ, ధారణ శక్తులతో పాటు సృజన శక్తి కూడ ఆవిర్భవించి పెరుగుట 
కూడ కలదు. ఇది విద్యా విధానాలలో నూతన లక్షణము. ఇది బుద్ధి యొక్క 
ప్రత్యేకలక్షణము. ఈ శక్తియే నాగరకతలన్నిటికి మూలము. బుద్ది అన్ని సృజన 


త iI 


యోగ- నత్యదర్శనము యోగ - విద్యార్థులు 168 
క్రియలకు కారణం. అందుచేత తలిదండ్రులు, శిక్షకులు పిల్లలను ఎంతో జాగ్రతగా, 
శ్రద్ధగా అర్థం చేసికొని వారిని ఉత్సాహపరచుచూ బలవంతాలు, బెదిరింపులు 
అనేవాటిని రానీయకుండా క్రొత్త పద్ధతులలో : పిల్లల సకల మానసిక శక్తుల వృద్దికి, 
వికాసానికి తోడ్చడ గల్లితే త్వరలో నూతన జాతి ఆవిర్భవించగలదని నా నమ్మకం. 


పిల్లలకు స్వయం అధ్యయనం చేసికొనే కుతూహలం, అలవాటు ఎంత 
తక్కువ వయస్సులో కల్గించగలిగిన వారి మానసిక శక్తులు అంత తక్కుకాలంలో 
సర్వతో ముఖాభివృద్ది చెందగలవు. విద్యా విధానం ప్రవేశపెట్టటంలో, అనుకూల 
పరిసర వాతావరణం సృష్టించటంలోను, విద్యాపరికరాలలో మార్పులు తెచ్చి 
ముఖ్యంగా నిక్షణ గరపుతూ ఉపాధ్యాయులు పిల్లలను ఎన్నోవిధాలుగా ఆకర్షించి 
ఉత్తేజపరచి పాఠాలు నేర్ప గల్లితే మంచి అద్భుతమైన ఫలితాలను తీసికొని రాగల్లుతారు. 
పిల్లలు బాధ్యతగా చదివిన రోజున వారి మనస్సులు నూతన వికాసం పొందగలవు. 
మన జాతికి క్రొత్త శకము ప్రారంభం అయినట్లుగును. ఇది సత్యదర్శనము. 

పిల్లలకు స్వయంగా అధ్యయనం చేసే అలవాటు వస్తుందా అనే సంద్దేహంతో 
పనిలేదు. తప్పని సరిగా వస్తుంది. అల్లర్లలోనికి అపుడపుడు వారి మనస్సులు 
వారిని ఈడుక్‌ "ని పోగలవు. అల్లరిని తప్పులు పట్టఠాదు. అది వారి సహజ ప్రవృత్తి. 
వయస్సు లక్షణము. పిల్లలు అల్లరి చేస్తున్నారంటే వారి మనస్సులు యదేచ్చగా, 
స్వేచ్చగా ఎల్టు నిర్భంధాలు లేకుండా పోవటంగా అద్దం చేసికోవాలి. పిల్లలను 
బలవంతంగా చదివించటంగాని, భయపె పెట్టు చదివించటంగాని, క్‌”ట్టనానా మాటలు 
అనిగాని చేయరాదు. జాగృత మనస్సు నుండి ఈ బెదరింపులు, భయపెట్టుటాలు, 
శిక్షించటాలు ఉపచేతనా మనస్సులోకి ప్రవేశించి గూడు కట్టుకొని పిల్ల లమానసిక 
ఆందోళనలకు దారి తయగలవు. చేతనా మనస్సులోని సహజమైన గతి వేగము తగ్గ 
పిల్లలు అశక్తులుగా మారిపోయే (పమాదం కలదు. ఈ (ప్రమాదాన్ని పెద్దలు, 
తల్లిదండ్రులు, శిక్షకులు (గ్రహించి తగినట్టుగా మార్పులు చేసి పిల్లలకు నూతన 
పద్దతుల్లో శిక్షణ ఇవ్వాలి. 





బాల్యదశలో ఇచ్చే నిక్షణారీతిలో పిల్లల వునో వికాసం ఆధారపడి 
యుంటుంది. చాలా విద్యాస నరులు ప్రతిరోజు నేర్చిన విషయాలను పిల్లలచేత పదేపదే 
ఉచ్చరింపజేస్తూయుంటారు. ఇది అంతమంచిదికాదు. ఎందుకంటే విజ్ఞత వివేకం 


i యోగ్‌ - నత్యదర్శనము 


పించే స్టితికి, యాంత్రికంగా ఉచ్చరించే స్టితికి దారితీసి వివేకాన్ని, సృజన శక్తిని 
పెంచటానికుపయోగపడే అమూల్యమైన కోలన్ని వృధాచేయటం జరుగుతుంది. 
ఎక్కువ విషయాలను నేర్పించరు. ప్రణాళికల్లో ఉన్న విషయాలను పుస్తకాల్లో ఉన్న 
విషయాలను చెప్పటం కూడ యాంత్రికంగా చేస్తారు. పిల్లలలో అసమాన శక్తులున్న 
వారు కొందరుంటారు. అట్టి పిల్లలను గుర్తించి వారికి ప్రత్యేక శిక్షణా విధానము 
అమలు చేస్తే ఆ పిల్లలు ప్రతిభావంతులుగా మారి అతితక్కువ వయస్సులోనే 
సృజన క్రియాశీల పనుల్లొ క్రొత్త విషయాలను కనిపెట్టుగలరు. విధ్యార్ధి మనస్సు తగు 
ప్రగతి పరిణతి నిరాటంకముగా స్వేచ్చగా సాగిపోగలదు. దేనిలో ప్రవేశించితే దానిలో 
రాణించగలరు. ప్రతిభ ప్రజకు మార్గము, 





వెదడులో క్‌ "న్ని కేంద్రాలలోని కణజాలవులు జ్ఞాన వముుద్రలనంఎ 
నిక్షిప్తంచేసికొంటాయి. అట్ల కణజాల సంఖ్యను పెంచగల్లితే జ్ఞాన (ప్రమాణం కూడ 
పైరగగలదు. పిల్లలకు ఎప్పుడూ క్రొత్త విషయాలను, ఎక్కువ విషయాలను నేర్పించిన 
కొలదీ ఎక్కువ కణజాలం క్రియా శీలముగును. ఈ విషయాన్ని తల్లిదండ్రులు 
శిక్షకులు అవగాహన చేసికొని తమ పిల్లలను తగినట్టుగా వృద్ధిలోనికి తీసికొని రావాలి. 


సామాన్యముగా సెలవుల్లో పిల్లలందరూ గాలిగా తిరగటానికి అలవాటు 
పడతారు. సెలవుల్లో కూడా చదువులా అని పెద్దలు పట్టించుకోరు. పిల్లల మనో 
వికాసం వృద్ది చెందకుండా ఆగిపోతుంది. వృద్ధి చెందే తరుణంలో ఈ నారు 
వృద్ధిక ఆటంకమగును. ఈ వీషయాన్ని పెద్దలు గ్రహించి సెలవుల్లో కూడ తమ 
పిల్లల చేత క్రొత్త విషయాలను అధ్యయనం చేయించి అర్థం చేసికొనే లాగు శిక్షణ 
ఇప్పించినట్టయితే పిల్లల మానసిక వృద్ధిలో (బ్రేకులు, అవాంతరాలు లేకుండా గ్రాఫు 
ప్రరంగాపైకి పోగలదు. 


పసిరికలు, పసిపశువులు, పసిపిల్లలు పెరిగే కాలంలో పెరుగుదల ఆగిపోరాదు. 
ఏ ఒక్కరోజు ఆగిపోరాదు. సెలవుల్లో మోనసిక శక్తుల పెరుగుదల ఆగుతుంది. 
దీని ప్రభావం భావి = గ్‌ ప్రత్యే 

ప్రభావం భావి పెరుగుదల మీద కనబడుతుంది. సెలవుల్లో ప్రత్యేక శిక్షణా 

కార్య క్రమాలను పిల్లలకు ఏర్పాటు చేయాలి. 
sss rrr PP 

చిన్న పిల్లలకు యోగ అవసరం లేదు గదా, యోగను గురించి వారికి చెప్పవలసిన 
పని లేదు గదా అని అనుకోరాదు. యోగ యొక్క ముఖ్యోద్దేశము మనస్సును స్వాధీనం 
లోనికి తీసికొని రావటమేకదా! చిన్న పిల్లల మనస్సులు మహావేగ వంతమవటుం 

క న నో se eT 
చేత ఈ పద్దతులననుసరించి పిల్లల మనస్సులను అదోరకమైన స్వాధీనంలోనికి తీసికొని 


యోగ - నత్యదర్వనము యోగ - విద్యార్థులు 200 


వచ్చినట్లు కాగలదు. క సంవత్సరాలు నిండిన తర్వాత యోగలోనికి పిల్లలను (ప్రవేశ 
పెట్టవచ్చును. ఈ లోపుగా వారి మనస్సులు సుశిక్షణ పొంది వికాసంలో ఉండుట 
చేత యోగలో పిల్లలు సిద్ధి పొంది పూర్ణ మనుష్యులుగా వివేకవంతులుగా 


అచిరకౌలంలో కాగలరు. ఈ సర్‌ పరిణామం ఆరోగ్యకరము: అవసరము. 
వ క ము. 


పిల్లలకు చదరంగం నేర్పించాలి. ఎందుకంటే వారి మనస్సులు అన్ని కోణాల్లో 
పని చేయాలి. చదరంగంలో మానసిక శక్తులన్నీ పని చేయును. 1. అవగాహన 2. 
ప్రశ్న 3. పరిశీలన 4. ఊహ 5. క్రొత్త ఎత్తు ఏది వేయాలని 6. నిర్ణయం 7. తెలివి 
8. విశ్లేషణ, విచక్షణ, వ్యూహము, దృఢసంకల్పము. సకలశక్తులు ఒక్క 
చదరంగంలోనే పని చేయగలవు. మిగిలిన ఏ క్రీడలోను మానసిక శక్తులన్నీ 
రంగంలోనికి రావు. శ్రద్దతో పిల్లలకు చదరంగంనేర్చాలి. చదరంగంలోకి వెళ్ళే 
పిల్లల ఆలోచనలు అన్ని కోణాల్లో వృద్ధిచెందగలవు. చదరంగం ఆడటం వలన 
మనస్సులు ఇతర మార్తాలలోకి మళ్ళవు. ఇది ఒక రకమైన స్వాధీనము కాగలదు 
ఇదే ఉత్తమమైన పధ్ధతి. ఇదే ఏకాగ్రత. స్వాధీనంలోనికి మనస్సు చిన్న వయస్సు 
లోనే వస్తే పిల్లవాడు ఎంతో వృద్ది చెందగలడు. ఎన్నో ఆలోచనలతో నిండియున్న 
మనస్సు వేరే ఎక్కడికి పోగలదువ్లి ఆలోచనలు మనస్సును బంధించి కదలకుండా 
చేయగలవు. అందుచేత చదరంగం వలన మనస్సు వికాసంతో పాటు స్వాధీనంలోనికి 
రావటం జరుగుతుంది. ఈ విషయాన్ని ఈ విధంగా అర్థం చేసికొన్న పెద్దవాళ్ళు 
తమ పిల్లలకు చదరంగం తప్పని సరిగా నెర్పించాలి. పిల్లల మనస్సులను అధ్యయనం 
చేసి చదరంగంను పాఠ్యాంశముగా విద్యాలయాల్లో కనీసం వారానికి ఒక్క పిరియడ్‌గా 
ప్రభుత్వం ఏర్సాటు చేయుట చాలా అవసరం. పిల్హల మనో వికాసం అన్నికోణాల్లోను 
పెరుగుట కనుపించుతుంది. వృద్ధిచెందుతుంది. 





“10 సంవత్సరాల వయస్సు వచ్చెసరికి బాలునికి తల్లికి మధ్య దూరము ఎక్కువ 
అవుతుంది. బాలుని మనస్సు స్వతంత్రత, స్వేచ్చా ప్రవృత్తుల వైపు ఉరకలుపెడూ 
ఉంటుంది. (క్రొత్త ఆలోచనలతో, కొత్త మార్గాలలోనికి పోవటానికి ఎప్పుడూ 
చూస్తుంటాడు. ఇందులో తప్పులేదు. ఆసితి వస్తే చాలా మంచిది. బాలుడు తల్లి 
నుండి వేరు పడి స్వతంత్రంగా అర్థం చేసికోవటాన్ని స్వాధ్యాయంగా పరిగణించ 
వచ్చును. దీనో వలన కలో క్రొత్త పోకడలు వచ్చును. వీటిని జాగ్రత్తగా తల్లి . 
దండ్రులు, శిక్షకులు చూస్తూవుండాలి, పిల్లలను సక్రమమార్గంలో ఉంచాలి. ఈ 
వయస్సులో లింగ భేదము, ఆలోచనల్లో లింగభేదాలు ప్రారంభమవుతాయి. ప్రపంచ 


201 యోగ - సత్యదర్శనము 





ప్రఖ్యాత మానసిక వైద్య నిపుణుడు డాక్టరు సిగ్మండ్‌ ఫ్రూడ్‌ ధృవీకరించిన విషయాలే 
ఇవి. బాహ్య (ప్రపంచాన్ని అర్ధం చేసికోవటంలో బాలికలే బాలురకంటె కొంత 
ముందంజలో ఉంటారు. మానసిక పెరుగుదల, పరిపక్వత కొంచెము ఎక్కువగా 
కొంచెము ముందుగా బాలికల్లో కల్గుతుంది. 15, 16 సంవత్సరాలు వచ్చేసరికి 
బాలుడు తల్లికి ఎక్కువ దూరం అవుతాడు. బాలిక మరీ దగ్గరకు వెళ్తుంది. ఇవి 
సహజ పరిణానూలు. 


16 సంవత్సరాల వయస్సునాటికి బాలికలు మానసిక ప్రగతి బాలుర కంటె 
ఎక్కువ స్థాయిలో ఉంటుంది. శరీరంలో మార్పులే ఈ నూతన స్థాయికి కారణాలు 
పవుతాయి: మానసిక పరిపక్వత రెండు సంవత్సరాలు ముందుగా బాలికల్లో 
ప్రారంభమవుతుంది. బాలుర కపాలము, మెదడు ఎక్కువ ఉన్నప్పటికి, మానసిక 
పరిపక్వత బాలికల్లోనే ముందుగా వస్తుంది. మనస్సు వేరు మెదడు వేరు అని మొదట్లోనే 
వివరణ ఇవ్వబడినదిగదా. పెద్ద మెదడు గలవాడు పెద్దగా ఆలోచించగలడు, చిన్న 
మెదడు గలవాడు చిన్నగానే ఆలోచించుతాడని అనుకొనుట పొరపాటు. ఆలోచనలు 
మనస్సు స్వంతము. ముద్రలను మెదడులోని కొన్ని కేంద్రాలు వేసికోగలవు. మెదడు 
పెద్దదైనా ముద్రలు ఎక్కువ ఉంటాయనుకోనటం కూడ పొరపాటే. ఎందుకంటె 
మెదడులో 8 శాతం కంటె తక్కువ భాగం బాలబాలికలు వాడుకుంటారు. మిగిలిన 
భాగాలకు ముద్రలతో పనిలేదు. 


16 సంవత్సరాలకు బాలబాలికల్లో వచ్చే విశేషమైన మార్పులను గమనించి 
వారిని మంచి క్రమ శిక్షణలో పెట్టవలసిన చారి త్రిక అవసరం 'పెద్దలపైన్క ప్రభుత్వం పైన 
ఉన్నది. 

యౌవనం తొలిదశలో వికారాలు వెకిలి చేష్టలకు బాలురు ఎక్కువగా 
దిగుతారు. మనస్సు పెడదారుల్లోకి పోతుంది. పెద్దలు శిక్షకులు గమనించి బాలురను 
సక్రమ మార్గంలోనే ఉంచాలి. లింగశక్తిని ఓజస్సుగా మార్చి బాలురను తేజోవంతులు . 
గా చేయాలి. శరీరంలో వచ్చే మార్పులకు అనుగుణంగా మనస్సులో కూడ మార్పులు 
వచ్చును. శారీరక మార్పుల కంటె మనస్సులో మార్పుల వలన మనస్సు చలించి 
పోయి ఎక్కడికి పోగలదో చెప్పుట కష్టము. అప్పుడు యువకుడు తన వివేకము 
నుపయోగించి మనస్సులో జరిగే మార్పులను గమనించి మనస్సును చలించకుండా 
నిలువరించగలగాలి. 20 సంవత్సరాలు వచ్చేసరికి మనస్సు చాలా దూకుడుగా 
మారిపోతుంది. దూకుడును కట్టి వేసి మనస్సును మంచి పనుల్లోకి వివేకంతో 


యోగ - నత్యదర్శనము యోగ - విద్యార్థులు 202 





వుళ్ళించాలి. ఆ విధంగా మనస్సును శాస్త్ర పరిశోధనలకుగాని, నిర్మాణ 
పనులలోనికిగాని, సాహిత్య కళా రంగాలకుగాని అంకితం చేసి పని చేయించగలిగితే 
ఆయా రంగాలలో అతి త్వరలో నిష్టాతతను పొందటానికి అవకాశముంటుంది. 


విద్యార్థులు ఈ (గ్రంథాన్ని అధ్యయనం చేసి యోగలోని మొదటి రెండు 
అధ్యాయాలను - యమ, నియమాలను పూర్తిగా అర్థం చేసికొని ఆచరించాలి. 
నూతన శక్తి ఆవిర్భవించగలదు. ఆసనం అభ్యాసం ప్రారంభించాలి. ఆ తర్వాత 
ప్రాణాయామం గురువుగారి దగ్గర నేర్చుకొని ప్రారంభించాలి. కొన్ని నెలల్లోనే కొంత 
అనుభవం వస్తుంది. ప్రాణాయామాన్ని నిష్టతో చేయటం నిత్యమూ పాటించాలి. 
15 నిమిషాలతో సరిపెట్టుకోవచ్చును. పరీక్ష సమయాల్లో కూడ 5 నిమిషాలైనా 
ప్రాణాయామం చేయాలి. ప్రాణాయామం వలన శారీరక, మానసిక ఉపయోగాలు 
చాలా లభించును. ప్రాణాయామం ఒకటి రెండు సంవత్సరాలు చేసిన తర్వాత 
ధ్యానములోనికి వెళ్ళవచ్చును. ధ్యానము మానసిక శక్తులకు బలము, తేజము 
నివ్వగలదు. బస్సుల్లో వెళ్ళుతూ, రైళ్ళల్లో ప్రయాణంచేసూ ధ్యానం చేసికోవచ్చును. 

మన విద్యా విధానములో పాఠ్యాంశాలు తరచుగా మారుతూ సంఖ్యలో కూడ 
ఎక్కువగుచున్నవి. అధ్యయనం చేసే విద్యార్థులపై ఒత్తిడి కూడ పెరుగుచున్నది. 
ఒక .విద్యార్హి అనేక ఉపాధ్యాయుల దగ్గర శిక్షణ తీసికోవలసిన అవసరం ఎక్కువ 
అగుచున్నది. కాలం చాలటంలేదు. అయినా చదవక తప్పుటం లేదు. ఫలితంగా 
ఆందోళన, ఒత్తిడి చిన్నారుల మనస్సులపై మోయలేని భారాన్ని వేయుచున్నవి. 
ప్రభుత్వ యం త్రాంగము (B1॥r820r20y) విద్యార్థులపై భారము తగ్గించలేకపోతున్నది. 
ఈ విపత్కర పరిస్టితి నుండి విద్యార్తికి వెసులుబాటు, స్వేచ్చ ఎప్పటికి లభించగలదు? 
మన దేశంలో ఈ భారం చాలా ఎక్కువైనది. ఇంత భారాన్ని మోయగల సత్తా 
విద్యార్థులకుండుట లేదు. ఈ భారం మోయటం, పోటీల తీ వ్రతలో నేటి విద్యార్ధి 
సతమతమై పోతున్నాడు. ఈ భారాన్ని, ఒత్తిడిని తట్టుకోగల మన స్టైర్యము, శక్తి, 
ప్రశాంతత ప్రతి విద్యార్థికి ఎంతగానో అవసరం. ఆయవసరాన్ని తీర్చుకోవటానికి 
ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసి కావలసిన విషయాలను అభ్యాసం చేయాలి. అప్పుడు 
విద్యార్థులు తమ కృషిలో కృత కృత్యులు కాగలరు. ఇది ఆశావాదము కాదు. సత్య 
మార్గము. అనుసరణీయము. ప్రతి విద్యార్థి యోగను తప్పని సరిగా అధ్యయనం 
వసి అభ్యాసం చేయాలి. ఏ విధంగా చేయాలో చూద్దాము. 


ఉదయమే లేచి కాలకృత్యాలు తీర్చుకొని ఖాళీ పొట్టతో 10 నిమిషాలు 


203 యోగ - సత్యదర్శనము 





ఆసనాలు - సర్వాంగ, మత్స్య, భుజంగ, చక్ర, ధనుర, పశ్సిమోతాన, నౌళి (క్రియలు 
పూర్తి చేసికొని ప్రాణాయామం 5 నిమిషాలు చేయాలి. ఆ తర్వాత శవాసనం 1 
నిమిషం వేసి చదువు కార్య క్రమంలోనికి వెళ్ళవచ్చును. మొత్తం 15 నిమిషాలు తప్పని 
సరిగా చేయాలి. పరీక్షల కాలంలో 5 నిమిషాలు తప్పని సరిగా చేయాలి. ఆ తర్వాత 
చదువులోకి వెళ్ళిపోవచ్చును. సాయంత్రం చెమట పట్టే ఏ ఆటనైనా కనిసం 15 
నుండి 30 నిమిషాల వరకు ఆడాలి. ఇది నిత్య కృత్యము. ఆసనాలు, ప్రాణాయామం 
నాలుగైదు సంవత్సరాలు చేసిన తర్వాత ధ్యానములోనికి వెళ్ళ వచ్చును. ధ్యానము 
యొక్క ముఖ్య ఉద్దేశ్వము మనస్సులోకి వచ్చే ఆలోచనలను రాకుండా చేసికొని నీకు 
ఇష్టమైన భావాన్ని లేక చిత్రాన్ని ఉంచుకోవటమే. అలా 10 నిమిషాలుంచుకోగల్లితే 
నీవు మనస్సుపై స్వాధీనము పాందినట్లగును. నీవ ్వధీనము పొందినట్టుగును. నీవు చెప్పినట్టు మనస్సు వినును. ఎన్నో 
మార్పులు వచ్చును. సకల మానసిక శక్తులు పెరుగును. విద్యార్దులకు చాలా 
ఉపయోగకరము. ఈ కనీస కార్యక్రమము ఆచరణ సాధ్యము. 

మనస్సుకు భిన్నశక్తులు గలవు= మనస్సు ఎలా పని చేస్తుందో దాని శక్తులు 
ఏమిటో వివరణ మొదట్లోనే ఇవ్వబడినది. మనళ్ళక్తులు భౌతిక శక్తులుగావు. అవి 
భౌతిక శక్తులైన శరీర శక్తులను వృద్ధి చేసి ఉపయోగంలోకి తీసికొని రాగలవు. మరి 
కొన్ని వివరణలు ఇస్తాను. 


మనశ్శక్తులకు రూపాలు లేవు. పరిమితులు లేవు. ఎంత పెంచుకో గల్లితే 
అంత పెరుగగలవు. శరీర శక్తులకు పరిమితులు గలవు. ఒక స్థాయి దగ్గర నిలబడి 
పోతాయి. మనశ్శక్తులు విద్యుత్‌ ప్రవాహం మాదిరిగా సంకల్నిత అసంకల్నిత 
'ఫభావంతో సాగిపోతూ మానవాంతర్భాగం నుండి (ప్రస్ఫుటంగా బహిర్గత 
మగును. ఈ మనళ్ళక్తుల ఫలితమే నాగరకత, శాస్త్రజ్ఞానము. వివిధ కళారూపాలు, 
సమాజ అభివృద్ది. ఆ శక్తులు మంచికీ, చెడుకూ ఉపయోగపడగలవు. చరిత్రలో 
జరిగిన మారణహోమాలన్నీ ఆశక్తుల చెడు పనుల ఫలితమే. 

మనస్సు విశ్వ శక్తిలో ని సూక్షశక్తి అని నిర్వచనము. మనస్సును ఈ విధంగా 
అర్థం చేసికొని దానిశక్తులను ఎలా ఉపయోగించుకోవాలో తెలిసికోవలసి ఉంటుంది. 


మనిషి మరణించగానే మనస్సు విశ్వశక్తిలో కలిసిపోతుంది. మరి ఏ ఇతర జీవిలో 
ప్రవేశించదు. 


మనస్సు మానవులకే పరిమితము. అన్వజీవులలో లేదు. అందుచేత మనస్సును 


యోగ - నత్యదర్శనము 204 


గురించి చెప్పేవన్నీ మానవులకు వర్తించును. విద్యార్థులు, యువకులు ఈ విషయా 
లన్నీ అవగాహన చేసికోవాలి. నిశ్వశక్తిని దైవముగా కోందరు భావించుతారు. ప్రకృతి 
యని మరి కొందరు భావించుతారు. ఎవరు ఏ విధంగా భావించినా మనశ్శక్తి యొక్క 
క్రియా విశేషాలు, ప్రభావాలు అందరి మీద 'ఒకే మాదిరిగా పడును. ఈ సూక్ష్మ 
గ్రాహ్యము నిత్యజీవితంలో చాలా అవసరము. 


భౌతిక శక్తులు పరిమితులు గలవి. సూర్యగమనం, తాపతీవ్రత, భూ[భమణం, 
జలప్రవాహం, వాయు విజృంభణ మొదలగునవి పరిమితులు గలవి. కారణం అని 
భౌతిక శక్తులు కావటంచేత. వాటికి ఆ పరిమితి తత్త్వము ఉన్నది. మనస్సుకు 
పరిమితులు లేవు. కాబట్టి దాని శక్తులకు కూడ పరిమితులు లేవు. దాని శక్తులు 
అనంతంగా వృద్ధి చెందగలవు. మనము వాటి వృద్ధికి ఎంత కృషి చేస్తే అవి అంత వృద్ధి 
చెందగలవు. వాటికి అలసట, రక్తపుపోటు గుండెపోటు లాంటివి లేవు. వృద్ధికి 
పరిమితిలేదు. కాబట్ట ఆశక్తులను అర్థంచేసికోని విద్యార్థులు, కీరాకరుు 
వృద్ధిపరచుకోవలసిన బాధ్యతను గుర్తించాలి. ఈ శక్తులనుపయో గీచి క్రీడానైెపుణ్యాన్ని, 
క్రీడాభౌతిక శక్తిని వృద్ధిపరచుకో వలసిన బాధ్యత ప్రతియువకునిపైన విద్యార్థి పైన కలదు. 
ఈకోణంలో పరిశీలన జరిపితే అంతర్జాతీయపోటీల్లో లం ఎందుకు 
వైఫల్యము చెందుతున్నారో కారణాలు అవగతం కాగలవు. బలహీనతలను, లోటులను 
సర్దుకోవటం వలన కొంతవృద్ధిని సాధించినా అంత ర్ఞాతీయస్థాయికి చేరటానికి 
చేరేతీ ్రమైనకృషి చేయాల్సివుంటుంది. శరీర శక్తులతో పొటు మానసిక శక్తులను 
వృద్దిపరచు కోవాలి. ఈరెండు శక్తుల సంధానమే యోగ. మానసిక శక్తిని (అహంకార 


శక్తితో ) శరీర శక్తితో సంయోగము చేయుటను యోగగా అర్థంచేసికోవాలి. 


డింవ అధ్యాయము 
యోగ - క్రీడలు 
అట్టి యోగను ఏయే క్రీడలకు ఏయే విధంగానుపయో గించుకోవాలో వివరణలు 
కొన్ని యిస్తాను. స్థలాభావం వలన వివరాలన్నిటిని యివ్వవీలుపడనందున క్లుప్తంగా 
యిస్తాను. వివరాలు ఇంకా తెలిసికొనగోరిన బధ్యాద్దులా యువకులు, క్రీడాకారులు 
స్వయంగా వచ్చి నన్ను కలసికొని చైతన్యవంతులై తిరిగి వెళ్లగలరు. అన్ని సలహాలు 
ఉచితంగానే ఇస్తాను. త్యాగమునకు, సమాజమునకు, క్రీడలకు, అంకితమైన 
స్వాతం(త్య సమరయోధుడుగా ఉచిత సేవలందించగలను. 


ప్రతి క్రీడకు శరీర శక్తి, క్రీడానైపుణ్యం చాలా అవసరం. శరీర శక్తిని పెంచు 


205 యోగ - నత్యదర్తనము 


కోవటానికి మనశ్శక్తి చాలాతోద్పుడుతుంది. క్రీడానైపుణ్యం సాధించటానికి ప్రజ్ఞాశక్తి 
- అనగా విశ్లేషణా యుతమైన వివేక శక్తి చాలా అవసరం. ఈశక్తియే మనశ్శక్తిగదా! 
కాబట్టి నైపుణ్యంలో ఉన్నత స్థాయిని చేరుకోవటానికి వివేక శక్తినుపయోగించాలి. 

శరీర పోటీలులేని చదరంగానికీ కూడ శరీర శక్తిచాలా అవసరం అని ఇప్తుడిప్తుడు 
గుర్తిస్తున్నారు. కొని శరీర శక్తిని వృద్ధి చేసికోవటానికి నిర్దుష్టమైన ప్రణాళిక వేసికొని 


కృషిచేసి సిది చాలా తక్కువ పర 


ఎధిలిటిక్సు - పరుగులు, దూకులు, త్రోపులు, (T7h॥0w5)వూరా.. ఈ 
క్రీడల్లో కాళ్లవేగము, గుండెబలం, ఊపరితిత్తుల శక్తి, కాలేయనిశిత క్రియా శీలశక్తి 
చాలా అవసరం. ప్రతి క్రీడకు మానసిక శక్తులవసరమే. మునస్సులేనిదే ఏ పని 
చేయలేము గదా. సంకల్పము ఉంటే సాధనా. మార్గము కలదు. 

ఎధిలిటిక్సును - పరుగులును - అందులో శరీరములో ఏయేభాగాలు 
బృహత్తరంగా పనిచేయునో క్షుణ్ణంగా తెలిసికోవాలి. ఆ భాగాల కండరశక్తిని వృద్ధి 
పరచుకోవాలి, కండర పరిమాణాన్ని కాదు. కండర పరిమాణం పెరుగుట వలన కొంత 
శక్తి పెరిగినా అది చాలదు. ఒక్‌ ొక్కప్తుడు ఆ పరిమాణం అడ్డుగానుండగలదు. 
కండర సరిమాణం పెరగకుండా శక్తిని పెంచుకొనే పద్దతులననుసరించాలి. వృద్దిపరచు 
కోవాలి. వేగశక్తిని వృద్ధిచేసికోవాలి. నిత్వాభ్యాసం ద్వారానే వృద్ధి జరుగుతుంది. 
వీటిలో ప్రతిదానిలోను తగిన నైపుణ్యం పొందాలి. అన్ని క్రీడలకు ఒకటే పద్ధతి 
పనిచేయదు. వ్యక్తి శరీరాన్ని బట్టి, అవయవ నిర్మాణాన్ని బట్టి పాదవేగాన్ని ట్ట 
ఆయా క్రీడలను ఎంచుకోవాలి. ఎముకలో విజ్ఞత చాలాయుంటుంది. 100 
మీటర్త పరుగు, 200 మీటర్త పరుగుల్లో, గమనంలో, వేగంలో, అభ్యాస పద్దతుల్లో 


అ చాలాగలవు. ఎవరి శరీరానికి ఏది సరిపడుతుందో నిర్ణయించుకొని అభ్యాసం 
చేయాలి. 


100 మిటుర్ర పరుగు ; 


దీనిలో వేగము అత్యంత ప్రాథాన్యము. తొడ కండరబలము చాలా అవసరం. తొడ 
కొలతలు కాదు, కండర బలము ముఖ్యము. శరీరంలో క్రొవ్వు ఒక్క బౌన్సు కూడా 
ఎక్కడా యుండరాదు. బాహ్యవయవాల్లో గాని, అంతః అవయవాల్లో గాని, (పేగుల 
చుట్టూగాని క్రొవ్వు ఉండరాదు. క్రొవ్వు ఉంటే వేగము మందగించుతుంది. 
పొట్టులో (ప్రేగులచుట్టూయున్న క్రొవ్వును పాశ్చాత్యులు కరిగించలేరు. ఆసనాలలో 
నౌళీ చలన క్రియ ఈక్రొవ్వును పూర్తిగా కరిగించి వేయగలదు. మరియే ఇతర 





యోగ- నత్యదర్శనము యోగ - శ్రడలు 206 





వ్యాయామాలకు అంతగా కరగదు. 


ఈ క్రీడలో ప్రారంభము చాలా ముఖ్యమైనది. పిస్తోలు మోతవినపడగానే 
వెనుకనున్న గుదిని ఒక్కతన్ను తన్ని ముందుకు మెరుపువేగంతో దూసికొని వెళ్లటం 
జరగాలి. అటు యిటూ చూడకుండా ఉన్న శక్తినంతా వినియోగించాలి. చివరి 
20 మీటర్లలో తన శక్తినంతా ఉపయోగించి ముందుకెళ్లాలి. ఎవరైతే వేగాన్ని 
ప్రదర్శించగలరో వారుప్రథములుగా రాగలరు. పిస్తోలు మోతవినగానే పరుగుల 
ప్రారంభం దీనిలో ఎక్కువ ప్రాధాన్యం. ఈ విషయంలో ప్రపంచంలో ఎవరికీ 
అంతుచిక్కని రీతిలో కెనడా వీరుడు నీగ్రోయువకుడు బెన్‌జాన్‌- సన్‌ ప్రారంభం 
ఆశ్చర్యకరం. అంతులేని స్పందనా శక్తిని ఈవీరుడు సాధించటం 100 మీటర్ల 
పరుగులో చరిత్ర సృష్టించినది. ఈ పరుగుల్లో మనస్సు ఎంతోముఖ్యం. చాలా 
చురుకుగాను వైతన్యంగాన్నువలాకీగాను మెరుపు వేగంతో దూసికొని త్రోసికొని వెళ్ళేది 
గాను మనస్సు నుంచాలి. దీనికి తోడు కండరభాతికశక్తి వేగశక్తి చాలా అవసరం. 
పరుగులన్నిటిలోను అంతరేం(దియాలపా త్రపైకి కనుపించకపోయినా చాలాకలదు. 
ముఖ్యంగా ఊపిరితిత్తులు ఊపిరిని బాగా పీల్చి వదలి మరల ఎంతో పీల్చగలగాలి 
ఊపిరితిత్తులు సంపూర్ణంగా పనిచేయాలి. ప్రతికణము వాయువును పీల్చుకొని 
రక్తశుద్ధిన్నిశక్తినిపొందాలి. ఇది ప్రాణాయామం ద్వారానే సాధ్యమగును. అందుచేత 
విధిగా ప్రాణాయామం చేయాలి.. రక్తప్రసరణ ప్రవాహాన్ని ఊపిరి త్వరితం 
చేయగలదు. రక్తవేగం కండర వేగాన్ని పెంచగలదు. కాలేయం పని అసమానం. ఈ 
పరుగులన్నింటిలోను రక్తంలోని పంచదార భగ్గునమండినట్టుగా మండి విపరీతమైన 
శక్తిని విడుదల చేయటానికి కాలేయం ఎడ్రినాలిన్‌ ఆనే ద్రవాన్ని కట్టులు త్రెంచుకొని 
విడుదల చేసినంత వేగంగా విడుదలచేస్తే ఆద్రవం పంచదారను భస్మంచేసి శక్తిని 
విడుదల చేస్తుంది. ఈ పని యావత్తు కొన్ని సెకండ్లలో అనగా 4,5 సెకండ్లలోనే 
జరిగిపోవాలిఎవరిలో కాలేయం ఎక్కువగా ఈ [ద్రవాన్ని విడుదల చేసుందో వారిలో 
అంతిమ ప్రయత్నంలో దూ సికొని ముందుకు వెళ్లటానికి ఎక్కువ శక్తి వస్తుంది. 
mp) యాతన 
రసాయనాల సమష్టి సమీకృత చర్యగా మనం అర్థంచేసికోవాలి. ఈచర్యలో కూడా 
మనస్సును చైతన్యం చేసి అంతరేంద్రియ క్రియాశీలక చర్యపై మనస్సును లగ్నం 
చేయగల్షితే ఎక్కువ శక్తి ప్రభవించగలదు. మనస్సు యొక్క పాత్ర చాలాముఖ్యము. 


ఈ విషయంల్‌ క్‌ క్రీడాకారులు గాని, శిక్షకులుగాని పూర్తి అవగాహన కల్లి యుండాలి, 


207 యోగ - నత్యదర్వనము 


మనస్సును క్రమపద్ధతిలో నుంచుకోవటానికి ప్రాణాయామం, ధ్యానం అభ్యాసం 
చేయటం ఎంతో అవసరం, 


మన కండర భౌతికశక్తి, నరాలచలనము, కండర చలనము, మనస్సుపై పట్టు 
- ఇవన్నీ కలసి వుంటేనే గానీ విజయము సిద్ధించదు. కొన్ని వేలమంది క్రీడాకారుల్లో 
ఎవరిలో ఎక్కువ శక్తి ప్రభవించగలదో వారే విజయాన్ని పొందగలరు. 


అటూయిటూ చూచినందువలన మనస్సు యొక్క ఏకా(గ్రత దెబ్బతిని వేగం 
కొంత తగ్గిపోయి చివరకు ప్రథమస్థానంలో యున్న క్రీడాకారుడు ఆఖరి వేగాన్ని 
అందుకోలేక వెనుక బడిపోయిన ఘటనలు వేలకొలది కలవు. వీటిని క్రీడాకారులు 
సికొని తమనైపుణ్యానికి మెరుగులు దిద్దుకోవాలి. పెంచుకోవాలి. యోగపాత్ర 
ప ప్రతి క్రీడాకారుడు వునస్సును తగినరీతిలో చైతన్యంగాను, 
చురుకుగాను, చలాకీగాను, మెరుపువేగంతో పనిచేసేదిగాను కండారలన్నింటిని 
పనిచేయించేదిగాను మలచుకోగలగాలి. ఒక్కరోజులో ఒక్కనెలలో ఈ పని అవదు. 
సంత్సరాల తరబడి అభ్యాసం - భౌతికం, మానసికం చేస్తూయుంటే నైపుణ్యం 
పెరుగుతుంది. క్రీడాకారుడు విజయపథాన పోగల్లుతాడు. వందరైండువందల మీటర్త 
పరుగుల్లో తనలోనిల్వ యున్న సమస్తశక్తిని ఒక్కసారిగానుపయో గంలోనికి తెచ్చుకోగల 
శక్తి, యుక్తి క్రీడాకారులు పొందాలి. ఆవిధంగా పొందాలంటే (ప్రాణాయామం 
తప్పనిసరిగా చేయాలి. ప్రాణాయామంలో ఊపిరితిత్తులలోని ప్రతి కణము 
గాలితోనింపబడి శక్తి మంతమగును. ఎంత ఎక్కువ వాయువును పీల్సుకో గలిగితే 
అంత ఎక్కువ శక్తి ప్రతి క్రీడాకారుడు కలిగియుంటాడు. ఎక్కువ శక్తిని పొందటానికి 
రెండు విధాల కుంభకాలు చేయాలి, ఊపిరితిత్తుల నిండా గాలిని పీల్చుకొని 
నింపియుండటము ఒక కుంభకము. ఈ కుంభకము కనీసము ఒక నిమిషము లేక 
ఒకటిన్నర నిమిషము చేయగలగాలి. ఊపిరితిత్తుల (Capacity) పీల్చే శక్తిని 
వృద్దిపరచుకోవాలి. రెండవ కుంభకములో గాలిని పూర్తిగా బయటకు నెట్టి 
ఊపిరితిత్తులను ఖాళీగానుంచాలి. ఊపిర్తికై రక్తము వేగాన్ని పెంచుకొంటుంది. 
గుండె ఎక్కువ వేగాన్ని సాగించుతుంది. కొని గాలి అందని కారణంగా, లేని 
కారణంగా శరీరంలో (పకంసనాలు బయలు దేరగలవు. విద్యార్థులు, క్రీడాకారులు 
20 సంవత్సరాలలోపువారు ఒక నిమిషం వరకు ఈ కుంభకంతో సరి? పెట్టుకోవాలి. 
అంతకుమించి వేయరాదు. 25 సరవత్సారాలవరకు 1 1/2 నిమిషాలకు 
మించివేయరాదు. 25 సంవత్సరాలు దాటిన వారు రెండు నిమిషాలవరకు 








యోగ- నతృదర్తనము యోగ - త్రీడలు 208 
చేయవచ్చును. 


ఉపవాసము చేసిముగించిన తర్వాత జ్లీర్ణ క్రియ శక్తిమంతమైన ఆహారమును, 
కఠినమైన ఆహారాన్ని సైతము జీర్ణించుకోగలదు. అలాగే ఈ కేవల కుంభకములో 
గాలిలేని కొరణాన ఊపిరితిత్తులు కుంభకము ముగిసిన తర్వాత మామూలుకంటె 
నెక గాలిని సహజంగా పల్భుకొనే అలవాటు చేసకొంచాయి. అట్టి అలవాటు 
స్థరపడ్‌ పోతుంది. టైఫాయిడ్‌ జ్వరంలో చాలా రోజులు ఆహారరి తీసికొనని 
కారణంగా శరీరము కొంత శక్తిని కోల్పోయి శుష్కించుతుంది. జ్వరము నయమయిన 
తర్వాత పూర్వపు శక్తిని శరీరము సహజంగా పొందటానికి జ్లీర్ణ క్రియలు విశేషంగా 
పనిచేయును. కేవల కుంభకను ఈవిధంగా అర్హం చేసికొంటే తిత్తులలోని కణములు 
తమ విధి నిర్వహణలో ఎక్కువ శక్తిని పొందగలవు. క్రీడాకారులు భిన్న శరీర 
నిర్మాణాలను, శక్తులను, మానసిక శక్తులను కల్లియుండుట చేత ఎవరికి కుంభకము 
ఎంతకాలముంచుకోవాలో వారే నిర్ణయించుకోవాలి. కుంభకాల్లో ప్రకంపనాలు 
ఎక్కువైతే కాలాన్ని తగ్గించుకోవాలి. అనుభవజ్ఞుల సలహాలను తీసికొనాలి. 
అవసరము కలిగినపుడు నన్ను సంప్రదించిన యెడల తగు సలహాలను ఉచితంగానే 
చేస్తాను. మూర్ధంగా కుంభకాలు చేస్తే ఎక్కువ అపకారము వాటిల్లే ప్రమాదము కలదు. 
వివేకాన్ని ఉపయోగించాలి. 


400 మీటర్ల పరుగులో 1960వ సంత్పరం రోమ్‌లోజరి గిన ప్రపంచ ఒలింపిక్‌ 
పోటీలో భారత క్రీడాకారుడు మిల్కాసింగ్‌ అంగుళాల దూరంలో మూడవస్టానాన్ని 
దక్కించుకోలేక పోయాడు. కారణం మనస్సే. ప్రక్కకు చూడటం. అదే మాదిరిగా 
మరొక పద్దతిలో 1988 ప్రపంచంలో ఒలింపిక్‌ పోటీల్లో మెక్సికో నగరంలో భారత ' 
క్రీడాకారిణి ఉష అంగుళాల్లో 3వస్ట్రానాన్ని దక్కించుకోలేక పోయింది. ఈమెకు 
స్టార్టింగ్‌ ట్రబుల్‌ (మందగమనంగా ప్రారంభించుట ) ఉన్నది. ఈ మంద ప్రారంభం 
కంగన రండు మూడు మీదను వెనుకబడియుండి దానిని పుంజుకోవటానికి తగిన 
శక్తి విడుదల కానందున అంగుళాలలో విఫలత చెంది జీవితమంతా నిరాశతోనే 
బాధతోనే ఉండిసోవలసిన ద్యుతి కల్గుతుంది. వీటన్నింటికీ ముఖ్యకారణం మనస్తు. 
అట్టి మనస్సును ఎంతో తేజస్సుతోను వైతన్యంతోను వేగంతోను ఉంచుకోవాల్సిన 
అవసరం చాలా కలదు. ఈ విషయాలలో (ప్రపంచంలో చాలా కొద్ది మంది 
క్రీడాకారులు వాగత్రవేం తగిన జాగ్రతలు తీసికొని విజయాన్ని సిద్ధింప 
జేసికొంటిన్నారు. 





209 యోగ - నత్యదర్శనము 


లతలా 


ప్రారంభంలో ముందంజలో వుండటం, చివరిలో శతమ్నిని పేల్చిన వేగంతో 
ఉన్న శక్తిని భగ్గుమన మండించి విడుదల చేయలుంలో అభ్యాసం ప్రావీణ్యం = 
కండరాలది మనస్సుది వున్నది. మనస్సు యొక్క నిర్దేశికతలో కండర చలనము, 
వేగము, శక్తిగలవు. మనస్సును అన్ని అవయవములపైనా, ముఖ్యంగా ఊపరితిత్తుల 
పైనా, గుండెపైనా, కాలేయముపైనా, అది విడుదల చేసే ఎడ్రినాలిన్‌ ద్రవంపైనా 
నిలపగల్లితే ఉన్నత ప్రమాణాలను క్రీడాకారులు అందుకోగలరు. 


విదేశీ క్రీడాకారుల కార్యక్రమాల, అభ్యాసాల సరళిని మనం అధ్యయనం 
చేసి వాటిలోని మెళకువలను గ్రహించి నేర్చుకోవాలి. వారి పద్ధతుల్భాని విజయ 
రహస్యాలు అవగతం చేసికోవాలి వారి క్రీడా పద్దతుళ్ళాని ఉత్తమ విధానాలను మన 
ప్రాదేశిక పరిస్ట్రతులకు మన శరీర స్టితులకు తగినట్టుగా మలచుక్‌"ని అభ్యాసం 
చేయటుం అవసరం. 


ఏ పనికి గాని, కృషికి గాని మనస్సు చాలా ముఖ్యము. అట్టి మనస్సును 
పూర్తిగా అదుపులో పెట్టుకొని ఏకాగ్రతను సాధించాలి. నీవు ఎక్కడయున్నా, ఏ 
యితర పనుల్లోయున్నా నీమనస్సును మాత్రం నీక్రీడా పద్దతుల్శొో'నే ఉంచగలగాలి. 
అంటే క్రీడలపైనే మనస్సును లగ్నంచేయాలి. అప్పుడే మనశ్శక్తి క్రీడలకు భౌతికశక్తిగా 
రూపుదిద్దుకోవటం క్రీడల్లో ఎక్కువగా కనుపించుతుంది. వేరే ఆలోచనలను 
రానీయకూడదు. ఒకే ఆలోచనతో ఏకాగ్రతతో మనశ్శక్తిని స్వశక్తితో (శరీర శక్తి - 
భౌతిక శక్తి ) సంధానం చేయగలగాలి. ఈసంధాన క్రియను యోగ అని అంటారు. 
[పతి క్రీడాకారుడు యోగి మాదిరిగా మనస్సు పై ఆధిపత్యంపాంది మనశ్శక్తీని 
వినియోగించుకోవాలి. 


పరుగుపోటీల్లో కాళ్ళు ఎక్కువ పాత్ర వహించును. తొడ కండరాలను 
శక్తిమంతంగా క్రియాశీలక అభ్యాసంతో మలచుకోగలగాలి. ఆ తర్వాత గుండె - 
ఊ+పిరితిత్తులు,ఇవి శక్తిమంతంగా పనిచేయాలి. ఎక్కువ ఆక్సిజన్‌ ( ప్రాణవాయువును) 
పీల్చుకొని రక్త శుద్ధిని చేసికోవాలి. గుండె ఎక్కువ సార్టు కొట్టుకొని ఎక్కువ రక్తాన్ని 
కాళ్లకు సంపి కాళ్లలో ఎక్కువ శక్తిని కలుగ జేయాలి. గుండె కొట్టుకొనే వేగం ఎంత 
పెంచగల్లితే అంత మంచిది. గుండె షాకుతిని ఆగిపోకూడదు. గుండెను పరోక్షంగా 
మనస్సు అధీనంలోనికి తెచ్చుకొంటుంది. యోగాభ్యాసం తప్ప దీనికి వేరే మార్గం 


లేదు. అందుచేత గుండెపనిలో నిశితత, చేగం కోసం యోగ తప్పుని సరి అవుతుంది. 


కాలేయము మంచి స్టితిలోనుంటుంది. ఇది మెదడు డైరెక్టను (దర్శకత్వం) లో 





ద rr Te యమన య నల న 


మెదడు ఆజ్ఞలను శిరసా వహించుతుంది. ఎక్కువ ఎడ్రినల్‌ ద్రవాన్ని ఉత్పత్తి చేసి 
రక్త ప్రసారంలోకి పంపి ఎక్కువ శక్తిని విడుదల చేస్తుంది. ఈ త్వరితం చేయటానికి 
వునస్సు యొక్క పాత్ర చాలా కలదు. అన్ని భాతిక క్రియలకు మనస్సు ప్రథానం. 
ఆవి షయం ప్రతి క్రీడాకారుడు గుర్తించాలి. 100 మీటర్ల పరుగులో మనిషి ఎత్తుకు 
ఆంత ప్రాముఖ్యం లేదు. 400 మీటరు పరుగు, 800 మీటర్ల పరుగులో ఎత్తు 
విశేష ప్రాముఖ్యం కల్లియుంటుంది. కాళ్లు చాచి పెద్ద అంగలు, వడివడిగా వేయగలిగి 
ఎక్కువ వేగాన్ని ప్రదర్శించగలగాలి. కండర శక్తి చాలా అవసరం*త్‌"డ కండరాల 
చుట్టుకొలత కాదు కావలసినది. కండరశక్తి కండర పదార్దం కొంత తక్కువే అయినా 
యాని అంతర్వూత శక్తి (Power) [ప్రమాణం చాలా హెచ్చుగానుండాలి. 


ఈ పరుగులు, ఇతర క్రీడలు - బాల్యం నుండి అభ్యాసం చేయాలి. 
కొటిలోని మెళకువలు, శా స్త్రసాంక్లేతిక పఠిజ్ఞానర పూర్తిగా ప్రతి క్రీడాకారుడు 
హాందాలి. తన మనస్సును అధే పనిలోనే లగ్నం చేయాలి. ఏ పనిలో ఎక్కడ వున్నా, 
చివరకు నిద్రలోనున్నా తను పోచుకున్న క్రీడపైన మనస్సును లగ్నం చేయగలగాలి. 
నిద్రలో ఉపచేతనావస్ట్రల్లో మనస్సు నీకు తోడ్దుడ గలదు. మనస్సును తక్కువ 
అంచనావేసి విఫలులైన (క్రీడాకారులు వేలకొలది యున్నారు. భౌతిక క్రియలకు 
అ భ్యాసాల్లో ఎంత (ప్రాముఖ్యం ఇసారో మనస్సుకు కూడా అంతే (ప్రాముఖ్యం ఇస్తే 
అదికూడా ప్రతి చిన్నపనిలో భౌతిక క్రియలో క్రీడాకారునికి తోడ్పడుతుంది. 5 
చేలు, 10 వేల మీటర్త పరుగులోను, మరధాన్‌ పరుగులోను ఇంధనం నిల్వలేగాకుండా 
మనశ్శక్తిని కూడా ఉపయోగించాలి. పరుగులో అప్పుడప్పుడు ప్రాణాయామం చేస్తూ 
ఎక్కువ గాలిని పీల్చుకొని వెంటనే వదలి మళ్లి పీల్ఫుకొంటూ పోతే ఆక్సిజన్‌ రక్తంలోని 
మురికిని బయటకు తీసికొని వెళుతుంది. కల్మష నివారణ ఎక్కువగా జరుగుతుంది. 
కళ్చు తెరచి పరుగు పెట్టుతుండగానే మనస్సును పరుగు అనేభావాన్ని ధ్యానముల్‌ నికి 
తుసికొనివెళ్ళాలి. అట్టు చేయుటకు అభ్యాసం కావాలి. మంచి గురువుగారి దగ్గర 

నేర్చుకొని అభ్యాసము చేస్తే, ధ్యానము అమిత శక్తిని శరీరానికి ప్రసాదించి దమ్మును 
కలుగబెస్తుంది. ఎక్కువ దూరపు సరుగుల్లో ఈవిధమైన అభ్యాసము (Practice) 
అవసరం చాలాయున్నది. ఈపరుగుల్లో పరుగుతీస్తూనే కళ్ళుతెరచి యుంచి ధ్యానము 
చేయపవీలగును. ఈధ్యానములో అంతిమ లక్ష్యము విజయసిద్ధిపైనే యుండాలి. 
ద్‌ీనిని కూడానిత్యము అభ్యాసము చేసి అనుభవము నైపుణ్యము సంపాదించాలి. 
ఈపరుగుల్లో దమ్ముచాలా కావాలి. దమ్ముఅనగా అలసటలేని క్రియా నిధానము. 


జ న 


211 యోగ్‌ - నత్యదర్వనము 





ఎంతవేగంగా పరుగెత్తినా ఆయాసం, రొప్పువగైరాలు రాకుండుటయే దమ్ము. 


శరీరంలో నిల్వయున్న ఇందనములను బయటకు రప్పించి వాడుకోవాలి. ఇది 
అభ్యాసంలోగాని రాదు. ధ్యానము వేరే చేయాలి. పరుగులోను చేయాలి. అలవాటు 
గాను అభ్యాసముగాను మారాలి. 


ప్రతిపరుగును కొన్ని దశలుగా భాగించుతారు. మొదటి దశలో చలాకీతనం 

చురుకుతనం అధికంగానుండాలి. మందతనము ఉండకూడదు. స్టార్టింగ్‌ ట్రబుల్‌ 
ఉండకూడదు. దీనివలన 5,6 మీటర్హ దూరం ప్రారంభంలోనే వెనుక బడి పోవుట 
జరుగుతుంది. ఈ జాగ్రత్త ఎక్కువ అవసరం. రెండవ దశ - దీనిలో ఎక్కువ శక్తిని 
' విడుదల చేయగలగాలి. గుండె, ఊపిరితిత్తులు, కాలేయము పాత్ర చాలాయున్నది. 
వీటన్నిటిని శక్తిమంతముగా పెంచుకోవాలి. మూడవ దశ లేక చివరి దశ చివరి 
20 మీటర్లుఈదశలో శరీరంలోనున్న ఇంధన శక్తిని యావత్తూ భగ్గుమని మండించి 
రాకెట్టు వేగాన్ని సంతరించుకొని తుపాకీ గుండు పేలినట్లుగా ముందుకు దూసికొ' ని 
వెళ్తగలగాలి. నిత్యాభ్యాసం చాలా తోద్పుడుతుంది. దీనిలో ప్రావీణ్యం, నైపుణ్యం 
చాలా అవసరం. అన్నింటికంటే మనస్సే ముఖ్యము. ఈ విషయాన్ని ఎప్పుడూ 
'మరవరాదు. 


రెండవ దశ. దీనిలో ఎక్కువ శక్తిని విడుదల చేయగలగాలి. గుండె, ఊపిరి 
తిత్తులు, కాలేయము పాత్ర చాలాయున్నది. వీటన్నింటిని శక్తిమంతముగా 
పెంచుకోవాలి. 


ఒకవెయ్యి, రెండువేలు, మూడువేలు, ఐదువేలు, పదివేల మీటర్ల పరుగులో 


దమ్ముచాలా ముఖ్యం. ద మ్ము అనగా అలసట లేకుండా పరుగెత్తగల్లటుం. అలసట 


ఎప్పుడు వస్తుందో తెలిసికోవాలి. శరీరంలోని ఇందనశకి ఇంధనశక్తి అంతాఖర్హయిపోతే అలసటు 
వస్తుంది. కాబట్ట దమ్ముకు ముఖ్యంగా ఇంధన నిల్వలు ఎంత నిల్వచేసికొనివుంటే 


అంత చివరి దశలో ఒక్కసారిగా విడుదల చేసికొని అమిత వేగాన్ని పొందగలిగి 
ముందుకు దూసుకు వెళ్లవచ్చును. 'అభ్యాసము, కాలేయము, గుండె, ఊపిరితిత్తులు 
జ ఇవన్నీ ఇంధన కేంద్రాలు. వీచెలో దనికోను రోయురానియకూడదు. ఈ 
పోటీలన్నింటిలోను అసమానమైన సంకల్పశక్తిని, చెరిగిపోని విశ్వాస శక్తిని 
ఉపయోగించుకోవాలి. అనగా దీక్క పట్టుదల, ఎక్కువగా పెంచుకోవాలి. నీ సంకల్ప 
బలం నీకు విజయాన్ని తెచ్చిపెట్టగలదు. అలాగే విశ్వాస శక్తి కూడా పని చేస్తుంది. 


మరధాన్‌ పరుగు పందెము. 26 మైళ్లకు మించిన క్రీడ. ఈ క్రీడను పోటీల్లో 


యోగ - నత్యదర్వనము యోగ - క్రీడలు 212 





పెట్టి నూరు సంవత్సరాలైనది. కాని ఈక్రీడయొక్క ఉపయోగం నిత్యజీవితంలో 
చాలా తక్కువ. దీనిపై క్రీడా పండితులు, క్రీడాధికారులు అందరూ కలసి ఒక నిర్ణయం 
తీసికొనుట అవసరం. ఎందుకంటె గుండెకాయకు మించిన పని కల్పించటం, తొడ 

ఛాతీ, నడుము ఛాతి నడుము కండరాలు, ముఖ్యంగా నాడీమండలము మరీ ఒత్తిడికి గురి కి గురి కావటం 
ఆరోగ్యానికి భంగకరముల భంగకరములు. ఈ క్రీడలో కెన్యా పర్వత ప్రాంత, అబిసీనియా పరఃత పర్వత 
ప్రాంత ప్రదేశాలలో ప్రధమస్థ్రానాల్గో క్రీడాకారులు ఉంటున్నారు. వారిని చూస్తే 
జాలి వేస్తుంది. ఆరోగ్యం దెబ్బతిని దీరా ఆయుష్టుకే భంగం కల్గుతుంది. ఈపరుగు 
లో దమ్ముకే ఎక్కువ (పాముఖ్యం. అంటే ఇంధనం నిల్వలు శరీరంలో ఎక్కువగా 


నుంచుకోవాలి. కండరాల కొలతలు ఏవీ పనిచేయవు. ఇంధన నిల్వలే ముఖ్యం. 
శరీర: భారము తక్కువగా నుంచుకోవాలి. 


దూకులు 


బారుదూకుట, ఎత్తుదూకుట, కర్రతో దూకుట, మూడుదశలలో 
దూకుట వరాలు. ఈ క్రీడలకు అభ్యాసము, కండరశక్తి వేగము, చురుకుతనము 
చాలా అవసరం. దమ్ముతో ఎక్కువ పనిలేదు. కాని సరిపడినంత యుండాలి. 
ప్రతి క్రీడకు బుద్ది కుశలతతోపాటు మనస్సు ఏకాగ్రత అవసరం. శరీరము సన్నముగా 
నుండాలి ఎత్తు దూకుటకు. బారు దూకుటకు తొడబలం వక్కువగానుండాలి. 
నిత్యాభ్యాసం ఎక్కువ శక్తి నివ్వగలదు. దీనిని మరువ కూడదు. విసుర్లు 
(Throws ) బత్తము, గుండు, గొలుసు, చ(క్రము విసురుటలు - ఏ అవయవములు 
బాగా బలంగా వుండాలో వాటిశక్తిని వృద్దిచేసికోవాలి. మనస్సు ప్రతిక్రీడలో చాలా 
ముఖ్య పాత్రవహించుతుంది. యోగ విసుర్రకు ఎలా ఉపయోగపడుతుంది అనేది 
ప్రశ్న. బల్లెము, గుండు, గొలుసు, చక్రము - ఏది విసిరినా - వాటిని 45 డిగ్రీలు 
పెరాబొలాలో అనగా అర్హవర్తులాకారములో విసిరినట్లయితే అత్యధిక దూరము అవి 
పోగలవు. 40 డిగ్రీలుకాని అంతకు తక్కువకోణంలోగాని, 50 డిగ్రీలుకాని అంతకు 
ఎక్కువ కోణంలో గాని విసిరితే దూరము తగ్గుతుంది. ఆ 45 డి(గీల కోణనిర్రేశకత 
గురువుదగ్గర (C020 నేర్చుకోవాలి. అనుభవం మీద నేర్చుకోవాలి. నేర్చుకోవటాని 
కి మనస్సును ఆకోణంపైనే లగ్నంచేయాలి. మనస్సు స్వాధీనంలోనుంటేనే లగ్నం 
చేయుట సాధ్యము కాదు. అందుచేత మనస్సు స్వాధీనం యోగ ద్వారానే సాధ్యము. 
సుసాధ్యము. క్రీడలు - ఆటలు - టీము ఆటలు - వాలీబాల్‌, ఫుల్‌బాల్‌ బా? స్కెట్‌ 
బాల్‌వూరాలు. వీటిలో నైపుణ్యం, ఎగిరే శక్తి, పరుగెత్తే శక్తి చాలా అవసరం. స్రట్‌బాల్స్‌ . 


213 యోగ - నత్యదర్శనయు 


హాకీలకు దమ్ముచాలా కావాలి. వేగము అత్యంత ప్రాధాన్యము. బుద్దికుశలత మరీ 
ఎక్కువగా నుండాలి. గోలు చేసేటప్పుడు అసమాన ప్రజ్ఞాపాటవాన్ని చూపాల్సి 
యుంటుంది. మనస్సు వీటన్నింటికి ముఖ్యమని వేరే చెప్పనవసరంలేదు. యోగ 
శక్తి బాగా ఉపయోగపడుతుంది. ఏ అవయవానికి ఎంత శక్తిపెంచుకోవాలో 
నిత్యాభ్యాసంతో సహాయక వ్యాయామ పద్దతుల్లో సంతరింపజేసికోవాలి. 


ఇవేగాక టెన్నిస్‌, క్రికెట్టు వైరా. (క్రొట్టులో బంతిని కొట్టగల్లటం - ఇదొక 
నైపుణ్యం. మనస్సు దీనిలో ఎక్కువగా పనిచేస్తుంది. దృష్టి శక్తి పరిమితము. దృష్టికి 
మించిన వేగం బంతి వస్తే దానిని కొట్టుట సాధ్యపడదు. కొట్టినా అంచులకు తగిలి 
ఎటో ఎగిరి పోగలదు. బంతి గమన మార్గాన్ని, వేగాన్ని బుద్ది విక్లేషేంచినపుడు మనస్సు 
అట్టి విశ్లేషణకు తగినట్టుగా స్పందించి స్తూల దృష్టికి మించిన వేగముతో బంతిని 
కొట్టగలదు. మనస్సును వేగాన్ని సరిపడ స్పందించినట్టుగా అభ్యాసం చేయించాలి. 
అలా చేయుట యోగద్వారానే సాధ్యము. స్థూలదృష్టికి అతీతమైన వేగాన్ని 
గమనించగలిగేది అంతర్‌ దృష్టిమాత్రమే. ఈ అంతర్‌ దృష్టి - మనస్సు ద్వారానే 
సాధ్యమవుతుంది. దీనికి ఆకారాల్పు ఎల్లల్కుపరిమితులు లేవు. స్తూల దృష్టికి అవి 
అన్ని ఉన్నాయి. 5గంటలు నిలబడి ఆడాలంటే భౌతిక శక్తేకాకుండా మానసిక శక్తి 
కూడ చాలా అవసరం. మానసిక శక్తిలో ఏక్రా గ్రత, సూక్ష్మ నిర్ణయాలు, సంకల్పశక్తి 
విశ్వాస శక్తి వగైరా ఉన్నవి. అందుచేత క్రికెట్టు (క్రీడాకారులందరూ యోగను 
అభ్యసించాలి. యోగ అభ్యసించుట మోక్షమునకని కాకుండా క్రీడానైపుణ్యం 
పెరగాటానికని చేయాలి. మంచిఫలితాలు రాగలవు. బంతి విడుదల మార్గాన్ని, 
వేగాన్ని, దిశను, బుద్దికుశలత న్నిర్ణయించితే మనస్సు చేతులను ఆడించి తగినట్టుగా 
బంతిని సంధిపచేసి కొట్టుగల్లడం, ఏదిశగా బంతిని కొట్టాలో ఆదిశగా కొట్టగల్లటం 


పనులన్నిటిని మనస్సు చేయిస్తుంది. మనస్సు ఏకాగ్రత, బుద్దిసునిశిత, వేగ నిర్దారణ, 
అనల వమన. 


దిశ న్గిర్ధయం వ్రైరాలన్నీ యోగద్వారా సాధించుకోనగును. 








బంతిని వేసేవాడు - బౌలరు - వేగాన్ని, మెలి త్రిప్పి వేయటాన్ని, గమనాన్ని, 
గమ్యాన్ని మార్చటంలో నైపుణ్యం పొందాలి. అటాగే ఫీల్లింగు - అనగా బంతిని 
పట్టుకోవటం. నిలపటం, విసరటం వగైరాలు. అమిత వేగంతో పరుగెత్తటం, 
బంతిని పట్టుకొనే నైపుణ్యం, ఎగిరి పట్టుకోవటం, దూకిపట్టుకోవటుం నేలమీద 
పడిపోయినా బంతిని నేలకు తాకకుండా పట్టుకోవటం. వగారాలు ఫల్లింగులో 
ముఖ్యమైన అంశాలు. వీటన్నింటిలోను మనస్సు విశేషంగా పనిచేయాలి. మనస్సు 


యోగ - నత్యదర్శశము యోగ - క్రీడలు 214 


స్వాధీనంలో ఉంటే పని చేయగలదు. అందుచేత మనస్సును స్వాధీనంలో నుంచు 
కోవటానికి యోగ తప్పు మరే మార్గంలేదు. క్రికెట్‌ క్రీడాకారులందరు యోగను విధిగా 
సాధన చేసి క్రీడానైపుణ్యం పెంచుకో వీలగును. కండర శక్తి వేగము, బుద్దిసునిశితను 
పెంచుకోవాలి. తక్షణ స్పందన చాలాముఖ్యం. బంతిని కొట్టేవాడు, పట్టేవాడు, 
ఊహాతీతమైన స్పందన, వేగంతో పనిచేయాలి. నైపుణ్యం పెంచుకోవాలి. యోగమంచి 
మార్గము. బంతిని.క్‌”ట్టటం చాలా నైపుణ్యం. అంతకుమించి మనస్సు స్పందించటం 
అవసరము. స్టూలనేత్రము కొంతవేగాన్ననుసరించ గలదు. ఎక్కువ వేగంతో వచ్చే 
బంతిని సూక్ష్మనేత్రం చూడగలగాలి. దానివేగం స్టూల నేత్ర పరిధిని దాటుతుంది. 
అందుచేత సూక్షునే త్రం పనిచేయాలి. సూక్ష్మనేత్రమనగా మనస్సే. మనస్సు ఊహించిన 
దిశలో బ్యాటును ర్వుళిపించుతుంది. అభ్యాసం, నైపుణ్యం, మనస్సు స్వాధీనం, 
స్తుందన, వగారాలు చాలా అవసరం. 


ముష్ట్రియుద్దాలు, కుస్తీలు - వీటిలో అపారమైన భౌతక శక్తి అవసరం. కుస్తీల 
వలన శరీరంలో చురుకు తనం, స్థీతిస్థాపక శక్తి (elasticity), వేగంపెరగ గలవు. 
ముష్టిఘాతాలు చాలా ప్రమాదకరం. క క్రీడలో మృత్యు ప్రమాదం ఎక్కుగానున్నది. 
మెదడులో రక్తనాళాలు (బద్దలై చనిపోయిన క్రీడాకారులు చాలా మంది కలరు. 
ముస్త్రిఘాతాల వలన తదనంతర జీవిత పరిణామాలు చాలా బాధాకరంగా మారి అవస్ట్రల్లో 
పడినయోధులు చాలామంది కలరు.. క్రీడ అంత మంచిది కాదు-దీనికి వ్యతిరేకంగా 
ఆందోళన, (ప్రచారం సాగినప్పటికిని మానవునిలో అనాదిగా యున్న రాక్షస ఆనందం 
ఈ క్రీడను ఇంకా ఉంచుతోంది. (క్రీడాకారుడు నోటి నురుగలు, నెత్తురు, ముక్కుుకళ్ళు 
నెత్తుర్తుమెదడులో నాళాలు చిట్టటం వగైరా రాక్షస క్రీడలను చూచి ఆనందించే వికృత 
ఆనందం ఘోరము. దీనిని నిషేధించాలని చాలా ప్రచారం సాగుతోంది. అయినా ఇది 
బ్రతికేవున్నది ఇంకా. కారణం దీనిలో వచ్చినంత డబ్బు-ఆర్థికం - మరేయితర క్రీడలో 
రాదు కాబట్టి. ఆర్థికమే దీనిని కాపాడుతోంది. మానవ ప్రజ్ఞను ప్రక్కకునెట్టి ఆర్థికానికి 
దాసుడైనాడు మనిషి అని చక్కటి నీతిని ఈగ్రీడ బోధించుచున్నది. ఎంత త్వరగా 
ఈక్రీడను నిషేధించితే అంత మంచిది. అలా కాకపోయినా రూల్సు (నియమాలలో) 
విశేషమైన మార్పులు తెచ్చి ప్రాణాపాయం రాకుండాచూచే పద్ధతిని ప్రవేశపెట్టాలి. 


215 యోగ - నత్యదర్వనము 


మనస్సులేనిదే ఏ క్రీడా ఆడలేడు మనిషి. ప్రతి క్రీడపైన మనస్సు పెట్టే ఆడాలి. 
ఆడేటప్పుడు కూడా ఒక్కోటప్పుడు మనస్సులో వేరే ఆలోచనలు రావటం కద్దు. 
అప్పుడు ఏకా (గత దెబ్బతిని |క్రీడాకారుని క్రియాశీలత దెబ్బతినగలదు. శక్తిని పూర్తిగొ 
ప్రదర్శించటం జరుగదు. సూక్షు(గాహ్యం, నిశితపరిశీలన, విక్రేషణా వివేకము, 
సముచిత నిర్ణయం చేయటానికి మనస్సు నిశ్చలంగా ఉండాలి. మనస్సు స్వాధీనంలో 
నున్నప్పుడు ఈపనులన్నీ జరుగ గలవు. మనశ్ళక్తులన్నిటిని వినియెగించాలి. 


21వ అధ్యాయము యోగ - క్రిడలు 216 


యోర - చదరంగం 


చదరంగం కనిపెట్టి షుమారు నాలుగు వేల సంవత్సరాలైనది. మానవ ప్రజ్ఞదీనికి 
వుంచి ఉదాహరణ. దీనిని కనిపెట్టినది ద్రావిడజాతి అని నేను పాండిచెర్రి 
యూనివర్సిటీలో 1996 నవంబర్‌లో జరిగిన ఇంటర్‌నేషనల్‌ సెమినార్‌లో సమర్పించిన 
సిద్దాంతము (Thesis) లోవున్నది. ఆతీసీస్‌ను [గ్రంథానికి అనుబంధించినాను. 
దానిలో వివరాలన్నీ ఇవ్వబడినవి. వాటిని పాఠకులు చదివి అవగాహన చేసికోగలరు. 


చదరంగం బాల్యంలో రెండవ సంవత్సరంనుండి ప్రారంభించే క్రీడ. నాలుగైదు 
సంవత్సరాలలో బాలురు మంచి నైపుణ్యం సంపాదించగలరు. 


ఏక్రీడలో లేని విధంగా మనశ్శక్తులన్నీ ఈ చదరంగంలో పనిచేయటం ఒక 
ముఖ్యవిశేషం. మనళ్ళక్తులేమిచో ప్రత్యేక అధ్యాయంలో నివరణలున్నవి. బుద్ధిని - 
లేక ప్రజ్ఞను (1016116060) పెంచుకోటానికి ఈ క్రీడచాలా వరకు తోడ్దుడగలదు. 
ఎవరైనా ఏమైనా చెప్పగానే దానిపై నిశిత పరిశీలన, సమీక్ష విశ్లేషణ చదరంగాటగాడు 
జరుపగల్లుతాడు. వెంటనే దేనిని ఒప్పుకోడు. అందులోని సత్యాన్నిమర్మాలను 
బయటుకు లాగుతాడు. ఈ ప్రజ్ఞ ఒక్క చదరంగం ఆటగాడికే దక్కుతుంది,చదరంగం 
పోటీలలో ప్రత్యర్థి ఆలోచనలను, షానులను అర్థంచేసికోవాలి. ఎత్తుకు పైఎత్తు 
వేయాలి. ప్రజ్ఞ పలుకోణాల్లో పనిచేస్తుంది. 

చదరంగం 2, 3 సంత్సరాల వయస్సులోనే ఆట నేర్పించటం చాలా అవసరం. 
పిల్లలలో ఉన్న మనశ్ళక్తులు పైకిరాగలవు. తెలివిని పొందగలరు. వయస్సునకు మించిన 
తెలివి చదరంగం ఆడే పిల్లల్లోనే కనుపించుతుంది. ఇది గమన్హార్లం. గురుశిక్షణ చాలా 
అవసరం. నేర్చుకునే కాలాన్ని తగ్గిస్తుంది. ఆలోచనా శక్తిని అన్ని కోణాల్లోను 
పెంచుతుంది. చదరంగం ఆడేకు గ్రవాళ్లు తమ తరగతుల్లో విశేషమైన ప్రజ్ఞను చూపించి 
ఉన్నతమైన శ్రేణుల్లోకి పోతున్నారు. చదరంగం క్రీడాకారులు ఈ(గ్రంథాన్ని చదివి 
అర్థంచేసికొని (చిన్న పిల్లలైతే పెద్దవారు, శక్షకులు చదివి అర్ధంచేసికొని పిల్లలకు 
తగినవిధంగా నేర్పించాలి.) యోగను ఆయా వయస్సులకు తగినట్టుగా నిష్టగా 
అభ్యాసం చేసి సంకల్ప శక్తినుపయోగించి ప్రావీణ్యాన్ని పెంచుకొని, స్వశక్తిలో విశ్వాసాన్ని 
పెంచుకొని ఉన్నత ప్రమాణాలకు చేరగలగాలి. ఒకసారి పిల్లగాడు ఉన్నత స్ట్రితిని 
చేరుకొంటే అక్కడనుండి పైకి ఎగబ్రాకటానికీ విశేష కృషి (స్వయం కృషి) జరుపుతాడు. 


217 యోగ - సత్యదర్శనము 





మనస్సు (క్రీడాకారుణ్ణి ముందునకు లాక్కొని వెళ్తుతుంది. ప్రలోభాలకులోను 
గాకుండా ప్రతిభతో పైకి రాగల్లుతారు. ఇది అందరి క్రీడాకారుల సాధారణ అనుభవం. 
యోగలో ఏయే విధానాలు ఎంతెంత కాలం చేయాలో గురువు ద్వారా నేర్చుకోవాలి. 


శక్తి చదరంగానికి చాలా అవసరం బకోషణ, సముచిత అంచనా, న్నిర్ణయ శక్తులు 
అవసరం. కొన్ని వందల పుస్తకాలు 10, 12, సంవత్సరాల వయస్సువచ్చే సరికి చదివి 
అర్థం చేసికొని అనుభవంలోనికి తెచ్చుకోవలసి యుంటుంది. సమస్త మానసికశక్తులు 
చదరంగానికి అవసరం. చదరంగం సమస్త శక్తులను నిశితంగా తీక్షణంగా వృద్ది 
చేస్తుంది. అందులో ప్రజ్ఞాశక్తిని వృద్ధి చేయటానికి చదరంగానికున్న ప్రాముఖ్యం 
మరే(క్రీడకు లేదు. ఇది సత్యము. ఈ సత్యదర్శనము వలన మానవులు లాభం 
పొందుదురు గాక ! చదరంగం నేర్పించగల్లితే బహుముఖ కోణాలలో బుద్ది 
వికసించగలదు. జ్ఞాపక, స్మృతి, నిర్ణయ, సృజన. శక్తులు విపరీతంగా పెరుగ గలవు. 


చదరంగంలో బుద్ధికి గాని, శరీర శక్తి అవసరం లేదనే అపోహనూటికి 
99మందిలోనున్నది. ఏకధాటిగా ఎట్టి విరామాలు లేకుండా 7గంటల కూర్‌ ఇని 
ఆడగల శరీర శక్తి ఎంత అవసరమో ఆడే వారికి తెలుస్తుంది. ప్రపంచంలో మరే 
యితర క్రీడలలో ఏకధాటిగా వరుసగా 7 గంటలు ( ఎట్టు విరామాలు లేకుండా ) 
ఆడే క్రీడ ఒక్క చదరంగమే. ఈసత్యదర్శనము అందరూ చేసికోవాలి. కొంచెము 
ప్రజ్ఞకనపరచినయెడల చూచేవారికి కూడా అవగతం కాగలదు. ఏవిరామం లేకుండా 
ఏక బిగిని ఏడు గంటలు ఆడే క్రీడ ఒక్క చదరంగమే. మెలితిరిగిన కండరాలు 
అవసరం లేకపోయినా 7 గంటలు ఓపికగా కూరని తాజాగా 7గంటలు 
ఆలోచించగలగటానికి కావలసిన ప్రాధమిక భౌతిక శక్తి ఎంతో అవసరము. ఆలోచనా 
సరళిలోగాని, స్థాయిలోగాని ప్రమాణాలు 7గంటలు కొనసాగాలి. " అందుచేత 
విశేష భౌతిక శక్తి చదరంగానికి చాలా అవసరం. కాని భౌతిక శక్తిగురించి 
ఏక్రీడాకారుడు అంతగా పట్టించుకోవటం లేదు. ఇది చాలా బలహీనతలను 
తెచ్చుచున్నది. మన చదరంగ క్రీడాకారులు ప్రపంచంలో వెనుకబడి పోవటానికి ఇది 
యొకకారణము. 

యోగ అన్ని క్రీడలకు అవసరము. ప్రతి క్రీడలోను మనస్సు పాత్ర చాలా 
ఉన్నది. దీనిని అర్థంచేసికొని మనళ్ళక్తులను వృద్ది పరచుకోవాలి గదా! యోగను 
విద్యార్థులు నిత్యమూ అభ్యాసము చేయాలి. యెగను 8వ సంవత్సరంనుండి 


యోగ- నత్యదర్శనము యోగ - క్రీడలు 218 





అభ్యాసము చేయవచ్చును. యోగ విద్యార్ధి తత్త్వములోనే చాలావూర్వుతెస్తుంది. 
నిచ్వార్థులు ఉన్నత శ్రేణుల్లో ఉత్తీర్ణులు కావటానికి క్రీడాకారులు ఉన్నత ప్రమాణాలను 
సాధించటానికి నిష్టగా యోగాభ్యాసం చేసి తీరాల్సిందే. ప్రభుత్వం మన ప్రాచీన జీవన 
స్రవంతిలో భాగమైన యోగను, చదరంగాన్ని వారానికి ఒక్క తరగతిగానైనా ప్రవేశపెట్టితే 
తో మేలు జరుగుతుంది. నూతన జాతి తేజో వికాసాలతో ఆవిరువించగలదు. 
కటి: రెరడు దశాబ్దాలకాలంలో భారతీయ క్రీడాకారులు అన్ని క్రీడలలోను 
పంచంలో అ(గ్రన్హానాలకుచూసికొని వె వెళ్ల గలరని నావిశ్వాసం. 


స EE 


క్‌ 


యోగ- నత్యదర్శనము 42జివ అధ్యాయము 219 


యోగ - పోలీసులు 


ప్రభుత్వ అంగాలలో పోలీసు ఒక ప్రథాన అంగము. పోలీసులపై ప్రజా భావం 
గాని, ప్రజలలోని వివిధ వృత్తులలోనున్నవారిపై పోలీసులకున్న భావాలనుగాని 
వ్యక్తీకరించుట ఈ అధ్యాయ లక్ష్యం కాదు. పోలీసుల బాధ్యతలు, విధులు, హక్కులు 
ప్రభుత్వ సంబంధమైనవి. వాటిని వదలి వేయుచున్నాను. 


సమాజంలో శాంతి భద్రతలను కాపాడుటలో పోలీసులదే ప్రథాన బాధ్యత. 
ఎక్కడ అలజడులు చెలరేగినా, దొంగతనాలు, దోపిడీలు, దౌర్తన్యాలు, ఘర్షణలు, 
హొంసాకాండలు, మారణకాండలు జరిగినా పోలీసులు రంగంలోనికి దిగి తను 
బాధ్యతలను నెరవేర్చి సమాజంలో శాంతిని కాపాడుతారు. నేరాలకు మూలకారణాలను 
అన్వేషించి నేరస్తులను పట్టుకిని చట్టరీత్యా తగుచర్యలు తీసికొంటారు. ఇంతటి 
బృహత్తర బాధ్యతను నెరవేరుటలో మనస్సు అత్యంత కీలక పాత్ర వహించుతుంది. 
మనస్సు అనగా ప్రజ లేక బుద్ధి. ఈ ప్రజ బహుళ మనళ్ళక్తుల సంయోగము నుండి 
ఆవిర్భవించినదే. హింసను నిరోధించి న్యాయాన్ని కాపాడి నిలబెట్టు వలసిన బాధ్యత 
పోలీసు వ్యవస్థది. న్యాయానికి భంగం కాని, విఘాతంగాని జరుగకుండా పోలీసులు 
రక్షణ కవచంలా ఉంటారు. పోల్తీసుల విధినిర్వహణలో యోగకు ఏమైనా పాత్ర 
యున్నదా అనే ప్రశ్న నేడు ఎదురౌతున్నది. దీనిలో యోగకు చాలా పాత్ర కలదని 
చెప్తుటలో ఎట్టి శంక లేదు. 


సమాజంలోని సకల వర్గాల ప్రజల మనోభావాలను అర్ధం చేసికోవలసిన అవసరం 
పోలీసులకు కలదు. అలా అర్ధం చేసికోవటానికి నిశిత ప్రజ్ఞ చాలా అవసరం. అనుభవం 
ద్వారా 5్‌"ంత వరకు అర్థం చేసికొన్నా నిశిత ప్రజ్ఞద్వారా పూర్తిగా అర్థం చేసికో వీలగును. 
ప్రజ్ఞ ప్రతి వ్యక్తిలోను, పోలీసులోను ఏదోనొక స్తాయిలోనుంటుంది. అట్టి ప్రజకు 
నిశితను చేకూర్చటానికి యోగచాలా ఉపయోగపడుతుంది. తొందరపడి నిర్ణయాలు 
చేయు అలవాటును యోగ ఆపుతుంది. అన్ని కోణాల్లో ఆలోచనలను (పేరేపింప 
చేస్తుంది. ఈ కారణాలచేత యోగ తెలిసిన పోలీసు తొందరపడి నిర్ణయాలకు రాడు. 
ఈ దృక్టుధం పోలీసు వ్యవస్థలో అధిక ప్రాధాన్యం వహించుతుంది. ఏఘటన జరిగినా, 
నేరం జరిగినా వాటి పూర్వాపరాలను విశ్లేషణాయుత ప్రజ్ఞతో అంచనాలు కట్టుక "ని 
మూలానికి చిొచ్చుకొనిపోగల బుద్దికుశలతను యోగ శీఘ్రముగా కల్షించును. యోగ 


220 యోగ- నత్యదర్వనము 





ప్రజ్ఞాధురీణతను, మన స్టైర్యాన్ని, చిత్త సంకల్పాన్ని, స్వవిశ్వాసాన్ని కలుగ జేయగలదు. 
ఇందు వలన సామాన్య ప్రజకు అంతుచిక్కని రహస్యాలను, సత్యాలను యోగ తేలికగా 
బుద్దికి అందజేసి చిక్కు సమస్యా పరిష్కారంగావించగలదు. ఈ యోగను ప్రతి పోలీసు 
ఉద్యోగి (కానిస్తేబిలు నుండి కమీషనర్‌, ఆపై ఆఫీసర్ణ వరకు) అర్థం చేసికొని, ఆచరించి 
నూతన దృక్పధాన్ని పొంది విధి నిర్వహణకో సత్వర సత్యస్పూర్తిని పొందాలి. 

పోలీసు శాఖలో ప్రతి పోలీసు ఉదయం తప్పనిసరిగా డ్రిల్లు చేయవలసి 
యుంటుంది. ఈ డ్రిల్టు శారీరక శక్తిని, సౌష్టవాన్ని, చురుకుతనాన్ని చేకూర్చుతుంది. 
ఈ (డ్రిల్హు మానసిక వ్యాయామముగా ఎక్కడా ఎప్పుడూనూరదు. యోగలోని 
(పాణాయావముంగాని, ధ్యానంగాని నిక్షణాంశములలో లేవు. ఈ గ్రంథంలో 
ప్రాణాయామ, ధ్యాన అధ్యాయాలను అధ్యయనం చేసి ఎవరికి తగిన రీతిలో వారు 
అభ్యాసము చేస్తే సూక్ష్మ గ్రాహ్యత పెరుగగలదు. అభ్యాసానికి గురువు అవసరమే. కాని 
అందరికీ లభ్యమగుట దుర్లభము. అది సాధ్యము కానపుడు అనుభవజ్ఞుల నుండి సలహాలు 
తీసికొని సాధన చేయాలి. యోగ వలన సూక్ష్మ గ్రహణశక్తి నిశిత ప్రజ్ఞ పెరగగలవు. 


ప్రభుత్వశాఖలలో అన్నిటి కంటె పోలీసు శాఖకు యోగ ఎక్కువ అవసరం. 
యోగను ఏ విధముగా ప్రవేశ పెట్టాలో, ఏయే అంశాలను పో లీసులచే అభ్యాసం చేయించా 
లో, దాని ప్రయోజనాలను ఎలా పొందాలో ఉన్నతాధికారులు, ప్రభుత్వ యంత్రాంగము 
కూలంకషంగా చర్చించి తగిన ప్రణాళికను రూపొందించి అమలు చేయవలసిన అవసరం 
చాలా కలదు. 


ప్రభుత్వములు ఏర్పడి షుమారు మూడు వేల సంవత్సరాలు గడచినవి. ఆదిలో 
ప్రజల రక్షణ బాధ్యత రాజులు తీసికొనేవారు. ఆ తర్వాత సైన్యానికి ఆబాధ్యత 
అపుగించబడినది. చాలా శతాబ్దాల తర్వాత అబాధ్యత ను మరోక యంత్రాంగానికి 
అప్పుగించబడినది. అదే పోలీసుయంత్రాంగంగా మారినది. చట్టు పరిధిలో పని చేస్తూ 
చట్టాన్ని శాంతిని కాపాడుతూ ఈ పోలీసు వ్యవస్థ ప్రజలకు ఎంతో ఉపయోగకారిగా 
ఉంటోంది. 


పోలీసుల మనో విశ్లేషణ గురించి, వారిబాధ్యతల గురించి ప్రభుత్వానిదే బాధ్యత. 
ఈ (గ్రంథానిది కాదు. కాని వారి వృష్టి విధి, సమష్టి బాధ్యత ప్రతి ఒక్క పోలీసు ఉద్యోగికి 
ఎంతైనా ఉన్నది. ఈ విధి నిర్వహణలో ప్రతిరోజు ఎన్నో సమస్యలు ప్రతి ఒక్కరికి 
ఎదురగును. వాటిని సమర్థవంతంగా పరిష్కరించగల్లినపుడు ప్రతి పోలీసుకు వ్యక్తి గతంగా 


యోగ - నత్యదర్శనము యోగ - పోలీసులు 221 


సంతృప్తి కల్గుతుంది. సంతృప్తి ఆనందానికి మార్గం చూపగలదు. ఆనందం కల్లితే జీవితం 
ధన్యమయిందనుకోవచ్చును. 


శరీరాలు ఏ విధంగా భిన్నాలుగా ఉంటాయో అంతకంటె ఎక్కువ భిన్నాలుగా 
మనస్సులుండును. ఈ సత్య దర్శనము ప్రతి ఉద్యోగి చేసికొని తీరాలి. తన వ్యక్తి 
జీవితానిక్కితన విద్యుక్త ధర్మ నిర్వహణ (విధి నిర్వహణ) కు ఈ సత్యదర్శనము 
ఉపయోగించుకోవాలి. 

నేడు ప్రపంచంలో అన్ని దేశాలలో పోలీసు వ్యవస్థ పని చేయుచున్నది. కాని 
అన్ని దేశాలలోకి బ్రిటన్‌లో ముఖ్యంగా లండన్‌ సుం. ప్రత్యేకమైన నానమున్నట్లు 
విశేష ప్రాచుర్యము కలదు. విధి నిర్వహణలో నిర్భయత్వం, న్యాయమును కాపాడుటలో 
ఖరళ్చర లండన్‌ పోలీసులకు కలవని బహుళ (ప్రజావాణి చెపుతోంది. అందుచేత 
ఆన్యాయశీలతను, నిర్భయత్వాన్ని, స్థిరమనశ్శక్తిని, సంకల్ప బలాన్ని ప్రతి ఉద్యోగి 
పెంచుకొని తన శాఖ గౌరవ ప్రతిష్టలను కాపాడుకొనగలడని ఆశించుదాం. ఇది ఒక 
ఆశ. అర్థం చేసికొని ఆచరించదగు ఆశ. 


యోగ పోలీసులకు ఎలా ఉపయోగపడగలదు అనే శంక చాలా వుందికి 
కలుగవచ్చును, కల్గుతుంది. ఎందుకంటె, యోగపై సరియైన అవగాహన లేకపోవుటే 
దీనికి కారణము. యోగ నిత్య జీవితంలో తన ప్రవర్తనా సరళిని - పోలీసు ఉద్యోగ 
నిర్వహణలోను, తన కుటుంబ వ్యవహారాల్లోను, తను మెలిగే సమాజంలోను - నిర్దుష 
మార్గాన్ని నిర్దేశించి ప్రతి పోలీసును ఉన్నత ప్రమాణాలకు తీసికొని వెళ్లగలదు. 


విధి నిర్వహణ పూర్తి అయిన తర్వాత ఇంటికి వెళ్లే ముందుగా ప్రతి పోలీసు 
ఉద్యోగి 5 నిమిషాలు సేపు ధ్యానములోనికి వెళ్లి మనస్సును స్టిమితంగాను, స్టిరంగాను, 
ఎట్టు ఆందోళనలు లేకుండా ఉండే స్టితిలోనికి, ప్రశాంతతలోనికి కొనిపోగల అవసరం 
ఉన్నది. ఆ తర్వాత బయట ప్రపంచంలోకి వేళ్తేటప్పుడు ఎంతో ప్రశాంతంగా 
ఆలోచించగల తికి పోలీసు ఉద్యోగి చేరుకొంటాడు. రోజంతా పడిన శ్రమ యొక్క 
ఒత్తిడి, పనిభారం కల్గించిన కల్లో లాలను దాటగల పీతి వలన మామూలు ప్రశాంతప్రైతికి 
వచ్చి విధినిర్వహణలో హు సా ఏ మానసిక సితిలో నుండగలడో అదే సీతిలోనికి 


ఇం టిీకివెల్త ముందు ఉండగలడని భావం. ఇది అభిలషణీయం. ఆచరణీయము. ఎంతో 
ఉపయోగకరం. ఎన్ని చిక్కసమస్యలనైనా తీర్చగలదు. 


వ్యవస్థలో చేరేముందుగల మానసిక స్థితికి చేరిన తర్వాత కొంత కాలానికి - 


222 యోగ - నత్య దర్శనము 
కొన్ని సంవత్సరాలు గడచిన తర్వాత రూపుదిడ్డుకొశే మానసిక స్థితికి ఎంతో మార్పు 
సంభవించగలదు. ఈ మార్పులు విధినిర్వాహణలో కలిగే బరువు బాధ్యతల మూలంగా 
కలుగును. ఇది సాధారణంగా వచ్చే మార్పు మాత్రమే. యోగ అభ్యసించినందువలన 
మరికొంత మార్పురాగలదు. వ్యక్తి జీవితాన్ని యోగ మార్పు చేయగలదు. ముఖ్యంగా 
కోపతాపాలను ఆపుకుని ప్రశాంతంగానుండగల మానసిక స్థితి వలన శాంతి తప్పని 
సరిగా పరిణమించి విశేష ఉపయోగాలను తీసికొని రాగలదు. 


ఈ (గ్రంథంలోని వివిధ అధ్యాయాల్లో ఇచ్చిన వివరణలను అధ్యయనంచేసి 
అర్థంచేసి క్‌ అభ్యాసంలో వృద్ధి చేసికొంటే, మనశ్శక్తులు, సంకల్ప శక్తి శకి జ్ఞాపక శక్తి 
విశ్వాస శక్తి శక్తి, ప్రజ్ఞా శకి క్ర (అన్నికొణాల్లో ఆలోచించి సత్వర సమగ్ర నియం ్రసికోగల 
శక్తి) వైైరాలు వృద్ధి చెందగలవు. 

ప్రజలలో పోలీసుల యెడల భిన్టభావాలు గలవు. ఆభిన్నత్వాన్ని కూడ మార్చగల 
శక్తి యోగకు ఉన్నది. లండన్‌ పోలీసు మాదిరిగా ఉన్నత శ్రేణికి చేరుకొనే స్తోమత 
పొందగలగటానికి యోగ సాధ్యము చేయగలదు. 


మన సమాజంలోని మంచిచెడులు, సమాజంలోని వర్గ భేదాలవలన కలిగే 
వైరుధ్యాలు, ఘర్షణలు ప్రతి పోలీసుపైన పడగలవు. వాటి ప్రభావానికి అతీతంగా 
ఉండగలగటానికి యోగ ఎంతగానో తోద్పుడుతుంది. విధి నిర్వహణకు అట్టి 
అతీతాస్ట్రితి ఎంతైనా అవసరం. 


ఉదయం (డలు చేసిముందుగా, ప్రతి పోలీసు కాలకృత్యాలు ముగించుకొని 
సర్వాంగాసనము 3 నిమిషాలు, మత్త్యాసనము ఒక నిమిషము చేసి ఆ తర్వాత నౌళిచేసి, 
ఆ తర్వాత 2 నిమిషాలు నౌళిచలనము చేయాలి. దీనివలన ఆరోగ్యం పటిష్టమగును. 
జీర్ణశక్తి బలపడగలదు. ఆ తర్వాత ధ్యానములోనికి వెళ్లి 5 నిమిషాల సేపు మనస్సును 
కట్టడి చేసికొని దీనిపై స్వాధీనతను తెచ్చుకోవాలి. ఇది చాలా అవసరం. ఇవి (ప్రతి 
పోలీసు ఉద్యోగి విధిగా చేయవలసిన క్రియలు. వీటి వలన విశేష ఉపయోగాలు 
ఒనగూడగలపు. 


ఏ రోజునైనా పని ఎక్కువయినపుడు, మానసిక ఒత్తిడి ఎక్కువ అయిందను 
కొన్నపుడు, ఆఫీసులో చివరి ఘడియల్లో ఇంటికి వెళ్తే ముందు 5 నిమిషాలు 
ధ్యానంలోనికి వెళ్ల గలిగితే అన్ని ఒత్తిళ్లు తగ్గిపోగలవు. ఉద్యోగి శాంతంగా ప్రశాంతంగా 
ఇంటికి వెళ్లగలడు. ధ్యానము అందించగల అనుభూతిలో ఆనందమే కాదు పర్యవసాన 


యోగ - సత్యదర్శనము యోగ - పోలీసులు 223 


కార్య సఫలత కూడ ఉంటుంది. రెండు విధాల మంచి జరుగుతుంది. పని ఒత్తిడి లేని 
రోజున కూడ ఆఫీసు వదలి వెళ్లే ముందు ధ్యానముల్‌ “నికి వెళ్లితే మనశ్శాంతి, స్టిరత, 
తిరిగి రాగలవు. అందుచేత ప్రతి ఉద్యోగి ఈ (గ్రంథాన్ని అధ్యయనం చేసి ధ్యానమును 
అర్ధం చేసికొని తనకు తగిన, తోచిన రీతిలో ధ్యానమును ఆచరించితే సుఖశాంతులను 
పొందగలడు. ఇందులో సందేహంలేదు. 


శారీరక శక్తిని ప్రతి ఉద్యోగి కొంత వరకు కనీసము పెంచుకోవాలి. శారీరక 
శక్తి మానసిక శక్తికి ప్రధాన భూమిక (0258). మంచి ఆరోగ్యం, భౌతిక శక్తి కల్లియున్న 
ఉద్యోగికి అంత తేలికగా విసుగు, .నీరసము, చీకాకులు వగైరాలు రావు. 


శారీరక శక్తిని పెంచుకొనే ఉపాయాలు యోగ - క్రీడలులోను మరికొన్ని 
అధ్యాయాళల్లోను ఇవ్వబడినవి. వాటిని అధ్యయనం చేసి తమతమ పద్దతుల్లో అనుసరించి 
శారీరక శక్తిని కనీసం కొంత వరకైనా పెంచుకోవీలగును. ఆ శక్తి ఉద్యోగికి, అతని 
మనస్సుకు అండగా నిలుస్తుంది. ఇందులో సందేహం లేదు. 


ఈ విషయాలన్నీ పోలీసులకు మాత్రమే కాకుండా అన్ని ఇతర ప్రభుత్వ 
యంత్రాంగాలలో న క ఉద్యోగులకు కూడ వర్తించగలవు. ప్రతి పౌరునికి 
వర్తించును. యోగను సమస్త ప్రభుత్వా అంగాలకు వ్యాప్తం చేయటం చాలా అవసరం. 
యోగ ప్రభుత్వ వన తీరులో మార్పులు తీసికొని రాగలదు. స్వార్థాన్ని కొంత వరకు 
తగ్గించి పరార్థచింతన త్యాగ, సేవభావాలను, దేశభక్తిని పెంచు కొనటాన్ని యోగ 
తీసికొనిరాగలదు. ఏరకపు ఉద్యోగం చేసినా, ఏ షాపులో, ఆఫీసులో, పరిశ్రమలో 
పనిచేసినా యోగ అవసరం ఎంతైనా ఉంటుంది. సమస్త ఉద్యోగులకు యోగ ఎక్కువగా 
ఉపయోగ పడుతుంది. 


మనస్సు సూక్ష్మమైనది, సున్నితమైనదని ముందే చెప్పియున్నానుగడా! దానికి 
సునిశితను జేర్చటం లేక కల్పించటం ప్రతి ఉద్యోగి బాధ్యత, అవసరం. ఏసమస్యనైనా 
పరిష్కరించటానికి మనస్సు ఎటూ చలించకుండా స్టిరత్వమును పొందగలగాలి. మనస్సు 
ఈ స్థితికి చేరుకొంటే ప్రజ్ఞ యొక్క నిశితత బాగుగా పెరిగి కఠిన సమస్యలను 
తృటికాలంలో తీర్చగలదు. ఇదే యోగ యొక్క పరమ లక్ష్యము. ఈ లక్ష్య సిద్ధికి ప్రతి 
ఉద్యోగి కృషి చేయాలి. విజయ సిద్ధి పొందాలి. విధి నిర్వహణలో తృప్తిని, 
ఆనందమును పొందగలగాలి. కర్ణవ్యసమాప్తిని సంతోషంగా పూర్తి చేసి శాంతి 
అనుభూతిని మనస్సులో నింపుకోవాలి. స్టిర చిత్తముతో ఇంటికి వెళ్లాలి. 


224 యోగ - నత్యదర్శనము 


ఈ అధ్యాయంలో నేను యిచ్చిన సలహాలు, సూచనలు అర్థం చేసికొని 
తగినట్టుగా ఆచరణలో అభ్యసించితే ఎనలేని మేలు జరుగుతుంది. పోలీసుల కార్యక్రమ 
నియమావళిలో ఇటువంటివి ఆచరణలో నున్నట్లు కనుపించుట లేదు. ప్రభుత్వము, 
పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయాలను సమ(గ్రంగా పరిశీలించి, విశ్లేషించి, నూతన 
ప్రణాళికను రూపొందించి పోలీసు వ్యవస్థల్‌: బృహత్తర మార్పులు తీసికొని రాగలరని, 
తద్వారా వ్యవస్థల్‌: శక్తి సామర్ణ్వాలను పెంచి నూతన దృక్సుథం, తేజం తీసికొని రాగలరని 
ఆశించుతాను. 


యోగ - పోలీసులు 5 
పోలీసులు ప్రతిరోజు డ్రిల్టు చేస్తారు. శారీరక శక్తి కోసం, చురుకుతనం 
కోసం చేస్తారు. వునస్సును పూర్తిగా వదిలేసారు. ప్రభుత్వం కూడా ఏమీ 
పట్టించుకోవటంలేదు. కేవలం ఫిజికల్‌ [డ్రిల్లుపైనే దృష్టి నిలపటం జరుగుతోంది. మానసిక 
డ్రిల్టు పై ఏమాత్రం దృష్టి సారించుటలేదు. ప్రభుత్వయం త్రాంగాలన్నింటిలోను పోలీసు 
యంత్రాంగానికి ప్రజలమనోతత్వాలు ఎక్కువగా తెలియాలి. తెలిసికోవాలి. ప్రతిరోజు 
వీటిపై కసరత్తు విధినిర్వహణలో జరుగుతూ యుంటుంది. అయినప్పుటికినీ ప్రభుత్వం 
పోలీసులకు మానసిక శిక్షణ ప్రతి రోజు అరగంట సేపయినా యివ్వాలి. వారి అనుభవాల్లో 
ఎదురయ్యే జటిల సమస్యలకు పరిష్కారంచూపెట్టి పోలీసుల మనోవికాసం పై 
ప్రభావితం కలించాలి. అప్పుడే ఆలోచన పెరుగుతుంది. కానిస్తేబిల్‌ నుండి కమీషనర్‌ 
స్తాయి వరకు అవసరమైనన్నిసార్లు ఉన్నతాధికార్డు వివిధ సమస్యల విక్లేషణ చేసిజ్ఞానబోధ 
చేయవలసిన అవసరం ఉన్నది. 
మానసిక వ్యాయామం చాలా మార్గాలుగా, విధాలుగా-సాగుతుంది. దీని 
వలన ప్రతి పోలీసు ఉద్యోగి ఆరోగ్యానకైతగిన మానసిక శ్రద్ధచూపెట్టి ఆలోచనా పటిమను 
పెంచుకోవచ్చును. మనస్సుపై విశదీకరణ చేసి చెప్పాలి. మనస్సును స్వాధీనం ఎలా 


చేసికోవాలో, స్వాధీనానికి ఎన్నెన్ని ఉపాయాలున్నాయో తెలిసికోవాలి వాటిని 
ఆచరించాలి. 


ఉద్యోగంలో చేరిన తర్వాత క్రొత్త అలవాట్లను చేసికొంటారు. ఏ 
అలవాట్లు చేసికోవాలో, ఏ అలవాటు చేసికోకూడదో ఉన్నత ఉద్యోగులు ప్రతిరోజు 
వివరంగా చెప్పాలి. కనీస సమాజజ్ఞానము, సమాజంలోని వివిధ వర్గాల మనో వ్య్తోషణ 
గురించ బోధించాలి. జ్ఞాననైాయినిపెంచాలి. అప్పుడే యోగను కూడ సులభంగా 
. అర్హంచేసికొని ఆచరించగలరు. ఒక దశాబ్దకాలంలో విశేషమై.న మార్పులు మానసిక 
స్థితిలో తీసికొని రావచ్చును. ఈ విషయాలపై ప్రభుత్వం కూలంకషంగా చర్చలు జరిపి 
తగిన ప్రణాళికను రూపొందించి అమలు పరచి పోలీసు వ్యవస్థను ఉన్నత ప్రమాణాలకు 
తీసికొని వెళ్ల వలసిన అవసరం చాలాకలదు. త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం (క్రొత్తమార్గాన్ని 
ప్రవేశ పెట్టగలదని ఆశించుతాను. 


జంవ అధ్యాయము . 226 





నిద్ర 


నిద్రను ఒక విధమైన ఆలోచనగా మన బుషులు భావించారు. పతంజలి 
మహర్షి ఒక అధ్యాయములో ఆలో వనలను వర్రించుతూ ** ప్రమాణ, విపర్యయ, వికల్ప, 
నిద్ర స్పృతి”* గా పంచరీతులలో చెప్పారు. ఆలోచనా రీతులలో నిద్రకూడా ఒకటి. 
మరొక సూత్రములో ** అభావ ప్రత్యయాలంబనా వృత్తిర్ని డ్రా? అని నిద్ర గురించి 
చెప్పారు. దీని అర్థము “జా గ్రత్తృఇతర అవస్టలలో చిత్తమును మూడు గుణములు 
ఆవరించగా బుద్ధి అభావంలోకి వెళ్టుతుంది. అని అభావస్థితి (ఏ భావము లేని) 
నిద్రగా వర్ణించారు. సుషుప్తి అవస్టల్‌ మనస్సు శాంతముగా ఉంటుందని దీని భావము. 

శ్రమించి అలసి పోయినా, లేక మామూలు స్థితిలోనైనా మనిషికి నిద్ర వచ్చును. 
శిథిలమై పోయిన కండర, నర, రక్త కణ జాలములు నిద్రలో వేగం పుంజుకొని 
పునర్షిర్మితం కాగలవు. ఈ నిర్మాణత ప్రశాంతంగాను, సాఫీగాను సాగిపోతుంది. 
ప్రకృతి ప్రసాదించిన గొప్పు వరము నిద్ర. జాగ్రదవస్టలో కోల్పోయిన శక్తిని నిద్రలో 
తిరిగి పొందనగును. 

ఒక ఆంగ్ల కవి ** నిద్ర ఆనందానికి తల్లి” అని వర్ణించారు. మంచి నిద్ర 
' లేచిన తర్వాత మనిషి ఆనందాన్ని అనుభవించినట్టుండును. మంచి నిద్ర లేని వ్యక్తి 
బడలిక వదలనట్టుగాను అశాంతిగాను మందస్థితిలో ఉన్నట్టు కనుపించుతాడు. 
ఉత్సాహముండదు, ఉదాసీనతే మిగులుతుంది. 





మంచి నిద్ర ఆనందాన్ని కలుగజేస్తుంది. అది లేని వ్యక్తి వ్యాధులకు, బాధలకు, 
నిర్వీర్యతకు, మందస్ట్రీతికి గురికాబడతాడు. నిద్ర లేమి కష్ట్రములకు కారకము. దీని 
వలన సహనము, క్షమ కోల్ళోవటం, నిరాశ నిస్సృహలకు లోను కావటం, మనస్సు 
తీరని సంక్షోభంలో చిక్కుకొనటం జరుగ గలవు. 


నిద్రను అభావమని వర్ణించారు గదా. ఇదే అభావము అనగా భావశూన్యత 
జాగ్రదవస్టలో అనగా చైతన్యంగానున్నపుడు వస్తే మహత్తరమైన సమాధి స్థితిలోనికి 
వెళ్లినట్టు కాగలదు. అని ప్రపంచ ప్రముఖ తత్త్వవేత్త జిడ్డు కృష్ణమూర్తిగారు చెప్పారు. 

నిద్ర పలువిధాలు. వివరాల్లోకి వెల్దాం. 

1. మంచినిద్ర : దీనిలో ఎట్టి ప్రకంపనాలుండవు. పర్యవసాన ప్రమాదాలు 
సంభవించవు. ప్రశాంతత - నిద్రకు ముందు, తర్వాత - యుంటుంది. మనస్సు 





యోగ- నత్యదర్శనము నిద 227 
సుఖంగానుంటుంది. ఇటువంటి నిద్రనే అందరూ కోరుకొంటారు. 


2. మొద్దుని[ద్ర : దీనిలో స్పృహ, స్పర్శజ్ఞానము, (శ్రవణ జ్ఞానము 
శూన్యస్టితిలోనుంటాయి. ఎన్ని పెద్దకేకలు వేసినా, చివరకు చిన్నదెబ్బలు కొట్టినా 
మెలకువ రాదు. శ్రవణ, స్పర్శ ఇంద్రియాలు తమ వ్యాపారాలను చేయవు. నాడీ 
మండలం నిస్తబ్దతలోనికి వెళ్ళుతుంది. ఈమూడు చురుకుతనం కోలోతాయి. 
చేతనావప్టలో కూడ కొంతచురుకు తనం పోతుంది. దీని అరం - మొద్దునిద్ర గలవారు 


జీవితంలో కూడామొద్లుగానే (బ్రతుకుతారు అనిభావం. 


3. గాఢని[ద్రః ఇది ఉన్నత (ప్రమాణాలు గల నిద్ర. ఈనిద్రలో 
కణజాలపునర్నిర్మాణం జోరుగా సాగుతుంది. నిద్రలేవగానే ఎంతో ఉత్సాహంగా, 
ఆనందంగా 'కనుపించుతారు. ఇంకా లోతుగా పరిశీలించితే సుషుసిలో ఉపచేతనా 
మనస్సు పూర్ణశుద్ధినొంది విశ్రాంతిలో నుంటుంది, ఈస్టీతినే గాఢని[ద్ర అంటారు. 
లేచినవుడు అధిక సంతోషంగా చిరు నవ్వుతో ఉండటాన్ని గాఢనిద్ర అనవచ్చును. 
గాఢని[ద ఫలితం - జా (గదవస్థలో ఆలోచనలో గాఢత్వముండటం. అంటే 
గాఢనిద్ర మనళ్ళక్తిని వృద్ధి చేస్తుందని దీని భావం. ఈరకం నిద్రలో కలలుండవు. 
కలలుంటే గాఢనిద్ర కొజాలాదు. నిన్స్యవ్న నిద్రయిది. గాఢనిద్ర ప్రాముఖ్యం గ్రహించి 
దానిని అలవర్భుకోవటానికి మనస్సులో పేరుకు పోయిన సకల మాలిన్యాలను తొలగించి 
శిష్ణశీలవంతమైన నడవడితో ప్రాణాయామం, ధ్యానములోనికి వెళ్తగలిగితే అది 
సాధ్యమవుతుంది. అత్యధిక ప్రయోజనం సద్ధించుతుంది. 


4. తెరలు నిద్ర: నిద్ర సంపూర్తిగా నుండదు. ఒకేసారి నిద్రకొనసాగటం 
జరుగదు. నిద్రమధ్యలో మెలకువలు వస్తాయి. మళ్లీ నిద్రలోకి జారుకుంటారు. 
మళ్లీ మళ్చీ ఇదె మాదిరి. దీనిని తెరలు తెరలుగా వచ్చేనిద్ర అనిఅంటారు. నిద్రలో 
త్నప్పిఆనందముండవు. ఎప్పుడూ విసుగుచికాకుగానే యుంటారు. నాడీమండలం 
దోషంవల్తగాని, అధిక శ్రమవలన కండర స్టీతి ఛిన్నా భిన్నమయినందున గాని, మానసిక 
రుగ్మతల వలనగాని ఈని[ద్ర కలుగవచ్చును. దీనిని ఎంత త్వరగా నివారణ చేసికొంటే 
అంతమంచిది. 


5, నిద్ర = విధాలు; నిద్ర చాలా విధాలుగా కనుపించుతుంది. వింతవింతలు 
గా కనుపించుతుంది. మనుష్యుల అలవాట్లను బటి ని ద్రపద్ధతులు మారిపోతుంటూయి. 


ఈపద్ధతుల్లొ మగతనిద్ర, కునికి నిద్ర, గురునిద్ర మొదలగునవి. వాటిని చూసూ 





228 యోగ్‌ - నత్యదర్శవము 





ఉంటే, ఒక్కోసారి నవ్వు వస్తుంది, ఒక్కోసారి చికాకు వేస్తుంది, ఒక్కోసారి అర్థం 
చేసికొనటానికే వీలుపడకుండా యుంటుంది. ఈ వింత నిద్రల వెనుక వింత 
అలవాట్టుంటాయి. వాటిని'సునిశితంగా పరిశీలించితే కారణాలు అవగతం కాగలవు. 
అవగతం అయినతర్వాత కారణ నివారణ చేసికో గల్లితే మామూలు స్థితికి రాగలడు. 


నిద్ర ప్రశాంతతను, శాంతమును, తేజమును ఇవ్వగలదు. 


6. కలవరింత నిద్ర ః నిద్రలో కొంతమంది సంభాషించినట్టు, పెద్ద కేకలు 
పెట్టుట, ఏడ్చుట జరుగును. మనస్సులోని క్షోభను నిద్ర తెలియజేయును. అందుచేత 
మనస్సులో అణచి పెట్టబడిన లేక తీరనికోరికలు, భయాలు, ఆందోళనలు వగైరాలు 
కలవరింతల ద్వారా బయటపడును. 


7. సమాధిస్థితిలో నిద్ర: ఇది అనిర్వచనీయమైన ఆనందాన్ని కలుగజేస్తుంది. 
మనిషి పూర్ణ జ్ఞాని కాగలడు. యోగలో ఆఖరి దశ యిది. మహత్తరమైనది. అంత 
సులభమైనదికాదు. అభిలషింపదగినది. ఎంతో అభ్యాసం చేస్తేగాని ఇటువంటి నిద్ర 
లభించదు. జా గ్రదవస్థనుండి ధ్యానము ద్వారా సమాధిస్థితికి చేరుకొన్నపుడు కలిగే 
నిద్రయిది. 

నిద్ర ప్రతిరోజు అవసరమని తెలుస్తుందిగదా. ఏ ఒక్క రోజైనా అసంపూర్తి 
నిద్రలో లేస్తే మనస్సు కూడ బాధించబడుతుంది. పూర్షస్థితికి రాలేదు. కాబట్టి నిద్ర 
సంపూర్తిగానుండాలి. రోజుకు ఎన్ని గంటలు? ఈ ప్రశ్న నాగరకత మొదలైనప్పటినుండి 
ఈనాటి వరకు మానవలోకాన్ని కలవర పరుస్తోంది. దీనికి ఇదమిద్దమైన సమాధానము 
దొరుకుటలేదు. అయినప్పటికిని శాస్త్ర (5016006) పరిశోధనలు ఈ క్రింద 
యివ్వబడన విషయాలపై విస్తృతంగా వివరాలందించుచున్నవి. 


నిద్ర వయస్సును బట్టి మారుతుంది. మనిషి మనిషికీ తేడాలుంటాయి. ఒక 
సంవత్సరంలోపు పసిపిల్లలు రోజునకు షుమారు 20 గంటలు నిద్రలోనేయుంటారు. 
నిద్రలో నూతన అణునిర్మాణ కార్యక్రమం నిర్విరామంగా జోరుగా సాగి వారి శరీర 
వృద్ధికి కారణ భూతమవుతుంది. నిద్రమంచి ఆరోగ్యాన్ని ప్రసాదించటానికి కారణ 
మిదియే. నడక మొదలు పెట్టిన తర్వాత అనగా ఒక సంవత్సరం నిండిన తర్వాత 2,3 
సంవత్సరాలు నిండే వరకు షుమారు 12నుండి16 గంటల వరకు పసిపిల్లలు నిద్ర 
పోతారు. విద్యాలయాల్లో చేరిన తర్వాత నిద్రాకాలము క్రమేపి తగ్గిపోతుంది. 12 
గంటలనుండి 10 గంటల వరకూ వుంటుంది. 10 సంవత్సరాల నుండ షుమారు 9 
గంటల నిద్ర అవసరముంటుంది. 14, 15 సంవత్సరాల వయస్సు తర్వాత 8 గంటలు 


యోగ - నత్యదర్శనము నిద a 





నిద్రసరిపోతుంది. యౌవన తొలిదశలో పెరుగుదల మిక్కిలి వేగంగా సాగి 4,5 
నెలల్లోనే 7,8 అంగుళాలు ఎత్తు పెరిగే కాలంలో నిద్రత్రోసికెనివచ్చి 10,12 గంటలు 
కొనసాగుతుంది. ఎంత నిద్రపోయినా నిద్ర చాలటం లేదనే భావంలోనే యుంటారు. 
25 సంవత్సరాలు వచ్చేవరకు షుమారు 8 గంటలు నిద్రసరిపోతుంది. 30 సంవత్సరాలు 
దాటిన తర్వాత 7 గంటలు చాలును. 40 సంవత్సరాలు దాటిన తర్వాత 6 See 
చాలును. 60 సంవత్సరాలు దాటిన తర్వాత నిద్రలో మార్పులు వ్యక్తులను బట్టి 
వసూ'వుంటాయి. కొంతమంది 4,5 గంటలతో సరిపెట్టుకొంటారు. - మరి 
కొంతమంది మస్తుగా 10,12 గంటలు నిద్రపోతారు. ఏపనులు, బాధ్యతలు అట్టి 
వారు పట్టించుకోరు. అందుకనే వారు మందమతులుగానుం టారు. 

పని ఒత్తిడిని బట్టి, అవసరాన్ని బట్టి నిద్ర తగ్గించుకొనవచ్చును. ఆ స్థితిలో 
విచ్చిత్తి అయిన కణజాలం స్థానే నూతన కణ నిర్మాణం జరగాలిగదా. అట్టు జరుగుటకు 
గాఢనిద్ర అవసరం అవుతుంది. నిద్ర చాలనందువలన వచ్చిన నష్టాన్ని గాఢనిద్ర పూడ్చి. 
నూతన కణనిర్మాణం యథాఫ్రితికి తీసికొని రాగలదు. 


మల్లయోధులు, బరువునెత్తేవ్యాయామ క్రీడల్లోనున్నవారు, హోకి, ఫుట్‌ బాల్‌ 
వగైరా క్రీడల్లో తీవ్రంగా శ్రమించేవారు 10 గంటలు నిద్రపోతారు. వారు ఎక్కువ 
ఆహారం తిసికొంటారు. తీసికొన్న ఆహారం జీర్ణము కావాలిగదా! నిద్రలో జీర్ణక్రియ 
జోరుగా సాగుతుంది. పైగా వ్యాయామాల్లో జీవకణాలు విచ్చిత్తి గావింపబడటుం 
వలన పునర్నిర్మాణ కార్యం జరిగితేనేగాని కోలుకోలేవు. అందుచేత ఈరకం 
క్రీడాకారులు 10 గంటలు కనీసం నిద్రపోతారు. మానసిక జీవులు - ఆఫీసుల్లో పని 
చేసేవారు 6,7 గంటల నిద్రతో సరిపెట్టుకో గలరు. 


ఎక్కువ సేపునిద్ర పోతే క్షీణించిన కణజాలములు పునర్మితమవుతాయి 
అమకోరాదు. ఎక్కువ 'సేపునిద్ర ఒక అలవాటేగాని శాదిరక అవసరం కాదు. 
పునర్నిర్మాణ క్రియ నిద్ర లక్షణాలపై అధారపడి యుంటుంది. మంచనిద్ర గాఢనిద్ర 
లేక కలలు లేని నిద్రలో పున్నిర్మాణం జోరుగా పూర్తిగా జరుగుతుంది. కాబట్టి నిద్ర 
లేవగానే ఆనందంగా ముఖము కనుపించుతుంది. చిరునవ్వులు పెదవులపై కనుపించును. 
ఇవే దీని సూచికలు. 


230 24వ అధ్యాయము 





ఒత్తిట (Stress) 


శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానవృద్ది కారణాన సంపద విశేషంగా ఉత్సత్రిచేయబడు 
చుండుట చేత - ఈనిర్విరామ కృషి శరీరం పైనా, మనస్సు పైనా విశేషమైన ఒత్తిడి 
కలుగజేస్తోంది. ఈ ఒత్తిడి వలన శారీరక మానసిక్కరుగ్మతలు క్రొత్తవి ఏర్పడుచున్నవి. 
ఇది తప్పుని సరి అయినది. అధిక శారీరక శ్రమచేసిన వారు త్వరలో అలసిపోతారు. 
అలసటనుండి తేరుకోవటానికి కొంత విరామం, ఆహారం కొవాలి. విటి వలన 
విచ్చిన్నమైన కణజాలముల స్థానే నూతన కణనిర్మాణం సాగితే అలసట తీరి మనిషి 
స్వస్థత చెందినట్లు అగును. 


ఒత్తిడి రెండు విధాలుగా నుంటుంది. ఒకటి భౌతికమైన ఒత్తిడి. రెండవది 
మానసిక ఒత్తిడి. aT వివరాల్లోకి వెల్లాం. భౌతికమైన ఒత్తిళ్లు అనేక విధాలుగా 
సాగుతాయి. కొన్ని ప్రకృతిలో జరిగే విపరీత ఘటనల మూలంగా ఒత్తిళ్లు కలుగుతాయి. 
వృష్టి వైపరీత్యాలు - అధికం, అల్పం్కఅసలే లేకపోవటం, భూకంపాలు, అగ్నిపర్వత 
విస్రోటకాలు, వ్యాధులు వగ్రరా. వూనవ (ప్రయత్నం వీటిలోనుండదు. ఇవి 
అసాధారణమైన ఒత్తిడి కలుగజేసి సామాజిక వ్యవస్థను ఛిన్నాభిన్నం చేయగలవు. ఇక 
మానవ కృతమైన ఘటనలు కొన్ని. యుద్దాలు, మారణ హోమాలు, మత, కుల, 
ఘర్షణలు వగైరా కలిగించే అనర్థాలు భౌతిక ఒత్తిడికి కారణమవుతాయి. కుటుంబ 
వ్యవస్థ చిక్కుల్లో పడుతుంది. సామాజిక రుగ్మతలు - ఆందోళనలు, వివిధ రకాల 
ఉద్యమాలు. ఇవి కూడ శారీరక ఒత్తిడి కల్గించును. 

మానసిక ఒత్తిడి  కనుపించని మనస్సుపై ఒత్తిడి ఏమిటని ఆశ్చర్యపోనవసరం 
లేదు. మనస్సుపై ఒత్తిడి వర్ణనాతీతము. భౌతిక ఒత్తిడి శరీర అలసట తెలియ జేయును. 
మనస్సుపై ఒత్తిడి అట్లు తెలిసికొనుట వీలుపడదు. మనస్సు సూక్ష్మము, సున్నితము. 
దీనిని అర్థం చేసికొనుట క్షిషము. ఈమనస్సు ఒక్కోసారి ఆలోచనలకు కూడ 
అందదు. వివేక పరిధులను మించుతున్నట్లనుపించుతుంది. దానికి ఇష్టమైన పనులు 
చేయునప్పుడు ఏమా త్రము ఒత్తిడికి గురికాదు. దాని ఇష్టానికి భిన్నంగా పనులు జరిగితే 
అది విపరీతమైన ఒత్తిడికి గురి కాబడుతుంది. వికటించె స్టితి కలుగ వచ్చును. మన 
మనస్సు ఏమిటో తెలిసికోవాలి గదా. ఆపని వివేకం తన విశ్లేషణా శక్తితో చేయగలదు. 
వివేకం సకల మనశ్శక్తుల సంయోగమైనప్పుటికి దాని విశిష్టత, ప్రత్యేకత, స్వేచ్చ, 
స్వాతంత్ర్యము డానికి గలవు. వివేకము ద్వారా మనస్సును తెలిసికోనగును. దీని 


| 
LS) జ 


231 
యోగ - నత్యదర్శనము ఒత్తిడి 





అర్హం మనస్సును మనస్సుతోనే తెలిసికోవాలి అని. శారీరక రుగ్మతలకు జాషధములు, 
ఆహారము, విశ్రాంతి అవసరం. మనోరుగ్మతల కారణాలను కనిపెట్టి అట్టి కారణ 
నివారణ చేపట్టాలి. వేరొండు మార్గములేదు. 


అందరి మనస్సులు ఒకే మాదిరిగా నుండవు. వాటి యిష్ట్రాలు భిన్నములుగా 
వుంబాయి. ఏయిద్దరి మనస్సులు అన్ని సందర్భాలలో ఒకే మాదిరిగా స్సందించవు. 
ఒక్కో మనస్సు ఒక్కో తత్త్వమును కలిగి యుండి దాని ప్రకారము నడచుకొనును. 
అట్టి తత్వాన్ని గురించి మ్మోషించి విశేష వివరణ ఇవ్వటమే మనఃతత్త శా(స్త్రముగా 
రూపుదిద్దుకొన్నది. అట్టి శాస్త్రములో ప్రపంచ ప్రఖ్యాతి పొందిన డాక్టరు సిగ్మండ్‌ 
(ఫ్రాడ్‌ (స్విస్‌ జాతీయుడు) వ్రాసిన రచనలు ప్రామాణికములుగా ప్రపంచమంతటను - 
గుర్తించ బడినవి. కాని అతని రచనలు మన:ఃతత్తాాన్ని సామాజిక, వ్వక్తి సలబంధాలకే 
ర 
అతని కాలానికి అనగా నూరుసంవత్సరాల క్రిందట పురాతత్త్వ, మానవశాసస్త్ర 
(Anthropology) పరిశోధనలు శైశవ దశలోనే యున్నవి గనుక. నేటి మనఃతత్త్వ 
శ్వా స్ర్రవేత్తలు, రవయితలు యీ నూతన పరిణామాలను పరిగణనలోనికి తీసికొనకుండా - 
పాత ధోరణిలోనే పోవటం చేత వారి తత్త్వ విక్లేషణలో లోటులు ఎక్కువగుచున్నవి. 
ప్రామాణికతలు తగ్గినవి. కేవలం వ్యక్తి సామాజిక సంబంధాల పైనే అధ్యయనం, మ్హ్తోషణ 
కవబడుచున్నది. 

ఒక విద్వాంనుని వివరణ ప్రకారము ఒత్తిడి ఒక ప్రత్యేకమైన సామాజిక పర్యావరణ 
పరస్నర కార్యఫలితమని. దీని అంతర్భూత సత్యముపై మరికొంత విశదీకరణ అవసరం. 

పర్యావరణ పర్థితుల ప్రభావం ప్రతి వ్యక్తి మనస్సుపై కొంతమేరకుమా త్రమే 
పడుతుంది. దీని ఫలితంగా మనస్సులో ప్రతి స్పందనలు బయలుదేరి ఆయా వ్యక్తులను 
ఈదుుక్‌"ని పోగలవు. సామాజిక నాయీ ప్రభావం కూడా మనస్సులపైయుంటుంది. 
అధునాతన శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానము విపరీత సంపద సౌభాగ్యములనుత్తత్తిచేసి 
మనస్సు చుట్టూ అంతులేని కోరికలను సృష్టించి మరీ క్షిషమైన పరిస్థితిలోనికి మనస్సును. 
పడద్రోసిన నేపథ్యంలో మనమందరము జీవన యాత్ర సాగించు చున్నాము. ఒక్కో 
దశాబ్దకాలంలోనే వచ్చే పరిణామాల ప్రగతి మథఃతత్త్వ శాస్త్రమును క్రొత్త కోణములనుండి 
పరిశోధన చేయవలసిన అవసరాన్ని కల్గించుచున్నది. సామాజిక, పర్యావరణ 
ప్ర వేరు చేసి ప్రశాంత నిశృలస్థితికి తీసికొని రావటమే యోగ. వం 
యోగమార్గము. అట్టి యోగ మా శ్రమే పూర్తిగా! మానసిక ఒత్తిడిని నివారణ చేయగలదు. 


i 


We: ci ye DDC 





232 యోగ - నత్యదర్శనము 





ప్రతి మనిషి - వ్యాపారంలో గాని, ఉద్యోగంలోగాని, పారిశ్రామిక్రవ్యవసాయ 
రంగాల్లోగాని, విద్యారంగంలోను మరి యితర రంగాలలోను పగలంతా శ్రమించి 
అంతులేని ఒత్తిడికి గురికాబడి డీలా పడిన మనస్సుతో ఇంటికి వచ్చినపుడు తగిన 
(Relief) బాధానివారణ మార్గముంటే కలల సతి త్వరలో పొందగల్లుతాడు. అట్ట 
మార్గాన్ని ఏర్పాటు చేసికోవాలి. లేనియెడల శారీరక ఒత్తిడి మానసిక ఒత్తిడికి దారి 
తీసి శ్రప్తసరిస్థీతిని కల్లించనోపు. ఈబాధా నివారణోపాయం. అవగాహన లేక అవకాశాలు 
కల్పించుకోలేక అశాంతి ఉ ద్రేక పరిస్థితులలో కష్టాలను ఆపదలను చాలామంది కొని 
తెచ్చుకొంటారు. బాధానివారణోపాయములను పాటించి ప్రశాంత సాధు వాతారణం 
కల్పించుకోవాలి. 


ఒత్తిడి అనేక కారణాల మూలంగా కల్లుతుంది. ముఖ్యమైన వాటి వివరణలు 

యినాను 
1. స్వీయ కుంటుంబములో ఆకస్మిక నష్టములు - సంపద సౌభాగ్య వినాశములు 
లేక అనుకోని రుగ్మతలు, మరణాలు సంభవించినపుడు విపరీతమైన ఒత్తిడి కలుగును 


2, ఈపరిణామాల్దాంటివే ప్రియ బంధువుల, ప్రియ మిత్రుల కుటుంబాల లోను, 
ప్రియమైన ఇరుగుపొరుగు వారిలోను కల్గినపుడు 


3. కుటుంబాలలో సభ్యులవుధ్య పరస్పర సంబంధాల సావురస్యం లోపించి 
ఘర్షణలకు దారి తీయగల పదఘట్టు ధ్వనులు పరస్పర పరుష పదజాల 
ప్రయోగములు ఎక్కువైనపుడు 

4. సామాజిక పరిస్థితులు అల్లకల్గో లాను సృ్పష్టించినపుడు 

5. (ప్రకృతి వికృతిగా మారి విషమ పరిస్థితులను కలిగించినపుడు 

6. వ్యక్తి సమస్యలు క్రిస్తముగా మారి దుఃఖసాగరములోనికి త్రోయబడినపుడు 

7. మరే కారణాల చేతనైనా ఒత్తిడి కలుగవచ్చును. వివేకంతో పరిశోధించి నివారణా 
కృషిచేయాలి 


రి. కా మానసిక పరిపక్వత లేని కారణంగా వారి మనస్సుల పై పె పరీక్షలు, వాటి 
కలిత అంతులేని ఒత్తిడిని కలుగజేయును. పరీక్షల్లో అనుకోని విషయాలపై. 
ప్రశ్నలు వస్తే సమాధానాలు వ్రాయలేక డీలాపడి తెలిసిన ప్రశ్నలకు కూడా 


సమాధానాలు దాయలేక పోతున్నారు. ఒక రకమైన రకమైన అనిశ్చిత స్థితి (Confusion) 


యోగ - నత్యదర్శనము ఒత్తిడ 233 


ఏర్పడుతుంది. అప్పుడైనా మనస్సుని కట్టడి చేసికొని నిలుపుకో గల్లితే కొన్నింటికైనా 
సమాధానము దొరుకుతుంది. డీలా పడకుండా చిత్త స్థైర్యాన్ని వివేకాన్ని 
తెచ్చుకొంటే కొంతమేలైనా కల్గుతుందని పండితులభావం 


9. ఫలితాలలో తప్పుటాలు వస్తే అరుదుగా కొంతమంది విద్యార్థులు 
అఘాయిత్యాలు చేసికొంటారు. ఆత్మహత్యలు కూడా చేసికొంటారు. ఈవిషయా 
లను ముందుగానే గుర్తించగలగాలి. తమ బిడ్డల మనః్థితి గతులకు భంగం వాటిల్లని 
వ్వరాదు. కుటుంబ పరి్ధతులు బాగావుండి ప్రశాంతత యుంచే ఎట్టు ఆందోళనలు 
ఆగగ్రహాలు వెల్లడించకుండా వుంటే ఆత్మహత్యలకు విద్యార్థులు సామాన్యముగా 
సాల్పడరు. తప్పిన ఫలితాలు వచ్చినపుడు తల్లిదండ్రులలో కొంత మంది మానసిక 
ఉద్వేగంతో పిల్లలను నిందించి అనవసర వేదనకు గురి చేస్తారు. నిందించి వేదనకు 
గురిచేస్తారనే భయంతోను మరికొన్ని కారణాలతోను కొంతమంది విద్యార్థులు 
ఇటువంటి అఘాయిత్యాలకు పాల్పడతారు. తీవ్ర కుటుంబ సంక్షోభాలను 
సృష్టిస్తారు. విద్యార్థులనుత్సాహపరచి మామూలు పరిస్థితులు కల్పించలేని తల్లిదండ్రుల 
అజ్ఞాన పరిస్థితి (అవిద్య అనవచ్చును దీనిని వలన, వేధనకు గురి అయికాని, 
వేధించుతారనే భయం వల్లగాని మనోబలహీనతలు కల్షినపుడు ఆత్మహత్యలకు 
కొంతమంది పాల్పడతారు. ఉత్తీర్ణతలో తక్కువ మార్కులు వచ్చినప్పుడు కూడ 
కొంతమంది విద్యారులు ఆత్మహత్యకు పాల్పడతారు. ఇట్టి బలహీన మనస్తత్వం గల 
బిడ్డలను పరీక్షించి రక్షించే బాధ్యత తల్లిదం డ్రులది. వార్తలు వెలువడే కాలంలో బిడ్డలకు 
ధైర్యంచెపుతూ, ఉత్సాహ పరుస్తూ యుంటే వారి ఉపచేతనా మనస్సులో ఆందోళనలు 
చోటు చేసికోవు. సామాజిక స్పృహ, జ్ఞానం తల్లిదం[డ్రులకవసరం. అట్టి జ్ఞానం ఇట్టి 
నిపత్తులను నివారించగలదు. ఉపచేతనా మనస్సులో గూడుకట్టుకొనియున్న ఆందోళన 


లు భయాలు ప్రకోపించి చేతనామనస్సును అఘాయిత్యాలకు పురికొల్ను తుంది. 
అందుచేత ఉపచేతనా మనస్సును పరిశుద్ధముగానుంచుకోవాలి. 


మనశ్శక్తులను, ముఖ్యంగా వివేక శక్తిని ప్రతి విద్యార్థి పటిష్ట పరచుకొంటే 


దుష్పలితాలు వాటిల్లవు. దుష్ఫలితాలు వాటంతటవి ఎప్పుడూ రావుంకర్త విద్యార్ది. 
(క్రియ భూమిక-అజ్ఞానంతో కూడిన ఆందోళన, ఆవేదన. 
ఆలోచనలు కూడా అయస్కాంత శక్తులు మాదిరిగా శక్తి మంతములు. 
శ ఇది 
అయస్కాంతంలో వ్యతిరేక శక్తులు సంయోగం చెందుతాయి. ఆలోచనలలో అనుకూల 
శక్తులు కలుస్తాయి. వ్యతిరేక శక్తులు కలవవు. మంచి ఆలోచనలు గల విద్యార్థులు 





234 యోగ- నత్యదర్శనము 


మంచి విద్యార్థులతోనే స్నేహంగా నుంటారు. అలాగే చెడు ఆలోచనలుగల విద్యార్థులు 
చెడ్డ ఆలోచనలు గల విద్యార్థులతోనే స్నేహంగా వుంటారు. 


పురుషార్థములు - ధర్మము, అర్థము, కామము, మోక్షము, అని నాలుగు 
విధాలుగా బుషులు నిర్వచించారు. సమాజం యావతూ ఈనాలుగు పురుషార్థముల 
చుట్టూ (భ్రమణం చేస్తూయుంటుంది. ఈ నిర్వచనం మూడువేల సంవత్సరాల నాటిది. 
సమాజం చాలా మారినది. అందుచేత హింసను పురుషార్థానికి వీటిని చేర్చాలి అవినీతి 
నిరోధము, దౌర్హన్యమును ధైర్యముగా ఎదిరించుట వగైరా. 

పుట్టుక 'నుండి పసిపిల్లలు కొన్ని లక్షణాలను పోకడలను ప్రదర్శించుతూ 
యుంటారు. దీనికి వంశపారంపర్య, కటుంబ పరిస్థితులు కారణమని శాస్త్రము 
(5016౧06) తెలియజేస్తున్నది. గత జన్మల ప్రభావం దీనికి కారణమనే ఒక రకపు తాత్విక 
చింతన కూడ కలదు. చిన్నపిల్లల మనస్సులు సున్నితములు. క్షణాంశ కాలంలో తీవ్ర 
ఆందోళనలకు గురికాబడగలవు.” పర్యావరణ పరిస్టితులలో పసిజీవుల సున్నిత 
మనస్సులు ఘర్షణలలో చిక్కుబడిపోతే తప్పులు జరిగిపోతాయి. ఒక తపు అబద్దమును 
దాచిపెట్టునని, దానికి కారణము అణచి వేత చర్యలేనని డాక్టరు సిగ్మండ్‌ (ఫ్రాడ్‌ చెప్పారు. 


కూడా చెప్పారు. పసిపిల్లలకు లింగజ్ఞానము, తత్‌ ప్రవరన సహజమని కూడ చెప్పారు. 

జాగ్రద వస్థలోనున్నప్పుడు తనకు కలిగిన భావాలను కారణాలను వివరించి 
చెప్పలేని విద్యార్థి హిప్నోటైజు చేయబడినప్పుడు తన ఉపచేతనా మనస్సులో తనకు 
తెలియకుండానే ( అనగా జా గ్రదవస్థలోని మనప్సుకు) ప్రతిష్టింపబడి అణచి పెట్టబడిన 
భావాలను బయటుపెట్టుతాడని కూడ ్రూడ్‌ చెప్పారు. 

తప్పులు సమాజంలో అన్ని వర్గాలవారు చేస్తారు. తప్పులు చేయటం సహజం. 
తప్పులు చేసేవారిలో తెలియక చేసేవారికంటే తెలిసి చేసేవారు ఎక్కువని శాస్త్రము 
(Science) చెపుతోంది. ఇంగ్లీషు కవి శేఖరుడు పోప్‌ ప్రముఖ (ప్రవచనయతప్పులు 
చేయుట మానవసహజం దిద్దుకొనుట దైవక్రియ అని. తప్పులు చేయని వాడుండడు. 
ఉంటే వాడు ఏపని చేయని వాడవుతాడు. తప్పులు చేయుట మానవ సహజమే. 
తెలిసికొనుట ప్రజ. తిరిగి ఆతప్పును రాకుండా చూచుకొనుట విశేష ప్రజ. అందుచేత 
తప్పులను దాచకూడదు. ధైర్యంగా ఒప్పుక్‌"ని దిద్దుక్‌ నుట అవసరం. దిద్దుక్‌ "నుట 
వివేకం. చేసిన తప్పుకు పరిష్కారం స్వయం శిక్ష విదించుకోవటం కాదు. శిక్షలు 
తప్పుతీవ్రతను ఎక్కువ చేయగలవు. తప్పులు దిద్దుకునే మార్గాలు తెలియకపోతే విజ్ఞుల 


235 


నాశ్రయించి తెలిసికొని దిద్దుకోవాలి. నిత్య జాగరూకత, వివేకతతో పరిశీలిటా యుంటే 
తప్పులు బయట పడగలవు. వెంటనే వాటిని దిద్దుకోవచ్చును. ఇదే మంచిమార్గము. 
ఒత్తిడి ప్రభావం వలన దుష్పలితాలు జరుగకుండా చూచుకోవచ్చును. ఇదే వివేక 
మార్గము. 





హిప్పోటిజం యోగమా? 


మనస్సుకు అనేక శక్తులున్నట్టు శా,స్త్రము ( 5018౧06) తెలియ జేయుచున్నది. 
జా(గద వస్థలోని మనస్సు అనేక కారణాల చేత తనకు గల్గిన భావాలను, కోరికలను 
తీర్చుకోలేక అణచివేతకు గురికాబడినపుడు అట్టిభావాల్పు కోరికలు నిద్రావస్థలోని 
ఉపచేతనా వునస్సులో భద్రంగా, గాఢంగా దాచబడునని కూడ శాస్త్రము 
తెలియజేయుచున్నది. 


మనస్సునకు రెండు స్థితులున్నట్లు శాస్త్రము గుర్తించినది. జాగ్రద వస్థలోని 
మనస్సు పూర్ణ చైతన్యంతో, జ్ఞానంతో ప్రవర్తించటం ఒక ఫ్థీతి. జాగ్రద వస్థలో కల్గిన 
కోరికలు తీరనపుడు, క "న్ని భావాలు అమలు జరుగనపుడు అవి బలవంతంగా అణచబడి 
మనస్సులోనే ఒక మూలన దాగియుంటాయి. ఆస్టితిలోని మనస్సును ఉపచేతనా 
మనస్సు: (SUbconscious Mind) అని శాస్త్రము చెప్పుచున్నది. ఇది మనస్సు 
యొక్కరెండవస్థితి. నిద్రలోనున్నప్పుడు ఇంద్రియాలు జ్ఞానాన్ని అందించవు. 
దానికారణాన చేతనా మనస్సుపనిచేయదు. విశ్రాంతిలో ఉంటుంది. నిద్రావస్థల్‌ 
ఉపచేతనా మనస్సు చైతన్యం పొంది విజృంభించుతుంది. అణచి పెట్టబడిన, తీరని 
కోరికలు ప్రస్పుటంగా కలల రూపంలో బయటకు రాగలవు. ఉపచేతనా మనస్సు 
చాలా బలమైనది. భయ భభ్రాంతులకు గురి చేయగలదు. గుండె ఎక్కువ వేగముగా 
కొట్టుకొనును. ఒక్కోసారి ముచ్చెమటలు కూడా పట్టవచ్చును. 

హిప్నోచిజము ఉపచేతనా మనస్సులో దాగియున్న, అణచబడియున్న, తీరని 
నిద్రాణంలోనున్న కోరికలను భావాలను బయటకు తీసికొని రాగలదు. నునక్ళక్తిని 
గుర్తించిన క్రియ. హిప్నాటిష్టు జా గ్రదవలోనున్న (మెలకువగానున్న) వ్యక్తి తన మనశ్ళక్తి 
ద్వారా ప్రసరింపజేసేవిద్యుత్‌ భావతరంగాలను భావ సూచనల రూపంలో 
ప్రసరింపజేసినపుడు ఆవ్యక్తి జాగ్రద వస్థనుండి సుషుప్తి (నిద్ర )లోకి కృత్రిమంగా 
లాగబడతాడు. అట్టు కృత్రిమ సుషుప్తి (నిద్ర) లోనికి లాగబడిన వ్యక్తియొక్క చేతనా 
మనస్సు నిష్కియలోనుండి పోయి విశ్రాంతి పొందును. ఉపచేతనా మనస్సు తనపని 





. 236 యోగ - నత్యదర్శనము 


ప్రారంభించును. ఇది ఒక విచిత్ర క్రియ్మ వ్యక్తి కళ్లు మూతలీ్‌ పడిపోతాయి. దృశ్యజ్ఞానం 
ఉండదు. శబ్రేంద్రియం మాత్రం తీవ్రంగా నిశితంగా పనిచేస్తుంది. హిప్పాటిష్టు అడిగే 
ప్రశ్నలకు వ్యక్తి యొక్క జ్తపచేతనా మనస్సు సమాధానాలు ఇస్తుంది. ఈసమాధానాలు 

' చేతనా మనస్సుకు తెలియవు. మామూలు స్పృహలోనికి వ్యక్తి వచ్చినప్పుడు . 
ప్రశ్నలడిగితే వేరే సమాధానాలు చెప్పుతాడు. దీనిని బట్టి ఏమి అర్థం అవుతుందం 
రెండురకాల మనస్సులు వేరు అని, అవి వేరుగా పనిచేయునని. 


కొంతమంది రచయితలు హిప్పాటిజమ్‌ను యోగ అని, సమాధి వే తి అని 
అంటారు. హిస్నాటిజమ్‌ అనేది యోగకాదు. సమాధి స్థితి అంతకంటే కాదు. మనస్సు 
త. 
మనస్సుకు మూడవ స్థితి యున్నదనే సంగతి వీరికి తెలియదు. అదే సమాధి స్ధితి. 
ఈస్టితిలో శరీరము స్పర్శ, శబ్ద జ్ఞానము, దృశ్య జ్ఞానము అన్ని ఇంద్రియాల జ్ఞానము 
కోల్పోతుంది. కొట్టినా స్పహయుండదు. ఏమి అడిగినా సమాధానము వుండదు. 
కొంతసేపు అయినపిమ్మట స్మృతిలోనికి వచ్చిన తరువాత ఈభౌతిక ప్రపంచంలోకి 
వచ్చినట్టు గా నుండి మనస్సు మామూలు స్థితిలోనికి వచ్చి పంచేం ద్రియాల జ్ఞానంతో 
పనిచేస్తుంది. సమాధిస్థితిలో పంచేంద్రియాలు పనిచేయవు. మనళ్శక్తి పూర్తిగా 
అహంకార శక్తి (561) తో సంయోగం చెందిన కారణంగా అదోరకమైన మహోన్నతమైన 
ఆనందంలో వ్యక్తి విహరించుతాడు. ఈసంయోగ ఫలితంగా ఇంద్రియాలన్నీ 
తాత్కాలికంగా తమ వ్యాపారాలను ఆపుకొంటాయి. జా గ్రదవస్థలో నికి వచ్చిన తర్వాతనే 
ఇంద్రియాలు తమ వ్యాపారాలను తిరిగి ప్రారంభించుతాయి. శరీరము జీవకళేబరముగా 
మిగిలి పోతుంది. ఇది ఒక అద్భుతం. 'చూడవలసినదే . గుండె, ఊపిరితిత్తులు 
సహజ క్రియలు జరుపుకుపోతూ వుంటాయి. జ్ఞానేంద్రియాలన్నీ (514100౧ 
నిద్రావస్థలో వుండి పోవును. 





ఈ (గ్రంథం యొక్క అంశము హిప్ప్నాటిజమ్‌ కానందున ఇంతకంటె వివరణ 
అవసరం లేదు. ఉపచేతనావస్టలోని మనశ్శక్తిని గుర్తించుటయే హిప్నాటిజమ్‌ యొక్క 


లక్ష్యం. ఆశక్తిని చైతన్య స్థెరిలోనిక తెచ్చే ప్రక్రియలు హిప్నాటిజమ్‌లో చాలాగలవు. 


హిప్నాటిజం అంతవరకే. 


25వ అధ్యాయము 237 





శిక్షకులకు, ఉపాధ్యాయులకు సూచనలు 


నేటి విద్యా ప్రణాళికలో విద్యాంశములు వి(స్తుతం కానించబడినందున వాటి 
భారము విద్యార్థుల శరీరంపై కొంత వరకు, , విద్యార్థుల మనస్సులపై మరీ ఎక్కువగాను 
పడుతోంది. భారాన్ని మోయలేని స్థితి ఎదురౌతున్నది. అయినప్పటికిని పరీక్షల్లో 
ఉత్తీర్ణత సాధించాలి. ఇది ప్రస్తుత కర్తవ్యం. 


వ్యాయామ, క్రీడలలో శిక్షణ ఇచ్చువారిని శిక్షకులుగాను, విద్యావిషయాల్లో 
శిక్షణ ఇచ్చువారిని ఉపాధ్యాయులుగాను పరిగణించితే వారి స్థానము ఎంత ముఖ్యమయి 
నడో అర్థవువుతుంది. వీరు విద్యార్థుల సున్నితమైన "మనస్సులను క్షుల్లుంగా 
తెలిసికోవాలి. యాంత్రికంగా అంచనా టకం కాదు. అతి సునిశితంగా పరిశీలన 


జరిపి తవదా యొక్క మనస్సును క్షుణ్ణంగా అర్థం చేసికొంటే వారికి నిక్షణ, విద్య 
ఎలాగరపాలో తెలుస్తుంది. 


మనళశ్ళక్తులు అపారమని, వాటికి పరిమితులు లేవని (గహించితే వాటిని వృద్ధి 
చేయటానికి మనస్సును ముందుగా (ప్రతి విద్యార్థి స్వాధీనంలోనికి తెచ్చుకోవాలి 
అప్పుడు కుక్క మాదిరిగా సదా రక్షణ వలయాన్ని విద్యా చుట్టూ ఏర్పాటు 


చేయగలదు. ఉత్తీర్ణత నిరాటంకముగా సాగిపోవుటయే గాక ఉన్నత గ్రేణిలోనికి తీసికొని 
వెళ్త్లగలదు. 


శిక్షకులు, ఉపాధ్యాయులు తమ కర్తవ్యాన్ని యాంత్రికంగా మార్చుకోరాదు. 
విద్యార్థుల మనస్సులను రంజింపచేసి ఇతోధిక జ్ఞానార్హనను సులభతరం చేసి, విద్యార్థు 
లలో నూతన తేజము, నూతన వీర్యము తీసికొని రావలసిన చారిత్రక బాధ్యతను 
మరవరాదు. నూతన జాతి నిర్మాణానికి కారకులు శిక్షకులు. విద్య నెర్చేతీరు జ్ఞా జానవంతం 
గాను, ఆకర్షవంతంగాను, ఉత్సాహవంతంగాను విద్యార్దులు బాధ్యతను గుర్తెరుగునట్టు 
గాను కష అనల, (ప్రేమ, దేశభక్తితో, దీక్షతో, ఉన్నత లక్ష్యమును పదర 
సత్సంకల్పంతో పనిచేసే స్త విద్యార్థుల తీరుతెన్నులు మారిపోగలవు. పాశ్యాత్య విద్యార్థుల 


స్థాయికి మన విద్యార్థులు న 


మనస్సులను తరం చేసికోవటం చాలా కష్టమైన పని. ఒక తరగతిలో 40 
మంది విద్యాద్ధులుంటే వారి మనస్సులు 40 రకాలుగానుండును. విద్యార్థుల మనస్సులను 
తెలిసికోవటానికి శిక్షకులకు విశేష అనుభవం అవసరం అవుతుంది. స ఒక రకంగా 


న న... 


238 యోర - నతృ్యదర్హ్వనము 





మనఃతత్త్వ శాస్త్ర అధ్యయనం అవుతుంది. శిక్షకులు దీనిలో అశ్రద్ధ గాని అలక్ష్యం 
గాని చేయరాదు. విద్యార్దుల మనస్సులను మంచి దారిలోకి మళ్లించాలంటే శిక్షకుల 
మనస్సులు కూడా మంచి దారిలోనే వెళ్లవల్సి యున్నది. వారి శిక్షణా కార్యక్రమాలు, 
అలవాట్టు, కృషి విధానాలు సత్యధర్మబోధనా మార్గాలలో సాగాలి. దీనిలో సంపూర్హ 
విజయం సాధించాలంటే ప్రతి విద్యార్థి చేత ప్రతిరోజు 5 నిమిషాలు ప్రాణాయామం, 
10 నిమిషాలు ధ్యానం చేయించాలి. వీటి వలన బహుళ ప్రయోజనములు సిద్దించగలవు. 
తమ విద్యార్థులను జిల్లా రాష్ట్ర, జాతీయ స్థాయిలలో ప్రధములుగా తీర్చి దిద్దగల్లిన 
నిక్షకులను విద్యాసంస్థలు, విద్యాధికారులు, ప్రభుత్వం సత్కరించి విశేష ఆర్థిక 
సహాయంచేయాలి. నూతన వాతావరణం అనతి కాలంలో నెలకొనగలదు. 

దేనినైనా సాధించవచ్చును. ఏదీ అసంభవం కాదు. ఈ దృష్టిని విద్యార్దులకు 
కలుగజేసి వారిని ఉన్నత స్థాయికి కొనిపోవాల్సిన చారిత్రక బాధ్యత శిక్షకులకు గలదు. 
ఆదర్శవంతమైన నిక్షకులను సన్మానించి ఘనంగా సత్కరించటం అధికార్ల, ప్రభుత్వ 
బాధ్యతలు. ఈవాతావరణం త్వరలోనే రాగలదని ఆశిద్దాము. శిక్షకులు, 
ఉపాధ్యాయులు తమ విద్యార్థుల మనస్సులను పూర్తిగా తెలిసికొని శిక్షణా కార్య క్రమాన్ని 
దృఢసంకల్పంతో సాగించితే విజయాన్ని సాధించగలరు. 


26వ అధ్యాయము 239 


పతంజలి యోగ సూత్రాలు - నా వివరణ 


పతంజలి మహర్షి క్రీస్తు పూర్వము షుమారు రెండవ శతాబ్ది వాడని తెలియు 
చున్నది. యోగపై జ్ఞానమేగాక యోగ అభ్యాసము చేసి విశేష శక్తిని పొందినట్టు 
తెలియుచున్నది. యోగపై విశేషపరిశోధనలు జరిపి యోగ దర్శనమను (గ్రంథము 
వ్రాసి ప్రపంచానికి యోగమార్గము దర్శనము గావించినాడు. ఆ(గ్రంథము ప్రామాణికముగా 
అలరారుచున్నది. భాషను క్టుప్తీకరించి భావమును వి స్తుత పరచి తక్కువ పదములలో 
ఎక్కువ అర్ధమును ఇమిడ్భిన మహాపండితుడు. దార్శనిక గ్రంథాలలో ఈ గ్రంథము 
విశిష్టతను పొందినది. యోగ అభ్యాస అనుభవము, జ్ఞానము, భాషాపాండిత్యములో 
ఉన్నత ప్రమాణములు స్టాసించి కృతార్థుడైనాడు. 

పతంజలి మహర్షి సాంఖ్య తత్తవాది. క్రీస్తు పూర్వము షుమారు 6,5 శతాబ్దముల 
కాలంలో కపిల మహర్షి రచించిన సాంఖ్య దర్శన [గ్రంథములోని సాంఖ్య వాద సారాన్ని 
తన (గ్రంథంలో ఉట్టంకించి ప్రత్యక్షంగా సాంఖ్యవాద కారకుడై అఖండ తేజోమూర్తిగా 
భాసిల్తీనాడు. 

సాంఖ్యవాదాన్ని కుప్తంగా వివరించుతాను. మానవ దుఃఖనివారణే పురుషార్థమని 
కపిల మహర్షి తన(గ్రంథము - సాంఖ్య దర్శనములో ప్రథమ కారికలోనే ప్రవచించాడు. 
దుఃఖాలు శారీరకములని, (ప్రాకృతికములని, మానసికములని భావము. ప్రకృతి సత్యము, 
నిత్యము, నిత్య పరిణామి. మానవునిలో చైతన్య స్వరూపుడైన పురుషుడుంటాడని 
సిద్ధాంతము. ఈసిద్దాంతాన్న పతంజలి తన గ్రంథంలో విశదీకరించాడు. ప్రతి మనిషిలో 
పురుషుడొకడుంటాడని పతంజలి వివరించాడు. ఈపురుషుడే అహంకార శక్తిగా 
(561) అర్థమగుచున్నది. 

పతంజలి మహర్షి దైవాన్ని అంగీకరించలేదు. (ప్రకృతి వాది. అదోవిధమైన 
భౌతిక వాది. సాంఖ్యవాది. ఈసాంఖ్యవాద సారమే అతని గ్రంథంలో ఆద్యంతము 
కాననగును. చిత్తములో జనించే కోరికలను (వృత్తులను) నిరోధించుటయే యోగమని 
చాటిచెప్పి శాస్త్రీయతను నిరూపించినాడు. వృత్తి నిరోధము వలన చిత్తస్వాధీనము 
జరుగుతుందని, చిత్తమును అహంకారముతో సంయోగింపజేయుట యోగమని, అట్టి 


సంయోగం అపూర్వ విభూతులను కలుగజేయునని చెప్పినాడు. ఇది సాంఖ్యవాద 
సూత్షుసార వివరణ. 


240 యోగ - నత్యదర్శనము 





నాసంస్కృత భాషొజ్ఞానమతి స్వల్పము. పతంజలి యోగసూత్రాలపై భాష్యము 
ఇవ్వగల సోమతు నాకు లేదు. కాని ఆసూత్రాలను కూలంకషంగా అధ్యయనం చెసి 
వాటిసారాన్ని (గ్రహించిన ఫలితంగాను, నాయోగానుభవం మూలంగాను, ఇతర (గ్రంథాల 
అధ్యయనం వలన నేనే ఈ గ్రంథంలో వాటివివరణ ఇచ్చి సత్య దర్భనము చేసికో గల్లినందు 
లకు సంతృప్తిగానున్నది. 

సాంఖ్యవాదము యథార్హవాదము, సత్యవాదము, అదోరకమైన భౌతిక వాదము 
కావటం చేత యోగలోని సత్యాన్ని దర్శించాలనే కాంక్షకలిగి నా 64 సంవత్సరాల 
యోగానుభవాన్ని ప్రాతి పదికగా జేసికొని ఈగ్రంథ రచనకు ఉపక్రమించి అత్యంత 
సాహసం చేసినందులకు మిక్కిలి సంతృప్తిగానున్లుది. 

భావం భాషాపరిమితులను దాటగల్లుతుంది. ఒక్కోసారి భావప్రకటనకు భాష 
దొరుకదు. కాని భావప్రకటనకు భాష అవసరం. భాష ఏదైనా భావం ముఖ్యం. 
ఈ ప్రధానాంశమే నాకు ప్రేరణ. పండితులు, వీద్వాంసులు, తత్త్వవేత్తలు నా వివరణతో 
భేదించినా, దానిలోని సత్యసారాన్ని గ్రహించి నాయీ (గ్రంథంలో ఏవైనా భాషాదోషాలు 
దొర్రినయెడల వాటిని నాకు ఎత్తి చూపిన వారికి కృతజతా పూర్వకముగా నా మలి 
'పమరణలో నేను దిద్దుకోగలనని వినయ పూర్వకముగా విన్నవించుకొంటున్నాను. 


భారత భూమి అశేష భావసంపదకు నిలయము. ఎన్నో తత్తాలకు మూలము. 
మన తాత్త్విక చింతనా స్వేచ్చ, ప్రత్యేకత, ప్రగాఢత అపూర్వము, అనన్యము. విశేషజ్ఞాన 
శోభితము. ఇక్కడ భిన్న తత్త్వములు సుశాంతిలో సహవాసితములు. వీటిలో నా 
వివరణకు కూడ ఒక స్తానము ఉండగలదని నాభావం. నావివరణ దేనికి అనుసరణ 
కాదు. స్వతంత్రమైనది. అందుచేత అది నా యోగానుభవాన్ని నాంఖ్యవాదానికి 
అనుసంధించినది. అది సాంఖ్యవాద తత్త్వ వివరణగాను, శాస్త్రీయ (35016౧06) 
తిలోను భాసిల్లగలదని నా ఆశ (Hope). నావివరణ సామాన్యునికి 
అర్థమయ్యేరీతిలో చేయబడుట ఒక విశేషము. 


26వ అధ్యాయము 1. సమాధి పాదము 


జీవిప్రకృతిలో భాగము. బాధా నివారణ ద్వారా విముక్తి కొఅకు జీవి 
ప్రయత్నించును. అందుకు చిత్తము స్వాధీనము కావలయును. స్వాధీన మార్గాలను 
వివరంగా ప్రపంచానికి అందించి పతంజలి మహర్షి ధన్యుడైనాడు. యోగలో 
విశేషపరిశో ధనలు చేసి, దానికి శాస్త్రీయ రూపము కల్పించి, ఒక క్రమములో దానిని 








పెట్టుకోగలిగినాడు. యోగశా స్తమును ఆరంభించుచున్నాడు. 
1. అథయోగా నుశాసనమ్‌ 


ప్రతి పదార్థము: అథ = అటు తర్వాత, ( ఇక్కడ - ప్రారంభము) యోగ 
= యోగశాస్త్రము యొక్క, అనుశాసనమ్‌ = సిద్దాంతముననుసరించి. 


అథకు అర్హము అటు తర్వాత అని. ముందుగా ఏమిచెప్పనందున వేరొక అర్థం 
పొడచూపుతున్నది. అదే ప్రారంభము అని. ఈపదము మంగళ ఆరంభమును 
తెలియజేయుచున్నది. కపిలమహర్షి తన సాంఖ్య దర్శన [గ్రంథములో ఈపదముతోనే 
తన రచన (ప్రారంభించినాడు. అదే మార్గాన్ని పతంజలి మహర్షి అనుసరించినాడు. 


ఆదిలో యోగను హిరణ్య గర్శ్భుడను బుషి ప్రారంభించినట్టుగా యాజివల్క్య 
స్మృతి వలన తెలియుచున్నది. యోగ అనగా సమాధానమని భావం. అందుచేతనే 
దీనికి సమాధి పాదమని పేరు యివ్వడమైయుండనోపు. సమాధానమనగా చిత్త 
స్వాధీనము, నిశ్చలత అని. యోగ శాస్త్రమును తాను అనుసరించినట్టుగానే పతంజలి 
మొదట్లోనే చెప్పుచున్నాడు. దీనిఅర్థం పతంజలి యోగపై విశేషపరిశోధనలు జరిపి 
అభ్యాసము చేసి సమగ్ర అవగాహనతో తన అనుభవంతో ఈ గ్రంథరచన సాగించినట్లు 
ఊహించనగును. అంతేగాని యోగశా స్త్రమును తానుకనిపెట్రినట్టుగాదు. 


అవతారిక: యోగలక్షణము చెప్పుచున్నాడు. 
2. యోగ శ్చిత్తవృత్తి నిరోధః 


ప్రతి పదార్థము : చిత్తవృత్తి = చిత్తము యొక్క వృత్తులను ( చిత్తములో కలుగు 
భావములను లేక కోరికలను ), నిరోధః =నిరోధించుటయే, యోగః = యోగము. 
మనసులో కలిగే ఆలోచనలను నిరోధించుటయే యోగమని దీని భావము. 


(ప్రకృతి లక్షణాలు -సాత్తిికము, రాజసము, తామసము, - ఆవరించినపుడు 
చిత్తము ఆయారీతులలో స్పందించును. సత్త్వము ఆసన్నమయినపుడు చిత్తము 
సాత్త్వికముగాను అనగా శాంతము, ప్రకాశము( జ్ఞానము), ధర్మముగాను, రజః ప్రవృత్తి 
ఆసన్నమయినప్పుడు క్రోధృతాపాది గుణములచేతను, తమః ప్రవృత్తి ఆసన్నమయినపుడు 
నిష్కైయత, స్తబ్దత, దీనత మొదలగు నీచగుణాల చేతను ఆవరింపబడినట్టు . 


చిత్తముండును. చిత్తమి విధముగానుండు స్థితి ప్రవృత్తి అనబడును. అట్టి చిత్తవృత్తి 


నిరోధము గావించుటయే యోగము. చిత్తమును ఏకా (గ్రతచేసి, క్లేశ క్షయము 





242 యోగ - నత్యదర్శనము 


కానివృత్తులను నిరోధము చేయుటు ఒక అవ్టు దీనిని సం ప్రజ్ఞాత సమాధియనవచ్చును. 
అలాకాక సకల వృత్తులను నిరోధం చేస్తినాటి వాసననుకూడ లేకుండా చేసి, భావం 
సైతం అదృశ్యముగావించి, చిత్తమును శూన్యతలో నిలుపుటను అసం ప్రజ్ఞాత సమాధి 
అనబడును. ఇది చిత్తము యొక్క చివరి అవస్థ. ఈరెండు, అవస్థల మధ్య మరికొన్ని 
అవస్థలుకూడా కలవు. వాటి వివరణ ముందు ముందు ఇవ్వబడుతుంది. 


అనతారిక : చిత్తవు బాహ్యా విషయ వృత్తులలో నున్నపుడు ఆయా 
విషయములు (ప్రకాశితములుగానుండును. చిత్తములో వృత్తుల నిరోధము 
చేయబడినపుడు పురుషుడు (ప్రతివ్య క్రిలోను పురుషుడొకడుండునని సాంఖ్యవాద 
భావం) ఎక్కడ ఉంటాడని శంక. 


3.తదా ద్రష్టు: స్వరూపే అవ స్టానమ్‌. 


ప్ర.ప. తదా = అప్పుడు (వృత్తులు నిరోధించబడినపుడు) [ద్రష్రః = పురుషుడు 
(చూచువాడు - చైతన్యస్వరూపుడు) స్వరూపే = తనరూపమునంద్వేఅవస్థానమ్‌ = 
స్థితిలోనుండును. సూత్రములోనున్న [ద్రష్యు పదమునకు చూచువాడని అర్ధము. 
చూచువాడు పురుషుడు. ఇతడే అహంకార శక్తి (561) గా అర్థము చేసికోనగును. 
నాయీవివరణ అన్యభాష్యములన్నింటికి భిన్నముగా నున్నది. 

వృత్తులు ఉన్నప్పుడు చైతన్య స్వరూపుడైన పురుషుడు |ప్రకృతిలోనున్నట్ల 
నిపించును. వృత్తులు నశించినపుడు ఆపురుషుడే ( వైతన్యరూపుడు - స్వశక్తిమంతుడు) 
తన సహజ స్వరూపములో (జ్ఞానము) నున్నట్లగును. శుద్ధజ్ఞానము (Pure 
Knowledge ) - కటై పుల్లకాలి పోయిన పిమ్మట అగ్ని కనుపించకుండా పోయినట్టుగా 
కాక్క వృత్తులు నశించినా [ద్రష్ట నశించడు. ఇదియే వివేకము, సత్యము. ఈ ఉదాహరణ 
ప్రకారము ( ద్రష అనగా పురుషుడు - అనగా స్వశక్తి - (961)) తన రూపమునందు 
నిలచిపోయినప్పుడు సకల వృత్తి నిరోధము జరిగినట్టుగా ఎంచనగును. ఇదే యోగ 
మార్గము. , దీనికి చిన్న అభ్యంతరము కలదు. కాని ఆస్థితి స్వరూప స్థితిలోనికి ద్రష్ట 
వెళ్లినట్లుగా భావించరాదు. ఎందుకంటే స్పృహకల్లిన తర్వాత, ని ద్రమేల్కొన్నతర్వాత, 
యథాఫ్థ్రితి లోనికి వచ్చినట్లగును. అందుచేత స్పృహ లేని స్థితి, ని ద్రాస్థితి సం ప్రజ్ఞాత 
సమాధి స్థితి కానేరదు. ఈనావివరణలో, ఇతర భాష్యాలలో, పదముల మార్చిడే 
గాని భావం ఒక్కటే. సత్యము ఒక్కటే గదా! 


యోగ - నత్యదర్శనము సమాధిపాదము 243 





అ॥ చిత్తము పరిశుద్ధముగానున్నప్పటికిని దానిపై వృత్తుల ప్రభావమున్నప్పుడు 
పురుషుడు పరిణామి కానందున తన రూపములోనుండి సుఖ దుఃఖములు లేని 
ఆనందమును ఎందుకు పొందలేడనిన? 


4. వృత్తి సారూప్య మితరత్ర 
(ప్ర._ప: ఇతరత్ర = యోగములో లేనందున చిత్త వృత్తులు ఏర్పడు సమయంలో 
(ఇతర సమయాల్లో), వృత్తి సారూప్యం =పురుషునకు చిత్తవృత్తులలో సమానమైన 
చిత్తమునకు దగ్గజుగానున్న పురుషునివృత్తుల రూపం ప్రతిబింబించినట్టుగా కనబడి 
పురుషుడు చైతన్య స్వరూపుడై కూడ చిత్త వృత్తి రూపములో పోలినవాడగును. వృత్తులు 
తనవి కాకపోయినా తనవేనన్నట్టుగా కనుపించును. వృత్తులను నిరోధించినపుడు 
పురుషుడు తన పూర్వ స్వచ్చతను పొందినట్లగును. అనగా కైవల్యమును పొందినట్టుగును. 
అవ: చిత్తవృత్తుల గురించ చెప్పుచున్నాడు. 
5.వృత్తయః పంచతయ్యః శ్రీమ్మెకీషాః 
(ప.పః వృత్తయః = చిత్తవుత్తులు, త్రిష = క్రిషములైనవి, అక్షిమ్టైః =క్తీస్త్రములు 
కానివి, పంచతయ్య:ః: = ఐదువిధాలుగానుండును. వృత్తులను నిరోధించాలన్నట్టుయితే 
వాటిని గురించి తెలిసి కోవాలి గదా. వృత్తులు క్షిష్తములు (అనగా బాధపెట్టునవి) 
గాను అక్షిష్టములుగాను ( బాధపెట్టనవిగాను) వుండును. మరల ఈవృత్తులన్నీ 
ఐదువిధాలుగా వర్షించబడినవి. క్షష్టమైన వృత్తులు - రాజస తామస వృత్తులూవా టిని 
నిరోధించుట కష్టము. అక్తిష్టమైనవృత్తులు సాత్వికమైనవి. వీటిని నిరోధించుట 
సులభము. సులభమైనా, కష్టమైనా వృత్తులన్నింటిని నిరోధించాలి. అప్పుడే యోగ 
సిద్దికలుగుతుంది. 
అవః ఇఐదువిధాల వృత్తుల వర్ణన, 
6. ప్రమాణ విపర్యయోవికల్ప నిద్రా సృతయ:ః 
ప్రప : ప్రమాణ = ప్రమాణము, విపర్యయ = విపర్యయము, వికల్ప = 
వికల్పము, నిద్ర, స్మృతయః = స్మృత్కిచిత్త వృత్తులన్నీ పైన చెప్పబడిన 
బఐబదువఐవధాలుగానుండును. 


అవ; ప్రమాణ వృత్తిని వివరించుచున్నాడు. 


244 యోగ - నత్యదర్శవము 





7. (పత్యశ్షానుమానా గమాః ప్రమాణాని 


ప్ర. పః ప్రమాణానీ = ప్రమాణములు, ప్రత్యక్ష = (ప్రత్యక్షము, అనుమాన = 
అనువరానవమ్కు ఆగవరాః: = ఆగవుము (వచ్చుట) ( బుషుల (ప్రోక్రములుు 
ప్రమాణికములు మూడు విధములు. అవి ప్రత్యక్షము, అనుమానము, ఆగమము అని 
(బుషి ప్రోక్టములు) . ప్రత్యక్షము అనగా స్వయముగా చూచుట అని అర్థము. ఈక్రియ 
దృశ్యేంద్రియముల ద్యారా జరిగి ముందుగా తెలియని, అనుభవంలోనికి రాని 
విషయాలను చిత్త వృత్తుల ద్వారా కలిగే జ్ఞానము ప్రత్యక్ష ప్రమాణ మనబడును. ఈ 
జ్ఞానానికి వేరే సాక్ష్యాధారాలు అవసరం లేదు. ప్రత్యక్షంగా అనగా స్వయంగా 
చూచునపుడు కలుగు జ్ఞానము కనుక. అనుమానము ద్వారా కూడ జ్ఞానము కల్లును. 
ఈ జ్ఞానాన్ని ప్రత్యక్షంగా చూడకుండా గురుబోధ ద్వారా లేక ఇతరుల బోధ ద్వారా, 
లేక మరియితర పద్ధతుల ద్వారా పొందగలిగిన జ్ఞానము అనుమాన మన బడును. చిత్త 
వృత్తి ద్వారానే ఈజ్ఞానము సాధ్యము. కాని దీనిని స్వయంగా తనంతట తానే పొందునది 
గాదు. పొగను చూచినపుడు పొగవచ్చు చోట నిప్పు వుండునను జ్ఞానము అనుమాన 
. జ్ఞానము. నిప్పుప్రత్యక్షంగా కనుపించదు. దానిఫ్టతి, గతి తెలియదు. అయినా అక్కడ 
నిప్పువుంటుందనే జ్ఞానం కలగటాన్ని అనుమాన జ్ఞానమన బడును. మూడవ జ్ఞానం 
పవిత్ర మత (గ్రంథాల ద్వారా కలుగు జ్ఞానము. ఈ జ్ఞానానికి ప్రత్యక్షఅనుమానాల 
ఆవశ్యకత లేదు. మన సంస్కృతిలో బుషులు తమ యోగసిద్ధిలో పొందిన జ్ఞానము 
ఆగమమనబడును. నూడునధాలుగా జ్ఞానము కల్గుతుందని సూత్రకారున భావము. 
ఒకటి పంచేం[ద్రియాల ద్వారా స్వయంగా కలిగే జ్ఞానము, రెండవది ఊహ, బుద్ది 
శక్తులతో తెలిసికోబడు జ్ఞానము. ప్రత్యక్షముగా ఈజ్ఞానము లభించనందున పైశక్తులను 
ఊహించుకొని శోధించి తెచ్చుకొనే జ్ఞానము. ఆగమము - ఈజ్ఞానం ఇంద్రియాల 
ద్వారా రాదు. బుద్ధియొక్క విశేష శక్తులనుపయోగించి నిర్ణయించిన జ్ఞానముత్లోను 
అవసరం లేదు.. బుషుల (తమ సమాధిస్టితిలో పొందిన) జ్ఞానమే మూడవది. ఈ 
జ్ఞానము కూడ శుద్ధముగానుంటుందని సూత్రకారుని భావము. 


అవ; విపర్యయ లక్షణ వ్యున 
8. విపర్యయో మిధ్యా జ్ఞాన మత ద్రూప ప్రతిస్టమ్‌. 
ప్ర.ప : అతత్‌ రూప ప్రతిష్టము, తత్‌ రూప = ఆరూపమ్బు ప్రతిష్టమ్‌ = 





యోగ- నత్యదర్శనము సీమాధిపాదము 245 





ప్రతిష్టింపబడిన, అ = వ్యతిరే కాని, అత[ద్రూప ప్రతిష్టమ్‌ = జ్ఞానము ద్వారా 
లభించిన రూపము కానిది. మిథ్యాజ్ఞానమ్‌ = మిధ్యాజ్ఞానము లేక బాధిత జ్ఞానము. 
(భమతో కూడిన జ్ఞానము. విపర్యయః = విపర్యయము. 

విపర్యయం మిధ్యాజ్ఞానమని సూ(త్రకారుని భావము, ముత్యపు చిప్పును చూచి 
వెండి అనుకొనుట, చీకటిలో త్రాడును చూచి పాము అనుకొనుటను మిథ్యాజ్ఞానము 
అనవచ్చును. మనస్సులో ప్రతిష్టించబడిన జ్ఞానము చీకటిలోని త్రాడును చూచినపుడు 
పాముగా కలుగజేయును. అలాగే మనస్సులో ప్రియురాలిని కలసి కొనుటకై తులసీదాసు 
పామును పట్ట్రిక్షొని గోడెక్కి వెళ్లినతర్వాత చేతులకు నెత్తురు ప్రియురాలు చూపించుట 
మొదలగు కథలు - మనం తరచూ వింటుంటాము. చదువుతూ వుంటాము. 
ఇక్కడ పామును చూచి త్రాడు అనుకొనుట మనస్సులో ప్రియురాలును చూడాలనే 
కాంక్షలో ఏది దొరికినా వూవదూలుగానే కనుపించుతుంది. దీనిని కూడా 
మిథ్యాజ్ఞానమన వచ్చును. ఈ మిథ్యాజ్ఞానానికి ముఖ్యకారణము మనస్సేగదా! అటు 
ఇటుగాను, యిటు అటుగాను మనస్సుకు కనుపించుతుంది. ఇది విపర్యయ మనబడును. 


అవ: వికల్పము గురించి వర్ణన 
9. శబ్ద జ్ఞానాను పాతీ వస్తు శూన్యో వికల్పః 

ప్ర.పః వస్తు శూన్యః = వస్తువు లేనప్పుడు, శబ్ద జ్ఞాన = శబ్దజ్ఞానము, అనుసాతీ 
= అనుసరించ, వికల్తః = వికల్పము. 


వస్తువు లేకపోయినా కేవలం శబ్దజ్ఞానంతో కలుగు భావము వికల్ప మనబడును, 
కుందేటి కొమ్ము, బజ్ణ్జాకోరలు, గొ డ్రాలి బిడ్డమొదలగు శబ్దముల వలన కలుగు జ్ఞానము 
వాస్తవము కాదు. అట్టి జ్ఞానము వికల్పమని సూ త్రభావం. వస్తువు లేని విషయజ్ఞానమును 
ఆరోపించి వాడు పదములు వికల్పములు. 


అవ: నిద్రను గురించిన వర్ణన. 
10. అభావ (పత్యయాలంబనా వృత్తి ర్నిద్రా. 


'ప్ర_ప : అభావ (ప్రత్యయాలంబనా = వృత్తుల అభావము అనగా 
కలుగకుండుటకు కారణమైన తమోర జోగుణముల విషయము గాగల, వృత్తిః= వృత్తి, 
నిద్ర = నిద్ర, 


నిద్రలోబాహ్యాజ్ఞానము కలుగదు. కారణం ఇం ద్రియములన్నీ నిశ్చేష్టితములై 





246 యోగ్‌ - సత్యదర్శనము 





యుండుటచ్చే సత్వత్రమోరజోగుణములు మనస్సును ఆవరించినట్టుగా అనుక్‌'న 
వచ్చును. ఆవరించినపుడు ని ద్రలోవృత్తులు కలుగవు. ఇలా వృత్తులు కలుగకపోవటాన్ని 
అభావమని సూత్రభావం. చేష్టిత జ్ఞానముండదు. నిద్రపోయి లేచిన తర్వాత 
స్మృతియుంటుంది. మంచి నిద్ర అనిగాని, సుఖనిద్ర అనిగాని, బాధగానున్నదనిగాని 
అనుకొనుటను స్మృతి అనవచ్చును. అందుచేత నిద్రను కూడా ఒక వృత్తిగా - 
ఇంద్రియాల వృత్తి మాదిరిగా - పేర్కొనుట జరిగింది. ఇది సూత్రభావం - నిద్ర ఒక 
చిత్తవృత్తి. 
అవ: స్మృతి వర్ణన 
11. అనుభూత విషయా సం ప్రమోషః సృతిః 


'ప్ర.ప :; అనుభూత విషయా = అనుభవించబడిన విషయములు, సంప్రమోషః 
= స్తేయము = లేక జ్ఞానము =లేక దొంగతనము, స్మృతిః = స్మృతి. అనుభవంలో 
కల్షిన జ్ఞానంలో ఎక్కువ తక్కువలు లేకుండానుండునట్టి వృత్తి స్మృతిఅనబడును. 
పూర్వము అనుభవంలో కల్గినజ్ఞానములో ఎట్టి తేడాలు లేకుండా ఉన్నది ఉన్నట్టుగా 
తెలిసికిను వృత్తి స్మృతి అనబడును. స్మృతి రెండు విధాలుగానుండును. జాగరణ 
కాలవలన భావంతో లేని యథార్థ స్మృతిగాను, స్వప్నంలో భావించబడిన 
(కల్పించబడిన) స్మృతిగాను, రెండు విధాలుగానుండును. చిత్త వృత్తుల వలన 
సృతులేర్పడును. వృత్తులన్నిటిని యోగతో నిరోధించాలి. సకల వృత్తి నిరోధమే 

యోగసాధన. 


అవ: వృత్తి నిరోధక మార్గము చెప్పుచున్నాడు: 
12. అభ్యాస వైరాగ్యాభ్యాం తన్నిరోధః 


ప్ర_ప: అభ్యాస వైరాగ్యాభ్యాం = అభ్యాసముచేతను, వైరాగ్యము చేతను తన్ని 
రోధః = తత్‌ +నిరోధః = ఆనిరోధము కల్గును. వైరాగ్యము అనగా రాగము -- 
లేకుండుట. విషయ విముఖత. భోగలాలసను, భౌతిక సంపాదనానందమును విచ్చిత్తి 
చేసి మనస్సును అభ్యాస మార్గమునుండి మరలి పోకుండా నిశ్చల స్టితిలోనుంచునది 
వైరాగ్యము. వైరాగ్యం లేనిదే అభ్యాసం యొక్క ప్రయోజనం సిద్దించదు. అభ్యాసమనగా 
నిత్యమూ మనస్సులో ప్రవేశించే ఆలోచనలను అరికట్టుటలోను, తొలగించుటలోను 
జరిపే క్రియ. అభ్యాసం చిత్త వృత్తి నిరోధానికి ప్రధమ సోపానం. ముందుగా వైరాగ్యం 
సంతరించుకొని ఆతర్వాత నిత్యాభ్యాసం చేస్తూయుంటే కొంతకాలానికి కృత కృత్యత 


నానన 


యోగ- నత్యదర్తనయు సమాధిపాదము 247 


లభించగలదు. చిత్తవృత్తుల నిరోధము అభ్యాసం ద్యారా, విరాగంద్వారా సాధ్యపడగలదు. 


అవ ; అభ్యాస లక్షణము చెప్పుచున్నాడు. 


13. తత్ర స్రితౌ యత్నో అభ్యాసః. 

ప్రప. : తత్ర = వాటిలో (అక్కడున్న వాటిలో), స్టితౌ = చిత్త స్టైర్య స్థితిని, 
యత్నః ఆ (ప్రయత్నము, అభ్యాసః = అభ్యాసము. వైరాగ్యము ద్వారా చిత్తవుత్తులను 
నిరోధించి, మనస్సు యొక్క స్టిరత్వాన్నిసాధించుటకు చేయు ప్రయత్నమే అభ్యాస 
మనబడును. యమ, నియమాదినితి శీల నియంత్రణ ద్వారాను మరియితర విధానాల 
అభ్యాసం ద్వారాను చిత్త వృత్తుల విరోధము సాధ్యపడగలదు. అట్టి గట్టి ప్రయత్నమే 
అభ్యాసమనబడును.. 


అన. అభ్యాసము నెట్టు ధృఢతరం చేయాలో చెప్పుచున్నాడు. 
14. స తు ద్లీర్హకాల వైరన్తర్య సత్కారా సేవితో దృఢభూమిః 


(ప్ర.ప. : సుతు = పైన చెప్పబడిన అభ్యాసము, దీర్హకాల = ఎక్కువకాలమ్ము 
వైరంతర్య = నిరంతరముగా, సత్కార + ఆసేవితః = సత్కార్యములను బాగుగా 
సేవించినదై, దృఢభూమిః = దృఢమైన స్టీతి కలది అగును. చిత్తము బాహ్యా ప్రపంచమున 
విహరించనీయకుండా ఎక్కువ కాలము - సంవత్సరాల తరబడి - చిత్త స్టైర్యము 
కలిగే వరకు - దశోబ్దములు పట్టువచ్చును, తపస్సు, బ్రహ్మచర్యము, గ్రద్ద, జపము, 
వైరా ఆచరించుతూ యుంటే మనస్సు ఎటూ కదలకుండా నిశ్చల స్టీతి ( ద్రఢభూమిిని 
పొందగలదు. దీర్హకాల అభ్యాసం ద్వారాను, నీరంతరంగాను - అన్ని రోజులు క్రమం 
తప్పకుండా, మంచిపనులు చేస్తూ ఉంటే గాని నిశ్చలస్టితి మనస్సుకు కలుగదని 
సూత్రకారుని అభిప్రాయము. అభ్యాసం తోనే చిత్త వృత్తుల నిరోధము సాధ్యపడగలదు. 
అవ : యోగకు అవసరమైన ఒక వైరాగ్యాన్ని గురించి చెప్పుచున్నాడు. 
15. దృష్టాను్రవిక విషయ వితృష్ణస్య వశీకార సంజ్ఞా వైరాగ్యమ్‌. 
ప్ర.ప. : దృష్ట = చూడబడినవి, అనుశ్రవిక విషయ = వినబడిన యొక్క 
విషయములందు, విత్సష్లస్య = కోరిక లేని ప్రీతి, వశీకార సంజ్ఞా = వశీకారము అను 
పేరుగల, వైరాగ్యం = వైరాగ్యమనబడును. దృష్ట విషయములు = ఇహలోక సంబంధిత 
విషయములు = భోగములు మొదలగునవి, అనుగ్రవిక విషయములు = పవిత్ర 
గ్రంథముల విషయములను వినుట ద్వారా, వితృష్ణ అనగా కోరిక లేకుండా 





248 యోగ - నత్యదర్శవము 





చేసికొనుటను వశీకార సంజ్ఞ అని చెప్పబడు చున్నది. దీనిని అపర వైరాగ్యమని కూడ 
యందురు. 


వైరాగ్యము రెండు విధములు. అపరవైరాగ్యము, పరవైరాగ్యము అని. ఇందు 
అపరవైరాగ్యము నాలుగు విధములు. అవి యత మానసం, వ్యతిరేక సంజ, ఏకేంద్రియ 
సంజ్ఞ, వశీకార సంజ ఆని. 


చిత్తములో అనేక ఆలోచనలు కల్లి ఇంద్రియాలను అనేక విషయాల వైపుకు 
ఈడ్చుకునిసోయి కల్మషాలను కలుగజేయును. ఈలోకంలో ఇది నిత్యమూ జరుగుతూ 
వుండును. ఇంద్రియాలను విషయోన్ముఖముగా ప్రవర్తించకుఐడా చేయు యత్నము 
యతమాన సంజ్ఞ అనబడును. విషయలాలసను పూర్తిగా నిరోధించుట యతమాన 
సంజ్ఞ అగును. ఇంద్రియాలు కొన్ని విషయాలను వదలి పెట్టకుండా యున్నప్పుడు 
వాటిని గురించి వ్యతిరేకంగా నిర్ణయించి ఆలోచనలు చేయటాన్ని వ్యతిరేక సంజగల 
వైరాగ్యమనబడును. అయినను ఇంకా ఏదో ఒక ఇంద్రియము ఏదో ఒక విషయంపై 
పనిచేస్తూ మిగిలి పోతుంది. అప్పుడు ఇంద్రియములు విషయములందు ప్రవర్తించలేని 
స్థీతిలో చిత్తములో మిగిలి పోయిన ఒకే ఒక ఇం ద్రియమును పనిచేయకుండా ఆపటం 
ఏకేంద్రియ సంజ్ఞగల వైరాగ్యపమనబడును. ఎన్ని విషయములు ఉపస్థితములైయున్నను 
వాటినన్ని టిని పూర్తిగా తొలగించకుండా ఉపేక్షించుట జరిగితే, అనగా చివరికి మిగిలి. 
పోయిన ఒక ఇంద్రియము యొక్క పనిని ఆపకుండా ఉపేక్షించుట వశీకార 
సంజ్ఞయనబడును. అన్ని ఇంద్రియాలు ఒకే సారి వశీకారమైనను ఒకటి పనిచేయకుండా 
యున్నప్పుడు దానిని ఉపేక్షించుట జరిగితే వశీకార సంజ్ఞ అనబడును. దీనినే అపర 
వైరాగ్యమని అంటారు. మొదటి మూడు సంజ్ఞలు గల వైరాగ్యము కలుగక పోతే నాలుగవది 
కలుగనేరదు. అనగా అపర వైరాగ్యము కలుగనేరదు. ఈ అపర వైరాగ్యం వలన రాజస 
తామస చిత్త వృత్తులు నిరోధించబడి సంప్రజ్ఞాత సమాధికి మార్గము ఏర్పడగలదు. 

అవ: పరవైరాగ్యం గురించి చెప్పుచున్నాడు. 
16. తత్‌పరం పురుషఖ్యా తేర్లుణ వైతృష్ణ్యమ్‌. 

ప్రఎప : పురుష ఖ్యాతః = పురుషుని ఎజుగుట వలన - ప్రకృతిలోని మూడు 
గుణముల సాత్విక, రాజస, తామసములకు భిన్నముగా, గుణవై తృష్ణుమ్‌ = గుణ 
విత్నష్ణత - గుణ విరాగము. తత్‌, పరం = ఆ పరవైరాగ్యమనబడును. ఆ పరవైరాగ్యంలో 
పురుషుడు వేరు గుణములు వేరు అను ధృఢమైన వివేక జ్ఞానము కల్లును. రాజస 


యాగ - నత్యదర్శనము సమాధిపాదము 249 





తానుసగుణముల విషయములందు వైరాగ్యము కల్లును. పరవైరాగ్యములో ఆ 
మిగిలిపోయిన సాత్తిక గుణమునందు కూడ వైరాగ్యము కల్లును. ఇది పరవైరాగ్య 
జ్ఞానము యొక్క అత్యున్నత స్థితి. దీనిలో సాత్త్విక వృత్తులు కూడ నిరోధించబడినందు 
వలన అసం ప్రజ్ఞాత సమాధికి దారి తీయును. అసం ప్రజ్ఞాత సమాధి అత్యున్నత సమాధి 
స్టితి. ఈస్థ్రితిలో నివేక ఖ్యాతి అవసరం కూడ లేకుండా పోతుంది. 


అవ: యోగ భేదముల గురించి వర్ణన - సంప్రజ్ఞాతము గురించి 


17. వితర్క విచారానవ్దా స్మితానుగమా త్సం (ప్రజ్ఞాతః 

(ప్ర.ప ; వితర్క = వితర్కము, విచార = విచారను, ఆనంద = ఆనందము, 
అస్మిత ౪ అస్మితము, అనుగమాత్‌ = అనుగమించినందున, సం ప్రజ్ఞాతః = సం ప్రజ్ఞాత 
సమాధి కల్లును. ఈసంప్రజ్ఞాత సమాధి నాలుగు విధములు. సంప్రజ్ఞాతము లో 
విషయములు అడ్డు తగులకుండ చూచుకొనుచూ ఒక భావమును (దేనిమీద నైతే 
భావమును) నిలుపు కొనుట జరుగునో - అనగా ఆభావననే మనస్సులో నిరంతరమూ 
నిలుపుకినుట సం ప్రజ్ఞాత సమాధి అనబడును. ఈభావనాపరమైన సం ప్రజ్ఞాత సమాధి 
సవితర్కముగా, సవిచారముగా, సానందముగా, సాస్మితగ ఎజుగ బడుచున్నది. 

స్థూల భౌతిక వస్తువును చిత్రమునందు నిలుపుకొన్నచిత్తవలు దాని 
ఆకారములోనున్నట్లగును. ఇట్టి సాత్తిక చిత్త పరిణామము వితర్యమనబడును. దీనిని 
భావనయనియు చెప్పునగును. 

పంచతన్మాత్రలను చిత్తములో నిలుపు కొనగా చిత్తము పంచతన్మాత్రల ఆకారము 
పొందునట్లుగును. సాత్త్విక పరిణామము విచారమనబడును. విషయములలో 
ఆనందము కలుగ జేయుటకు కారణములు ఇంద్రియములు. అట్టి ఇం(ద్రియములందు 
చిత్తము నిలుపుకొనుటను ఆనందమనబడును. తాను పురుషుడునను భావము కల్లిన 
బుద్ధి అస్మితయనబడును. అస్మిత అర్ధము నేను ఉన్నాను. పురుషునిగా అని. సవితర్భ, 
సవిచార సమాధులు బాహ్యా వస్తువులకు సంబంధించినవి. సాస్మిత సంప్రజ్ఞాత సమాధి 
బుద్ధికి సంబంధించినది. 

పాలు నీరు కలయికతో పాల నీళ్ల భేదము కానరాదు. అదేమాదిరిగా ప్రకృతి 
పురుషుడు కలసియున్నపుడు వారి భేదములు కానరావు. ఆభేదములను తెలిసికొనుటకై 
యోగము ఉపయోగపడును. అందుచేతనే పతంజలి ముందుగా సం ప్రజ్ఞాత సమాధిని 
గంరించి చెప్పియున్నాడు. సం (ప్రజ్ఞాత సవూధి సబీజ. సవ౮ధి అనికూడ 





ఎ అలా బాలకా చం లా గా. 


250 యోగ్‌ - నత్యదర్వనము 





పిలవబడుతుంది. ఇక్కడ సాంఖ్యసిద్దాంత్మ వివరణ అవసరం. ప్రకృతి పురుషుడు 
నిత్వతత్త్వములు. ప్రకృతి చతుర్‌ వింశతితాత్తికము. ప్రకృతినుండి మహత్‌ (అనగా 
బుద్ధి) జనించినదని, బుద్ధినుండి అహంకారము, (సాత్త్విక రాజసతామస గుణములు 
ప్రకృతిలోనివి) దాని నుండి పంచ జ్ఞానేం ద్రియముల్తుపంచకర్మేం ద్రియములు, పంచ 
సూక్ష్ముభూతములు, పంచస్రూల భూతములు, మనస్సు జనించినవి. మొత్తం 24 
తత్త్వముల సంకలనమే ఈజగత్తు 


ప్రకృతి- 1, మహత్‌( బుద్ధి)- 1, అహంకారము-1, 
పంచజ్ఞానేం[ద్రియములు- 5 పంచకర్మేం ద్రియములు - 5, 
పంచసూక్ష్మభూతమలు - 5, పంచ స్థూలభూతములు-5, మనస్సు - 1 


మొత్తం 24. పిమ్మట పురుషునితో కలిసి పంచవింశతిగా భావించబడుతోంది 
(ప్రకృతి. అనేక తత్త వేత్తలు తమ భావములను స్పష్టివిధానము పై (బ్రాసియున్నారు. 
అందులో విజ్ఞాన బిక్షువు అను వ్యాఖ్యాత చెప్పిన విషయం - అహంకారము నుండ 
మనస్సు ఏర్పడింది అనేది - నేటి శాస్త్ర (5016౧06) సమ్మతముగానున్నది. 
మనబుషులు |వ్రవచించిన విషయాలలో చాలా వరకు శా, స్త్రృసమ్మతముగానున్నట్టు 


కనుపించుచున్నవి. వున బుషుల విజ్ఞానము, బుద్ది, ఊహ, నిర్భయ శక్తులు 


అపూర్వములు, అపారములు. 
అవ. అసంప్రజ్ఞాత సమాధి వివరణ. 


18. విరామ ప్రత్యయాభ్యాస పూర్వః సంస్కారశేషో అన్యః. 

(పప: విరామ = విరామము. ప్రత్యయ = ప్రత్యయము, అభ్యాస ఫపూర్వః = 
అభ్యాసము చేత సిద్ధించునది, సంస్కార శేషః = శేషేంచిన వృత్తుల సంస్కారము, అన్యః 
= మరియొకటి అనగా దీనిని అసంప్రజ్ఞాత సమాధి అని భావము. విరామ 
ప్రత్యయమనగా అన్ని వృత్తులను లేకుండా చేసికొను విరామము. దీనికి పరవైరాగ్య 
జ్ఞానము కారణము. పరవైరాగ్యమును అభ్యసించుట వలన సకల వృత్తులు, వాటే 
సంస్కారములు కూడ నిరోధించ బడియుండు స్థితి అసం ప్రజ్ఞాతసమాధి అనబడును. 
సకల వృత్తులు, వాటి సంస్కారములు నశించినపుడు చిత్తము శూన్యములో భాసిల్టును. 
'చీజములుండని స్థితిని నిర్బీజ సమాధి అనికూడ పిలువబడును. దీనిలో పురుషుడు 
స్వస్నరూపములో ఆనందముననుభవించును. 


యోగ- సత్యదర్శనము  సమాధిపాదము 251 
అవ: నిర్భీజసమాధి భవప్రత్యయాన్ని గురించి చెప్పుచున్నాడు. 
19. భవప్రత్యయో విదేహ ప్రకృతిలయానామ్‌, 


ప్ర.ప. విదేహ = విదేహులకు, ప్రకృతిలయానాం = ప్రకృతి లయులకు సమాధి, 
భవ ప్రత్యయ: = భవప్రత్యయమనబడును. - విదేహులనగా దేహము లేనివారు. 
పంచభూతములలో నొకదానినుపాసించి సంస్కార చిత్తరూపులై మరణానంతరము తాము 
ఉపాసించిన భూతములలో లీనమైయుండు వారిని విదేహులందురు. పంచభూతములు 
కాక ప్రకృతినుండి జనించిన వాటిలో నేదో ఒక దానినుపాసించి ఆయావాసనలతో 
కూడిన మనస్సుతో మరణానంతరము ప్రకృతి జన్యములలో లీనులైయుండువారు 
ప్రకృతిలయులనబడుదురు. భిన్న వ్యాఖ్యకారికులు ఈరెండువిధాలైన - విదేహులు, 
ప్రకృతిలయులు - వారిని భిన్నములగా వ్యాఖ్యలు చేసిరి. ఎవరు వ్యాఖ్యను ఏవిధంగా 
చేసినా భవప్రయత్నమును అసం ప్రజ్ఞాత సమాధిగా పరిగణించినారు. ప్రాణముండగా 
దేనినైతే నుపాసింతురో, ప్రాణము పోయిన తర్వాత వారి చిత్తములు విదేహులుగాను 
లేక ప్రకృతి లయులుగాను మారి దీర్ణకాలముండగలవని సూత్ర భావం. దీనిని బట్ట 
భవ ప్రత్యయ సమాధి కూడ హేయము ( విడువదగినది) అగుచున్నది. 


అవ: ఉపాయ ప్రత్యయ సమాధి వర్ణన. 


20. శ్రద్దావీర్య స్మృతి సమాధి ప్రజ్ఞా పూర్వక ఇతరేషామ్‌. 

వ్ర.ప. ఇతరేషామ్‌ = పైనచెప్పబడిన భూత, ప్రకృతి లయాదుల_ ..రులైన 
వారి యొక్క (్రద్ధ = ్రద్ధవలన , వీర్య = బలము వలన, ప్రజ్ఞ = ప్రజ మొదలగు 
ఉపాయముల వలన, అసంప్రజ్ఞాత సమాధి కల్లును. (శ్రద్ధ అనగా - ప్రాపంచిక 
విషయములందు త్నష్లను త్యజించి యోగా చేయు విశేష కృషి. దేహేం ద్రియాలలోనైనా 
తృష్టతోనున్నవారికి చిత్త ప్రసాదము కలుగదు. సమాధియు కలుగదు. 

(్రద్ధావంతుడు వివేక జ్ఞానము కొఅుకు చేయు కృషి శక్తి, వీర్యమనబడును. 
యమనియమాది యోగాంగముల అనుష్టానము వలన కలుగు స్మరణము స్మృతి 
యనబడును. యోగానుష్టానము వలన కలుగు సం ప్రజ్ఞాత సమాధి సమాధియనబడును. 
-ఈసమాధివలన (ప్రజ్ఞకల్గును. అనగా వివేక జ్ఞానము కల్లును. శ్రద్ధవలన వీర్యము, 
వీర్యము వలన స్మృతి, స్మృతి వలన సమాధి, సమాధి వలన ప్రజ - ఇవిగొలుసు కట్టుగా 
కలుగును. నిర్చిజ సమాధిని తృష్టారహితులు కాంక్షింతురు. 


252 యోగ - నతృ్యదర్శవము 





అవ. సమాధి ఎలా లభించగలదో చెప్పుచున్నాడు. 
21. అధిమాత్రోపాయానాం తీవ్ర సంవేగానా మాసన్నః, 


ప్ర.ప. తీవ్ర = తీవ్రమైన, సంవేగానామ్‌ = వేగముతో కూడిన, అధిమాత్రో 
పాయానామ్‌ = ఎక్కువ ఉపాయము కలవారికి, ఆసన్న: = ఆసన్నమగును. 


పైనచెప్పబడిన అసంప్రజ్ఞాత సమాధి నెంత తీ(వ్రముగాను, వేగముగాను 
అభ్యసించిన యొడల అంత తొందరగా అది లభించ గలదని సూత్రభావం. 

అవ: ఉపాయముల వివరము లను వర్ణించుచున్నాడు. 
22. మృదు మధ్యాధి మాత్రత్వాత్తతో 2పి విశేష. 

ప్ర.ప. మృదు =మృదువు, మధ్య=మధ్యముగా, అధిమాత్ర= అత్యధికమైన, 
తతో2పి= అంతకంటెను కూడ్నవిశేషః= విశేషమైన సమాధి కల్లును. త్వరలో సమాధిని 
పొందటానికి తీవ్రత, వేగాన్ని పొటించటంలో మూడు పద్దతులున్నవని, అవి 
మృదువులని, మధ్యరకములని, అత్యధికములని సూత్ర భావం. 


అవ: సమాధి సత్వరాసన్నతకు మరోమార్గం చెప్పుచున్నాడు. 
23. ఈశ్వర (ప్రణిధానా ద్వా 


ప్ర.ప. ఈశ్వర = ఈశ్వరుని, ప్రణిధానాత్‌ =ధ్యానము వలన, వా = లేక 
యోగలో సత్వరాసన్నత కల్లునని భావము. 

పతంజలి సాంఖ్య వాదములో ఈశ్వరునికి స్థానము లేదు. అయినా ఈశ్వరుని 
పేరు చెప్పుట వలన సాంఖ్యవాదము కలుషితము కాదు. ఎందుకంటే సమాజంలో 
ఈశ్వరుడున్నాడని విశ్వసించే వారు చాలా ఎకువ మంది కలరు. కాబట్టి, ఈశ్వరుని 
ధ్యానము చేసినందు వలన సత్వర, యోగసిద్ధి కలుగ గలదని సూత్ర కారుని భావమై 
వుండనోపు.ఈశ్వర వర్ణన రాబోవు సూత్రములలో చేసినాడు. ఈశ్వరుడు భగవంతుడు 
కాదనే భావం వాటిలో పొడ చూపుతున్నది. పతంజలి ఈశ్వరుడు ప్రత్యేకమైన పురుషుడు 
అని చెప్పినాడు. సూత్రానికి చాలా మంది భాష్య కారులు పతంజలి ఈశ్వరుడున్నాడనే 
భాష్యము వ్రాసినారు. ఈశ్వర ప్రసక్తి సత్వర యోగ సిద్ధికి తోడ్చడుతుందనే సూత్ర 
కారుని భావమై వుండవచ్చును. 


అవ: ఈశ్వర వివరణ ఇచ్చుచున్నాడు. 


యోగ- నత్యదర్శనము సమాధిపాదము 253 


24. క్లేశ కర్మ విపాకాశయై రపరామృష్షః పురుష విశేష ఈశ్వరః 

(ప్ర.పః క్రేశ = క్లేశముల చేత, కర్మ = పనులచేత (అనగా ధర్మ, అధర్మ కార్యముల 
చేత), విపాకాశయై: = కర్మ ఫలములు - జాతి ఆయువు, భోగము ననెడి విపాకము. 
అపరామృష్టః= స్పృశింపబడని, పురుష విశేష: = విశిష్టుడైన పురుషుడు, ఈశ్వరః= 
ఈశ్వరుడు. ఈశ్వరుడు అనగా భగవంతుడు కొదు, అతడు విశేషమైన పురుషుడని 
సూ|త్రకారుని భావము. కాని చాలా మంది భాష్య కర్తలు ఈశ్వరునికి దైవత్వమాపాదించి 
దేవునిగా చేసినారు. యోగ శాస్త్రమంతయు అధ్యయనం చేస్తే ఈశ్వర భాష్యానికి 
తావుండదు. కర్మఫలములు ఈశ్వరుని అంటవని సూత్రభావం. 

పురుషుడు నరిణామికాడని, కూట స్టనిత్యుడని, శుద్ద స్వరూపుడని భావం. 
అదే భావం ఈశ్వర వర్ణనలో నున్నది. అందుచేత పతంజలి ఈశ్వరుని దైవముగా 
చిత్రించటం దోషమవుతుంది. ఈ విశేషమైన ఈశ్వరుడు శ్లేశములకు, కర్మలకు, 
కర్మఫలములకు అంటబడడు. సర్వజ్ఞతయే ఈశ్వరయని పతంజలి భావం 


అవ: ఈశ్వరతత్తము గురించి వర్ధన 


25. తత్ర నిరతిశయం సర్వజ్ఞ బీజమ్‌. 

(ప.పః తత్ర = అక్కడ అనగా ఈశ్వరు నందు గల, నిరతిశయం = అతిశయము 
కాని, దీనిని మించి మరొకటి వుండదని భావం, సర్వజ్ఞ= సంపూర్ణ జ్ఞానమునకు, 
బీజము = అంకురము, జ్ఞానము సాతిశయం. ఈ జగత్తులో ఒకని జ్ఞానము కంటే 
మరొకనికి ఎక్కువ జ్ఞానము వుంటుంది. ఇలా చూచుకుంటూ పోతే జ్ఞానముకలవాడు 
అత్యధికజ్ఞానముకల వేరొకనిని చేరుకుంటాము. అతనిని మించిన జ్ఞానము గల వ్యక్తి 
వేరొకడుండడు. అతడే ఈశ్వరుడని సూత్రకారుని భావము. ఈశ్వరుడనగా 
నిరతిశయజ్ఞానం కలవాడని, విశేషమైన పురుషుడని పతంజలి భావం. జ్ఞానపరిపూర్ధుడని 
భావం. 

అవ: సర్వజ్ఞానుని గురించి చెప్పుచున్నాడు. 

26. స ఏష పూర్వేషామపి గురుః కాలేనానవచ్చే దాత్‌ 


ప్ర.పః సః ఏషు= అట్టి నిరతిశయం గల జ్ఞాని పూర్వేషామ్‌ అపి = పురాతన 
కాలములోనున్న బుషులకు కూడ, గురుః = గురువు, కాలేన = కాలముచేత, 
అనవచ్చేదాత్‌=కొలవబడడు, ఈ జగత్తులో టతుపులఅఆద రం కాలబద్దులు, 


254 యోగ - నత్యదర్వనము 





కొంతకాలముండి విగతజీవుల య్యదరు. ఈశ్వరుడు కాలబద్దుడు కాడు. ఆదికిలం 
నుండి వచ్చు చున్న బుషులందరికి అతడు గురువు. జ్ఞాన దాత. ఇతడు ప్రత్యేక 
పురుషుడుని పతంజలి భావం. దీని భావం జ్ఞానమే ఈశ్వరుడని. 

అవ: ప్రణవమును గురించి చెప్పుచున్నాడు 
27. తస్య వాచకః ప్రణవః 

ప్ర.పః తస్య = అతనికి( ఈశ్వరునికి) ప్రణవః= ఓంకారము. వాచకః= వాచకము. 
ఓంకారము నుచ్చరించు వానికి శక్తి లభించు తుందని బుషుల భావం. ఓంకారము 
పనిత్రమైన మం[త్రముగా బుషులందరూ భావించుతారు. పతంజలి కూడ ఓంకారాన్ని 
వాచకమని నిర్దారించినాడు. ఓంకారమునుచ్చరించునపుడు వెలువడే శబ్దతరంగాలు 


శక్తి ప్రవాహములుగా ఎంచబడుచున్నవి. ఏభావం కలవాడైనా ఓంకారోచ్చారణ 
చేయవచ్చును. ఇది నిగూఢ భావం. 


అవః ధ్యానమును గూర్చి చెప్పుచున్నాడు. 
28. తజ్ఞప స్తదర్రభావనమ్‌. 

ప్ర.పః తత్‌ జపః=దానిని ( ఓంకారమును) జపించుట, తత్‌ అర్థ= దాని 
అర్థమును, భావనమ్‌= భావనము చేయుట. ఓంకారమును జపించుతూ దాని అ 
కూడ మనస్సు లో భావించుతూ- ధ్యానించుతూ ఉంటే మనసులోనికి ఇతర భావాలు 
చొరబడవని, మనస్సు ఏకా(గ్రత చెందగలదని, ఒకే జక భావాన్ని వదలకుండా 
ఉంచగలిగినపుడు ధారణ, ధ్యానములు సద్ధించ గలవని సూత్ర భావం. 

అవ: ప్రణిధాన ప్రయోజనాలగురించి చెప్పుచున్నాడు. " 
29. తతః ప్రత్యశ్చేతనాధిగమో స్యంతరాయా భావ శ్చ 

ప్ర.ప. తతః = దానివలన (ప్రణిధానము వలన), ప్రత్యక్‌ = ఎక్కువగా - 
తెలిసికొన్నట్టి, చేతన = జీవము ( ఇక్కడ దీనికర్థము స్వచైతన్యముగా నెణుగవలెను), 
అపి = అంతేకాక, అధిగమః = ప్రాప్తి ( జీవసాక్షాత్కారము) కలుగును. అంతరాయ 
అభావః+ చ= లేక పోవుటయు కలుగును. ప్రణిధానము వలన సాధకుడు అంతరాయముల 
నన్నింటిని నివారణ చేసికొని సంప్రజ్ఞాత సమాధిని పొంది, తన రూపమును తాను 
తెలిసికొని ఉన్నత సమాధికి చేరుకొని, బ్రహ్మానందమును పొందగలడు. స్వచైతన్యము 
(అనగా తన్నుతాను తెలిసికొనుట) ప్రణిధానము - అనగా ధ్యానము వలన సిద్ధించునని 
సూత్రభావము. ఈవివరణ అన్యభాష్యములతో సూక్ష్మముగా భేదించును. 


యోగ- నత్యదర్శనము సమాధిపాదము 255 
అవ: అంతరాయములను వర్ణించుచున్నాడు. 


30. వ్యాధి స్వాన సంశయ ప్రమాదా లస్యా విరతి (భ్రాన్తి దర్శనా లబ్ధ భూమికత్వా 
నవస్థితత్వాని చిత్త విజేపా స్తేఅనరాయాః 


ప్ర.ప. వ్యాధి = జబ్బు, స్వానము = అకర్మణ్యత్వము - యోగముననుష్టింపలేక 
పోవుట, సంశయము = సందేహము, ప్రమాద = ప్రమాదము, ఆలస్య = ఆలస్యము, 
అవిరతి = విషయానురక్తమైన అలవాటు, (భ్రాంతి దర్శన = సుబోధలు సత్యములు 
కావని యెంచుట - అదియొక (భ్రాంతి, అలబ్బభూమికత్వము = అభ్యాసలోపము 
వలన యోగసిద్ధి లబ్దముగాకుండుట, అనవస్థిత త్వమ్‌ = మనస్సుకు స్థిరత్వము 
లేకుండుట, తే = అవి, అన్తరాయాః = అంతరాయములు (యోగసాధనకు 
అడ్డంకులు), చిత్తవిక్షేసాః = చిత్తవిక్షేపము కలుగజేసి సమాధికి చేరుకోనివ్వవు. 
అంతరాయములు తొమ్మిది. 1. వ్యాధి, 2. న్యానము, 3. సంశయము, 4. 
(పవరాదవుు. 5. ఆలస్యవరు, 6. అవిరతి, 7. (భాంతి దర్శనము, 8. 
అలబ్బభూమికత్వము, 9. అనవస్టితత్వము. ఈపైన ఉదాహరించిన తొమ్మిది 
అంతరాయములు సమాధిస్థీతికి చేరుకోనివ్వవు. 


అవ: ఈపై అంతరాయములతో పాటు మరికొన్ని. 


31. దుఃఖ దౌర్మనస్యాజమే జయత్వ శ్వాస ప్రశ్వాసా విక్షేప సహభునః 

ప్ర_ప. దుఃఖ =దుఃఖము, దుఃఖములు మువ్విధములు అని మొదట్లోనే 
వివరింపబడినవి. దౌర్మనస్య = దౌర్మనస్యము. అనగా చిత్తచాంచల్యము. చిత్తము 
ప్రీరముగానుండక పోవుట, కోరికలు తీరక పోవుటవలన కలుగు చిత్తరుగ్మత 
దౌర్మనస్యము. అమే జయత్వము = అంగములు స్టిరముగానుండలేక కదలుట, శ్వాస 
= ఊపిరి ఎక్కువ తక్కువగా పీల్చుట, ప్రశ్వాస = ఊపిరి ఎక్కువ తక్కువగా వదలుట 
- ఫ్టీరత్వము లేకపోవుట, క్రమము లేకపోవుట, విక్షేప = అంతరాయములు, సహభువ 
= అనుసరించి పుట్టును. ఈపైన వివరించబడిన అయిదు అంతరాయములు చిత్త 
విశేషమును కలుగజేయును. ముందు సూత్రములోని 9 అంతరాయములు కలిపి 
మొత్తం 14 అంతరాయములని పతంజలి విర్దేశము. 


అవ: ఏఒక్కతత్తమును అభ్యాసం చేసి అయినా అంతరాయములను 
తొలగించుకొనువిధము. 


256 యోగ - నత్యదర్శవము 





32. త త్రృతిషేధార్ధ మేకతత్తాభ్యాసః. 

ప్రప: తత్‌= ఆ అంతరాయములను, ప్రతిషేధ+ ఆర్థమ్‌ = తొలగించుకొనుట 
కొరకు, ఏకతత్వాభ్యాసః = ఏదైనా ఇష్టమైన ఒక తత్వాన్ని అభ్యాసము చేయుట 
కొందరు ఈశ్వరతత్త్వమని మరికొందరు ఏదైనా ఒక తత్త్వమని భాష్యము చేసినారు. 
అంతరాయాలను తొలగించుకొనటానికి ఏతత్వముపైనైనా చిత్తమును ఏకాగ్రతగా 
నిలుపుకొని అభ్యాసము చేయాలని సూ త్రార్హము. - అభ్యాసము ద్వారా సాధ్యపడుతుందని 
భావం. అభ్యాస విషయమేదైనా, అభ్యాసం ముఖ్యమని సూత్రకారుని భావం. ఇది 
విశాలమైన భావం. ఇంతకంటె మించి పతంజలి వివరణ ఇవ్వలేదు. 


అవ: చిత్తమును నిలకడగానుంచుటకుపాయములు చెప్పుచున్నాడు. 


33.మై(త్రీ కరుణా ముదితో పేశాాణాం సుఖదుఃఖ పుణ్యాపుణ్య విషయాణాం 
భావనాత శ్చిత్త ప్రసాదనమ్‌. 

ప్ర.ప: సుఖ దుఃఖ పుణ్య + అపుణ్య = స్తుఖితులు, దుఃఖితులు, పుణ్యశీలురు, 
పాపులు వీరికి సంబంధించిన; విషయాణాం = విషయములుగలవైన, మైత్రి = స్నేహము 
- ఇది సుఖుల యెడల; కరుణ = దయ - ఇది దుఃఫీతుల యెడల. ముదిత = 
సంతోషము - ఇది పుణ్యశీలురయెడల్న ఉపేకాణాం = ఉదాసీనత మొదలగునవి - 
ఇది పాపుల యెడల, భావనాతః = భావించుట చేత అనగా మనస్సునందు నిలుపుకొనుట 
చేత, చిత్త ప్రసాదనమ్‌ = చిత్త ప్రసాదనము కలిగి కాలుష్యము నివారించబడును. 


చిత్తములో ఈర్ష్య, అపకారము, అసూయ, అసహనము అను కాలుష్యము 


లుండును. ఈకాలుస్యములను తొలగించుకోవటానికి ఒక్కొక్కరి యెడల ఒక్కొక్క 
విధముగా ప్రవర్తించవలెను. సుఖులయెడల మైత్రితో ఈర్త్యను, దుఃఖితుల యెడల 
కరుణతో అపకారబుదైని, పుణ్యశీలుర యెడల సంతోషముతో అసూయను, పాపుల 
యెడల ఉదాసీనతతో అసహన మనెడి మాలిన్యమును తొలగించుకొని, చిత్త ప్రసాదనము 
పొందనగును. మనసమాజములో సుఖితులు స్వల్పముగానుందురు. సుఖితుల యెడల 
ఎప్పుడూ స్నేహము చేసినందున వారి సుఖ ప్రాప్తికి పటిష్టత ఒనగూడును. ఈర్ష్యఅనె 
మాలిన్యము నివారించబడును. మన సమాజంలో దుఃఖితులు చాలా ఎక్కువగా 
నుందురు. అనేక కారణాల చేత దుఃఖములు కలుగు చుండును. దుఃఖితుల యెడల 
కరుణతో (వారి దుఃఖ నివారణను తొలగించగల భావముతో) నున్నయెడల 
దుఃఖితులకు కల్గిన అపకారమును, దాని ఫలితంగా ప్రత్యపకారము చేయాలనే భావన 





సమాధిపాదము 


యోగ - సత్యదర్శనము 257 





మొదలగు మాలిన్యములు తొలగించవీలగును. పుణ్యశీలుర యెడల సంతోషముతో 
నుండిన అసూయ అనే మాలిన్యము ఏకారణం చేతనేర్చడినా దానిని తొలగించవీలగును. 
అలాగే పాపులయెడల ఉపేక్షాభావంతో అసహనం దాని ఫలితంగా కలిగే అపాయములను 
తొలగించవీలగును. చిత్తములో ప్రవేశించే కాలుష్యములను తొలగించి చిత్త నిర్మలత్వం, 
స్టరత్వముపొంది, చిత్త(ప్రసాదనము లభింపజేసిక్‌'ని, యోగసాధనకుపకరించు 
ఉపాయములను అనుసరించి యోగసిద్ధిని పొందవిలుండునని సూత్రభావం. 


అవ: చిత్త ప్రసాదనము మరొక రీతిలో కూడ పొందనగు ఉపాయము 
చెప్పుచున్నాడు. 
34. ప్రచ్చర్హవిధారణాభ్యాం వా ప్రాణస్య. 

ప్ర.పః వా= లేదా, ప్రాణస్య = ప్రాణవాయువు యొక్క ప్రచ్చర్దన = ప్రచ్నర్ణనము 
- ప్రశ్వాస - లేక ఊపిరిని బైటకు వదులుట (రేచక) విధారణాభ్యాం = విధారణము 
- అనగా ధారణ చేయకుండా యుండుట - అనగా ఊపిరిని విడిచిపెట్టిన తర్వాత 
మరల ఊపిరిని పీల్చుకోరాదు - దీనిని బాహ్యకుంభకాల ద్వారా చిత్త ప్రసాదనము 
పొందనగునని స్పష్టము చేయబడినది. చిత్త ప్రసాదనానికిది యొక మార్గము. 


అవ: మరికొన్ని ఉపాయములు చెప్పుచున్నాడు. 
35. విషయనతీ వా ప్రవృత్తి రుత్పన్నా మనసః స్థితి నిబన్హనా. 


ప్ర._సః విషయవతీ = రసరూపగంధాది విషయములుగల, వా= లేక, ప్రవృత్తిః= 
ప్రవృత్తి - భావం, ఉత్పన్నా = పుట్టినదై, మనసః = మనస్సు యొక్క, ట్టి నిబన్టనా = 
స్థితిని బన్టించుటకు కారణమగును - స్థిరత్వము చేకూర్చగలుగును. పంచేం ద్రియాలలో 
దేనిపైనా మనస్సును , నాసికాగ్రమున చిత్తము నిలిపినయెడల దివ్య.గంధానుభూతి 
కలుగును - ఈవిషయము భగవర్గీతలోకూడా వివరించబడినది. ఇదే మాదిరిగా 
ఇతర స్టలములందు చిత్తమును నిలిపిన యెడల ఆయాదివ్య రూపరస స్పర్శానుభూతులు 
కలుగ గలవని సూ త్రభావం. ఈ అనుభూతులు యోగసిద్ధికి మార్గమును ఏర్పరవగలవని 
సూత్రకారుని భావం. 


అవ: వేరొక ఉపాయము చెప్పుచున్నాడు. 
36. విశోకా వా జ్యోతిష్మతీ, 


ప్ర.పః విశోకా= శోకములేని, వా = లేక, జ్యోతిష్మతీ = ప్రకాశము కలుగుట, 





యోగాభ్యాసం ద్వారా కలిగే ప్రకాశ రూపవృత్తి జ్వోతిషుతి అనబడును. అట్టి ప్రకాశ 
రూపమును పొందినపుడు శోకము నశించును. .ప్రకోశమనగా జ్ఞానము: 

అవ: మరియొక ఉపాయము చెప్పుచున్నాడు. 
37. వీతరాగ విషయం వా చిత్తమ్‌. 


ప్ర.పః వీత = పోగొట్టబడిన, రాగ = రాగబంధము, విషయం వా = 
విషయముగాగలిగిన, చిత్రమ్‌ = ఈ చిత్తము రాగబంధమును త్రెంచుకొని చిత్త 
స్టిరత్వమును నిలుపుకోగలగాలి. అప్పుడు చిత్త స్టిరత్వము కలుగునని సూత్రకారుని 
భావం. 

అవ: మరొక ఉపాయము చెప్పుచున్నాడు. 
38. స్వన్ననిద్రాజ్జునాలమ్బనం వా 

ప్ర_పః స్వప్న = స్వప్నము, నిద్రా = నిద్ర, ఆలమ్హనం వా = ఆలంబనంగా 
గలది అయినను. | 

జాగ్రద వస్థను స్వప్నమనికూడా భావించనగును. నిద్రలో గాని, జాగ్రద 
వస్టలోకాని మనస్సును స్థిరముగానుంచుకొనుట (ఆలంబనము) అభ్యాసము ద్వారా 
సాధ్యపడగలదు. నిద్రలో కూడ మంచి భావాలుంటేగాని ఇది సాధ్యపడదు. చిత్త 


స్థిరతకై నిద్రకు ముందుగా మనస్సును పరిశుభ్రం చేసికొని మంచిభావాలతో 
నింపుకోవాలి. ఇది యోగసాధనకు ఒక మంచి అంశము. 


అవః మరొక ఉపాయము చెప్పుచున్నాడు. 
39. యథాభిమత ధ్యానా ద్వా 
ప్ర.పః యథాభిమత = తనకు ఇష్టమైన దానిని ( ఏదైతే వున్నదో దానినిష్టపడి) 
ధ్యానాత్‌+వా = ధ్యానము చేయుట వలనగాని, ఫ్థర చిత్త సాధనే సులభ మార్గము. 
తనకు ఇష్టమైన వాటిపైనే చిత్తమును నిలపగల్లటం. అప్పుడు చిత్తస్థిరత సాధ్యపడును. 
ఇది సూత్రభావము. ఇష్టమైన దానిపై చిత్తము నిల్పుట తేలిక. స్థిరత్వము కల్లును. 
అవ. చిత్తప్టతియొక్క పరిపక్వావస్థను . గురించి చెప్పుచున్నాడు. 
40. పరమాణు సరమహత్తానోలి_స్య వశీకారః 


ప్ర.పః అస్య = ఈచిత్తమునకు, పరమాణు = పరమాణువు, పరమ = గొప్పదైన 


యోగ- నత్యదర్శనము సమాధిపాదము 259 


నుహత్త్వాంతః = మహత్తు చివరవరకునుగల, వశీకారః = వశీకారములో బరచుకొనుట 
కలుగును. 


పరమాణువుకంటేె చిన్నది లేదు. పరమ మహత్తు కంటె పెద్దది లేదు. విశ్వం 
పరమ మహత్తు అనవచ్చును. పరమాణువునుండి విశ్వం వరకు అన్నియు స్వాధీనము 
లగును. చిత్తస్టైర్యము పొందగల్లిన వశీకారము కల్లును. అని సూత్రాభిప్రాయం. దీనిలో 
ఎట్టి శంకలకు తావులేదు. 

అవ: చిత్రము సమాహితమైనపుడు ఎట్టి సంప్రజ్ఞాత సమాధి కలుగునో 
వర్ణించుచున్నాడు. 


41.శీణవృత్తే రభిజాతస్యేవ మణేః గ్రహితృ(గ్రహణ గ్రాహ్యేషు తత్‌ స్థతదం 
జనతా సమాపత్తి:ః 


ప్ర.వ. శీణవృత్తే = క్షీణమైన రాజస, తామస వృత్తులుగల, అభిజాతస్య = 
శ్రేష్టమైన, మణేః+ ఇవ = స్పటిక మణికివలె (గ్రహీత్స = (గ్రహించువాడు (అనగా గ్రహించు 
పురుషుడు), [గ్రహణ = గ్రహించుటకు ఉపకరించే ఇంద్రియములు , గ్రాహ్యేషు = 
గ్రహింపదగిన వస్తువులు (విషయములు వగైరా), తత్‌స్థ = 'పైవిషయములందు 
నిలిచియున్న, తదంజనతా = దానితో సమానముగా ఏర్పడుట - అనగా చిత్తము 
స్టీరముగానుండుట వలన ఏర్పడు ఆయా విషయాకారములు కల్గుట, సమాపత్తిః = 
సంప్రజ్ఞాత సమాధి అనబడును. 


స్వచ్చమైన స్పటికము ప్రక్కన ఉంచబడిన పువ్వుల రంగులు స్పటికములో 
ప్రతిబింబించి స్పటిక రూపమును మార్చి వేయునట్టుగా, అభ్యాసం ద్వారా చిత్తములోని 
'క్షీణవృత్తులైన రాజస తామస వృత్తులు నశించి చిత్తము సాత్త్విక వృత్తిని స్వీకరించి క్రమంగా 
రూపొంది విషయములందును వానివి గ్రహించుటకు ఉపకరణములైన ఇం ద్రియము 
లందును (గ్రహిత యందును అనగా (గ్రహించు పురుషునందును ( ఇక్కడ స్వశక్తి లేక 
Self అని భావము గోచరించును. ) నిలుపబడి వానియాకారములు కలదై ప్రకాశించును. 
అప్పుడు చిత్తములో రాజస తామస వృత్తులుండక సాత్విక వృత్తులు మాత్రమే వుండి 
పోగలవు. స్థూల విషయములనుండి సూక్ష్మమీలైన యింద్రియముల పై చిత్తమును 
నిలిపి ఆతర్వాత మరింత సూక్ష్మమైన ఆస్మిత లేక అహంకార శక్తి పైచిత్తమును 
నిలుపుటను సం ప్రజ్ఞాత సమాధియని భావించనగును. ప్రతిమనిషిలోను గ్రహించుశక్తి 
ఒకటి వుంటుంది. దానినే అస్మితయని లేక అహంకారమని లేక$౭lf అని అనవచ్చును. 


260 యోగ- నత్యదర్శనము 


సాత్త్విక ప్రవృత్తులుండుట చేత చిత్త స్టీరత త్వరలో సాధ్యపడి సమాపత్తి అనగా సం ప్రజ్ఞాత 
సమాధికల్గును. 


అవ: సవితర్క సం ప్రజ్ఞాత సమాధి వర్ణన, 


42. తత్ర శబ్దార్థ జ్ఞానవికల్పైః సంకీర్ణా సవితర్కా సమాసత్తిః 

ప్రప. తత్ర= ఆ విభిన్న సమాపత్తులలో, శబ్ద= శబ్దము, అర్థ అ అర్థము, 
జ్ఞాన = జ్ఞానము వీనియొక్క, వికల్రాః = వికల్పములతో, సంకీర్ణా = మిశ్రమముగా - 
అనగా భిన్న విషయములు కలసినట్టుగా, సవితర్కా = సవితర్కమ'న్లద్లగు సమాపత్తిః 
= సమాధి అనబడును. 

శ్రోత్రేంద్రియము ద్వారా కలుగు శబ్దము, శబ్దము ద్వారాకలుగు అర్థము లేక 
భావము, అర్థము ద్వారా కలుగు జ్ఞానము, ఈ మూడు కలసి ఒక మిజ్రమముగా 
అనగా సంక్షీర్గముగా మారి ప్రకాశించిన చిత్త స్థితి సంప్రజ్ఞాత సమాధి, సవితర్కసమాధి 
అనబడును. 

అవ: నిర్విత ర్క సమాధి వర్ణన 


43. స్మృతి పరిశుద్దా స్వరూప శూన్యే వార్థ మాత్రనిర్భాసా నిర్వితర్కా 

ప్ర.ప. సృతి=స్మృతి- జ్ఞాపకమునకు తెచ్చుకొనుట, . పరిశుద్ధ= పరిశుద్ధి 
చేయబడగా, స్వరూప= తన రూపము, శూన్యేవ= శూన్యమైనట్టుగా, అర్థమా త్ర= అర్థము 
మ్రమేవున్నా, నిర్భాస= భాసించుట, నిర్వితర్కా= నిర్వితర్క సమాధి అనబడును. 
క్రిందటి సూత్రములో సవితర్క సమాధిలో శ్రోత్రేంద్రియము ద్వారా కల్లు శబ్దము, 
భావం, జ్ఞానమును (అనగా గురు బోధల ద్వారా కల్లు జ్ఞానము, భావం అని) 
వర్ణించబడినదానిని సవితర్క అనగా తర్కము ద్వారా కల్గిన జ్ఞానము - మూఢము 
కాదని భావమును, సవితర్క సమాధి అని. దీనిలో నిర్వితర్మము కల్లుతోంది. 
తర్కముతో పని లేదు. శబ్దము వుండదు. కేవలం అర్థం మాత్రమే భాసించు తుంది. 
రూపం వుండనే వుండదు. రూపం పూర్తిగా శూన్యమవుతుంది. దీనిని నిర్వితర్క 
సమాధియని పతంజలి వర్ణన. సమాధి ఉన్నత స్థితికి చెరినట్టుగును. సూక్ష్మ 
భూతములు, పంచతన్మాత్రలు రూపము, శబ్దము లేకుండా కేవలం భావం మాత్రమే 
ప్రధానంగా చిత్తములో నుండి పోవటాన్ని సం ప్రజ్ఞాత సమాధి యొక్క ఉన్నత దశగా 
వర్షించబడినది. నిర్వితర్క సమాధి ఇది,సూక్ష్ము విషయాల్లో ప్రవేశించే దశగా అర్థం 
చేసికొనబడును. 


యోగ- నత్యదర్శనము సమౌధిపాదము 261 





అవ: సూక్ష్మ మైన సం ప్రజ్ఞాత సమాధి వర్ణన 
44. ఏత యైన సవిచారా నిర్విచారా సూక్ష్మ విషయా వ్యాఖ్యాతా 


ప్ర.పః ఏతయా+ ఏ = ఇంతకముందు వర్ణించబడిన స్టూల విషయక సవితర్క 
నిర్వితర్క సమాధి యైన సంప్రజ్ఞాత సమాధి ద్వారా మరో మెట్టు పైకి, సవిచార = 
సవిచారము, నిర్విచార= నిర్విచారము అనబడు సూక్ష్మ విషయా= సూక్ష్మ విషయాల 
కు సంబంధించిన సమాధి, వ్యాఖ్యాతా= వ్యాఖ్యానము గావించబడినది. 


దీని భావం : స్థూలమైన సమాధి నుండి సూక్ష్మమైన సమాధికి విషయములు 
ఒకటేనని. 

ఈ సూత్రములో సూక్ష్మ విషయాలైన సవిచార, నిర్విచార సమాపత్తిని గురించి 
చెప్పబడినది. పూర్వము చెప్పబడిన సవితర్క నిర్కితర్క సమాధులలో స్తూల 
విషయాలలో వికల్పములు కల్లి కార్య దేశకాలాది సంక్తీర్ణత ఉంటుంది. ఈసమాధిలో 
వాటిని అధిగమించి బుద్ధి ద్వారాసూక్మవిషయాలైన వాటిని తెలిసి కోవటం వలన, 
వీటికి సవిచార, నిర్విచార సమాధులని వ్యాఖ్యానము చేయబడినది. స్థూల విషయాల 
పై ప్రత్యక్షముగా (గ్రహించి వాటిపై చిత్తమును నిలుపగల్గిన తర్వాత చిత్తమును సూక్ష్మ 
విషయాలైన వాటిపై సూక్ష్మములైన తన్మాత్రలతో ఏర్పడు శబ్ద అర్ద జ్ఞానముతో నున్నా, 
సాత్త్విక వృత్తి సవిచార సంప్రజ్ఞాత సమాధియనబడును. శబ్బార్థజ్ఞానముతో కూడ 
సంబంధము లేకుండా తన్మాత్ర రూపమగు అర్థమును మాత్రమే భాసించునట్టు చేయు 
చిత్త ప్రవృత్తి నిర్విచార సంప్రజ్ఞాత సమాధి యనబడును. 


ఈజగత్తులో సకలవస్తువులకు కార్యకారణములు లేవు. ఈ సత్యమును 


పతంజలి ఈసూ త్రములో స్పష్టముగా వివరించి సాంఖ్యతత్త్వమును నిరూపించినాడు. 
అన్యభాష్యకారులు ఈభావమును పట్టించుకోరు. పరమాణు దిశగా పోయి - సూక్ష్మమైన 
విషయాల పైకి పోయినపుడు సవిచారమని, ఆవిషయాలను కూడ దాటి పోగల్లినపుడు 
నిర్విచారమని సూత్రభావం. దేని చేతనూ, ఏకారణము చేతనూ కలుగనిదానిని 
అలింగమని, ప్రకృతి కూడ దెని చేతనూ కలుగలేదని, ఎవరూ దానిని సృష్తించలేదని, 
సహజసిద్దమైనదని పతంజలి భావం. ఇదే సాంఖ్యవాద సారము. ఈ విధముగ 
అన్య భాష్యకారులు వ్యాఖ్యలు చేయలేదు. 


అవ: సూక్ష్మసమాపత్తిలో సూక్ష్మ విషయాలు ఎంత వరకు గోచరమగునో 
చెప్పుచున్నాడు. 


i 


25. యోగ - సత్యదర్శనము 





45. సూక్ష్మ విషయత్వం చాలిజ్ల పర్యవసానమ్‌ 


ప్ర.పః సూక్ష్మ విషయత్వం= సూక్ష్మ విషయత్వము ( సవిచారనిర్విచార 
సమాధుల) అలింగ= లింగము కానిది అనగా ప్రకృతియని భావంపర్యవసానమ్‌ = 
పరమమని అర్దం. చిత్తమును స్థూల భూతములైన పంచభూతముల పైన నిలిపిన తర్వాత 
సూక్ష్మ విషయాలైన- ప్పథివికి గంధము, వాయువుకు స్పర్శ, ఆకాశమునకు శబ్దము, 
జలమునకు రసము, తేజస్సుకు రూపము- ఇవియన్నియు తన్మాత్రలు. వీటిని 
పంచతన్మాత్రలని అంటారు. ఇవే సూక్ష్మ విషయాలు అనిచెప్పబడినని. లింగము అర్దము 
కార్యము. అలింగమనగా కార్యకారణము కానిది. అనగా ప్రకృతి. పైన చెప్పబడిన 
తన్మాత్రలు - గంధ, స్పర్శ, శబ్ద, రస, రూపములు -అన్నీ లింగములే వీటికి 
కొరణములగు చున్నవి. కారణకార్యము కానిది అలింగము - దీనిని ప్రకృతి 
యనవచ్చును. సూక్ష్మ విషయాలైన తన్మాత్రల నుండి ప్రకృతి వరకును తెలియజేయు 
సమాధి యిది- ఈతన్మాత్రలకు కారణము అహంకారవమున్తి అహంకారమునకు 
కారణము బుద్ధి అని, బుద్ధికి కారణము ప్రథానమని ( ప్రక్సృతియని) - ప్రథానమునకు 
కారణమేదీ లేదని పతంజలి భావం. సూక్ష్మ భూతములనబడు పంచతన్మాత్రలకంచె 
సూక్ష్మమైనది అహంకారమని, అంతకంటె సూక్ష్మమైనది మహత్తమని, అంతకంటె 
సూక్ష్మమైనది అలింగమని (ప్రకృతియని) దీనికి మించిన సూక్ష్మమైనది వేరొకటి లేదని, 
చిత్తమును క్రమపద్ధతుల్లో వరుసగా ఆలంబనం చేసికొంటూ పోతే ప్రకృతి వరకు 
వెళ్లగలదని అప్పుడు పరిపూర్ణ సం ప్రజ్ఞాత సమాధి సిద్ధించుతుందని సూత్ర భావం. 
అవః సబీజసమాధి గురించి వర్ణన 
46. తావ సభీజః సమాధి: 


ప్రస: తాః+ ఏవ = పూర్వము చెప్పిన సవితర్క నిర్వితర్భ, సవిచార నిర్విచార 
సమాధులు, సబీజః- సమాధి: = బీజముతోనున్న సమాధియనబడును. బాహ్యవస్తు 
జ్ఞానము సాధకునిలో బీజముగానున్నందువలన, దీనికి సబీజ సమాధియనిపేరు. 
సవితర్క ,నిర్వితర్క సమాధులలో స్ఫూలార్థములు, సవిచార్సిర్విచార సమాధులలో 
సూక్మార్ధములు - ఈనాలుగు విధాలైన సమాధులు సంప్రజ్ఞాత సమాధిగా కూడ 
చెప్పటం జరిగినది. 


అవ: నిర్విచార సమాపత్తికి వైశారద్యము కలుగునని వివరణ. 


స 
యోగ - సత్యదర్శథము మాధిపాదము 263 


47. నిర్విచార వైశారద్యే 2_.ధ్యాత్మప్రసాదః 

ప్ర.ప: నిర్విచార వైశారద్యే = నిర్విచార సమాపత్తి యందు వైశారద్యము కలిగితే, 
అధ్యాత్మప్రసాదః = బుద్ది ప్రసాదము కలుగును. అనేక విషయములను (గహించుటలో 
చిత్తెకాగ్రత కలుగుటను వైశారద్యమని అందురు. అప్పుడు బుద్ధిలో నిర్మలత్వము 
వలన పురుష సాక్షాత్కారము కలుగును. అధ్యాత్మ ప్రసాదమని భావం. 

అవ : ప్రజ్ఞ ఏర్పుడు విషయం గురించి 


48. బుతమ్భరా తత్ర ప్రజ్ఞా 

ప్రప: తత్ర = ఆసబీజు సమాధియందు కలుగు, (ప్రజ్ఞా = జ్ఞానమునకు 
బుతమ్మరా = బుతమ్భరా అని పేరు. బుతము = సత్యము, భర = నింపుకొనుట 
లేక ధరించుట. బుతమ్భరా = సత్యమునే ధరించుట. ఈసబీజ సమాధిలో కలుగు 
ప్రజ్ఞ బుతమ్భర అని పెరు. 

అవ: [ప్రజ్ఞను గురించి మరిక్‌ "ంత వివరణ. 
49. శ్రుతానుమాన ప్రజభ్యా మన్య విషయా విశేషార్టత్వాత్‌. 

ప్ర.ప: శ్రుత+ అనుమాన ప్రజ్ఞాభ్యాం=ఈ ఇట్లు పవిత్ర గ్రంథ శ్రవణము వలన, 
అనుమాన ప్రమాణమువలన- కలిగిన ప్రజ్ఞలకంచెె అన్యవిషయా = ఇతర విషయముగా 
నెంచవలయును. కారణమెమనగ్భా పోషార్ధత్వాత్‌ = విశేషమైన అర్థము కలిగియుండుట 
చేత - దీనిని అనగా ఈ యోగ ప్రజ్ఞను ఇతర విషయముగా నెంచవలయును. 


శబ్ద ప్రమాణము వలన, అనుమాన ('ప్రమాణముల వలన కలుగు జ్ఞానము 
సామాన్యమైనదియే. ఆరెండు |హ్ర్తలు విశేషమైన అర్జములను కలుగజేయలేవు. సమాధి 
ప్రజ్ఞ వీటికి భిన్నముగా (అన్యము) నుండి విశేషార్థమును తెలియజేయునని సూత్ర 
భావం. 
అవ : సమాధి ప్రజ్ఞవలన క్రొత్త సంస్కారములు కలుగునని వర్ణన 
50. తజ: సంస్కారోలి_న్య సంస్కార (ప్రతిబస్టీ 
. ప్ర.పః తత్‌+జః= తః = దానినుండి పుట్టినది = సమాధి ప్రజనుండి పుట్టినట్టి, 


సంస్కారః = సంస్కారము, అన్యసంస్కార (ప్రతిబస్టీ = ఇతర సంస్కారములకు 
(ప్రతిబంధకముగా నుండును. ఇతర సంస్కారములను రానీయదని భావం. 


264 యోగ - సత్యదర్శ భయ 





చిత్తముక్షేశములతో నున్నపుడు శబ్లాది భోగములలోనుండును. సమాధి ప్రజచేత 
చిత్తమునందలి మాలిన్యములు నిర్మూలములై చిత్రభోగాధికారమును నశింపజేయును. 
సమాధి సంస్కారముల ప్రయోజనము చిత్త నైర్మల్య మును కలుగజేయుటేనని సూ త్రార్థ్హము. 

అవ: ్రజ్రసంస్కారములు విచ్చిన్నత పోందినపుడు కలుగు స్టితిని వర్ణించు 
చున్నాడు. 
51. తస్వాపి నిరోధే సర్వ నిరోధా న్నిర్భీజః సమాధిః. 

ప్ర.ప:ః తస్వ+అపి= ఆ సమాధి సంస్కారము యొక్క కూడ, నిరోధే= 
నిరోధము కలుగగా, సర్వనిరోధాత్‌= అన్ని సంస్కారములు నిరోధించబడుట వలన, 
నిర్బీజః= బీజములేని, సమాధిః= సమాధి కలుగును. సంప్రజ్ఞాత సమాధులన్నిటిలోను 
మిగిలి పోయిన సంస్కారములు - అన్నిటినీ నిరోధించుట ద్వారా అసం ప్రజ్ఞాత సమాధి 
కలుగును. అసం ప్రజ్ఞాత సమాధిలో బీజము లుండవు. మరల మొలకలెత్తి క్రొత్త క్రొత్త 
సంస్కారహేతువులు కాకూడదు. బీజములన్ని దగ్గముకావించబడి వాసనలు కూడ 
లేకుండా చేసికోవటాన్ని నిర్భీజ సమాధి అందురు. చిత్తము నిశ్చలత్వము, నిర్మలత్వము 
తో మిగిలిపోయి నిష్కామస్టితికి చేరుకొన్నపుడు పరిపూర్ణ పురుష సాక్షాత్కారము, 
తత్సంబంధ జ్ఞానము కలుగును. దీనిని నిర్బీజ సమాధియని లేక అసం ప్రజ్ఞాత 
సమాధియని పిలవనగును. 


సమాధిపాదము సమాప్తము. 


యోగ- నతృదర్శవము డి7వ అభ్యాయము 265 


ణేంథశు బందు 


సమాధి పాదములో సమాధి స్థితిని చిత్తెకాగ్రతను, స్వాధీనతను పొందటానికి 
చాలా ఉపాయములు చెప్పబడినవి. సాధకులు ఆ ఉపాయములతో తగుసిద్దిని పొంద 
లేనప్పుడు, సాధనను వదలకుండా కోనసాగించటానికి మరికొన్ని ఉపాయములను 
ఈపాదములో మహర్షి వివరించినాడు. సాధకులు రెండు విధాలుగానుంటారు. చిత్త. 
శుద్రికలవారు. చిత్త శుద్దిలేనినారు. చిత్తశుద్ది లేకపోవటానికి వ్యుల్చితమని పేరు. వ్యుత్దిత 
ఎత్తులు కూడ యోగను సాధించవచ్చని పతంజలి మహర్షి భావం. అపూర్వమైన 
మహత్తరమైన పరిశోధన చేసిన తర్వాతనే - అతడు ఈ భావాన్ని ఈ పాదములో 
వివరించి చెప్పుచున్నాడు. 





అవతారిక; ముందుగా క్రియా యోగము గురించి చెప్పుచున్నాడు. 
1.తపః స్వాధ్యాయేశ్వర ప్రణిధానాని క్రియాయోగు. 

ప్రతి పదార్హము : తపః=తపస్సు, స్వాధ్యాయ=పవిత్ర గ్రంథ అధ్యయనము, 
ఈశ్వర ప్రణిధానాని= ఈశ్వర ప్రణిధానము (ఈశ్వరుని శరణాగతి), - అనునవి 
క్రియాయోగః= క్రియాయోగమన బడును. 


తపస్సును గురించిన వివరణలు ఈ గ్రంథంలో ఇవ్వబడినవి. పాఠకులు 
మరొక్కసారి ఆ వివరణలు చదువుదురు గాక! క్రియాయోగమనగా యోగను క్రియలోకి 
తీసికొనిరావటమే. యోగను సాధించటానికి చాలా మార్గాలు కలవు. అందులో ఒకటి 
సులభాచరణ నాధ్యమైన క్రియాయోగము. తపస్సు, స్వయముగా పవి(త్ర(గంథాలను 
అధ్యయనం చేయుట, ఈశ్వర ప్రణిధానములు క్రియాయోగములు. 

అవ: క్రియాయోగప్రయోజనం చెప్పుచున్నాడు. 
2. సమాధి భావనార్ధః క్లేశతనూకరణార్హ శృ 

ప్ర-ప. సమాధి భావనార్హః= సమాధిపాదములోచెప్పబడిన భావనను సాధించటాని 
కీ (అనగా ఎత్తేకాగ్రత ప్రయోజనం కోసం), క్లేశ= అవిద్యాది క్లేశములను 
తనూకరణార్టశ్చ= దుర్చలంచేసికొనే ప్రయోజనం కోసం చేసేది క్రియా యోగమని 
ఐవరించబడినది. క్రియాయోగ ప్రయోజనం వలన చిత్తము ఏకాగ్రత సాధించవచ్చునని, 
అవిద్యాద్దిక్లేశములు దుర్చలం చేసికోవచ్చని భావం. శ్రేశములున్నంతవరకు వివేక ఖ్యాతి 





266 యోగ- నత్యదర్శనము 





కలుగదు. యోగము సిద్దించదు. 
అవ: క్లేశముల వర్ణన 
3. అవిద్యా స్మితా రాగ ద్వేషాభివివేశాః. శ్లేశాః. 


ప్ర.ప. అవిదా $= అవిద్య( జ్ఞానము లేకపోవుట. ఇది అన్ని శ్లేశముల కంచె 
చాలా పెద్దది), అస్మిత =అంతా తనక్తే చెందాలనుకోవటం, రాగ=వ్యామోహం, 
కోరికలపై బంధము, ద్వేష=ద్వేషము, అభినివేశా:= అభినివేశము= ప్రాపంచిక 
విషయాలకు అంటిపెట్టుకొని జీవించుట అనగా మరణ భయము, క్షేశాః=క్షేశములు 
- దుఃఖములు. క్లేశములను విపర్యయములన వచ్చును. ఇవి అయిదు. ఇవి అందరినీ 
పట్టి పీడించుచుండును. ఈచ్షేశములు పరస్పర (ప్రవర్థకములై విషయ భోగ కర్మ 
విపాకములను కల్గించును కాబట్టి ఈ క్షేశములనన్నింటిని తొలగించుకోవాలని సూత్ర 
భావం. 


అవ : అవిద్య గురించి వివరణ. 


4. అవిద్యా శ్నేత్ర ముత్త రేషాం ప్రసుప్తతను విచ్చిన్నోదారాణామ్‌ 

ప్ర.ప. అవిద్యా= అవిద్య, క్షేత్రము=కేత్రము-పుట్టుచో టు, ఉత్తరేషాం= 
తరువాతి వైన అస్మితాదులకు, ప్రసుప్త=క్షేశములు ని ద్రాణప్టితి మాదిరి అవష్టలో నుండి 
వాటి సమయము ఆసన్నము కాగానే ఒక్కసారిగా విజృంభించి పైకి లేమటను ్రసుప్త 
అందురు. ప్రసుప్త ప్రమాదము లేకసోయినా, వీటి ప్రమాదము తరుణ సమయములో 
కలుగును. భవిష్యత్తులో కల్లును. ప్రసుష్తావస్థ వలన క్షేశము లు కూడ నిద్రావస్థ మాదిరి 
స్టితిలో నుండి పోగలవు. తరువాతి కాలములో బయట పడగలవు. ప్రసుప్తములు 
చిత్తములో సంస్కారరూపములోను అనగా ముద్రలరూపంలోనుండును. ఎప్పుడో 
ఒకప్పుడు బయట పడును. 


తను= క్రియా యోగముచే శుష్కింపబడినవి తనువులు. ఈక్షేశములు 
క్రీయాయోగమువే వివేకఖ్యాతిచే దర్హముగావించబడి నశించిపోవును. అట్లు వివేకథ్యాతి 
కలుగకుండ అడ్డుతగులుటను - ఏరూసములోనైనను - తనుత్వమని భావించనగును, 
విచ్చిన్న = ఎడబాటు లేక నరకుట. వేరు చేయబడిన లేక నరకబడిన క్లేశములు 
విచ్చిన్నములయినను పూర్తిగా నశించక కాలాంతరమున పైకి లేచి మరల వృత్తి రూపమున 
బయటబపడును. వీటిని విచ్చిన్నములనబడును. 


యోగ- నత్యదర్శనము సాథన పాదము 267 








ఉదార= ఉదారములు. అభివ్వ్నక్తములు. పైన చెప్పబడిన నాలుగు విధము లైన 
కేశములు - ప్రసుప్తములు, తనువులు, విచ్చిన్నములు, ఉదారములు - నశింపక తగిన 
సమయాలలో వృత్తి రూపములో ప్రత్యక్షమయి వివేకఖ్యాతికి అడ్డుగా నిలుచును. 
వీటన్నిటికి ఉత్పత్తి సాధనము అవిద్య. ఒకశ్లేశమున్నపుడు మరియొకక్లేశము విచ్చిన్నమగు 
చుండును. రాగమున్నపుడు ద్వేషముండదు. ద్వేషమున్నపుడు రాగముండదు. 
కోపమున్నపుడు శాంతముండదు. శాంతమున్నపుడు కోపముండదు. కాని అవి 
శ్షీణించవు. ప్రసుష్తములుగాను, తనువులుగాను, విచ్చిన్నములైనట్టుగాను, ఉదారములు 
గాను వ్యక్తములగును. ఈచ్తేశములను నిరోధించటానికి ప్రతిపక్షం-అస్మితకు భేద 
భావము, రాగ ద్వేషములకు బాదాసీన్యము, అభినివేశమునకు అనుబంధ బుద్దిని 
తొలగించుకొనుట ప్రతి పక్ష భావము. ప్రతిపక్ష భావనల వలన అవిద్య, అస్మిత, 
రాగద్వేషములు, అభినివేశములను తొలగించనగును. 

అవ: అవిద్యా స్వరూప వర్ణన. 
5. అనిత్యాశుచ దుఃఖానాత్మను నిత్యశుచిసుఖాత్మఖ్యాతి రవిద్యా 


'ప్ర.ప. అనిత్య= అనిత్యము- నిత్యము కానిది, అశుచి=శు భము కానిది, 
దుఃఖ= దుఃఖము, అనాత్మసు= అనాత్మలయందు. నిత్యశుచిసుఖ+ ఆత్మ= నిత్యము, 
శుచి, సుఖము, ఆత్మఖ్యాతి= భావము, జ్ఞానము అఐద్యా= అవిద్య అనబడును. 
అనిత్యమైన దానిని నిత్యమని భావించుట అవిద్య. అనిత్య, అశుచి, దుఃఖము, 
అనాత్మలను నిత్య, శు, సుఖము, ఆత్మలని భావించులు అవిద్య. 


పృథివి, శరీరములు వగైరా అనిత్యములు. వీటిని నిత్వములని భావించి 
వాటికోసం ఉపాసనలు చేయుట అవిద్య. శరీరము అనిత్యము. దీని కోసం పలు 
పాటులు పడి నిత్యమని భావించుట అవిద్య. శరీరము అశుచియైనది. మలినములు 
లెక్కలేనన్ని దానిలో నుండును. దీని నుండి బయటకు ప్రవహించును. అశుచియైన 
శరీరమును శుచియని భావించి దీనికి పోషణములు, సేవలు చేయుట అవిద్య. మృతి 
చెందిన తర్వాత శరీరమును ముట్టుకొనరు. అప్పుడు దానిని అశుచిగా భావించుట 
ఆచారముగా కూడ వచ్చినది. దుఃఖములు బహుళములు. ఈజగత్తులో ఎక్కడ చూచినా 
దుఃఖములే కనుపించును. ఈ దుఃఖములను సుఖములుగా భావించుట అనగా 
సుఖములననుభదించుట —- అఐద్య. ఆత్మీయమైన దానిని అనగా తనకు ఎంతో ఇష్టమైన 
దానిని ఆత్మయని భావించుట కూడ అవిద్యయే. అలాగే శుచిని అశుచియని, 


268 యోగి - నత్యదర్శవము 
Rn EE ్ధ్ద్ధ్ద్ధ ్ద ్డ ్చ్ద్చ ్చ ్ద్చ్ద్చ్ద్చ్డ =... ల 
దుఃఖమును సుఖమని, అనాత్మను ఆత్మయని భావించుట అవిద్య. సకలభోగాలకు 
అధిష్టానము శరీరము. భోగహేతువు మను. ఈ రెంటిని కలిపి ఆత్మయని భావించుట 
తతలననాలననకాలలమానాలనాయయాణలా యే సలు శమన రక నానా కా నాను. 
అవిద్య. ఈ చతుర్విధములగనున్న క్షేశములకు మూలము అవిద్య. 
| 
అవ : అస్మిత వర్ణన. 
6. దృగ్రర్శన శక్ష్యో రేకాత్మ తేవా స్మితా? 
ప్ర.ప. : దృక్‌దర్శన శకోః= దృక్‌దర్భన శక్తియొక్క, ఏకాత్మతా+ఇవ= ఏకాత్మత 
లేక ఒకే ఆకారమని భావించుట, ఇది వాస్తవము కాదు. వాస్తవము కానిది అవిద్యయే. 
అస్మిత= అస్మిత అనబడును. 
దృక్‌శక్తి అనగా పురుషుడు, ద్రష్ట; దర్శన శక్తి= చూడగల శక్తి- బుద్ది. పురుషునికి 
బుద్ధికి భేదముచాలా కలదు. కాని ఈరెండూ ఒకటే అనుక్‌ "నుబుద్దిని అస్మిత అందురు. 
ఈ రెండింటి భేదము గుర్తించలేకపో'వటం అస్మిత అనబడును. అస్మిత అనగా అన్నీ 
తాననే భావము. ద్రష్టయైన పురుషుడు తన బుద్ధి ఒకటేననే భావము అవిద్న. ఈ రెండు 
భిన్నములు. అస్మితకు కారణము అవిద్య. 
ప్ర_ప. రాగలక్షణము చెప్పుచున్నాడు. 
7. సుఖానుశయీ రాగః 
సుఖానుశయీ= సుఖమును సుఖ సాధనములను పొందుటకు ఏర్పరచుకొన్న 
తృష్ణను క్షేశముగా నెంచుకొన్నది, రాగః=రాగము. ఈ రాగము రెండు విధములు. 
మంచ్చిశాంతి, (పేమ, దయలపై అనురాగము పెంచుకొనుట, రెండవది - చెడు, 
హింసలు వ్రైరాలపై అనురాగము పెంచుకొనుట. ఈ రెండూ క్షేశ సంభరితములే. 
సుఖమును కలుగజేసినట్టు కనుపించి చివరకు దుఃఖమును మిగల్చ్బగలవు. 


అవ : ద్వేష లక్షణము చెప్పుచున్నాడు. 
8. దుఃఖానుశయీ ద్వేష; 


(ప.ప. దుఃఖానుశయీ= దుఃఖమును దుఃఖ సాధనమును కూర్చు తాపత్రయము, 
ద్వేషః= ద్వేషము. ద్వేషము దుఃఖమును మిగుల్చ్బును దుఃఖ స్మరణ క్రోధమునకు 
హేతువగును. ఇదియే ద్వేషము. ఇది క్లేశము. 


అవ : అభినివేశ లక్షణము చెప్పుచున్నాడు. 


. యోగ- నత్యదర్శనము సాథన పాదము 269 
9 స్వరనవాహీవిదుషో ;2_పి 'తథారూఢో£_భినివేశ; 

(ప.పః విదుషః= విద్వాంసునకు, అపి=కూడ, స్వరసవాహీ= ముందుగా 
అనుభవించిన దుఃఖవలువలన కలిగిన తన సంస్కారము చేత వర్తించుట 
స్వరసమనబడును. తథా= విద్వాంసునకువలె, రూఢః= ప్రసిద్దమైన లేక నిశ్చయమైన, 
అభినివేశః= అభినివేశమను క్లేశము - అభినివేశమునగా ఎలాగైనా ప్రాపంచిక విషయాలను 
అంటిపెట్టుకొని జీవించాలను కోరిక- దీనినే మరణభయ మందురు. (ప్రతి వ్యక్తికిని, 
విద్వాంసునికి ఇంకా జీవించాలనే గాఢమైన కోరిక ప్రకృతి సిద్దము. దీనినే అభినివేశమని 
అనవచ్చును. దౌన్‌ వలన ఎల్లపుడూ మరణభయము కల్లుచునే వుండును. ఎవరూ ఈ 
క్లేశమును అడ్డుకొనలేరు. ఇది అందరినీ ఆవరించును. 





అవ : సూక్ష్మమైన క్షేశములను కూడ ఎలా విడిచిపెట్టాలో చెప్పుచున్నాడు. 


10. తే ప్రతిప్రసవహియాః సూక్ష్మాః 

(ప్ర.పః తే= అని. అనగా పూర్వము చెప్పబడన పంచ్లోశములు (అవిద్య, అస్మిత, 
రాగము, ద్వేషము, అభినివేశము) సూష్మాః =మై(త్రి, కరుణ, ముదము, ఉదాసీనతల 
భావాలవలనక్షిణమెనర్చబడి' సూక్ష్మము చేయబడినందువలన, ప్రతిప్రసవ= ప్రకృతిలో 
కలసి పోవటం, హేయాః= విడువదగినవి: చిత్తము అన్ని క్షేశములను దర్టమొనర్చి . 
ప్రకృతిలో కలసిపోవటాన్ని ప్రతిప్రసమందురు. క్రీయా యోగములో అవిద్యాది క్లేశములు 
క్షీణించి, సూక్మమై బీజ రూపములో నున్న సూక్ష్మక్షేశములను దగ్రమొనర్భగా చిత్తము 
ప్రకృతిలో లీనముగుటను ప్రతిప్రసవ మందురు. ఇది కూడ విడువదగినదేనని 
సూ[త్రభావం. 


అవ: శ్లేశములు సూక్షుమైనపుడు వా టీవృత్తులు ఎలా వుండునో చెప్పుచున్నాడు. 
11. ధ్యానహేయా స్తద్వృత్తయః 
ప్ర.ప: తత్‌వృత్తయః= ఆ వృత్తులు ( బీజభావములోనుండి స కానిక్లేశ సంబంధిత 
స్థూలవృత్తులు) క్రియా యోగము ద్వారా సూక్ష్మ మొనర్చి, ధ్యాన హేయాః= ధ్యానము 


చేసి వివేక ఖ్యాతి షాందిన తదుపరి సూక్ష్మ వృత్తులను విడువనలయును. ధ్యానము 
ద్వారా సూక్ష్మ వృత్తులను కూడ త"లగించవచ్చుని సూత్ర భావం. 


అవ : క్షేశములనెందుకు విడనాడాలనిన. 


270 యోగ - నత్య దర్శ థయు 

12. శ్లేశమూలః కర్మాశయో దృష్టా దృష్ట జన్మవేదనీయః 

ప్ర-ప: దృష్టజన్న్మ= ప్రస్తుతము కనుపంచునద్మిజరుగునది యైన జన్మము, అదృష్టజన్మ= 
బవిష్యత్తులో అనగా రాబోవు కాలంలో జరిగేది, వేదనీయః= అనుభవింపదగిన్న 
కర్మాశయ= కర్మాశయములో. శుభ అశుభ కర్మలను చేయుటచే కలుగు ఆశయము 
సంస్కారము, క్లేశమూలః=క్రేశములకు మూలముగాగలది. (అవిద్యాది క్లేశములు) 
పతంజలి ఇక్కడ జన్మ గురించి చెప్పాడే కాని ఒక జీవికి అనేక జన్మలున్నట్లు పూర్వము 
చెప్పలేదు ముందుచెప్పలేదు. అన్ని కర్మలు ఈ జన్మకు సంబంధించినవనుకొనుట 
ఉత్తమమ గును. దృష్ట జన్మము - ప్రస్తుత కాలంలో అనుభవించే జన్మ అని, అదృష్టజన్మ 
అనగా రేపు అనుభవించే జన్మ అన్నిరేపటిది ఈరోజు కనుపించదు కావున దానిని అద్దష్ట 
జన్మ అని సూత్ర భావంగా ఎంచనగును - కాని మనిషికి అనేక జన్మలున్నట్టు ఎక్కడా 
వచించని కారణాన అన్ని కర్మాశయములు ఈ జన్మలోనే ప్రస్తుతము, భవిష్మత్తులో 
జరిగే వాటిగా ఎంచుకొనుట శా స్త్రీ యముగా కనుపించుచున్నది. దీనిపై భిన్న వ్యాఖ్యలు 
వెలువడినవి. ఆవ్యాఖ్యలకు నా వివరణ భిన్నమైనది. 


అవ : క్లేశములు కర్మాశయమున కెట్లు విపాకమగునో చెప్పుచున్నాడు. 

13. సతి మూలే తద్విపాకో జాత్యాయుర్భొగా: 

ప్ర.ప.' మూలే= కర్మాశయమునకు మూలకారణములైన అవిద్యాది క్లేశములు, సతి= 
ఉండగా, జాత్యాయుర్భోగా:, జాతి= జన్మ, ఆయుః= జీవనము, భోగాః= భోగము 
అనగా*సుఖదుఃఖముల అనుభవము మూడును, తద్విపాకః, తత్‌=దాని యొక్క 
కర్మాశయమువకు, విపాకః= విపాకమగును. విపాకమనగా కర్మచే కలుగు ఫలము. 


జాత్యాయుర్భోగములు కర్మచే కల్గును. కర్మాశయ ముఖ్య ఫలము భోగము 
- సుఖదుఃఖములనుభవించుట. అనుభవించటానికి జీవితముండాలి. ఆయువుండాలి. 
జన్మలేనిదే అనుభవం ప్రసక్తీయుండదుగదా! 
అన క్లేశములు కర్మలకు, కర్మలు విపాకములకు మూలములు. విపాకములకు మూలము 
చెప్పుచున్నాడు. 
14. తే హ్లాద పరితాపఫలాఃపుణ్యాఫపుణ్యహేతుత్వాత్‌ 

(పప. తే=అవి అనగా జన్మ్మృఆయువు, భోగములు, పుణ్య + అపుణ్య హేతు 
త్వాత్‌= పుణ్యపాపములకు హేతువులగుట చేత, హ్లాద= సుఖము, పరితాస =దుఃఖము, 


యోగ- నత్యదర్శనము  గసౌధథన పాదము 271 





ఫలాః=ఫలములుగా గలవి! పుణ్యము వలన కల్గినవి సుఖము నిచ్చును, పాపము నలన 
కల్గినవి దుఃఖమునిచ్చును అవి సూత్రభావం. 


అవ: దుఃఖకారణమైన కర్మాశయములు హేయములగును. సుఖమును కల్గించు 
కర్మాశయము ఎందుకు విడువవలెననిన 


15. పరిణామతాప సంస్కార దుఃఖైః గుణవృత్తి, నిరోధాచ్చ దుఃఖ మేవ సర్వం 
.వివేకిని: 


(ప్ర.ప. వివేకినః= వివేకముగల సాధకునికి, పరిణామ=పరిణామము, తాప= 
తాపము, సంస్కార= సంస్కారము, దుఃఖైః= వీటి వలన కలుగు దుఃఖముల చేత, 
గుణవృత్తి= త్రిగుణవృత్తుల భిన్నత్వంవలన, నిరోధాచ్చ=నిరో ధించుట వలన, 
సర్వం= అన్ని సుఖములు, దుఃఖ మేవ= దుఃఖమేయగును. పరిణామతాప- కర్మాశయము 
మువ్విధములు, కాయికము, వాచికము, మానసికము. చేయుటచే కల్లునది కాయికము; 
చెప్ప్తుటచే ఆచరించదగినది వాచికము; సుఖము కోసం మనస్సుచే సంకల్పించుకొనుటు 
మానసికము; కర్మలు చేయుటలో సుఖదుఃఖములను అనుభవించు కర్మాశయ ఫలితమే 
కర్మాశయ పరిణతి. దీనినే పరిణామ దుఃఖమని అందురు. 


సుఖదుఃఖముల సంస్కారముల వలన స్మృతి ఏర్పడును. స్మృతివలన రాగము, 
రాగము వలన మనో ప్రవృత్తులేర్పుడును. ప్రవృత్తుల వలన సంస్కారము లు ఏర్పడును. 
ఇది యొక చక్రభమణం - దీనివలన దుఃఖమే కలుగును, మిగులును. సుఖము 
దుఃఖముగా మారును. పరిణామతాప సంస్కారములు దుఃఖములతో కూడియుండుట 
చేత చివరకు సుఖము దుఃఖముగా పరిణతి చెందుచున్నది. ఈనిషయజ్ఞానంవివేకికి 
కల్లును. అందుచేత ఇవి హేయములగును. 


గుణములు మూడు విధములు. సత్త్వమునకు ప్రకాశము, రజస్సుకు క్రియాశీలత 
తమస్సుకు స్రితిశీలతలుండును. గుణములు విరుద్దములైనను ప్రతివ్యక్తిలో ఎంతోకొంత 
మోతాదులో ఇవికాననగును. ఒక్కోవ్యక్తిలో ఒక్కో గుణము ప్రధానముగానుండును. 
గుణములన్నియు చలన వేగము గలవి. విషయవృత్తులు ఎప్పుడూ మారుచుండును. 
అందుచేత విషయ సుఖము క్షణమా త్రమే వుండి అస్టిరమైపోయి దుఃఖమును మిగులును. 
వివేకియైన సాధకునికి విషయ సుఖమంతయు దుఃఖముగా మారును. కాబట్టి అదియూ 
"హయమగును. 


అవ : హేయం గురించి చెప్పుచున్నాడు. 


272 యోగ - నత్యదర్శనము 





16. హేయం దుఃఖ మనాగతమ్‌ 


(ప.ప, అనాగతమ్‌ = రాబోవునట్టి, దుఃఖం = దుఃఖము, హయం = 
విడువదగినది. దుఃఖము త్రివిధములని గదా వర్ణన చేయబడినది. 


భూతకాల దుఃఖము ఎప్పుడో జరిగిపోయినది. నశించి యుండును. వర్తమాన 
కొల దుఃఖము అనుభవించుతూ కొంతకాలానికి విడువబడుతుంది. అనాగత దుఃమును 
రాకుండా జాగ్రత పడుట మంచిదని సూత్రభావం. అందు చేత అనాగత దుఃఖము 
కాడ హూయమగును. 


అవ: హేయదుఃఖమునకు కారణము నివరించుతున్నాడు. 
17. ద్రష్త్రదృశ్యయోః సంయోగోహేయ హేతుః 


(ప్ర.ప. (ద్రష్ట్ర=చూచువానియొక్క- పురుషుని యొక్క, దృశ్యయోః = 
బుద్దియొక్క (అనగా మనిషియొక్క), సంయోగః= సంయోగము, హేయ హౌతుః= 
విడువదగిన దుఃఖమునకు కారణము. 


ద్రష్ట అనగా పురుషుడు. బుద్ధికి సంబంధించిన పనులు తనవిగా భావించువాడు. 
బుద్ధి, అహంకారములు ప్రకృతి జన్యములు. ప్రకృతి దృశ్యమనబడును. చైతన్య 
స్వరూపుడైన పురుషునికి బుద్దియుండుట చేత పురుషవైతన్య ప్రకాశము కొంత పొంది, 
అతని అనుభవమునకు విషయమగుచున్నదని సూత్రభావం. పురుష[న్రకృతి సంయోగము 
కూడ దుఃఖహేతువగుట చేత అది కూడ హేయమగును (విడువ తగినది). 


అవ : దృశ్య వర్గన చేయుచున్నాడు. 
18. (ప్రకాశ క్రియాస్టితిశీలం భూతేం ద్రియాత్మకం భోగాపవర్గార్థం దృశ్యమ్‌ 


(ప.ప. ప్రకాశ= ప్రకాశము, క్రియాశీలం= క్రియాశీలం, స్టితిశీలం= స్టీతిశీలం 
- ఈ మూడు సాత్త్విక, రాజస, తామస గుణాలు, భూతేంద్రి యాత్మకం=ప్పధథివి 
మొదలగు భూతముల నుండి, (శో త్రము, నేత్రము మొదలగు పంచేం ద్రియాల వరకు 
- ప్రకతిలోని 3 గుణాల స్వభావము కలదిగా దృశ్యమ్‌ = దృశ్యమ్నుభోగను నబడును. 
ఈ దృశ్యము భోగాపవర్గార్థం= భోగము అపనర్గముల యొక్క ప్రయోజనములుగా 
గలదని వర్ణన. ఇది వరకే చాలాసార్ధు భోగము, అపవర్లాలను గురించి సవివరంగా 
చెప్పడం జరిగినది. ఈ దృశ్యము వాటి ప్రయోజనంకొజుకేనని. దృశ్యము అనగా 
ప్రకృతి- కనుపించునది. ఈ ప్రకృతి పంచతన్మాత్రలుగాను, స్టూల సూక్షుభూతములుగా 


యోగ- నత్యదర్శనము సాధన పాదము 273 





ను పరిణమించినది. ప్రకాశ మనగా జ్ఞానము. ఇది సాత్వికమైన బుద్ది వృత్తి. అలాగ 
క్రియా, స్రీతిశీలములు రాజస తావుస వృత్తులు. ప్రకృతి బుద్ది రూపమున 
పరిణమించిందని సూత్రభావం. ఈ భావము మిక్కిలి శాస్త్రీయముగానున్నది? 
పాశ్సాత్య తత్వచింతనలో ఎక్కడా గోచరించదు. 





అవ ; గుణముల అవస్థల గురించి చెప్పుచున్నాడు. 
19. విశేషావిశేషలింగమా (త్రాలింగాని గుణ పర్వాణి 


ప్ర.ప. విశేష= విశేషములు, అవిశేష= అవిశేషములు, లింగ మాత్ర= లింగ 
మాత్రము, అలింగాని= అలింగములు. ఈ నాలుగు - విశేషములు, అవిశేషములు, 
లింగమాత్రములు, అలింగములు - గుణపర్వాణి = ప్రకృతి యొక్క సత్త్వరజస్తమస్సుల 


గుణముల అవప్టలు అ 


1. విశేషములు 16. పంచభూతములు అయిదు, జ్ఞానేంద్రియములు అయిదు, 
కర్మేంద్రియములు అయిదు, మొత్తం 15 మనస్సుతో కలిఫి పదునారు నిషయాలు 
నిశేషములనబడును. 


శ. అవిశేషములు - విశేషములుకానివి తన్మాత్రలు అయిదు మిళితముళై 
వుండ ఒకటి మరొక దానికి కారణమవుతున్నాయి. ఇందు శబ్ద తన్మాత్రము- శబ్ద లక్షణము 
ఎక ధర్మకమైనది, స్పర్ణతన్మాత్రము ద్విలక్షణమైనది. రూపతన్మాత్రము త్రిలక్షణమైనది. 
రసతన్మాత్రము చతుర్లక్షణమైనది. గంధతన్మాత్రము పంచలక్షణమైనది. ఈ అయిదు 
తన్మాత్రలు అహంకారముతో కలపి మొత్తం ఆరును అవికేషములనబడును. ఇవి 
విశేషములు కానివి. 


లీ. తింగమా (తము - ఇది మహాత్తత్తము. ఈ మహత్తత్త్యము పంచతన్మాత్ర 
అకు అహంకారమునకు కారణము. 


4. అలింగము - అనగా ప్రకృత్సిత్రిగుణమైనది. (పథానము. లయము 
పొందునది లింగము. అలయముపొందనది అలింగవు, (ప్రకృతి (పథానము 
లింగమనబడును. 


(ప్రకృతి నుండి మహవాత్తత్వము, అహంకారము జనించినవని, మహత్తు నుండి 
పంచతన్మాత్రలు, అహంకారము నుండి ఏకాదశేం [దియములు, పంచతన్మా[త్రలనుండ 
పంచ మహాభూతములు జనించినవని కొంతమంది యోగులు చెప్పెదరు. పంచ 


274 యోగ- నత్యదర్శనము 





తన్మాత్రలు మహత్తత్త్వము నుండి జనించినవని సాంఖ్యుల మతము. 

అవ : దృశ్యము పరిణామములు చెప్పుచున్నాడు. 
20. (ద్రష్టా దృశిమాత్రః శుద్ద 2_సి ప్రత్యయాను పశ్యః 

ప్ర.ప. దృశిమాత్రః = జ్ఞానమే రూపముగా గలవాడు పురుషుడు, (ద్రష్టా = ద్రష్ట 
అనబడును. అనగా చూచువాడని అర్థము. శుద్దః+ అపి= శుద్దుడైనప్పటికి ఏ వికారములు 
లేనివాడైనను, ప్రత్యయ= బుద్ధివృత్తులను, అనుపశ్యః = అనుకరించి చూచువాడు. 
విషయాలపై ప్రవర్తించినపుడు బుద్ధి ఆయా విషయాకృతి పొందును. వృత్తులలో 
ఉండిపోవును. పురుషుడు ఆ వృత్తులలో ప్రతిబింబించును. సూర్యచంద్రాదులు 
జలములో ప్రతిబింబించినంత మాత్రమున జలసంబంధము వానికి వుండదు. అలాగే 
వృత్తులలో ప్రతిబింబించినంత మాత్రాన వృత్తుల సంబంధము పురుషునికి వుండదు. 
పురుషుడు శుద్దుడు, జ్ఞాని. వృత్తుల సంబంధము బుద్దికి మాత్రమే కలదు. 

అవ : దృశ్యము గురించ చెప్పుచున్నాడు. 


21. తదర్ధ ఏన దృశ్య స్యాత్మా 

ప్ర.వ. తదర్ధ ఏవ = దాని అర్థము పురుషుని ప్రయోజనము పాందుటయే, 
దృశ్యస్య= దృశ్యము - ప్రకృతి యొక్క, ఆత్మా = రూపము - ద్రష్షకుపయోగపడుట 
ప్రకృతి స్వభావము. దాని ప్రయోజనమిదియే. 

అవ : ప్రకృతి పురుషుని కొట కే అయినచో పురుషుడు ముక్తుడైతే ప్రకృతి 
నశించునని శంక ఏర్పడగలదు. దాని వివరణ ఇచ్చుచున్నాడు. 


22. కృతార్ధం ప్రతినష్టమప్యనష్టం తదన్యసాధారణత్వాత్‌ 

ప్ర.పః కృతార్థం = ముక్తి పొందిన వాని విషయంలో అనగా పురుషుడు 
కృతార్థుడైతే - ముక్తి పొందితే, నష్టమపి = నశించినప్పుటికిని, తత్‌ = అతనికి, 
అన్యసాధారణ త్వాత్‌= ఇతరులకు సాధారణమవటంచేత్కఅనష్ట్రం= నశించనిది. 
పురుషుడు ముక్తి పొందినా ప్రకృతి తన సాధారణ లక్షణము వలన నశించదు. ప్రకృతి 
నిత్యమని సూత్రభానం. ప్రకృతి నశించనిదని ( అనం) పతంజలి భావం. ప్రకృతి 
నశించనపుడు నిత్యమైనదని భావం. ఈ భావము భౌతిక తత్త్వవాదమేనని కొంతమంది 


విద్వాంసుల అభిప్రాయము. 


యోగ- నత్యదర్శనము సాధన పాదము 275. 


అవ : పురుష ప్రకృతుల సంయోగము గురించి చెప్పుచున్నాడు. 
23. స్వస్వామి శక్ష్యోః స్వరూపోపలబ్రి హేతు: సంయోగః 
ప్ర.ప. స్వస్వామిశక్యోః= స్వశక్తి స్వామిశక్తుల యొక్క, స్వశక్తి అనగా ప్రకృతిశక్తి- 
స్వము, స్వామి శక్తి అనగా పురుష శక్తి సంయోగః= రెండు కలసిపోయినపుడు, స్వరూప 
= వారి రూపములు, ఉపలబ్ధహేతు:= ఉపలబ్ధమైన జ్ఞానమునకు కారణము, స్వస్వామి 
సంబంధము, దృశ్యద్రష్రృ సంబంధము సంయోగమనబడును. సంయోగం యొక్క 
ప్రయోజనం ప్రకృతికి దృశ్యత్వమనురూపమేర్పుడుటకు కారణమగుచున్నది. ఈ 
సంయోగము లేనిచో పురుషుడు తన రూపమును చూడలేడు. అందుచేత పురుష స్వరూప 
ఉపలబ్ధికి ఈ సంయోగము కారణమగుచున్నది. పురుషుడు - ద్రష్ట - ప్రతి మనిషిలో 
నుంటాడు. ప్రతి మనిషిలో నుండేది అహంకార శక్తి (391. ఈ |ద్రష్టను అహంకార 
శక్తిగా పరిగణించనగును. అహంకారము ప్రకృతితో అనగా స్వశక్తి సంబంధముతోనే 
జ్ఞానమును పొందుచున్నది. ఈ సంయోగమే ఉపలబ్ధమైన జ్ఞానమునకు కారణమగు 
చున్నది. ఈ విధంగా అర్థము చేసికొనుట శా! స్త్ర (5016౧06) సమ్మతముగా నున్నది. 
అవ ః సంయోగ విశేషవర్థన. 
24. తస్యహితు రవిద్యా 


(ప్ర.ప.: తస్య= దానికి ఆ సంయోగమునకు, హేతుః= కారణము, అవిద్య= 
అవిద్యయే. ప్రకృతి పురుష సంయోగానికి కారణం అవిద్య. అజ్ఞానం. నిజంగా అని 
రెండు సంయోగం చెందవు. సంయోగము చెందినవని అనుక్‌"నుట అవిద్య. పురుషుడు 
శుద్దుడు. మాలిన్యములంటవు అతనికి. పాదరసానికి నిరు అంటని విధంగా. 


అవ ః హానము గురించి చెప్పుచున్నాడు. 
25. తదభావాత్‌ సంయోగాభావోహానం తద్దుశేః కైనల్యమ్‌ 


ప్రప. తదభావాత్‌= అవిద్య'నశించినపుడు, సంయోగాభావః= ప్రకృతి పురుష 
సంయోగనాశము జరుగుతుందని - ఈ సంయోగ నాశనమే హానమనబడును. తత్‌ = 
ఆహానమే, దృశేః=కైవల్యమ్‌=మోక్షమనబడును పురుషునికి ప్రకృతిబంధము అవిద్యా 
కారణము. అవిద్య తెలగిపోగానే ప్రకృతితో సంయోగము పశించి పురుషుడు 


ముక్తుడగును. సంయోగనివృత్తి దుఃఖనివృత్తియని, సంయోగము నశించుట హానమని 
సూత్రభావం,. 


276 యోగ - నత్యదర్శవము 





అవ : ప్రకృతి పురుషుల భిన్నత్వం విశదీకరణ 
26. వివేక ఖ్యాతి రవిష్టవా హానోపాయః 


ప్ర.ప. అవిప్తవా=విష్తవములేని అనగా మార్చు లేని, వివేక ఖ్యాతీః= ప్రకృతి 
పురుషులు భిన్నులనే వివేకము పొందుట, హాన=సంయోగ నాశము యొక్క, ఉపాయః= 
ఉపాయము. 


ప్రకృతి పురుషుడు భిన్నులనే వివేకము కల్గుట వారి సంయోగ నాశనమునకు 
ఉపాయమగుచున్నది. 


అవ: 'ప్రజను గురించి వివరణ. 


27. తస్య సప్తధా ప్రాంతభూమిః ప్రజ్ఞా 

ప్ర.ప. తస్య = దానియొక్క వివేకాత్మకమైన హానోపాయము యొక్క, 
ప్రాన్తభూమిః = చివరి భూమికయగు, ప్రజ్ఞా= ప్రజ, సప్తధా= ఏడు విధములుగా 
నుండును. హానోపాయము యొక్కగాని లేక హానోపాయము కొజకై పనిచేయు 
సాధకునికి గాని అనుకోనగును. 


వివేక ఖ్యాతి ఏడు దశలు లేక ఏడు భూమికలు కలది. వివేక ఖ్యాతి పొందిన 
ఫలితముగా సాధకునికి ప్రజ్ఞ ఏర్పడును. ఈ ప్రజ్ఞ ఏడు విధాలుగా నుండును. (1) 
జిజ్ఞాస లేకపోవుట-హేయమనగా తెలిసినది, ఇక తెలిసికోవలసిన అవసరం ఏమీ లేదు. 
అనగా జిజ్ఞాస లేకపోవుట. (2) అవిద్యాది క్లేశములన్నీ తొలగిపోయినవి. ఇంకా 
త్యజించటానికి ఏమీలేదు అనుజిహాస్త, (3) హానము ప్రాప్తించినది. ఇంకా ప్రాప్తి 
చేసికోవటానికి ఏమీ లేదు అను(పేప్ప. (4) హానోపాయమును సాధించాను. ఇక 
సాధించతగినది ఏదీలేదు అనుచికీర్ణ అను కర్తవ్యముపై ఇచ్చ లేకుండుట. ఈ పై నాలుగు 
భూమికలకు కర్తవ్య సమాప్తి లేక కార్య విముక్తియని పేరు. మిగిలిన 3 భూమికలు చిత్త 
విముక్తికి సంబంధించినవి. (5) బుద్ధి సత్త్వము పని సూర్తి అయినది. (6) బుద్ధిలో 
పరిణమించిన గుణములు ప్రకృతిలో లీనమైపోయి వురల తిరిగిరావు. (7) 
త్రిగుణములు ప్రకృతిలో లీనమైన తర్వాత పురుషుడు స్వసాక్షాత్కారము నొందును. 
ఇట్టి ఏడు విధములైన ప్రజ సాధకునికి జ్ఞానము చేకూర్చి విముక్తి ప్రసాదించి అతనిని 
కైవల్యము జేర్చును. దీనినే పురుష స్వసాక్షాత్కారమనవచ్చును. మొత్తం ఏడు దశలలో 
మొదటి 4 దశలు కార్యవిముక్తిగల ప్రజ్ఞగాను, చివరి మూడు దశలు కర్తవ్య విముక్తి 
గల ప్రజ్ఞగాను భావించబడును. సప్తవిధ ప్రాంత భూమికలు గల ప్రజగల పురుషుడు 








యోగ - నత్యదర్శథము సాథన పాదము 277 





విముక్తుడు అని చెప్పబడును. 
అవ : వివేకఖ్యాతిని పొందుటకు అనుష్టించవలసినవి. 
28. యోగాంగానుష్టానా దశుద్దిశయే జ్ఞానదీప్తి రావివేకఖ్యాతేః 
ప్రప. యోగాంగ= యోగాంగములు - 8 అని, అనుష్టానాత్‌= అనుష్టించి 
నందువలన, అశుద్ధిక్షయే= అవిద్యారూపమగు అశుద్ధినశింపగా, అవివేకఖ్యాతే:= 
వివేకజ్ఞానముతో కూడిన, జ్ఞాన దీస్తిః= జ్ఞానము ప్రకాశించును. అస్తయోగాంగములను 
అనుష్ట్రించుట వలన అశుద్ధ్ది, అవిద్య తొలగిపోయి వివేక ఖ్యాతి కలుగగలదని భావము. 
అవ : యోగాంగముల వివరణ 


29. యను నియవళా సన ప్రాణాయావు ప్రత్యాహార ధారణా ధ్యాన 
సమాధయో౭_మష్టానంగాని 

ప్ర.ప. యను=యమములు, నియమ= నియమములు, ఆసన= ఆసనములు, 
(ప్రాణాయామ= ప్రాణాయామము, ప్రత్యాహార= ప్రత్యాహారము, ధారణ= ధారణము, 
ధ్యాన= ధ్యానము, సమాధి= సమాధి అను అష్థొ= ఎనిమిది, అంగాని= అంగములు. వీటి 
వివరణ ముందు ముందు యివ్వబడుతుంది. చటోగము 8 అంగములు కలదిగా 
భావించబడుతుంది. 


అవ : యనుముల వివరణ 
30. తత్రాహింసాసత్యాస్తేయ బ్రహ్మచర్యా పరి(గ్రహా యమా: 

ప్ర.ప. తత్ర=వాటిలో, అహింసా= అహింస, సత్య= సత్యము, అస్తేయ= 
అస్తేయము, (బ్రహ్మఛర్య= బ్రహ్మచర్యము, అపరి[గ్రహ= అపరి[గ్రహము అని, 
యవమాః= యవుములు. యవుములు అయిదు. వీటి వివరణ. 21 , పేజీలలో 
ఇవ్వబడినది. వాటిని పాఠకులు మరొక్కసారి చదువుదురు గాక! 


అవ : యమముల ఎశిష్టత్వము చెప్పుచున్నాడు. 
31. జాతి దేశకాలసమయాన విచ్చిన్నాః సార్వభౌమానుహా వ్రతమ్‌ 


ప్ర.ప. జాతి=జాతి, దెశ= దేశము, కాల=కాలము, సమయ=సమయము, అనవ 
చ్చిన్నా=పరిమితములు కాని లేక కొలవబడని, సార్వభౌమాః= జాత్యాదులయిన సకల 
భూములకు, సంబంధించిన అహింసాది యమములు, మహావ్రతమ్‌= మహావతమని 


278 యోగ - సత్యదర్శనయు 





చెప్పబడును. కొంతమంది కొన్ని ప్రాణిజాతులను హింసింపరు. కొన్నిటిని మాత్రమే 
చంసితిందురు. కొన్ని ప్రదేశములలో హింస చేయరు. కొన్ని కాలాలలో హింసింప 
కుండటాన్ని అవిచ్చిన్న హింస అంటారు. అట్టిది వుహావ్రతము కానేరదు. 
మహావ్రతమునకు అర్ధము జాతి దేశ కాలసమయాల భేదము పాటించకుండా 
అహింసాది వ్రతము ఆచరించుటయే. 


అవ : నియమాలను తెలుపుచున్నాడు. 
32. శౌచ సంతోషతపఃస్వాధ్యాయేశ్వర ప్రణిధానాని నియమాః 


ప్ర.ప. శౌచ=శౌచము, సంతోష= సంతోషము తపః= తపస్సు, స్వాధ్యాయము= 
స్వాధ్యాయము, ఈశ్వర (ప్రణిధానాని= ఈశ్వర ప్రణిధానవు. అను అయిదు 
నియమములు. 


వీటి వివరణ.125,.ఇ 27 పేజీలలో చూడనగును. 

అవ : యమ నియమాలలో విఘ్నములు కల్లినపుడు నివారణోపాయములు 
చెప్పుచున్నాడు. 
33. వితర్కబాధనే ప్రతిపక్ష భాననమ్‌ 


ప్రప. వితర్క బాధనే= వితర్యములవలన బాధ కలిగినపుడు, అట్టి బాధా 
నివారణకై, ప్రతిపక్షభావనమ్‌= ప్రతిపక్షభావనము చేయాలి. విరుద్ధ భావం. ఇదే భావాన్ని 
బుద్దుడ్డు తన శిష్యులకు అనేకసార్లు బోధించాడు. ఆభావము సర్వసాధారణముగా 
యోగులచే అనుసరించబడుతోంది పతంజలి కాలం నాటికి. అందుచేత ఈభావాన్ని 
పతంజలి సూ త్రబధ్ధం కావించినాడు. 


అవన: (పతిపక్షభావన వివరించుచున్నాడు 


34. వితర్కా హింసాదయః కృత కారితాను మోదితా లోభక్రోధమోహ పూర్వకా 
న్చుదుమధ్యాధిమా త్రాదుఃఖాజ్ఞా నానంతఫలా ఇతి ప్రతి పక్షభావనమ్‌ 
(పప. హింసా=హింస, అదయ మొదలగునవి వితర్కా= వితర్యములు 
యోగశా స్రములో యమనియమాదులకు విరుద్దములైన వాటిని వితర్శములందురు. 
ఉదా: హింస, అసత్య- స్తేయ- 'పరి(గ్రహ- అశౌచ- అసంతోష మొదలగునవి 
వితర్శములన బడును. కృత = కృతములు- స్వయముగా చేసినవి, కారితి = కారితములు 
ఇవి ఇతరుల (పేీరణచేత చేయబడినవి, అనుమోదిత = అనుమోదితములు. ఇవి 





యోగ- సత్యదర్శనము  సౌథేన పాదము 279 





స్వయంగాను చేయక, (పీరణతోను చేయక ఇతరుల చేత ఆమోదించబడినవి మా త్రమే, 
లోభ=లో భముచే, క్రోధ=క్రోధమువే, మోహపూర్వకా = మోహపూర్వకముచే 
చేయబడినవి. వృదు= మృదువుగా, మెత్తగా, మధ్యా= మధ్యముగా, అధిమాత్రా= అధి 
మాత్రము ఇంకా ఎక్కువ మోతాదులో దుఃఖ=దుఃఖమును, అజ్ఞాన= అవిద్యను, 
అనంతఫల= అనంతమైన ఫలమును ఇచ్చును. ఇతి = ఇట్టు ప్రతిపక్షభావనమ్‌ = 
(ప్రతిపక్షభావనము చేయవలెను. ఈ సూత్రములో భిన్నస్తాయిలలో వున్నవాటిని 
గుణిరిచితే క్రోధమోహలో భములలో ఒక్కొక్కటి మృదు, మధ్య, అధిమాత్ర 
స్టాయీలలో గుణించితే తొమ్మిది విధములగును. మరల అవి కృతకారిత అను 
మోదితాపద్ధతుల్నో చూస్తే అవి 9 విధములగును. మొత్తం అన్నీకలసి 81 విధములుగా 
నితర్యములు కనపడును. ప్రతివితర్భ్మమునకు ప్రతి పక్షభావన చేస్తే అవి తొలగిపోయి 
చిత్త నైర్మల్యము ఒన గూర్చబడునని సూత్రభావం, యోగ సిద్ధి కలుగగలదని భావము. 

అవ : ప్రతి పక్షభావనమునసిద్దిని తెలిసి కొనుటెట్టునిన 
35. అహింసా ప్రతిష్ణాయాం తత్సన్నిధౌ వైరత్యాగః 

ప్ర.ప. అహింసా ప్రతిష్ణాయాం= అహింస ప్రతిష్టింపబడిన లేక సిద్దించిన 
యెడల, తత్సన్నిధౌ= యోగి సన్నిధి యందు, వైరత్యాగః = శత్రుత్వమును విసర్హించును. 
పులి, మేక, మార్జాలమూషకాదులు తమ శ[త్రుత్వమును విసర్హించును. యోగి యొక్క 
అనంతశక్తి ప్రభావమున అతని సన్నిధిలో నిత్యవైరులైన జీవులు కలసి సహజీవనం 
సాగించును. అహింస యొక్క శక్తి యిది అని తెలియనగును. 


అవ : సత్యమును గురించి చెప్పుచున్నాడు 
36. సత్య ప్రతిష్టాయాం క్రియాఫలా శ్రయత్వమ్‌ 

ప్ర-ప: సత్య ప్రతిష్ణాయాం = సత్యమును ప్రతిష్టించిన లేక సిద్దింప చేసికొన్న, 
క్రియాఫలాశ్రయత్వమ్‌ = ధర్మాధర్మములైన పనులకు సుఖదుఃఖములనుబడు ఫలమునకు 
ఆశ్రయము అగును. సత్యనిరతుడైన యోగి వాక్కు అమోఘము. తత్‌క్షణ 
ఫలితాన్నివ్వగలదు. దుఃఖితుణ్లి ఆశీర్వదించిన అతడు సుఖికాగలడు. అలాగే పాపి 
పుణ్యవంతుడగును. సత్యము యొక్క మహత్తు ఈ ఫలము సూచించును. 


అవ : అస్తేయం గురించి చెప్పుచున్నాడు. 


280 యోగ - నత్యదర్శనము 





37. అస్తేయప్రతిష్ణాయాం సర్వరత్నోపస్టానమ్‌ 


ప్ర.పః అస్తేయ ప్రతిష్టాయాం= అస్తేయమును ప్రతిష్టించిన లేక సిద్ధింపచేసి 
కొన్నయెడల, సర్వరత్నోప స్టానమ్‌ = సర్వరత్నములు ఉపస్తానములు కలవియగును 
అనగా ప్రాప్తించును. కోరక పోయినా రత్నాలు, మణిమాణిక్యాలు అస్తేయ యోగికి 
చేరునని సూత్రభావము. 


అవ : బ్రహ్మచర్యాన్ని గురించి చెప్పుచున్నాడు 
38. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం వీర్యలాభః 

ప్ర.ప. బ్రహ్మచర్య ప్రతిష్టాయాం = బ్రహ్మ చర్యమును ప్రతిష్టించిన యెడల 
అనగా సిద్దింప చేసికొన్నయెడల, వీర్యలాభః = శక్తి సామర్ర్యములు లభించగలవు. 
బ్రహ్మచర్యము పాటించి ఫలింపచేసికొనుటకు విశేషమైన అభ్యాసము, మోనసిక ఏకా (గత 
అవసరము. ప్రతిష్టించుకొన్నయోగికి జ్ఞానౌన్నత్యము, భౌతికశక్తి ప్రమాణాధిక్యము 
కలుగునని సూత్రభావం. 

అవ : అపరి గ్రహాన్ని వర్ణించు చున్నాడు = 
39. అపరి గ్రహస్టైర్యే జన్మ: కథన్తాసంబోధః 

ప్ర.ప. అపరి గ్రహస్టెర్యే = అపరిగ్రహములో స్టైర్యము ఏర్పడి నపుడు జన్మకథన్తా 
= జన్మము ఎలా వచ్చినది, దాని పూర్వపరగతుల గురించి, ఏ మార్పులు సంభవించు 
ననుజ్ఞానము, సంబోధః = పూర్తి గా బోధపడును. 


అవ ; నియమసిద్దుల వర్ణన బ్రారంభించుచున్నాడు 


40. శాచా త్వాబ్లజుగుప్తా సరై రసంసర్గః 

ప్ర.ప. శౌచాత్‌ = శౌచమువలన, స్వాజ్ఞ = తన శరీరమునంద్నేజుగుప్పా= 
అసహ్యము ఏర్పడును, ప్లక్రైః = ఇతరుల శరీరములతో, అసంసర్గః = సంబంధము 
కలుగనేరదు. సబ్బులెన్ని పాడినా బాహ్య మాలిన్యమును కూడ వదలించుకోలేని నేటి 
మానవులు, అంతర్లీనమైన మాలిన్యం ఎలావదలించుకోవాలనే భావం కూడకలుగదు. 
దీని వలన రోగగ్రస్త శరీరము, అంతకుమించిన రోగ (గ్రస్తమనస్సును ఎలా బాగుచేసి 
కోగలరు? 


స్ట 


అంతర్‌ మాలిన్యము చూచిన యోగికి తన శరీరము మీద అసహ్యము కలుగును. 


యోగ- నత్యదర్శనము సాథన పాదము 281 





అసహ్యంకల్షిన తర్వాత ఇతరులతో (పరశరీరధారులతో సంబంధము పెట్టుుకొన లేడు. 
వారి శరీరాలపై కూడ ఏహ్యాభావము ఉండుటచేత.) 

అవ : అంతశ్ళౌచ సిద్ది గురించి చెప్పుచున్నాడు 
41. సత్వశుద్ది సౌమన స్యైకా (గ్రే న్రియజయాత్మ దర్శనయోగ్యత్వాని చ 

(పప 3 సత్తశుద్ది = క సత్తుశుద్ది కలుగును, అనగా బుది దై సత్త్వము జదికౌబరిల 
బడును. అందుచేత, సౌమనస్య = సౌమనస్యము అనగా మంచి జ నిండియున్న 
మనస్సు, ఐకాగ్ర్ర = ఏకా[గ్రత, ఇంద్రియజయ = ఇంద్రియజయము - ఇంద్రియములపై 
స్వాధీనము, ఆత్మదర్శన = తననుతాను చూడగలప్టిత, యోగ్యత్వాని చ = యోగ్యత్వము 
కూడ కలుగును. బుద్ధిసత్తము నిర్మలమైన తర్వాత సౌమనస్యము, ఏకా(గ్రత, 
ఇంద్రియజయము, ఆత్మదర్గున యోగ్యత కలుగునని సూ త్రభావము. 

అవ : సంతోషమును గురించి చెప్పుచున్నాడు 
42. సంతోషాదనుత్తమ సుఖలాభః 

(ప్ర.ప. సంతోషాత్‌ = సంతోషమువలన సాధకునికి, అనుత్తమ = మిక్కిలి 
ఉత్తమమైన, సుఖలాభః = సుఖములభించుతుంది. సుఖమును కాంక్షించువాడు 
సంతోషిగా నుండవలెను. సుఖము సంతోషమూలకము. సంతోషము లేక పోతే దుఃఖము 
కలుగును. సంతోషము మిక్కిలి సుఖ ప్రాప్తిని కలుగు జేయునని సూ త్రభావం. 

అవ : తపస్సు గురించి చెప్పుచున్నాడు 
43. కాయేంద్రియసిద్ది రశుద్ధిక్షయాత్‌ తపసః 

ప్ర.ప. తపసః = తపస్సు సిద్దించిన సాధకునికి, అశుద్ధిక్షయాత్‌ = మాలిన్యము 
నశించినందున, కాయేంద్రియ సిద్ధిః = కాయసిద్ధి, ఇంద్రియ సిద్ది కలుగును. కాయసిద్ధి 
పలువిధములుగా తెలియనగును. ఆణిమాదుల సిద్దిగా నెంచవలెను. ఇంద్రియ సద్ది 
అనగా దూరదర్శనసిద్ధిగాను, దూరశ్రవణ సద్ధిగాను ఇతర ఇంద్రియాల సద్ధిగాను 
ఎంచవలెను. 

అవ: స్వాధ్యాయ ఫలితాన్ని చెప్పుచున్నాడు 
44. స్వాధ్యాయా దిష్ట దేవతాసంప్రయోగః 


ప్ర.ప. స్వాధ్యాయాత్‌ = స్వాధ్యాయమువలన అనగా పవిత్ర గ్రంథ అధ్యయనము 


282 యోగ - నత్యదర్శనము 





వలన, ఇష్టదేవతా సంప్రయోగః = ఇష్ట దేవత తోసంబంధము కలుగును. ఇష్రదైవసిద్ధి 
Gc నను నట నననునలననననులుననములునినననాధినానకనన 7 
ప్రాప్తించునని సూత్రభావము. సాధకుడు నిర్మలానందము పొందును. 


అవ : ఈశ్వర ప్రణిధానము గురించి చెప్పుచున్నాడు 
45. సమాధి సిద్ది రీశ్వర (ప్రణిధానాత్‌ 


ప్ర.ప. ఈశ్వరప్రణిధానాత్‌ = ఈశ్వర (ప్రణిధానమువలన, సమాధి సిద్ది: = 
సమాధిసిద్ది కలుగును. ఈశ్వర శరణాగతి పొందిన సాధకుడు సమాధిలో సిద్ధి పొంది 
సర్వవిషయజ్ఞానము ( దేశాంతర, దేహాంతర, కాలాంతర జ్ఞానము వైరా) పొందగలడు 
(ఇక్కడ ఈశ్వర అంటే దైవమని కాదు విశేషమైన పురుషుడని తలంచవలెను). 

అవ : ఆసనము గురించి వర్ణన 
46. స్ట్రిరసుఖ నూసనమ్‌ 

ప్ర-ప. స్థిర= స్థిరముగాను, సుఖమ్‌ = సుఖమును కల్షించునదిగాను, ఆసనమ్‌ 
= ఆసనముండాలని సూత్రభాము. ఆసనం కోసం ఏర్పరచుకొను పరికరములు కూడ 
సుఖమును కల్గించునవిగా నుండాలి. ఆసనం కూడస్టిరంగా నుండాలి. ఏ పేరు చెప్పలేదు. 
ఈభావం వరకే ఆసనం. సాధకులు, యోగులు సిద్దాసనంగాని, పద్మాసనంగాని, 
వజ్రాసనంగాని, మరి వారికిష్టమైన ఏయితర ఆసనాన్నిగాని వేయ వచ్చును. 

అవ; ఆసన స్థిర్యమును గురించ చెప్పుచున్నాడు 
47. ప్రయళ్నణై థిల్యానన్తసమాపత్తిభ్యామ్‌ 

ప్ర.ప. ప్రయత్నకశెథిల్య = ప్రయత్నము శిథిలత చెందినపుడు, అనంతసమా 
పత్తిభ్యాం = అనంతమైన (ప్రకృతియందు మనస్సునిలిపినందున సమాపత్తికలుగును. 
ఆకాశము అనంతము, విశ్వం అనంతము, తేజము అనంతము అహంకారము, మనస్సు, 
సంకల్పము వగైరాలు అనంతములు. వీటిలో దేనిమీదైనా మనస్సును నిలుపగల్లితే 
ఆసన ప్రయత్నంలో శైథిల్యము కలిగి సుఖముగా ఆసనాధిష్టుడైయుండి సమాధిసిద్ది 
పొందగలడు. ఇక్కడ ఒక చిన్న విషయం గమన్నార్గం. పశువులు, పక్షులు స్టేరముగా 
నున్నట్లు మనిషియుండలేడు. నిద్రలోకూడ స్టిరముగా నుండలేడు. దీనికి ముఖ్య 
కారణము మనస్సే. మనస్సు ఆ ). మనస్సు అస్టిరమైనదిగనుక దాని ప్రభావము దేహం పైబడి దేహాన్ని 
అస్ట్రరం చేస్తుంది. అందుచేత ఆసనం స్టీరంగా నుండాలంటే మనస్సును స్టిరంగా 
నుంచుక్‌ "వాలి. 


యోగ- నత్యదర్శనము సాధన పాదము 283 





అవ : ఆసన సిద్దినిర్ణారణ చెప్పుచున్నాడు 
48. తతోద్వంద్వా నభిఘాతః 


ప్ర.ప. తతః = అప్పుడు - ఆసనంసిద్ధించిన తర్వాత, ద్వంద్వ = ద్వంద్వములను 
నీతోష్టాదులు, సుఖదుఃఖములు మొదలగునవి, అనభిఘాతః = అభిఘాతము జరుగదు. 
వాటి బాధ కలుగదు. ఆసన సిద్ది లభించిన తర్వాత ద్వంద్వాది విషయముల బాధ 
కలుగదని సూత్రభావం. 


అవ : ప్రాణాయామం గురించి చెప్పుచున్నాడు 


49. తస్మిన్‌ సతి శ్వాస ప్రశ్వాసయోః గ్లతివిచ్చేద ప్రాణాయామః 

ప్ర.ప. తస్మిన్‌ = అనగా ఆసనసిద్ధి సతి = ఉన్న తర్వాత అనగా ఆసనసిద్ధి 
కల్గిన తర్వాత, శ్వాస = ఊపిరిపీల్చుకొనుట, (ప్రశ్వాసయోః = ఊపిరిని వదలుట, 
గతి విచ్చేదః = గతిని విచ్చేదము చేయుటచే ప్రాణాయామః = ప్రాణాయామమనబడును. 
ప్రాణాయామ అధ్యాయంలో 169 ..... పేజీలలో వివరములు చాలా ఇవ్వబడినవి. 
వీటిని పాఠకులు మరొక్కసారి చదివి అర్థం చేసికొందురు గాక! శ్వాస ప్రశ్వాసగమన 
వేగాన్ని మార్చటుమే ప్రాణాయామమని తలచవలెను. 


అవ : ప్రాణాయామ విశేష లక్షణాల వర్షన- కుంభకాలవర్గన 
50. బాహ్యభ్యంతరస్తంభవృత్తి రేశకాల సంఖ్యాభిః పరిదృష్థోదీర్ణసూక్షు:: : 

ప్ర.ప. బాహ్య, అభ్యంతర, స్తంభవృత్తిః = ప్రాణాయామము మూడు విధాలుగా 
చెప్పబడినది. 1. బాహ్యావృత్తి- లోపలిగాలిని, ఊపిరిని బయటకు పంపుట - అనగా 
రేచకవృత్తి, 2. అభ్యంతరవృత్తి బయటవాయువును లోపలికి తీసికొనుట - 
పూరకవృత్తి, 3. స్తంభవృత్తి = వాయువును ఉన్నచోటునే నిలుపుట -స్తంభవృత్తి. 
ఊపిరివదలిన తర్వాత బయట నున్న వాయువు నులోపలికి రానీయ కుండుట 
బాహ్యాస్తంభము. వాయువును పీల్చి న తర్వాత బయట కు పోనీయకుండా తితులలోనే 
ఉంచుటును కుంభకమందురు. అంతఃకుంభకమని కూడ దీనికి పేరు. రేచక పూరక 
కుంభక వృత్తులు మూడు విధములు. దేశకాలసంఖ్యాభిః = దేశకాలసంఖ్యలతో, 
పరిదృష్టః = కోలవబడినదై, దీర్హసూక్షు = ద్వీర్వము సూక్ష్మము అయినది. ఇక్కడ దేశ 
అనగా దూరము షుమారు 10 నుండి 30 సెంటిమీటర్ల వరకు ప్రశ్వాస అనుభూతి 
కలగాలి. దేశ సంఖ్యచేత ఈ విధంగా నిర్ణయం చేసికొని అనుభవంలోనికి తెచ్చుకొనాలి. 


' 284 యోగ - నత్యదర్శనము 





అలాగే కాల సంఖ్య = ఎంతకాలము - సెకండ్లు లేక నిమిషాలు. మూడు విధాల 
ప్రాణాయామం ఆచరించాలి అనేది కాలసంఖ్య కొలత. ఈ విధానాలలో ధ్సీర్హము 
వుంటుంది హ్రస్వము వుంటుంది. సాధకుడు అనుభవం మీద వీటి పూర్తి జ్ఞానం 
పొందగలడు. 


అవ : మరో కుంభకాన్ని వర్షించుచున్నాడు. 


51. బాహ్యాభ్యంతర విషయాక్షేపీ చతుర్ధః 

(ప్రప. విషయాక్షేపీ = విషయములను అనగా దేశకాలవిషయములను 
అపేక్షింపని, బాహ్యాంభ్యంతర జ ప్రశ్వాస, శ్వాస అనగా రేచకపూరకముల నపేక్షింపని 
- దీని భావం బాహ్యకుంభకము లేక కేవలకుంభకము. ( ఊపిరివదలిన 
తర్వాతవాయువును లోనికి రానీయకుండా నిరోధించుట) నాలుగవది. ప్రాణాయామ 
రీతులు నాలుగు చెప్పబడినవి. వాటి వివరాలు పతంజలి ఏమీ చెప్పలేదు. ప్రాణాయామం 
అధ్యాయంలో ఎన్నో వివరాలు ఈ గ్రంథంలో ఇవ్వబడినవి. పాఠకులు అధ్యాయాన్ని 
మరొక్కసారి చదివి అర్ధం చేసికొందురు గాకీ 


అవ : ప్రాణాయామం సిద్ధించినదని తెలిసికొనుటెట్టనిన 
52. తతః క్షీయతే ప్రకాశావరణమ్‌ 

ప్ర.ప. తతః= ప్రాణాయామం సిద్ధించిన తర్వాత, ప్రకాశావరణమ్‌ = బుద్ధిసత్త 
ప్రకాశమునకు ఆవరణమైన క్లేశములు, మాలిన్యములు, క్షీయతే= బలహీనపడి 


తొలగిపోవును. ప్రాణాయామంలో అనుభవసిద్ధి పెరిగిన కొలది సాధకునికి బుద్ధిసత్త్వ 
(ప్రకాశము తెలియవచ్చును. 


అవ : మనసు యోగ్యత వర్ణన చేయుచున్నాడు 
53. ధారణాసు చ యోగ్యతా మనసః 


(ప.ప, ధారణాసు = ధారణలయందు, ధారణ గురించి తర్వాత 
చెప్పబడుతుంది, . స్టిరతలో, మనసః = చిత్తమునకు, యోగ్యతా = సామర్థ్యము క 
అనగా స్థిరత్వము, ఏకాగ్రత - కలుగును. ప్రాణాయామంవలన క్షేశావరణము క్షీణించగా 
మనస్సు దేనిమీద నిలిపితే అక్కడే కదలకంండా వుంటుంది. విక్షేసము కలుగదు. 


అవ : ప్రత్యాహార లక్షణము వర్షించుచున్నాడు. 


యోగ - నత్యదర్శనము సాథన పాదము 285 
54. న్వవిషయా సం ప్రయోగే చిత్త స్వరూపానుకార ఇవేం ద్రియాణాం ప్రత్యాహార; 





(ప్రపః ఇవేన్రియాణామ్‌ = ఇంద్రియములకు స్వవిషయ = తవుతవు 
విషయాలలో అనగా శబ్దాదివిషయాలలో, అసంప్రయోగే = సంబంధములేని కారణాన, 
చిత్తస్వరూపాను కొర ఇవ = చిత్త స్వరూపమును అనుకరించునట్టుగా ఉండటాన్ని, 
ప్రత్యాహారః = ప్రత్యాహారము అంటారు. ధ్యానము చేయునపుడు శబ్దాది విషయాలతో 
సంబంధము లేని కారణాన ఇంద్రియాలు చితా కారమును పొందినట్లుగా అనుపించును. 
ఈ స్థితిని ప్రత్యాహారమని పిలవనగును. ఇంద్రియాలన్ని బయట సంచరించక 
తమగూటిలోనికి అనగా చిత్తములోనికి మరలి రావటాన్ని ప్రత్యాహారమనబడును. 


అవ : ఇంద్రియ వశీకారమెట్లు కలుగునోచెప్పుచున్నాడు 
55. తతః పరమావశ్యతేం ద్రియాణామ్‌ 

ప్ర.ప. తతః = అప్పుడు - ప్రత్యాహారము సిద్ధించినపుడు - ఇం ద్రియాఅన్ని 
స్వంతగూటిలోనికి చేరినపుడు, ఇంద్రియాణామ్‌ = ఇంద్రియముల యొక్క, పరమా 
= గొప్పుదైన - లేక మహత్తరమైన, వశ్యతా = వశ్యత్వము కలుగును. చిత్తవృత్తులను 
పూర్తిగా నిరోధించగల్లినపుడు ఇందద్రియములన్నీ విదుద్దమయి వశీకారత చెందునని 


సూత్రభావము. సాధన పాదములో తన అనుభవజ్ఞానాన్ని, విశేషపరిశోధన అనుభవాన్ని 
క్రమబద్దికరించి శాస్త్రీయతను ప్రదర్శించి పతంజలి మహర్షి ఈ దర్శన (గ్రంథానికి 
ప్రామాణికతను చేకూర్చినాడు. 


సాధన పాదము సమాప్తము. 





286 రివ అధ్యాయము యోగ - నత్యదర్శథయు 


విభూతి వాదము 


సమాధి, సాధన పాదాలలో యోగసిద్ధిని పొందటానికి వివిధ ఉపాయాల వర్ణనను 
పతంజలి వుహర్షి ఇచ్చాడు. యోగములోని ప్రధవు అయిదు పాదములు 
బహిరంగసాధనములన బడును. శరీరమును మనస్సును యోగసిద్ధివైపుకు నడపుటకు 
పకరించు బహిరంగ సాధనములు అవి. మిగిలిన మూడు సాధనములు ధారణ, ధ్యాన, 
సమాధులు అంతరంగ సాధనములని పిలువబడును. మనస్సు అంత రంగములలో 
ఒక్కటి. దీనిని సాధన ద్వారా నియంత్రించి స్వాధీన పరచుకొని పూర్ణ యోగసిద్ధిని 
బడయటానికి ఉపకరించు సాధనములు. ఈ సాధనములవలన విభూతులు కలుగును. 


అవ : ముందుగా థారణ గురించ వర్ణించు చున్నాడు 
1. దేశబంధఃచిత్తస్వధారణా 


ప్ర.ప. చిత్తస్య = చిత్తము యొక్క, దేశబంధః = ప్రదేశములందు నిలుపుటను, 
ధారణా = ధారణ అనబడును. ధారణ అనగా ధరించుట అని యర్హ్దము. మనస్సును 
ధరించి శరీరంలోని ఏ ప్రదేశములోనైనా నిలపటం లేక, బాహ్య వస్తువులపైన గాని 
నిలపటాన్ని ధారణ అనబడును. ఇది ధ్యాన క్రియకు ముందు జరిపే క్రియ. మనస్సులోని 
అన్ని ఆలోచనలను పూర్తిగానిరోధించి ఒకే ఒక్క ఆలోచనను అట్టి పెట్టుకొని 
ఆయాలోచనపై మనస్సును నిలపటం ధారణ అగును. మనస్సు చాలా విచిత్రమైన సూక్ష్మ 
శక్తి. దీని శక్తి అపారము. ఎంత శక్తి కల్లియున్నదీ ఇదమిత్హముగా తేల్చిచెప్పటం కష్టం. 
"సూర్య కిరణాలన్నిటిని భూతద్దము ద్వారా ప్రసరింపచేస్తే అవి ఒక బిందువు వద్ద 
కేంద్రీకృతమై, అత్యధిక వెల్తురు, వేడిమిని కల్గించగలవు. అదే మాదిరిగా మనస్సులోని 
ఆలోచనలన్నింటిని అరికట్ట, ఒకే ఒక ఆలోచనను ఒకకేం ద్రబిందువు వద్ద నిలపగల్లటం 
ద్వారా మనశ్శక్తిలోని వేడి వెల్తురు స్పష్టంగా కాననగును. ఈ శక్తి పరిధులులేని కారణాన 
ఎంత కాలంలో దీనిని సాధించవీలవుతుందో చెప్పలేనిస్తితి. మనస్సు చాలా చురుకైనది. 
శరీరములోని చురుకుతనానికి కారణము మనస్సే. శరీరచురుకుతనం కంటే ఎన షీరెట్లు 
అధికంగా మనస్సులోని చురుకుతనం వుంటుంది. ఈ సత్యము అభ్యాసము అనగా 
ధారణాభ్యాసము ద్వారా తెలియనగును. మొదట్లో ఒక్కనిమిషం కాలంలో మనస్సును 
ఒకే ఒక్క అలోచనపై నిలపగల్లితే, ధారణ సిద్ధిలో ప్రథమదశను చేరుకున్నట్టుగా 
ఎంచనగును. నిత్యకల్లోలిత మనస్సు నుండి అన్ని ఆలోచనలను తొలగించుకొని, ఒక్క 


యోగ- నత్యదర్వభము విభూతి పాదము 287 





ఆలోచనను మననంచేసి కోగల్లితే మనస్సు లోని కల్ళోలత శాంతించి స్టైర్యము 
ఒనగూడును. క్రమేణా సాధనా కాలాన్ని ఒక్క నిమషం నుండి 5 నిమిషాల వరకు ఆ 
తర్వాత10, 15, 20, 30 నిమిషాల వరకు పెంచుకుంటూ పోవాలి. అపుడు ధారణ 
ధ్యానముగా మారగలదు. ఈ రెంటికి క్రియా విధానము ఒక్కటియే. కాల పరిమితిలో 
తేడా ఉంటుంది. కారణం చిత్తం అంత తేలికగా స్వాధీనంలోనికి రాకపోవటమే. 
స్వాధీనంలోనికి చితాన్ని తీసికొని రావటానికి ధారణ ఒక సాధనా క్రియ 

అవ : ధారణ వలన ధ్యానసిద్దిని పొందటానికి వివరణ 
2. తత్ర ప్రత్యయ కతానతా ధ్యానమ్‌ 

ప్ర.ప. తత్ర= ఆ ప్రదేశమునందు, ప్రత్యయ = జ్ఞానము యొక్క, ఏకతానతా 
= ఏకాగ్రత, ధ్యానమ్‌ =ధ్యానమనబడును. ఏ ప్రదేశములోనైనా మనస్సును నిలిపి, 

ఇల్ల ర్తి త్తి ( 

ధారణ చేయగల్లినపుడు ధారణా సిద్ధికల్లి తే ఏకాగ్రత సిద్ధించుతుంది. ఏకాగ్రతలో ఒకే 
ఒక్క ఆలోచనమా త్రమే స్టీరముగా మనస్సులో ఉండి పోతుంది. ఇలా ఉండి పోవటాన్ని 
ఏకాగ్రతగా పిలుస్తారు. ఏకా గ్రతసాధనకాలపరిమితి కనిసం 30 నిమిషాలైనా వుండాలి. 
అప్పుడే ఏకాగ్రతను సాధించినట్లగును. ధారణ ధ్యానములకు మధ్యవున్న తేడా కేవలం 
కాలపరిమితియే. ఆలోచనలకు అంతువుండదు. అవి ఎప్పుడూ మనస్సు ద్వారమును 
తట్టుచూ కల్లోలాలను కల్గించుతూ ఉంటాయివాటిని మనసు లోనికి చొరనీయ కుండా 


బయటనే నిలువరించగలగాలి. ఈ క్రియలో ఏకాగ్రత సాధించ గలిగి 30 నిమిషాల 
వరకు ఉండ గలిగి నపుడు ధారణ ధ్యానమవుతుంది. 


అవ : సమాధిని గురించి చెప్పుచున్నాడు. 
3. త దే వార్ధమాత్ర నిర్భాసం స్వరూప శూన్య మివ సమాధిః 

ప్ర. ప. తత్‌ీ+యివ = ఆ ధ్యానమే, అర్హమా త్ర= అర్థము ( జ్ఞానము) మాత్రమే, 
నిర్భాసం= భాసించినట్లయిన, స్వరూప=తనరూపము, శూన్యమ్‌= శూన్యము, 
ఇన= అయినట్టుగా ఉండటాన్ని, సమాధిః = సమాధియనబడును. ద్యానసిద్ధికాల 
పరిమితి పెరిగినపుడు చిత్తములో ఏర్పరచుకొన్న భావరూపమైన చిత్రం నశించి కేవలం 
దాని అర్థమే - అనగా జ్ఞానమే భాసించినట్టయిన ధ్యానము సమాధియగునని సూ త్రభావం 


అవ: సంయమము గురించి చెప్పుచున్నాడు 


288 యోగ- నత్వదర్శనము 





4. తత్‌త్రయ మేకత్రసంయమః 


ప్ర.ప. తత్‌త్రయమ్‌ = ఆమూడు -అనగా ధారణ, ధ్యాన, సమాధులు; 
ఏకత్ర= ఒకే విషయముగా గలవగుటను, సంయమః = సంయమనబడును. ఈ పదము 
శాస్త్రీయ పారిభాషిక పదము. దీని భావం ధారణను ఉద్ద్రతంచేయగా ధ్యానముగాను, 
ఆ పైన సమాధిగాను భాసిబ్రగలదు. ఈ మూటిని కలిపి సంయమము అని యోగలో 
పిలువనగును. ఈసంయమమునకు విశేష ప్రాధాన్యత కలదు. ఈసంయమమే విశేష 
అనుభూతులకు కారణమై నిశేష విభూతులను కల్గించును. ఆ విభూతులను చూచి 
అహంకారము వికారము చెందకూడదు. 


అవ : సంయమము వలన ప్రజ్ఞ ఎలా వుండేదో చెప్పుచున్నాడు 
5. త జ్ఞయాత్‌ ప్రజ్ఞా ౭_లోకః 


ప్ర.ప. తత్‌ = దానిని - అనగా సంయమమును, జయాత్‌ = జయించినందున 
(చిత్త స్టైర్యము ద్వారా సమాధి సిద్ది పొందిన) ప్రజ్ఞా = ప్రజ్ఞ లేక బుద్దియొక్క, ఆలోకః 
= ఆలోకమగును అనగా నిర్మలమగును. ప్రజ్ఞాశుద్రిని పొాందనగును. సంయమములో 
ఫ్రరత, అనుభవం పెరిగినకొలదీ ప్రజ్ఞఅనగా జ్ఞానము స్పష్టమగునని సూత్రభావం. 


అవ : సంయమములో విశేషత చెప్పుచున్నాడు 
6. తస్య భూమిషు వినియోగః 


ప్ర.ప. తస్య = దానికి (సంయమమునకు), భూమిషు = ఆయా భూములందు 
( అనగా సవితర్కనిర్వితర్భ సవిచార నిర్విచార సంప్రజ్ఞాతసమాధి భూములందు) విని 
యోగః = విని యోగింపబడనలయును. ఈసంయమమును ఒక క్రమములో సమాధి 
విధానాలలో వినియోగించుతూ చివరిదైన అసం ప్రజ్ఞాత సమాధి వరకు సాగిపోవాలి. 


అవ : త్రయప్రాధాన్యమును వివరించుచున్నాడు 
7. త్రయ మంతరంగం పూర్వేభ్య:ః 

ప్ర.ప. పూర్వేభ్యః = పూర్వము చెప్పిన వాటికంటె ( అనగా యమ నియమాసన 
ప్రాణాయామ ప్రత్యాహారములు), త్రయమ్‌ = ధారణ ధ్యాన సమాధుల త్రయము 
అంతరంగవ్‌ు = అంతరంగసాధనములు (సంప్రజ్ఞాత సమాధికి అంతరంగ 
సాధనములు). సంప్రజ్ఞాత సమాధియందు విషయత్వమైన ఒక భావం ఉండును. 


యోగ- నత్యదర్శనము విభూతి పాదము 3 


ETD ST TUT RT Pal Dr Trp Teac 


అసంప్రజ్ఞాత సమాధిలో ఆభావము కూడ ఉండడు. 





అవ : బహిరంగ సాధనల గురించి చెప్పుచున్నాడు 
8. త దపి బహిరంగం నిర్బీజస్య 

ప్ర.ప. తదపి = తత్‌ + అపీ= ఆ త్రయముకూడ (ధారణధ్యాన సమాధులు) 
నిర్భీ జస్య = బీజములేనట్టి అసం|ప్రజ్ఞాతసమాధి3, బహిరంగం = బహిరంగ 
సాధనములుగా ఎంచనగును. యోగలోని మొడటి అయిడు అంగాలు సమాధికి బహిరంగ 
సాధనములయినట్టుగా, అసం ప్రజ్ఞాతసమాధికి, సమాధిలోని ధారణ ధ్యాన సమాధులు 
బహిరంగ సాధనములుగా ఎంచవలెను. అసం ప్రజాతసవమూధి3 
సాధనములు కావని సూత్రభావం. 


అవ: చిత్తనిరోధ పరిణామమును వివరించుచున్నాడు. 


9. వ్యుత్ణాననిరోధ సంస్కారయో రభిభవ ప్రాదుర్భావౌ నిరోధక్షణ చిత్తాన్వయో 
నిరోధ పరిణామః 


ప్ర.ప. వ్యుత్ణాన +నిరోధ సంస్కారయోః = వ్యుల్ణాననిలోధ సంస్కారముల, 
యొక్క (సం ప్రజ్ఞాతపరైరాగ్యములయొక్త )అభిభవ ప్రాదుర్భాపౌ = ఆవిర్చావములు, 
నిరోధక్షణచిత్తాన్వయః = నిరోధక్షణముగల చిత్తము అన్సయింమటను, నిరోధ 


పరిణామ 


on 


= నిరోధ పరిణామమనబడును. ఈ సూత్రములొ వ్యుత్దానమునకు 


es 


ంప్రజ్ఞాతమని, నిరోధమునకు పరవైరాగ్యమని ఆర్ధముగా తెలిసికోవలయును. 
అసం ప్రజ్ఞాత సమాధి ప్రాడుర్భావకాలములో వ్యుత్తాన సంస్కారము నశించును. ఈ 
సమయంలోనే నిరోధ పరిణామము జరుగును. నిరోధ పంపా_రముల ఉతర 
పెరుగుదలను నిరోధ పరిణామమనబడును 

అవ : వ్యుత్ణాన సంస్కారములు నశించిన పమ్మట చిత్ర ట్రతి వర్ణన 
10. తస్య ప్రశాంతవాహితా సంస్కారాత్‌ 

ప్ర.ప. తస్య = దానికి ( చిత్తమునకు), సంస్కారాత్‌ = నిరోధ సంసా_రము 
నలన్క ప్రశాంత = ప్రశాంతముగానే ( నిరోధఫలితమైన ప్రశాంతత), వాహితా = 
నిరంతరము సాగుతూ యుండుట జరుగును. ఇక్కడ రెండుబలమైన (ప్రత్యర్థుల 

ve ఇగ గ 4 
నిరంతరఘర్హణ కాననగును. నిరోధ సంస్కార ప్రవాహము బలముగా నున్నపుడు వ్యుత్తాన 
సంస్కారము అణగ।ద్రొక్కబడును. నిరోధ సంస్కారము బలహీనమెతే వ్యుత్తాన 

క్‌ ర్స 


290 యోగ - నత్యదర్శనము 





సంస్కారములు మరల విజృంభించి పైకిలేమను. నిరోధ సంస్కారము వలన ప్రశాంతత 
సిద్ధించును. ' | 


అవ : సమాధి పరిణామమును గురించి చెప్పుచున్నాడు. 
11. సర్వార్థతైకా గ్రతయోః క్షయోదయా చిత్తస్య సమాధి పరిణామ: 

ప్ర.ప. చిత్తస్య = చిత్తము యొక్క, సర్వార్థతా= సర్వార్థత లేక విక్షిప్తత యొక్క, 
ఏకా(గతా = ఏకాగ్రతల యొక్క, క్షయోదయౌ = క్షయ్యృఉదయములు, సమాధి 
పరిణామ: = సమాధి పరిణామమనబడును. నేరాల అనగా అన్న విషయములను 
గ్రహించి ఏమీ పట్టనట్టుగా ఉండుట. చిత్తములోని విక్షిప్తత క్షీణించుట, ఏకాగ్రత 
ఉదయించుటను సమాధిపరిణామముగా ఎంచనగును. ఏ బుషి చెప్పనటువంటే 
పరిణామక్రమ విధానాలు యోగ దర్శనములో పతంజలిమహర్షి వివరించటానికి కారణం 
అతడు సాధించిన అనుభవము ద్వారా ప్రకృతి పరిణామగతజ్ఞానం, బహిరంగ, 


అంతరంగ గత జ్ఞానముల పరిణామ క్రమం విశేష ప్రాధానమ్రులుకల్లి నట్లుగా తోచుచున్నది. 
వీటికి అతని రాజకీయ అనుభవంతోడైయుండనోపు. 








అవ: ఏ కా(గతా పరిణామం గురించి చెప్పుచున్నాడు 


12. తతః పునః శానోదితౌ తుల్య ప్రత్యయాౌ చిత్తస్రైకా(గతా పరిణామాః వ్యాఖ్యాతాః 


ప్ర.ప. తతః = అందువలన (సమాధి పరిణామమువలన), తుల్యప్రత్యయా 
= సమానములైన ప్రత్యయములు - వృత్తులు, పునః = మరల, శానోదితౌ = 
శాంతించనవఐగాను, ఉదయించినవిగాను ఉండును. అది, చిత్తస్య జ చిత్తము యొక్క, 
ఏకాగ్రతా పరిణామ: = ఏకాగ్రతాపరిణామము. ఏకాగ్రత ఏర్పడే సమయంలో 
చిత్తమునందు ప్రత్యయములు - వృత్తులు - ఒక దాని తర్వాత మరొకటి పుట్టుచు 
గిట్టుచునే యుండును. నశించిన దానిని శాంతమని, తర్వాత కల్గిన దానిని ఉదితమని 
అర్దంచేసిక*నగును. ఈ రెండూ ఒకే విషయానికి సంబంధించినందువలన అవి తుల్య 
ప్రత్యయములుగా ఎంచబడును. ఈ అవస్థ ఏకాగ్రతా పరిణామమనబడును. 

అవ : పరిణామము భూతములందు, ఇంద్రియములందు జరుగు వివరణ 


13. ఏతేన భూతేంద్రియేషు ధర్మలక్షణావస్థా పరిణామాః వ్యాఖ్యాతః 


ప్ర.ప. ఏతేన = ముందు చెప్పబడిన చిత్త పరిణామము చేత, భూతేం ద్రియేషు 
= పంచభూతములందు, పంచేం ద్రియాదులందు, ధర్మలక్షణావన్ధాపరిణామాః = ధర్మ 


యోగ- నత్యదర్శథము విభూతి పాదము 291 





పరిణామము, లక్షణ పరిణామము, అవన్థాపరి ణామములైన మూడు విధాలగు 
పరిణామములు, వాగఖ్యాతాః = వ్యాఖ్యచేయబడినవిగా ఎంచవలయును. ఒక (ద్రవ్యము 
నందు ఒక ధర్మము నశించి మరొక ధర్మముకలుగుట పరిణామము. చిత్తము, 
భూతములు, ఇంద్రియములు పరిణామానుగతములు. —_— 


ధర్మ పరిణామము : సాధారణముగా తత్త్వ వేత్తలు దీనికుదాహరణగా మట్టి, 
కుండచెప్పెదరు. మట్టిలో నీరు వైరా కలిపిముద్దగా చేసిన పుడు దానిలో పరిణామము 
కల్లును. అముద్దను ఎండబెట్రినపుడు మరియొక పరిణామం కలుగును. దానిని ఆములో 
పెట్టి కాల్సినపుడు మరియొక పరిణామము కల్లును - కుండగాను మూతగాను 
పరిణామంచెందును. ముద్దలోను, ఎండిన్లదానిలోను, కుండలోను ఉన్న వస్తువు ఒకటే. 
అదే మట్టి. ఈ మట్టి ఇన్ని పరిణామములు చెందటాన్ని ధర్మ పరిణామమని అందురు. 
మట్టి ఒకటే కాని దాని ఆకారములోను, వ్యవస్థలలో ను మార్పుల ఫలితంగా పరిణామం 
చెందటాన్ని ధర్మ పరిణామం అంటారు. మట్ట ధర్మి. ఆకారములు అము. మారినపుడు 
ధర్మపరిమాణమని చెప్పెదరు. ఇదే విధంగా ఇం ద్రియాలలో పరిణామం జరుగుతుంది. 
ఇంద్రియజ్ఞానంలో పరిణామంకల్లుతుంది. 


లక్షణపరిణామం : మట్టి లక్షణము ఒకటి. దానిని నీటితోను మరికొన్ని 
(ద్రవ్యుములతోను కలిపి ముద్దగా చేసినపుడు వుట్టి లక్షణాలలో పరిణావుం 
సరిభవించినది. ఆ ముద్దలో నుండి కుండను, మూతను తయారు చేసినపుడు దాని 
లక్షణాలలో పరిణామం కలుగుతుంది. ఎండిన కుండలో నీరు పోసిన అది నిలువదు. 
చితికిపోతుంది. ఎండిన కుండను ఆములో పెట్ట కాల్ఫిన తర్వాత లక్షణాలన్నీ 
మారిపోయి నీరు పోసి నిల్వ వుంచుకోవటానికి ఉపయోగపడుతుంది. దీనిని లక్షణ 


పరిణామం అంటారు. ఈ పరిణామము! అన్ని భూతాలలోను నిత్యమూ జరుగు 


తుంది. ఇదే మాదిరిగా ఇంద్రియాలలో కూడ లక్షణ పరిణామము జరుగుతుంది. 





అవన్థాపరిణామం : అవస్థలు మూడు విధాలు. అవి అతీత ( జరిగిపోయినది 

- భూతకాలము), వర్తమాన (జరుగుతున్నది), అనాగత (భవిష్యత్తు). మట్టిలో 

నీరుపోసి ముద్దచేసి కుండగా చేసినఎపుడు వర్తమాన అవస్థ. దీని భూత అవస్థ్రమట్టి. 

ఆభూత అమ వర్తమానంల్‌ “నికి వచ్చినపుడు కుండగా పరిణమించినది. కుండను కాల్సిన 

తర్వాత ఉపయోగానికి” వచ్చును. కాల్చక మునుపు అది అనాగత అవస్ట. రాబోవు అవస్థ 

అగును. ప్రతి వస్తువు, ద్రవ్య పదార్థమునకు భూతవర్తమాన భవిష్యత్తు అనే మూడు 
అవస్థలుండును. ఈ అవస్థలలో వచ్చేమార్సులే అవస్థాపరిణామమని పిలువబడును. 


292 .యోగ- నత్యదర్శనము 





ఈ విధముగా త్రి విధపరిణామాలు (ధర్మ, లక్షణ, అవ) వివరించబడినవి. ఆకార, 
లక్షణ, అవస్థలు ఎప్పుడూ మారుచుండుటను ధర్మ, ' లక్షణ, అవస్థాపరిణామమని 


అంటారు. ప తిలోని భూతాలలోన్నుఇంద్రియాలలోన్ను కలుగు పరిణామాలపై నిశిత 
పరిశోధన చేసి శాస్రీయుముగా సూత్రబద్ధం చేసిన ఘనతలో బుషులలో పతంజలి ' 
అ (గ్రస్తానంల్‌నున్నాడని చెప్పటంలో అతిశయోక్తి ఒకింతయైైనను లేదు. 

అవ : పరిణామక్రమము, ధర్మిలక్షణాలు చెప్పుచున్నాడు. 


14. శాంతో దితావ్యపదేశ్వధర్మాను పొతీ ధర్మీ 


(ప.ప: శాంత = శాంతములు, ఉదిత = ఉదితములు - పుట్టినవి, అవ్యపదేశ్య 
= అవ్యపదేశ్యములు ( నిర్ధారించి చెప్పుటకు వీలుకాని) ధర్మ = ధర్మమ్బుఅనుపాతీ = 
అనుసరించినది లేక సంబంధించినది, ధర్మీ = ధర్మియనబడును. శాంతమనగా 
కొంతకాలముండి గతించిపోయినది. భూతకాలానిది. ఉదితమనగా ఆవిర్భవించినది. 
ప్రస్తుతము జరుగుతున్నది వర్తమానకాలము. అవ్యపదేశ్యము అనగా అనాగత కాలం - 
నిర్దారించి రూపాలు చెప్పటానికి వీలు లేని కాలము భవిష్యత్కాలము. పదార్థము యొక్క 


ధర్మాలు కాలాను గుణంగా మారుచుండినా, పదార్థము అనగా ధర్మి ఒక్కటే. 


అవ: ధర్మిలోకలిగే పరిణామాల గురించి వర్ణన 
15. క్రమాన్యత్వం పరిణామాన్యత్వేహితుః 


ప్ర.ప: పరిణామాన్యత్వే = వేరువేరు పరిణావుములు ఉండుట చేత, 
క్రమాన్యత్వము = క్రమంలో భేదముకనుపించుటకు, హేతుః= కారణమగుచున్నది. 


ఒక ధర్మికి కలిగే పరిణామాలు అనేకములు. మట్టిముద్దగా అయినపుడు, 
ముద్దను కుండగా చసనపుడు. కుఠిడను ఎండబెట్టినపుడు, ఎండిన కుండను కాల్ఫి 
నిత్యోపయోగానికి తెచ్చినపుడు, ఆకుండ కాలాంతరమున ముక్కలయి అణువులుగా 
మారినపుడు కలుగు పరిణామాలన్నియు అనేకములు. ధర్మిమాత్రం ఒక్కటే. ఈ 
పరిణామాలన్నీ ఒక క్రమపద్దతిలో జరుగునని సూ త్రభావం. ఇదే పతంజలి శాస్త్రీయ 
(Scientific understanding ) అవగాహనకు నిదర్శనము. సృృజనయుక్త 
భావాలకు పతంజలిమహర్షి కాణాచి. నూతనదృకృథంలో పతంజలి తన భావాలను 
చెప్పగలిగాడు. అందుచేతనే అన్నిదర్శనాలలోను పతంజలి విరచిత యోగదర్శనము 
అత్యధిక ప్రాముఖ్యమును సంతరించుకొని విశ్వవ్యాప్త ప్రామాణికతనుబడసినది. 


యోగ - నత్యదర్శనము విభూతి పాదము 293 
ద ద క 
పదార్థాల పరిణామాలతోపాటు ఇం ద్రియాలపరిణామాలు, చిత్తంలోని పరిణామాలన 
కూడపతంజ స్పష్టంగాచెప్పుగలిగాడు. 

అవ: ఈపాదముచివరవరకు సంయమసిద్ధివలన కలుగు వివిధ విభూతులవర్ణన. 
(ప్రథమంగా కాలజ్ఞానం గురించి చెప్పుచున్నాడు 


16. పరిణామత్రయసంయమా దతీతానాగతజ్ఞానమ్‌ 


ప్ర.పః పరిణామత్రయ = ధర్మ, లక్షణ, అవస్థారూపాలైనపరి ణామములపై, 
సంయమాత్‌ = సంయమముచేసిన ( సంయమమనగా ధారణ, ధాన, సమాధులను 
కలుపుట) అతీత = భూత, అనాగత = భవిష్యత్‌, అతీతానాగతజ్ఞానం = భూతభనిష్యత్‌ 
కాలజ్ఞానము కలుగును. సమాధి సిద్దింపచేసికొన్న యోగి ఏదైనా ద్రవ్యము యొక్క 
పరిణామ త్రయము (ధర్మ, లక్షణ అవస్థలపై) పై సంయమముచేసిన ఆ ద్రవ్యము 
యొక్క పరిణామత్రయానికి సంబంధించిన భూతభవిష్యత్‌ జ్ఞానం కలుగుతుంది. ఏ 
వస్తువుపైన సంయమముచేసినా ఆ వస్తువు యొక్క భూతభవిష్యత్‌జ్ఞానం యోగికి 
కల్గుతుంది. తనసంయమ శక్తిచేత ధన్వంతరి బుషి సమస్త తరు లతా కాండ పత్ర పుష్ప 
లక్షణాలను తెలిసికొని ఆయుర్వేద జ్ఞానాన్ని ప్రపంచాని కందించినట్టు ప్రతీతి. 
శన్సంతర్షోక్రే[స్రయోగశాలలు లేవు, ప్రయోగం చేయటానికి పరికరాలుగాని రపాయన 
ద్రవ్యాలుగాఎ లేవు). అయినప్పటికీ ఆనాడు తనకింత విశేషప్రాధాన్యం 
కలుగుటకు అతని యోగసిద్ధి అని తత్త్వవేత్తలభావం. 


అవ: సకల జీవుల ధ్వనుల జ్ఞానం కలిగేపద్ధతి వర్ణన. 


17. శబ్దార్ధ ప్రత్యయానా మితరేతరాధ్యాసా తృంకర స్తత్రవిభాగ సంయమా 
తృర్వభూతరుతజ్ఞానమ్‌ 

(ప్ర.పః శబ అ శబ్రము, ఆర్ధ = అర్థము, ప్రత్వయ క ప్రత్యయము అనగా జ్ఞానము. 
శబ్దముల యొక్క, వాటి అర్ధముల యొక్క, జ్ఞానముల యొక్క, ఇతరేతరాధ్యాసాత్‌ = 
పరస్పుర విభాగము (గహింపబడక పోవుట చేత, సంకరః = ఆశబ్ద, అర్థ ప్రత్యయముల 
అభేదజ్ఞానము కలుగుచున్నది. అందుచేత, తత్ర్రవిభాగ = ఆ విభాగములపై ( అనగాశబ్ద, 
అర్హ, జ్ఞానములపై), సంయమాత్‌ = సంయమమును చేయుట చేత, భేదజ్ఞానంకలి గిన 
యోగికి, సర్వభూతరుతజ్ఞానమ్‌ = అన్ని ప్రాణుల ధ్వనుల శబ్రఅర్హజ్ఞానము కలుగును. 
సంయమ శక్తి చేత యోగికి పక్షుల, పశువుల అరుపులి శబ్బార్ద జ్ఞానము తెలిసిపోవును. 
దీనిలో కొంత సత్యం కూడ లేకపోలేదు. నేటి కాలానికిది కొంత అతిశయోక్తిగా 





294 యోగ- నత్యదర్హ్వనము 





కనుపించుతుంది. 

అవ: పూర్వజాతులజ్ఞాన వివరణ ఇచ్చుచున్నాడు. 
18. సంస్కారసాశాత్కరణా త్పూర్వజాతిజ్ఞానమ్‌ 

ప్ర.ప : సంస్కారసాక్షాత్‌కరణాత్‌ = సంస్కారములను సాక్షాత్కరింప 
చేసికొనుట వలన, పూర్వజాతిజ్ఞానమ్‌ = జీవియొక్క పరిణామంలో పూర్వదశల 
జ్ఞానము కల్లును. పూర్వజాతిజ్ఞానమును పూర్వజన్మల జ్ఞానముగా చాలామంది 
అర్జంచెప్పినారు. పతంజలి పరిణామ సిద్దాంతాన్ని క్షుణ్ణంగా అవగాహన చేసికొని 
ప్రవచించినందువలన పూర్వజాతిజ్ఞానమునకు ఆజీవి యొక్క పరిణానమములో 
పూర్వదశలజ్ఞానముగా ఎంచుకొనుటలో ఎట్టి అనౌచిత్యము లేదేమోననిపించుతుంది. 
ఇంతకంటె ఎక్కువ స్పష్టము చేయటానికి సూత్రములోని అర్థంసరిపోవుటలేదు. 


అవ: ఇతరుల చిత్తజ్ఞానము తెలిసికొనుట 
19. ప్రత్యయస్య పరచిత్తజ్ఞానమ్‌ 
ప్ర.ప:ః ప్రత్యయుస్య = పరచిత్తముపై సంయువుము చేసినందువలన, 
పరచిత్తజ్ఞానవ్‌ = ఇతరులచిత్తజ్ఞానము కలుగును. కొంతవుంది మానసిక 
తత్తుజ్ఞాననిపుణులు ఏసంయమముతెలియకుండానే ఇతరుల మనస్సులను తమ 


అనుభవంతో ఇచ్చే తెలిసికో గల్లుతున్నారు. యోగికి ఈ అనుభవాలు లేక పోయినా తన 
సంయమశక్తి తో తెలిసికోగలడు. 


అవ: ఎవరి చిత్తములు సంయమమునకు ఆలంబనములో వివరించు చున్నాడు 
20. న చతత్సాలంబనం తస్యా విషయీభూతత్వాత్‌ 


ప్ర.పః తత్‌ = పరచిత్తము, సాలంబనమ్‌ = ఆలంబనతో కూడినదై, నచ = 
తెలియరాదు, కాదు, తస్య = ఆలంబన పరమైన ఆచిత్తము, అవిషయీభూతత్వాత్‌ 
= సంయమము చేయటానికుపకరించదు. ఈ సంయమముచేత ఇతరుల చిత్తము 
అనుకూలమా లేదా అనే విషయము మాత్రం తెలియనగును కాని చిత్తానురక్తవివరాలు 
తెలియరావు. 


అవ: అంతర్జాన శక్తిగురించి చెప్పుచున్నాడు 


యోగ - నత్యదర్శ్వనము విభూతి పాదము 295 





21. కాయరూప సంయమాత్‌ త[ద్రాహ్యాశక్తిస్తంభే చక్షుప్రకాశా సంప్రయోగే 
అన్తద్థానమ్‌ 

ప్ర.ప : కాయరూప సంయమాత్‌ = యోగితన శరీరముపై, ఆకారముపై 
సంయమముచేయుటవలన, తత్‌ = దాని యొక్క (శరీరమును) గ్రాహ్య శక్తి = అర్థం 
చేసికొను శక్తి ( ఇతరులకు), స్తంభే = స్తంభించి పోవుటవలన, చక్షుః = నేత్రము 
యొక్క, ప్రకాశ = కాంతి, అసం ప్రయోగే = సంబంధమే లేనందువలన, అంతర్జానమ్‌= 
అంతర్జానమైనట్టుగా యోగి వుంటాడు. తన గదిలోనున్నప్పుటికి ఇతరుల కలలోని 
కాంతి యోగిశరీరము తో సంబంధము లేనందువలన యోగి కనుపించనట్టు వుంటాడు. 


ఇది యొక విచిత్రమైన విభూతి. శాస్త్ర పరమైన కారణం ఇతరుల కంటికాంతి యోగి 
శరీరముపై పడలేకపోవుట. జ 


mo rr ద అనాను rr se] 





అవవ మరణకాలము తెలిసికో గల వర్ణన యిచ్చుచున్నాడు 


22. సోప(క్రమం నిరుప క్రమం చకర్మతత్సంయమాత్‌ అపరాంతజ్ఞాన మరిష్టేభ్యోవా 

ప్ర-పః కర్మ = ఆయువుయొక్క కర్మము, సోపక్రమం నిరుపక్రమం = సోప 
క్రమమని, నిరుప క్రమమని రెండు విధములు, తత్సంయమాత్‌ = వాటిని సాక్షాత్కారించు 
కొనటానికి సంయమముచే స్తే, అరిష్టేభ్యోవా = అరిష్టములవలనగాని, యోగికి, 
అపరాంతజ్ఞానమ్‌ = ఏసమయమున ఎక్కడ దేహపాతము జరుగగలదనే మరణజ్ఞానము 
కలుగును. ఉపక్రమమనగా = పని చేయుటను ప్రారంభించుట, సోపక్రమమనగా ఫలము 
కొరకై పని చేయుటను ప్రారంభించేటం. నిరుపక్రమమనగా దీనికి విరుద్ధము. ఫలము 
కొ అకు ప్రారంభించని పని, కర్మలు రెండు విధాలు. అట్టి కర్మలిపై సంయమము 
వలనగాని, వేరే అరిష్టములెదురైనప్పుడుగాని మరణజ్ఞానము - ఎక్కడ ఏ ప్రదేశములో 
మరణము జరుగగలదనే జ్ఞానము - కల్లుతుంది. చరిత్రలో బుద్దునికిట్టి జ్ఞానమున్నట్లు 
రూఢి అయినది. కాలము సమయము ప్రదేశము ముందుగా తెలిసికొన్న బుద్దుడు 
మరణశయ్యను ఏర్పాటు చేసికొని విగత జీవుడైనట్టు చరిత్రలో తెలియుచున్నది. ఇది టి 
ఒక అద్భుతము. బుద్దుని శిష్యులకుకూడ అర్రంకాన్యఅంతుపట్టని స్థితియిది. భీష్ముడు 
స్వచ్చంద మరణశక్తి కలి గియున్నట్టు మహాభారతంలో తెలుస్తోంది. మహాభారతం ఇంకా 
చరిత్రకారుల పురాతత్వపరిశో ధనలకులభ్యంకాలేదు. భవిష్యత్తులో లభ్యము 
కావచ్చునేమో సాధారణ వ్యక్తుల్లో కొంతమందికి మరణజ్ఞాన కాలము ముందుగా 
తెలుస్తుంది. కాని కాల, ప్రదేశ, సమయవివరాలు తెలియరావు. ఈ సూత్రము తర్వాత 


1 296 యోగ - నత్యదర్శథము 





నాగేశభట్టు భాష్యములో ** దిన మాససంవత్సరాళ? అనే సూత్రము కలదు. మరణము 
ఏరోజున, ఏమాసములో, ఏ సంవత్సరంలో జరుగుతుందో ముందుగా తెలుస్తుందని 
సూత్రాల: 


అవ: బలము ఎలాకలుగుతుందో చెప్పుచున్నాడు 


23. మైత్రాదిషుబలాని 

ప్ర.పః మైత్రాదిషు = మైత్రి ఆదిగాగల ఉత్తమగుణాలు కరుణ, ముదిత 
మొదలగునవి సంయమము చేసినందువలన, బలాని = మైత్రాదిగుణములకు బలము 
కల్లునని సూత్రభావం 

అవ : ఏనుగునకున్నంత బలసిద్దిని గురించి చెప్పుచున్నాడు 
24. బలేషు హస్తి బలాదీని 

ప్ర.ప : బలేషు = బలములకై ఏనుగు మొదలగు జంతువులపై సరయమము 
చేసిన యెడల, హస్తిబలాదీని = ఏనుగు మొదలగు జంతువుల కున్నంత బలము కల్లునని 
సూడ్రార్థము. వీటన్నిటిలో కొంత సత్యము లేకపోలేదు. 


అవ: సూక్ష్మ జ్ఞానమెలా కలుగునో వివరణ 


25. ప్రవృత్త్యాలోకన్యాసా త్రూక్ష్మ వ్యవహిత వి ప్రకృష్ణ జ్ఞానమ్‌ 
ప్ర-పః ప్రవృత్తి = విశోక, జ్యోతిష్మతి వృత్తుల వలన కలిగెడు, ఆలోక = 

సత్య ప్రకాశము, న్యాసాత్‌ = నిలుపుటవలన, సూక్ష్మవ్యవహిత వి ప్రకృష్ణజ్ఞానమ్‌= 
సూక్ష్మమైనవి, వ్యవహితమైనవి, విప్రకృష్ణ ద్రవ్యముల జ్ఞానము కలుగును. ఇక్కడ 
సంయమముగురించి చెప్పలేదు. కేవలంజోో తిష్మతి ప్రకాశంతో సూక్ష్మ మైన వస్తువుల 
జ్ఞానం, వ్యవహితములైన ( ఏదైనా అడ్డము ఉన్నప్పటికిని, దూరాన ఉన్నప్పటికిని) 
విప్రకృష్ణ ( సూక్షుపదార్థముల) వస్తువుల జ్ఞానం కలుగుతుంది. 

అవ: భువన జ్ఞానమెలా కలుగుతుందో చెప్పుచున్నాడు 
26. భువన జ్ఞానం సూర్యే సంయనూత్‌ 


ప్ర.ప : సూర్యే సంయమాత్‌ = సూర్యవుండలంపై సంయవముముచేసిన, 


భువనజ్ఞానం = చతుర్రశభువనాల జ్ఞానం కలుగును. సూర్య ప్రకాశము భాతిక ప్ర కాశము. 


జోతిష్మతిలోని ప్రకాశము సూక్ష్మమైనది. సూర్యనిచుట్లూ పరిభ్రమించే (గహాలజ్ఞానం 


యోగ- నత్యదర్శనము  టిభూతి పాదము 297 





అనగా భువనాల జ్ఞానం కలుగును. 


అవ: నక్ష్షత్రమండలవ్యూహజ్ఞానముగురించి చెప్పుచున్నాడు 


27. చర్చే తారావ్యూహజ్ఞానమ్‌ 

ప్ర.ప: చద్రే= చన్ద్ర మండలంపై సంయమము చేసిన, తారావ్యూహజ్ఞానమ్‌ = 
నక్షత్రమండలజ్ఞానము కలుగును. పతంజలి కాలం నాటికి తారాజ్ఞానముపై శాస్త్ర 
పరిశోధనలు అంతగా లేనందున చం ద్రుని పై సంయమముచేసిన తారా మండల జ్ఞానము 

9 ఆ శ్‌ రా, ఆ ఖు 

కలుగగలదనే భావం వ్యాప్తిల్‌ నున్నది. పతంజలిని దోషం పట్టురాదు.. 

అవ: (ధ్రువమండలగతి జ్ఞానమ్‌ ఎలాకల్లుతుందో చెప్పుచున్నాడు 
28. (ధ్రువే తద్గతిజ్ఞానమ్‌ 

ప్ర.పః (ధ్రువే = ధ్రువమండలంపై సంయమముచేసిన యెడల, తద్గతి జ్ఞానమ్‌ 
= దాని గమన జ్ఞానము కలుగును. (ధ్రువ నక్షత్రము ఉత్తర[ధ్రువముపై సూటిగా, పైన 
ఆకాశంలో కనుపించుతుంది. ఈ నక్షత్రమొక్కటే నక్షత్రమండలంలో ఉత్తరార్థ 
భూముండలవాసులకు అన్నికాలాల్లో, అన్ని సమయాల్లో ఒకే స్థానంలో ఉన్నటు 
గతిలేనట్టుగా కనుపించుతుంది. ఆకాశంలో [్రువనక్షత్రం ఎప్పుడు ఒకే చోటులో 
కదలకుండా అన్నిబుతువులలోను అన్ని రోజులలోను కనుపించుతుంది. దీనికి 
శాస్త్రీయ కారణాలు గలవు. పతంజలి కాలానికి నక్షత్రమండలి, గతి జ్ఞానం స్రాథమిక 
దశలోనేవున్నది. శాస్త్రీయమైన సూక్షుజ్ఞానం ఏ యోగికి గాని, వేదికిగాని లేదు. నేడు 
శా(స్త్రీయజ్డానం అంతులేకుండా పెరిగిన కారణంగా విశ్వరూపంలోని సత్యాలు 
దర్శితములగుచున్నవి. ఈ కోణంలో చూచినట్టయిన, యోగదర్భనంలో పతంజలి 

ర్తి ఆజ 9 ఇట్టి 

చేసిన రచనలు కొన్ని శా స్త్రవిరుద్దములుగాకనుపించుచున్నప్పటికినీ ఆకాలానికి 
పతంజలి రచనలలోని సత్యసారాన్ని గ్రహించుటయే జ్ఞానము. 


అవ: శరీరవ్యూహజ్ఞానం గురించి చెప్పుచున్నాడు 


29. నాభిచగ్రే కాయవ్యూహజ్ఞానమ్‌ 

ప్ర.ప: నాభిచక్రే = నాభిచక్రము అనగా బొడ్డుపై సంయమము చేసిన యెడల, 
కాయవ్యూహజ్ఞానమ్‌= శరీరనిర్మాణంలో అంతర్‌ అవయవాల, గ్రంథుల జ్ఞానము 
కల్గుతుంది. పతంజలి కాలంనాటికి శరీరశా,స్త్రము (Physiology ) ప్రాథమిక 
దశలో ఉన్నందున ఈ సూత్రము ఆకాలానికి సరిపోతుంది. గర్హప్ట పిండము బొడు 


298 యోగ - నత్యదర్వవయు 





ద్వారా తల్లి నుండి ఆహారం తీసికొనే విషయం పతంజలి కాలానికి తెలియును. 
అందుచేత పతంజలి నాభిపై వ్యాఖ్య చేసినాడు. ఈ వ్యాఖ్య సరిగానున్నదనుట లో 

సంచేహములేదు. నేడు శాస్త్రము శరీరంలోని సూజ్మాతిసూక్ష్మ విషయాలను 
తెలియజేయుచున్నది. ఇలాగే మిగిలిన విషయజ్ఞానం అర్థంచేసికోవలెను. 

అవ: ఆకలిదపులనివారణ మార్గం చెప్పుచున్నాడు 
30. కళ్ళకూపే క్షుత్పిపాసానివృత్తి: 

ప్ర.ప: కణ్బకూ పే = కణ్ణ కూపమునందు (గొంతు, అన్న వాహిక ఊర్చ్రభాగము 
నందు) సంయమము చేస్తేక్షుత్‌ పిపాస నివృత్తి: = ఆకలి, దప్పికలనివారణకలుగుతుం ది. 
ఆకలిచపులుండవు. ఉపవాసక్రియలో ఈ రెండు విషయాలను అభ్యాసకులు 
అనుభఖభవించుతారు. 


అవ: చిత్తస్టరతకలగటానికి ఉపాయం చెప్పుచున్నాడు 
31. కూర్మనాడ్యాం స్టైర్యమ్‌ 

ప్ర._ప: కూర్మనాడ్యాం = కూర్మనాడిపైసంయమముచేసిన ( కూర్మాకారంలో 
ఒకనాడికణ్ణకూపం క్రింద వుంటుందని యోగులభావం), స్టెర్యమ్‌ = స్థిరత్వము 


కల్గుతుంది. దీనిని చిత్తస్థిరతగా అర్థంచేసికొనుట యుక్తము. ఇక్కడ పతంజలి 
ఏస్థిరత్వము చెప్పులేదు. 

అవ: సిద్దులైన యోగుల దర్శనము గురించి చెప్పుచున్నాడు 
32. మూర్దజ్యోతిషి సిద్ధ దర్శనమ్‌ 

ప్ర.ప: మూర్థజ్యోతిషి = మూర్హమవగా కపాలంలోని బ్రహ్మరంధ్రము. 
ఆరంధ్రములో జ్యోతివుంటుందని యోగులభావం. ఆజ్యోతిపై సంయమముచేసిన 
సిద్దదర్శనమ్‌ =సిద్దుల దర్భనముకలుగును. మరణానంతరము సిద్దులైన యోగులు భూమికి 


దూరాన లోకమునకు మధ్యగా అ కంతా. యోగశాస్త్రంలోని 
భావం. అట్టి యోగులతో సంభాషణకూడ చేయవచ్చని కొందరి తత్వవేత్తలమతము- 


అవ: ప్రతిభవలన సర్వజ్ఞాన సద్ధికల్లు విధమును వర్ణించుచున్నాడు 
33. ప్రాతిభా ద్వా సర్వమ్‌ 


ప్ర.ప: ప్రాతిభాత్‌వా = ప్రతిభవలన కలిగిన జ్ఞానముద్వారా, లేక, సర్వమ్‌ = 


యోర- నత్యదర్వనము విభూతి పాదము 299 





సమస్త విషయాలు తెలియగలవు. ఈ సూత్రం లో సంయమములేదు. సూర్యోదయానికి 
ముందు ఉషస్సు మాదిరిది వివేకజ్ఞానానికి ముందుది ప్రతిభ ఉషస్సులో పూర్ణ 
ప్రకాశముండదు. టి. వి.లలో ఉషఃకిరణాలను సూర్వకిరణాలుగా చూపించుటము 
అవివేకము. సూర్యోదయానికి ముందు ఉషి కిరణాలు చీకటిని చీల్చునట్టు 
కనుపించును. 





అవ: చిత్త జ్ఞానమెట్టు కలుగునో చెప్పుచున్నాడు 
34. హృదయే చిత్తసంవిత్‌ 


ప్ర.ప: హృదయే= హృదయమునందుసంయమముచేసినందువలన చిత్తసంవిత్‌ 
= చిత్తజ్ఞానము కలుగును. హృదయసీవులో చిత్తమునకు స్తానముంటుందని 
కొందరియోగులభావం. ఇక్కడ చిత్తజ్ఞానము స్వచిత్తజ్ఞానముగాను లేక పరచిత్ర 
జ్ఞానముగాను తెలియనగును. 


అవ: పురుషజ్ఞానముకలుగువిథమువ్య్ణి ంచుచున్నాడు 


35. సత్త్వవురుషయో రత్యన్తాసంక్షీర్ణయో: ప్రత్యయా విశేషో బోగ పరార్డ్రా త్స్వార్ధ 
సంయమా త్పురుషజ్ఞానమ్‌ | 


ప్ర.ప : అత్యంత = అత్యంతమైనది, అసంక్షీర్ణయో:ః సంక్తీర్ణముకాని, అనగా 
పరస్పర విరుద్ధ ధర్మములు కాని, సత్త్వపురుషయోః = బుద్ధిసత్త్యము, పురుషుల యొక్క, 
ప్రత్యయావిశేషః = విశేషమైన ప్రత్యయము (జ్ఞానము), భోగః = భోగమనబడును, 
పరార్దాత్‌ = పరార్థమైన బుద్ధిసత్త్వముకంటె భిన్నమైన, స్వార్థసంయమాత్‌ = స్వార్థ 
ప్రత్యయమున - అహంకారశక్తి ప్రత్యయమున - (561% సంయమముచేసిన, 
పురుషజ్ఞానమ్‌ - పురుషజ్ఞాను ము కల్లును. ఇక్కడ పతంజలి మహర్షి మహత్తర సత్యాన్ని 
శాస్త్రపరంగా (90160110) చెప్పటం విశేషం. స్వార్ధమనగా అహంకారము (Self)* 
మానవ పరిణామ క్రమంలో ఒకానొక దశలో స్వార్థము అనగా అహంకారము (561 
ఏర్పడిందని ఈ [గ్రంథం మొదట్లోనే వివరణ ఇచ్చియున్నాను. అహంకారము నుండి 
మనస్సు ఏర్పడటానికి కొన్ని లక్షలసంవత్సరాలు పట్టిందని, మనస్సులో అనేకమైన 
శక్తులు ఏర్పడటానికి షుమారు 20 లక్షల సంవత్సరాలు పట్టిందని శా\స్త్రపూర్వకమైన 
వివరణలు యిచ్చియున్నాను. యోగ దర్శన గ్రంథంలో పతంజలివివరించిన పురుషుడు 
అహంకారము ఒకటిగా కనుపించుచున్నవి. ఈసత్యాన్ని ఈ సూత్రము నిర్దారించినట్టుగా 
నున్నది. నా యీవివరణ అన్యతత్త్వవేత్తల భాష్యాలలో యిచ్చిన వివరణకు భిన్నముగా 


300 యోగ్‌ - నత్యదర్శనము 





నున్నది. 
అవ: పురుషజ్ఞానము కలగటానికి ముందు ఏమి కలుగునో చెప్పుచున్నాడు. 
36. తతః ప్రాతిభశ్రావణ వేదవాదర్శాస్వాదవార్తా జాయన్తే 


ప్ర.పః తతః = స్వార్థప్రత్యయ సంయమమువలన, ప్రాతిభశ్రావణ, వేదన, 
ఆదర్శ, ఆస్వాద, వార్తలు, జాయన్తే = పుట్టును. సూర్యోదయానికి ముందు ఉషస్సు 
మాదిరిగా వివేకజ్ఞానంకలగటాన్ని ప్రతిభఅనవచ్చును. ఇది స్వతస్సిద్దమైన జ్ఞానశక్తి. 
దూరముగా ఉన్నశబ్రములను స్వీకరించగలశక్తి శ్రావణము. ఈ శక్తి సామాన్య మానవుల 
కుండదు. యోగులకు మాత్రమే ఉంటుంది. దూరముగానున్నదానిని స్ప్రుశించకుండానే 
స్పుశించగలశక్తి వేదనము. దూరముగానున్న వస్తువులను చూడగలిగిన శక్తి ఆదర్శము. 
దూరముగానున్న వస్తువుల రుచిచూడకుండగనే రుచిచెప్పుగల్లిన శక్తి ఆస్వాదము. 
దూరముగానున్న గంథమును ఆ(ఘాణించగల శక్తి వార్త. ఈ సిద్దులు స్వార్థ పురుష 
సంయమమువలన కల్లునని సూ త్రభావం. 





a అన్ని క్రి “5 a 
అవ: ఈ పైన చెప్పబడిన సిద్ధులను ఉపక్షించమని చెప్పుచున్నాడు 


37. తే సమాధోవుపసర్లా వ్యుత్చానేసిద్దయ: 

ప్ర.పః తే = ఆ ప్రాతిభమొదలగుసిద్దులు, సమాధా= సమాధియందు, ఉపసర్లాః 
= విఘ్నములు, వ్యుత్చానే = = వ్యుత్తాన చిత్తము కలవారికి, సిద్ధయః = = సిద్ధులు. ఈ సిద్ధులు 
వ్యుత్థాన చిత్త ప్రవృత్తికలవారికి మాత్రమే అవసరం. అసం ప్రజ్ఞాతసమాధికి ఈ సిద్దులు 
కడ సలు. అందుచే ఇని ఉపేక్షణీయములు. 


అవ: సంయమమువలన కలుగు పరశరీర ప్రవేశాన్ని గురించి చెప్పుచున్నాడు 


38. బన్టకారణవైధిల్యాత్‌ ప్రచారసంవేదనాచ్చ చిత్తస్య పరశరీరావేశః 

ప్ర.ప : బన్టకారణకైథిల్యాత్‌ = శరీరములో చిత్తమును బంధించటానికి 
కారణాలైన ధర్మాధర్మముల శైథిల్యము చేత, ప్రచారసంవేదనాచ్చ = చిత్తవలనమునకు 
కారణములైన నాడులపని వలనను, చిత్తస్య = యోగిచిత్తమునకు, పరశరీరావేశ = ఇతరుల 
శరీరములో ప్రవేశము కలుగును. 


చిత్తము చంచలమైనది. అయినను శదీరమును విఢచి ఎక్కడకు పోకుండా ధర్మ, 


అధర్నములు దానిని బంధించు చున్నవి. అట్టి బంధము కారణాంతరములచేత 
అకా నాదా లాలా కాలాక 
శీధీలముగా వించబడును. అలాగే సంయమము ద్వారా చిత్తగమనానికి మార్గాలైన నాడుల 


యోగ- నత్యదరనము విభూతి పాదము 301 





జ్ఞానము కలుగును. ఈ రెంటిలోను నైపుణ్యం సాధించిన యోగి, తన చిత్తమును తన 
శరీరబంధము నుండి విడిపించి పరశరీర ప్రవేశము చేయగలశక్తికల్లి యుండును. 
ఆదిశంకరుడు (క్రీస్తు తర్వాత 7వ శతాబ్రివాడు) తన చిత్తమును పరకాయ [ప్రవేశము 
చేయించి అనుభవాన్ని సంపాదించి వాదపరీక్షలో నెగ్గినట్టు కథ యొకటికలదు. ఈ 
పరకాయ (ప్రవేశము వింతగాను విడ్డూరముగాను ఉన్నప్పటికి, దీనిలో కొంత 
సత్వముండవచ్చును. ఇంద్రియములు చిత్తముననుసరించును. కావున అవి కూడ 
చిత్తముతో పాటు పరశరీర ప్రవేశము ( జ్ఞానములోపాటు) చేయగలవని సూ త్రభావం. 
చిత్తమును శరీరబంధమునుండి ముక్తిగావించిన ఈ విభూతి సాధ్యపడగలదు. 

అవ: ఉదానజయమువలన కలుగు విభూతులు చెప్పుచున్నాడు. 

39. ఉదానజయా జ్ఞలపజ్బ కళ్హకాది ష్వసజ ఉత్కాాన్త శ్ర 

(ప్ర.ప: ఉదానజయాత్‌ = ఉదానవాయువునుజయించినందువలన, జల =నీరు, 
పజ్బ = బురద, కణ్ణక = ముళ్టుమొదలగువాటియందు, అసజ్లః = సంగములేకపోవుట, 
ఉత్కాాన్తిశ్ళ = ఊర్థ్వగతిని ఇచ్చేది అనగా మరణకాలమున బ్రహ్మరం ధ్రము చీల్చుకొని 
ఊర్థ్వలోోకములకు యోగిని చేర్చునని సూత్రభావం. ప్రాణవాయువులలో నొకటి 
ఉదానము. ఇది శరీరములోని రసాదులను పైకి చేర్చుట చేత, ఊర్హ్యగమనము కలది 
కావటంచేత, ఉదానమని పేరు వచ్చినది. ఈ వాయువు నాసికనుండి బ్రహ్మరం ధ్రము 
వరకు ఊర్ణ్యముగా ప్రసరించును. దీనిని జయించిన యోగికి నీరు, బురద, ముళ్ళు 
అడ్డురావు. వాటిగుండా ఏ బాధ లేకుండా యోగి ముందుకు సాగిపోగలడు. 
బ్రహ్మరంధ్రము ద్వారా ఉదానము యోగి యొక్క లింగ దేహమును ఊర్ణ్వలోకాలకు 


తీసికుని వెళ్ళుతుందని భావం. వాయువు అయిదు విధాలని మొదట్లోనే వివరణ 
ఇవ్వబడినది. పాఠకులు మరొక్కసారి చదువుదురుగాక! 


అవ: సమాన వాయువును జయించినందువలన కల్గువిభూతులను చెప్పుచున్నాడు 
40. సమానజయా త్రజ్వ్యలనమ్‌ 


ప్ర.ప: సమాన జయాత్‌ = సమానవాయువును జయించినందువలన, ప్రజ్వలనమ్‌ 

= యోగి ప్రజ్వలించుచున్నట్టు కనపడును. సమానవాయువు శరీరములోని 

కణజాలములన్నిటికిని శక్తిని సమానముగా పంపిణీచేయును. అందుచే దీనికాపేరు 
వచ్చినది. ఈ వాయువు గురించి కూడ మొదట్లోనే వివరణ ఇవ్వబడినది. 


303 యోగ - నత్యదర్శవనము 





అవ : శ్రోత్రేంద్రియాన్ని సంయవుము చేస్తే కలుగు ఫలితాన్ని 
వృక్ధంచుచున్నాడు. 
41. శ్రోత్రాకాశయోః సంబన్హ సంయమా ద్రివ్యం శ్రోత్రమ్‌ 

ప్ర.ప: శ్రోత్రాకాశయోః = (కో త్రేంద్రియము, ఆకాశముల యొక్క సంబన 
'సంయమాత్‌ = సంబంధముపై సంయమము చేసినందువలన, దివ్యం శ్రోత్రం = 
దివ్యమైన శ్రోత్రము సిద్ధించును. వాయువు లేకపోతే ఈ శ్రో త్రేంద్రియము 
పనిచేయజాలదు. శబ్దతరంగాలను వాయువు చెవిలోకి చేర్చిన ఫలితంగా 
(శో త్రేంద్రియము తన పని చేయు శక్తిగలదగును. వాయువు లేకపోయినా సంయమము - 
చేయగలయోగికిదివ్యమైన (శో త్రజ్ఞానము - దూరశ్రవణ జ్ఞానము కల్గుతుందని 
సూత్రభావం. ఇదే మాదిరిగా మిగిలిన ఇంద్రియాలపై సంయమము చేసిన యోగికి 
ఆయా ఇంద్రియాలకు దివ్యమైన శక్తికల్గుతుందని సూ త్రములోని నిగూఢభావము. 


అవ: ఆకాశగమనంగురించి వర్ణన ఇచ్చుచున్నాడు 


42. కాయాకాశయో: సంబన్హసంయమా ల్లఘతూల సమాపత్తే శ్చాకా శగమనమ్‌ 


ప్ర.పః కాయాకాశయోః = శరీర ఆకాశముల, సంబన్ల సంయమాత్‌ = 
సంబంధమును సంయమము చేసినందువలన, లఘుతూలసమాపత్తేశ్చు = చాలా 
తేలికఅయిన దూది పింజ మొదలగువాటిపై సంయమము చేసినందున, శరీరము 
తేలికయి ( భూమ్యాకర్షణకు గురికాకుండా, భూమికి ఆకర్షణ శక్తియున్నదని ఆకాలం 
నాటికి లేశమైన జ్ఞానంలేదు. ) ఆకాశగమనమ్‌ = యోగి ఆకాశగమనము చేయగలడు. 
(పతంజలి కాలంలో బుషులకు భూమ్యాకర్షణశక్తి వున్నదనే శా,స్త్రుజ్జ్ఞానం 
లేకపోయినా) యోగ ప్రక్రియయైైన సంయమనుం ద్వారా దూదిపింజ ఆకాశగమనము 
చేసినట్టుగా యోగి ఆకాశగమనముచేయగలడని భావం. దీనిలో అతిశయోక్తి ఉన్నా ' 


అంతర్హూత సత్వమును పాఠకులు (గ్రహించాలి. 


అవ; (ప్రకాశావరణక్ష్షయము గురించ చెప్పుచున్నాడు 


43. బహిరకల్పితా వృత్తి ర్మహావిదేహాతతః ప్రకాశావరణక్షయ: 
ప్ర.ప : బహిః = శరీరముబయట, అకల్పితా = సంకల్పించకుండానె 
(శరీరమునకు బయట మనస్సుండాలనే సంకల్పము కల్గినపుడు) ఏర్పడిన, వృత్తి: 


యోగ్‌ - సత్యదర్శథయు విభూతి వాదము 304 


= మనస్సు యొక్క వృత్తి, మహావిదేహా = మహావిదేహమని పరుగల ధారణ సంయమము 
ద్వారా సిద్దించినపుడు, తతః = ఆధారణ వలన, ప్రకాశావరణక్షయః = బుద్రిసత్త 
ప్రకాశానికిగల ఆవరణకుక్షయము కలుగును. మనస్సు శరీరము వెలుపల నుండి 
వుత్తిపొందినపుడు, దానిని విదేహధారణ అంటారు. స్వదేహమును వదలి విడేహధారణ 
మనస్సు చేస్తుందని భావం. ఏదేహములేకుండా మనస్సు ఉండలేదు. గనుక డానిని 
విదేహధారణ అని అంటారు. అక్కడ అకల్సితమైన మనోవృత్తి బాహ్యమున పని 
చేసినపుడు దానిని మహావిదేహ వృత్తిగా భావించనగును. అప్పుడు యోగి ప్రకాశమును 
ఆవరించియున్నరజస్తమో మాలిన్యాలు నశించి ప్రకాశము స్వచ్చుముగా వెలుగిందగలడు. 
ఏ శరీరాన్ని అపేక్షించకుండా బయట వృత్తి మనస్సుకు కల్లితే అకల్పిత వృత్తియని, 
ఇంద్రియాల సంకల్పము ద్వారా బయట వృత్తిని పొందుట కల్పిత వృత్తి అందురు . 
ఏ శరీర అపేక్ష లేకుండానే కొంతమంది యోగులు మహావిదేహులై ఇతరుల శరీరములలో 
ప్రవేశించగలరు. ఈ మహావిదేహ క్రియ క్లేశకర్మను క్షీణింపజేయును. ఇప్పుటి వరకు 
అనేక విధాలయిన విభూతులు వర్ణించబడినవి. ఇకమీదట మరికొన్నివిషయాల 
విభూతులను చెప్పుచున్నాడు. 

అవ: పంచభూతముల వశీకారము గురించి చెప్పుచున్నాడు. 
44. స్ట్రూలస్వరూప సూక్మాన్వయార్థవత్త సంయమాత్‌ భూతజయః 

ప్ర.పః స్థూల = స్టూలము, స్వరూప = స్వరూపము, సూక్ష్మ = సూక్ష్మము, 
అన్వయ చ అన్వయము, లా = అర్థవత్తము అను భూతముల పంచరూపములందు 
సంయమము చేసిన యోగికి భూతజయః = పంచభూతముల జయసిద్ధికలుగును. అనగా 
పంచభూతములు వశీకారమగును. గంధ, రస, రూప, స్పర్శ, శబ్ద, పంచవిశేషగుణములు 
గల పృథివి మొదలగు భూతముల ప్రథమ రూపము స్టూలము. భూతముల ద్వితీయ 
రూపమైన స్వరూపములో స్నేహము, కాఠిన్యము ఉష్ణము మొదలగు ధర్మములు 
కనుపించును. భూతముల తృతీయరూపమైన సూక్ష్మములో భూతములకు కారణాలైన 
తన్మాత్రలుండును. పరమాణువులకు కారణములైనవాని యందు అన్వితములైయుండు:* 
గుణ త్రయము భూతముల చతుర్ధ రూపము. దీనిని అన్వయమందురు. అట్టి 
గుణములలో భోగాపవర్గార్థనత్వముండును. ఇది భూతముల పంచమ రూపము. 
యోగుల మతములో ధర్మ, ధర్మి అభిన్నములు. భూతముల పంచరూపములందు 


సంయమము జేసినచో పంచమహాభూతములు వశీకారములగును. యోగికి అనంతమైనశక్తి 
కలుగును. 











305 యోగ - నత్యదర్శధము 
అవ: భూత జయమువలన ప్రయోజన మేమిటో చెప్పుచున్నాడు 
45. తతో ౬_ణిమాది ప్రాదుర్చావః కాయసంప త్తద్దర్మానభిఘాత శ్చ 


ప్ర.ప: తతః= భూతజయము కలిగినందు వలన. యోగిక్షిఅణిమాది ప్రాదుర్దావః 
= అణిమాదులు సిద్దించును. కాయసంపత్‌ = (ముందు వచ్చు సూత్రములో 
కాయసంపదగురించి వివరంగా చెప్పబడును) కాయసంపద కలుగును. తద్ధర్మ = వాటి 


అణీమాదుల వివరణ 

1. అణిమ = పరమాణువులనలె సూక్షుమగుట 

2. మహిమ = మహత్తు కంటె ఎక్కువగుట - పర్వతాలకంటె ఎక్కువగుట 

3 గరిమ అన్నిట కంటె బరువెక్కుట 

4. లఘిమ = దూది పింజకంటేె తేలికయగుట 

5. ప్రాప్తి = సూర్యచం ద్రాదులను స్పర్శించగలశక్తి 

6. ప్రాకామ్యం = ఇష్టాకారధారణ, ఇష్టమైనవి చేయగల్లుట నీటిలో మునిగినట్లు 
భూమిళికూడ మునిగి నడవగలశక్తి కలిగియుండుట. కొండల గుండా నడచి 
వెళగలులు. 

(లా: "ఖై 
7. ఈ శిత్వం = అసమాన శక్తులను పొందగలుగుటు - - 


8. వశిత్వం = సర్వం వశీకారము చేసికొనగల్లుట-ఐది సంకల్పించినా, దానిని 
చేయగల్లటం - సత్‌సంకల్ప సిద్దిజయము పొందగల్లుట అష్టసిద్దులు. అనభిఘాతమనగా 
nN "షా యా 
ఏదీ అడ్డురాదని భావం. కొండలు, నదులు, సముద్రాలు, అడవులు, జలపాతములు 
వగైరా. ఈ సిద్దులు అసాధ్యముగా కనుపించినా, వాటి వెనుకనున్న సత్యసారాన్ని 
అరయ ne 
గ్రహించాలి. ఆ విధంగా ఈ సూ త్రమునర్ధం చేసికోవాలి. 





అవ: కాయ సంపద గురించి చెప్పుచున్నాడు. 
46. రూపలావణ్యబల వజ్రసంహననత్వాని కాయసంపత్‌ 


(ప్రప: రూప =రూపము - అందము, లావణ్య = లావణ్యము, బల = 
బలము, వజ్రసంహననత్వం = వజ్రమువలే శరీరదార్థ్యమును కలిగియుండుట. ఈ 


యోగ- నత్యదర్శనము విభూతి పాదము 306 


నాలుగు కాయ సంపదలనబడును. మొదటి రెండు సంపదలకు (స్రీలు ప్రాథాన్యమివ్వగా, 
చివరిరెండు సంపదలకు పురుషులు (బాథాన్వమినారు. 

అవ: ఇంద్రియ జయము గురించ చెప్పుచున్నాడు. 
47. గ్రహణ స్వరూపాస్మితాన్వయార్థవత్వ సంయమాత్‌ ఇం ద్రియజయః 

ప్రపః (గ్రహణ = (గ్రహణము - (గ్రహంచగలశక్తి, స్వరూప = స్వరూపము, 

9 — రు నాం - Os వా 

అణ్మతా = అవాంక రము, అన్వయం జ అన్వయము, అర్ధవత్వం వ అర్రవత్వము అను 
పంచరూపములందు సంయమముచేసిన యెడల, ఇంద్రియ జయః = చక్షురాదింద్రియ 


ములు వశీకారమగును. శబ్దములు (గ్రాహ్యాములు. శబ్దం ద్రియవృత్తి గ్రహణమనబడును. 
అనగా (గ్రహించగలశక్తి - అర్రంచేసికొనగలశక్తి 


అవ: ఇంద్రియ జయము వలన ఫలితము - 
48. తతో మనోజవిత్వం నికరణ భావః ప్రధానజయ శృ 


ప్ర.పః తతః = ఇంద్రియజయము వలన, మనోజవిత్వం = మనోవేగం మాదిరిగా 
శరీరవేగం అనగా చురుకుతనం, చాలా కీతనం పెరుగును, వికరణభావః = స్టూలదేహము 
ను విడిచిన తర్వాత ఇంద్రియములు వృత్తులను పొందగలుగుట, ప్రథానజయః+చ = 
ప్రకృతి వికారములన్నీ వశములో నుండును. ఇంద్రియ జయము వలన 3 విధాలైన 
సిద్దులు కలుగును. 1. మనోజవిత్వం, 2. వికరణ భావము, 3. ప్రకృతి జయము. 
ఇవి యోగశా,స్త్రములో మధు ప్రతీకలుగా పిలవబడును. ప్రథాన జయము క్రిందటి 
సూత్రములో చెప్పిన అస్మితాన్వయార్హవత్వ ఫలముగా ఎంచనగును. 

అవ: (గ్రహీతృసంయమము వలన కలుగు సిద్ధులు చెప్పుచున్నాడు 
49. సత్త్వ పురుషాన్యతాఖ్యాతి మా త్రస్య సర్వభావాధిష్టాతృత్వం సర్వజ్ఞాతృత్వంచ 

ప్రస : సత్త్వపురుష = సత్త్వము అనగా బుద్ధి యొక్క, పురుషుని యొక్క 
అన్యతాఖ్యాతి మాత్రస్య = అన్యత్వము లేక భేదము నందు జ్ఞానము మాత్రమునందే 
సంయమమునకు, సర్వభావాధిష్టాతృత్వమ్‌ = సర్వభావములకు అధిష్టాతగా నుండు, 
సర్వజ్ఞాతృత్వమ్‌ = సర్వజ్ఞాన సిద్రిని పొందుట అనునవిఫలములు. చిత్తములోని రజస్తమో 
మాలిన్యములను తొలగించితే బుద్ధి సత్త్వమునకు స్వచ్చత (అనగా ఏమలినము 
లేకుండుట) కలుగును. బుద్ది సత్త్వము యోగివశీకారమగును. వశీకారమును 
వైరాగ్యమనవచ్చును. వైరాగ్యమునందు బుద్ధి సత్త్వము పురుషుడు వేరువేరు అనుభవము 


307 యోగ - సత్యదర్శథము 
కల్లును. జ్ఞానముపై సంయమముచేసిన యోగికి ప్రకృతి, పురుష వికారములను స్వేచ్చగా 
(పేరేపించగలుగుట, సర్వజ్ఞాన సాక్షాత్కారము కలుగును ఈరెండు సిద్దులకు 
విశోకో అని పేరు. 

అవ: వైరాగ్యమువలన మోక్షసిద్ధి కలుగునని చెప్పుచున్నాడు. 
50. తద్వైరాగ్యా దపి దోషబీజక్షయే కైనల్యమ్‌ 

ప్ర.ప : తద్వైరాగ్యాత్‌ = ఆవైరాగ్యము వలన, అపి= కూడ, దోషబీజక్షయే = 
దోషబీజములు క్షీణించగా అనగా అసం ప్రజ్ఞాత సమాధి సిద్రించగా, కైవల్యమ్‌ = మోక్షము 
కలుగును. ఈ మోక్షాన్నే బుద్దుడు నిర్వాణమని చెప్పినాడు. బుద్దుని నిర్యాణము, 
పతంజలి మోక్షము మనోమాలిన్యములు పూర్తిగా నశించినపుడు కలుగగలవు. 


అవ: కైవల్య ప్రాప్తికి కలుగు అంతరాయాలను తొలగించుకొను మార్గము 
చెప్పుచున్నాడు 
51. స్థాన్యుపని మన్రణే సంగస్మయాకరణం పున రనిష్ట ప్రసజ్ఞాత్‌ 

ప్ర.ప : స్టాని = స్తానమునకు అధిపతి యొక్క, ఉపనినుంత్రణే = 
ఆహ్వానమురాగా, పునః=మరల, అనిష్ట్రప్రసంగాత్‌ = ఇష్టముకాని ప్రసంగము వలన 
సంసారబంధములో చిక్కుకొనే అవకాశమున్నందున, సంగస్మయాకరణమ్‌ = 
సంగమనే ప్రీతిని చూపకూడదు. ఎవరు ఎన్ని వ్యామోహాలు కల్పించినా, ఎన్ని ఎరలు 
వేసినా వారి వ్యూహాల్లో చిక్కుకొంటే కైవల్యం సిద్ధించదు. 

అవ: సంయమమును వర్ణించుచున్నాడు 
52. క్షకాత[(త్ర్రనమయోః సంయమాత్‌ వివేకజం జ్ఞానమ్‌ 

ప్ర.ప : క్షణ=క్షణము, తత్ర్రమయోః = దాని క్రమము యొక్క విషయము 
లందృుసంయమాత్‌ = సంయమము చేసిన, వివేకజం = వివేకము నుండి ఏర్పడు, 
జ్ఞానమ్‌ = వస్తు జ్ఞానము కలుగును. దద్రవ్యరాసులలో సూక్ష్మమైనది పరమాణువు. 
(Sy ఆం ఇ 
కాలంలో సూక్ష్మమైనది క్షణము. క్షణముల ప్రవాహము క్రమమనబడును, వస్తువు 
లభిన్నజ్ఞానమును సంపాదించుట వివేకనునబడును. వివేకజ జ్ఞాన పదము 
యోగభాషలోనిది. 








అవ: వివేకజజ్ఞానమువలన ఏమికల్లుతుందో చెప్పుచున్నాడు 


యోగ - నత్యదర్శశము విభూతి పాదము 308 
53. జాతిలక్షణదేశై రన్యతానవచ్చేదా త్తుల్యయో స్తతః ప్రతిపత్తి: 
ప్ర.పః జాతి లక్షణ దేశైః = జాతి చేతను, లక్షణము చేతను, దేశము చేతను, 
తుల్యయోః = సమానములైన రెండు వస్తువులయొక్క భేదమును, అన్యతానవచ్చేదాత్‌ 
= భేదము నిర్ణయించుట వీలుపడనపుడు, (ప్రతి పత్తి: = అట్టివాని భేద నిశ్చయుమును, 
తతః = ఆ వివేక జ్ఞానము వలన చేయనగును. రెండు జీవులు గాని వస్తువులుగాని జాతి 
లక్షణదేశములలో ఒకేస్టితిలోనున్నపుడు, వాటిలోగల భేదమును గుర్తించుట సామాన్యు 


నికి సాధ్యముకాదు. అట్టి భేదమును గుర్తించుట సంయమము ద్వారా సిద్దించిన వివేకజ 
జ్ఞానికి మాత్రమే వీలుపడుతుంది. 


అవ: వివేకజజ్ఞానము మోక్షమున కెలా ఉపయోగపడునో చెప్పుచున్నాడు 


54. తారకం సర్వవిషయం సర్వథా విషయ మక్రమం చేతి వివేకజం జ్ఞానమ్‌ 


(పైప: తారకం = స్వయం ప్రతిభవలన కలుగు జ్ఞానము, సర్వవిషయం = 
సమస్త వస్తు విషయకమైనది ('నివేకజ జ్ఞానానికి అన్ని వస్తువులు  విషయకములే); సర్వథా 
చ ఆక అ కే అన్ని సందర్భాలలోను అన్న కాలాలకు సంబంధించిన వస్తువులు 
విషయములుగాగలది, అ(క్రవుంచ = (క్రమములేకుండానే ఒకే క్షణములో అన్న 
విషయాలను తెలుపు జ్ఞానము, వివేకజజ్ఞానమ్‌ = నివేకజ జ్ఞానమనబడును. వివేక 


జజ్ఞానము సర్వవస్తుసంప్లూర్ణ జ్ఞానము. 


అవ: కైవల్యము ఏవరికి సిద్ధించగలద్‌* చెప్పుమున్నాడు 


55. సత్త్వపురుషయోః శుద్దిసామ్యేకైవల్యమితి 

(ప్ర.పః సత్త్వపురుషయోః = బుద్దిసత్త్సము , పురుష శుద్దిసామ్యే = పురుషులలో 
శుద్దిలో సామ్యత కల్లినపుడు, కైవల్యమ్‌ = పురుషునకు కైవల్యము లేక మోక్షము 
(Liberation from evils) కలుగును. ఇతి= ఈ ఇతి అధ్యాయాంతమును 
తెలుపును. వివేకజజ్ఞాన (ప్రసక్తిలేక పోయినా సత్త్వ పురుషాన్యతాఖ్యాతి కలిగినపుడు 
పురుషునిలోని అవిద్యతోలగి రాగక్షశ రహితుడై నిమ్మాముడై, నష్కర్శ్ముడ, దుఃఖని 
వృత్తి కారకుడై, సకలద్‌ షవీజద్భకారకుడై ఛుద్దుడై క్రైవల్యమును (మోక్షమును) పొంది 
ఆనందమనుభవించును. కైవల్యము ఎక ఎక్కడ్‌ లే! డోలేదు. అంతా “చిత్తములోనేయున్నదని 
పతంజలి భావం. అన్వభాష్యకారులు (కారులు దీనిని ) అంగీకరించరు. అంగీకరించనందువలన' | 
సత్యము అసత్యము కాదు. 


విభూతి పాదము సమాప్పై 


309 యోగ్‌ - నత్యదర్శ్వవము 


29వ అధ్యాయము 


కైవల్య పాదం 


సమాధి పాదంలో మనస్సును గురించి, సాధన పాదంలో సాధ,నపద్రతుల 
గురించి, విభూతి పాదంలో సాధన ద్వారా కలిగే వివిధ విభూతుల గురించి పతంజలి 
వివరించినాడు. మొత్తం మీద పరిణామ క్రమాలగురించి చాలా చోట్లు ప్రస్తావించాడు. 
ప్రకృతి పరిణామములు మానవుల చిత్తములో కూడ పరిణామాల గురించి వ్రాసాడు. 

ఈ పాదంలో సకల దుఃఖ నివృత్తిగావించి పొందిన మోక్షమును గురించి 
వ్రాస్తున్నాడు. 

అవః ముందుగా ఐదు సద్దుల గురించి వ్రాస్తున్నాడు 
1. జన్మౌషధి మంత్ర తపః సమాధి జా: సిద్దయః 

(ప్ర.పః జన్మ = జన్మము, జొషధి = జబొషధము, మంత్ర = మంత్రమ్ముతపః= 
తపస్సు, సమాధి = సమాధుల నుండి, జ=పుట్టినవి, సిద్ధయః = సిద్ధులు.అయిదు 
విధములు. 

1. జన్మజసిద్ధి = పుట్టుకలోనే కలిగే సహజమైన సిద్ధి. దీనిపై వివరణ 
ఇవ్వలేదు. మానవ జన్మతో కలిగే సిద్దులుగా భావించాలి. 


2. బొషధిజసిద్ధి = బొషధాల వలన కలిగే సిద్ది. మనదేశంలో ఆయుర్వేదం 
ద్వారా బౌషధసిద్రి ఉన్నత దశకు చేరినది. 

3. మంద్రజసిద్ది = వేదములన్నీ మంత్రాలతోనే నడచినవి. గాయత్రి 
మంత్రము వరాల వలన కలిగే సిద్దులని భావం. 

4. తపోజనితసిద్ధి = పూర్వబుషులందరూ తాపసికులే . ఆ తపస్సు ద్వారా 
విశేషమైన సిద్దులు పొంది యున్నారు. దీనిపై విశేష వివరణ.. 12 5..పుటలో 
ఇచ్చాను. 


5. సమాధిజసిద్ధి = సమాధివలన సకల దుఃఖనివారణ ద్వారా కలిగే 


యోగ- సత్యదర్శనము  తిఎల్య పాదము 


మోక్షసిద్ధియని దీనిభావం. 


310 


అయిదు సిద్దుల గురించి నామమాత్రంగానే చెప్పిసరిపెట్టినాడు పతంజలి. 
అవ: పరిణామమెట్టు కల్లుతుందో చెప్పుచున్నాడు 
లొ Uy 
2. జాత్యన్తర పరిణానుః ప్రకృత్యాపూరాత్‌. 


ప్ర.పః జాత్యంతర = శరీరములోని పూర్వజాతి ( అనగాదశ కంటె) మరియొక 
జాతికి (దశకు) కలుగు లేక ఒక జాతి నుండి మరోజాతి (1405104400 or 
revolution of species) యొక్క పరిణామః = సరిణామము, ప్రకృతి = ప్రకృతి. 
యొక్క, ఆపూరాత్‌ = ఆపూరమువలన నేజరుగుచున్నవి. ఆపూరమనగా క్రొత్త జాతి 
లేక అవయవాలు, ఇంద్రియాలను సంతరించుకొనుట, మార్పు పొందుట్మ పతంజలి 
మహర్షి ప్రకృతిని పరిపూర్ణముగా అర్థము చేసికొని దానిలో సంభవించే పరిణామాలను 
నిర్ణేశించగలిగి, ప్రకృతి పరిణామ క్రమమును విశేషముగా వర్ణించగలిగాడు. పరిణామా 
లన్ని జాతిని జాతి ధర్మములను మార్చుచున్నవి. జాతులలో జరిగే పరిణామాలన్ని 
ప్రకృతిలో కలిగే ఆపూరం వలననే అన్నది స్పష్టం. ప్రకృతి పరిణామాలు సకల జీవులలో 
కలవు. మానవుడు ప్రకృతి పరిణామాలను తనకు పయోగించుకొని జౌషధములను 
కనిపెట్టి, మంత్రములను సృష్టించి, తపస్సు సాధించి, చివరకు సమాధిస్టితిలో ఉన్నత 
దశకుచేరి తన ప్రయోజనాన్ని సాధించుకొనుచున్నాడు. ప్రకృతి సహకారంతోనే అన్నిటిని 
సాధించుకోవటం జరుగుచున్నదని పతంజలి భావం. ఒక దశ నుండి మరొక దశకు 
లేక ఒక జాతి నుండి వురొక జాతికి కలిగే పరిణావుం ప్రకృతి సిద్దమే. దీనిని 
Transformation or revolution of 5060165 గా పరిగణించవచును. పతంజలి 
యొక్క ఈ భావము 2 వేల సంవత్సరాల తర్వాత రుజువు చేయబడినది. నేటి శాస్త్ర 
(Science) పరిశోధనలు ఈ పరిణామ క్రమాన్ని నిర్దారించినవి. పతంజలి 
ఆలోచనారీతి రెండువేల సంవత్సరాల భవిష్యత్తుకు ముందే ప్రకటించబడటం మన 
తాత్తికసిద్దాంత పరిపక్వతకు నిదర్శనము. 

అవ: ప్రకృతి పరిణామాలకు నిమిత్తంచెప్పుచున్నాడు 
3. నిమిత్త మప్రయోజకం (ప్రకృతీనాం వరణభేదస్తు తతః వేత్రకవత్‌ 


ప్ర._పః నిమిత్తం = నిమిత్తకారణము, ప్రకృతీనావ్‌ = ప్రకృతిలో జరిగే 
కారణాలకు, అప్రయోజకం = ప్రయోజన కారికాదు, తతః = నిమిత్తకారణము చేత, 
క్నేత్రకవత్‌ = క్షేత్రమును సాగుచేయువ్యవసాయదారుని వలె, వరణ భేదః+తు = 


311 యోగ - నత్యదర్శశము 





ఆవరణము మాత్రమే మారును. క్షేత్రము యొక్క ఆవరణముననున్న అడ్డంకులను 
తొలగించుట. జలమును ఒకచోట నుండి మరియొక చోటుకు తీసికొని వెళ్లటానికి 
వ్యవసాయదారుడు అడ్డుగా నున్నర్రాళ్లను, రప్పలనక్క మొక్కలను తొలగించి 
చిన్నబోదెలను ఏర్పాటు చేయును. జలము తన సహజ శక్తిచేతనే ప్రవహించుతుంది. 
ఆవరణ అవాంతరాలను తొలగించుట చేత వ్యవసాయదారుడు జల ప్రవాహాన్ని 
నిరాటంకముగా కొనసా గించకల్గుచున్నాడు. సహజజల ప్రవాహము ప్రకృతి అడ్డులను 
తొలగించి ప్రవాహమును సాఫీగా సాగించగల్లుచున్నాడు. ఏవిధముగా వ్యవసాయదారుడు 
అడ్డంకులను తొలగించి వ్యవసాయాన్ని చేయగల్లుతున్నాడో, సాధకుడు కూడ యోగకు 
కలిగే అడ్డంకులను తొలగించుకొని సాధన చేయగలగాలి. అప్పుడు ప్రయోజనం సిద్ధింప 
జేసికొని సాధకుడు ఫలితాన్ని పొందగలడు 

అవ: చత్తనిర్మాణ కారణాలు చెప్పుచున్నాడు 
4. నిర్మాణ చితా న్యస్మితామాత్రాత్‌ 

ప్ర.పః అస్మితామాత్రాత్‌ = అస్మిత అనగా అహంకారము (561% (ప్రతి 
మనిషిలోనూ వుంటుంది ఇది) వలననే, నిర్మాణ చిత్తాని = చిత్తములు నిర్మాణం 
చేయబడుచున్నవి. శాస్త్రము (5016౧08) ప్రకారము ఈ (గ్రంథం మొదట్నానే 
చెప్పినట్టుగా మానవ సమాజ పరిణామ క్రమంలో ఆదిలో అహంకారము (5౭l{) నేను 
అనే భావం షష్టి (ప్రత్యయము) ఏర్పడటానికి లక్షల సంవత్సరాలకాలం పట్టుందని 
వివరణ ఇవ్వబడింది. అహంకారము ప్రకృతి పరిణామ క్రమంలో సమాజంలో ఒక 
దశలో ఏర్పడిందని వివరణ ఇవ్వబడినది. అహంకారము నుండి ముందుగా మనస్సు 
ఏర్పడిందని, ఆ తర్వాత సంకల్పము, చిశ్వాసం ఎర్చుడినవని కూడ వివరణలు 
ఇవ్వబడినవి. మనస్సు తన పరిణామక్రమంలో షుమారు 20 లక్షల సంత్సరాల కాలంలో 
అంతు లేని జ్ఞానాన్ని సంపాదించి, మానవ నాగరకతకు కారణమయిందని, నేటి విజ్ఞాన 
స్తాయికి మనస్సే ముఖ్య కారణమని వివరణ ఇవ్వబడినది. మనస్సు అనేక శక్తులను 
పరిణామంలో పొందగల్షిందని - సకలశక్తుల సంయోగమే బుద్ది లేక ప్రజ (Intellect) 
అని కూడ వివరణ యివ్వబడినది. ఈనాశా,బ వ వ కా నినరణ దర్శన 
[గ్రంథాలలో ఇవ్వబడిన వివరణలతో భేదించుచున్నది. దార్శనికుడు పతంజలి మహర్షి 
శాస్త్రీయ (39616౧1110) వివరణకు అతి చేరువలోకి రావటం అతని యొక్క సునిశిత 
ప్రజ్లేకారణము. రెండు వేల సంవత్సరాల కాలాలు అధిగమించిన ప్రజ పతంజలిది. 
మరియే ఇతర దార్శనికుడు (కసిలమహర్షితప్పు) గాని, తత్వవేత్తగాని చూడలేని సత్యాన్ని 


తతా 





యోగ- నత్యదర్శనము _ తైవల్య పాదము 312 





చూచి పతంజలి సూత్రబడ్రం చేయగలిగాడు. ఇది అపూర్వం. ఆపాంవారము=. 
(వ 
(అస్మాత్తగిత్త నిర్మాణమునకు కారణమని చెప్పటాన్ని ప్రవచనంగా తీసికొనవలసియున్నది 

- ఇది శా స్త్రీయముగానున్నది. 

అవ: అనేక చిత్తముల గురించి చెప్పుచున్నాడు. 
5. ప్రవృత్తి భేదే ప్రయోజకం చిత్త మేక మనేకేషామ్‌ 

ప్ర.ప: అనేకేషామ్‌ = అనేకశరీరములకుగాను నిర్మించిన చిత్తములను (దీనిపై 
భిన్న వ్యాఖ్యలు వెలువడినవి. ఒక వ్యాఖ్య ప్రకారము యోగి చిత్తము అన్య విత్తములను 
నియమించి (ప్రేరణ చేయునని. ఇదే జ్ఞానయుతంగా నున్నది. ) ప్రవృత్తిభేడే =వృత్తుల 
భేద కారణమువలన, ప్రయోజకం = ప్రయోజనం చేకూర్చు చిత్తముగా, ఏకంచిత్తమ్‌ 
= తనచిత్తమును యోగి ఒకటిగా మార్చుకోగలడు. ఇతరుల చిత్తములను నియం త్రించి 
(పేరేపించగలడని సూత్రభావం. 


అవః ధ్యానము నుండి వచ్చిన చిత్తమును గురించి చెప్పుచున్నాడు 
6. తత్ర ధ్యానజ మనాశయమ్‌ 

ప్ర.పః తత్ర = సిద్దమైన ఐదు చిత్తములలోను, ధ్యానజ = ధ్యానసిద్దిని పొందిన 
చిత్తము, అనాశయమ్‌ = కర్మక్షేశ సంస్కారములు లేనిదిగా నుండును. దీని భావం 
మిగిలిన చిత్తములలో ఏకొంచెమైనా కర్మక్షేశములుండునని. అందుచేత ధ్యానము వలన 
సిద్ధిపొందిన చిత్తమే శ్రేష్టమని సూత్రభావం. 

అన: యోగి చిత్తమును గురించి చెప్పుదున్నాడు 
7. కర్మాశుక్షకృష్ణం యోగిన (స్త్రి విధ మితరేషామ్‌ 


ప్ర.ప : యోగినః = యోగియొక్క, కర్మ = కర్మ, అశుక్షకృష్ణమ్‌ = శుక్తము 
కాదు, కృష్ణము కాదు, అనగా శుద్దము కాదని, మలినముతో నున్నదికాదని, కాని 
ఇతరేషామ్‌ = ఇతరుల యొక్క కర్మలన్ని, త్రివిధమ్‌ = మూడు విధములుగా నుండును. 
ఇతరుల కర్మలు కన్ని శుద్దము, వులినములతో మిశ్రవుముగాను ఉండునని 
సూత్రభావం. యోగికూడ కర్మబద్దుడె అనగా కర్మలను చేయును. కర్మలేని యెడల 


జీవితమెట్టు సాగును? యోగి యొనర్చు కర్మలు క్లేశవాసనలు కూడా లేకుండా 


ఉండగలవు. ఫలాసక్తితో చేయబడు కర్మలుగావు. యోగిచిత్తము అనాశయము. ఇతరుల 
చిత్తములు మువ్వధములుగా ఉండునని సూరత్రభావం. 


వతు 


313 యోగ - నత్యదర్శనము 





అవ: పూర్వోక్త కర్మల వాసనల ననుసరించి వ్యక్తమగు లక్షణాల గురించి 
చెప్పుచున్నాడు. 


8. తత స్తద్విపాకానుగుణానా మే వాభివ్యక్తి ర్వాసనానామ్‌ 


ప్ర.ప: తతః =పూరోకక్తత్రిని ధకర్మలుపక్షమైనపుడు తద్విపాక + అనుగుణానామ్‌ 
+ఏవ = ఆయా కర్మల నిపాకముననుసరించి, జాతి, ఆయువు, భోగము 
లక్షణవయలకనుగుణమైన వాటితోనే, వాసనానాం = తగినవాసనలు అనగా 
శుద్దమైనవిగాను, మలినమైనవిగాను, శుద్ధమా లిన్యముల మిశ్రమముగాను ఉండు 
వాసనలు, అభివ్యక్తిః = అభివ్వక్తమగును, పశువుల, పకుల పిల్లలు వాటిప్రూర్యోక్తమైన 
కర్మలననుసరించి ప్రవర్తించు చుండును. అని సూత్రభావం. qd Inherited natural 
instincts m అర్థంచేసిక్‌ *నగును. భావం ఎంతో శా స్త్రీయము (5618౧౯8) గా 
నున్నది. లోతు ఆలోచనే కాదు. కాలాన్ని కూడ ఛేదించుకుని 2 వేల సంవత్సరాల 
ముండుకు ం పోగల్లిన ఆలోచన. 





అవ: స్మృతి సంస్కారముల గురించి చెప్పుచున్నాడు 
9. జాతి దేశకాలవ్యవహితానా మప్యానన్తర్యం స్మృతి సంస్కారయో రేకరూపత్వాత్‌ 

ప్ర.పః స్మతి సంస్కారయోః = స్మృతి, సంస్కారములు, ఏకరూపత్వాత్‌ = 
ఒకే రూపములో నుండుటచేత, జాతి దేశకాలవ్యవహితానామ్‌ అపి = పుట్టుక చేతను, 
ప్రదేశ సంబంధము చేతను, కాలభేదము చేతను వ్యవహితములైనప్పటికి తగినటువంటి 
వాసనలకే (సంస్కారములకే) , అనంతర్యమ్‌ = వ్యవధానము లేకపోవుటకల్లును. 
(ఆనంతర్యత్వము) సంస్కారములను బట్టి స్మృతి కూడ యుండును. ఆ రెండు 
భేదిరచవు. ఎందుకనగా సంస్కారము ద్రలే మెదడులో స్మృతి రూపములో నిక్షిప్తమై 
ఉండును గనుక. ఈ భావం పతంజలి కాలానికి లేక పోయినా ( ఇది శాస్త్రీయమైన 
(Scientific) భావంగా -, వెదడు, అధ్యాయంలో నేను ఇచ్చిన వివరణలు 
తెలియజేయును) పతంజలి చెప్పగలిగాడు అంటే అతని సునిశిత వి్తేషణాయుత 
ప్రజద్యోతకమగుచున్నది. జాతినిబట్టి - పశువులలో భిన్న జాతులు మానవజాతినిబట్ట, 
ప్రదేశాలను బట్టి - అనగా ప్రదేశ వాతావరణ పర్యావరణ పరిస్టితులనుబటి, కాలాను 
గుణంగా వ్యామార్సులను బటి ట్రై సంస్కారములు, స్మృతులు మారుచుండును. అందుచేత 
(ప్రస్తుతజన్న్మకు వాసనలు ఆనంతర్యములుగా అనగా అంతర్పూతములుగా నుండును. 


అవ: జన్మ సంస్కారములు సహజస్వభావమని చెప్పుచున్నాడు 


యోగ- నత్యదర్శనము తీవల్య పాదము 314 





10. తాసా మనాదిత్వం చాశిష్లో నిత్యత్వాత్‌ 


ప్రస: ఆశిషః = కోరిక, నిత్యత్వాత్‌ = నిత్వమయినందు వలన - సహజమయి 
నందువలన, తాసామ్‌ = ఆవాసనలు, స్మృతి, సంస్కారముల యొక్క అనాదిత్వం = 
అనాదిత్వము - అనాదిగా వచ్చుచున్నవని భావం. ఈ సూత్రములో విశేషభావము 
కనపడుచున్నది. శాస్త్ర, (9018౧06) జ్ఞానము ప్రకారము ఒక భావం, తృత్తుజ్ఞానం 
(Philosophy) ప్రకారం మరొక భావం. ఈ రెండు పరస్పర విరుద్దములుగా కనపడు 
చున్నవి. వీటినికొంచెములోతుగా పరిశీలన చేయవలసిన అవసరం కలుగు చున్నందున 
" ఆవివరణ ఇస్తున్నాను. 


శాస్త్రజ్ఞానం (5016౧06) విపరీతంగా వృద్ది చెందుటకు కారణం 
సకలమనళ్ళక్తులేనని. మనస్సు ఏర్పడటానికి అహంకారమే ఆధారమని. ఇక్కడి వరకు 
తాత్త్విక చింతనకు, శాస్త్రజ్ఞాన పరచింతనకు భేదములేదు. రెండూ ఒకే గాటిలో 
నున్నవి. ఇక్కడ నుండి భిన్నమార్గాలు పయనించినవి. పతంజలి ఏమార్గమును 
నిర్హుష్టముగా ఏర్పడిందని చెప్పలేదు. ఆ జీవపరిణామ క్రమములో పశుపక్షి వృక్షజాతులు 
ఆవిర్భవించినవనీ, ఇంకా సాగిన పరిణామక్రమంలో కోతులు, ఆదిమానవుడు 
ఆవిర్భవించారని, ఆది మానవుని పరిణామ క్రమంచాలా విచిత్రంగాను, ప్రాకృతికముగానే 
జరిగిందని, మానవ (పేరితము వలన పరిణామం ఇంత వరకు జరుగలేదని శా స్త్రజ్ఞానం 
తెలియ జేయుచున్నది. (ప్రతి మానవునిలో ఉన్న పురుషుడే జ్ఞానరూపిగావున్న (Self) 
అహంకారమని మొదట్లోనే వివరణ వివరాలు యిచ్చియున్నాను. మరణం వలన ఆమానవ 
శరీరంలో నున్న పురుషుడు నిష్కమించుతాడని పతంజలి భావం. జ్ఞానానికి 
మూలాధారాలైన సూక్ష్మశక్తులైన అహంకారము, మనస్సు మరణంతో పాటు నశించునని 
శాస్త్రము (501౭౧6౭) తెలియజేయుచున్నది. ఆ జీవి సంతరించుకొన్న జ్ఞానము ఆ 
జీవికేపరిమితమగుట వలన ఆజీవి మరణించుట చేత ఆజ్ఞానము కూడ నశించుచున్నది. 
ఆజ్ఞానం మరే జీవిలో కనుపించదు. జ్ఞానం రెండు విధములు. ఒకటి వ్యష్టి. రెండు 
సమష్టి. వ్యష్టి విధానంలో వ్యక్తి సంతరించుకొన్న జ్ఞానం వ్యక్తికే పరిమితము. సమస్టేపై 
దాని ప్రభావం వుంటుంది. వ్యష్మిజ్ఞానము లిపిబద్దము చేసినపుడు, లేక గురుశిష్య 
పరంపరగా శ్రవణబద్ధం చేసినపుడు వ్యక్తి చనిపీయినా జ్ఞానం సమష్టిగా ఉండిపోతుంది. 
ఇదే చరిత్ర. మానవ నాగరకత ఈ విధంగానే ప్రారంభమైనది. వ్యష్టిసమష్టి రెండూ 
మిళితములై పురోగతిని సాధించి నేటి స్టితికి చేరుకొన్నవి. వ్యక్తి మరణంతో వ్యష్టిజ్ఞానము 
అంతరించిపోవును. మరెవ్వరిలోను పరిణమించదు, పరి భ్రమించి ప్రతిష్టను పొందదు. 








315 యోగ - నత్యదర్శ్వవము 
ఇది శాస్త్ర (9016౧06) సత్యము. ఈ కోణములో పరిశీలన చేస్తే పూర్వజన్మల 
సంస్కారమునకు తావుండదు. మానవ భౌతిక పరిణామంలో జీనులు (6౧౪5), 
మెదడులోని అంశాలు వంశానుగతంగా పరిణామం చెందుచుండుట చేత, అవి 
సంతరించుకొన్న గుణ విశేషములు పరంపరగా శరీరానుగతంగా పరిణమించుచున్నవి. 
మానవజ్ఞానం పరంపరా ప్రవాహం నిరంతర (ప్రవాహం. వ్యష్టి జ్ఞానం వ్యక్తి మరణంతోనే 
'ఫమసిసోతుంది. ముగిసిపోతుంది. తెరపడుతుంది. వ్యక్తి మరణంతో అతనిలోని 
జీనులు, మెదడు నశించును. స్మృతికి ఆధారాలు ఆ రెండు. అందుచేత స్మృతి 
సంస్కారములు (Impressions) వ్యక్తి మరణంతో అంతరించిపోవును. సమష్టి 
జ్ఞానం నిరంతరంగా వృద్దిచెందుతుంది. భాసించుతుంది. ఇది శాస్త్ర (5016౧06) 
పరమైన జ్ఞానం. 
ప్రతి జీవికి అభినివేశముంటుంది. అభినివేశమనగా జీవించాలనే ప్రయత్న 
విశేషము. ఇది ప్రాకృతికమైనది. సహజమైనది. సహ అనగా జీవితో, జ పుట్టినది. 
దీనిని సహజమని చెప్పుకోవటంలోనే సత్యము గలదు. పిపీలికాది జీవులు (చీమలు) 
నుండి మానవుల వరకు ఈ అభివివేశము ప్రాకృతికముగా కనుసించుతోంది. జీవుల 
భౌతిక శరీరాల్లో అంతర్పూతంగానున్న జీనులే దీనికి కారణము. జీవుల నిత్య పోరాటం 
దీనికి నిదర్శనము. (బ్రతకటానికి పోరాట ప్రయత్నవేయిది. సకలజీవులలో 
కనుపించుతుంది. మనస్సు ఉన్న మానవుల్లో ఉన్నత స్థాయిలోనున్నది. ఈ బ్రతకటానికి 
చేసే పోరాటం చైతన్యంతో కూడియున్నది. అందుచేత నే, దీని ప్రత్యేకత మానవుల్లో 
విశిష్టంగానున్నది. 
రెండవది తాత్తికచింతనా మార్గము - శాస్త్రము (5016006) తో 
సంబంధము లేకుండా ఒక్కొక్కతత్త వేత్త సృష్టించిన భావ ప్రవాహమే ఈ చింతనకు 
ఆధారము. భారత తాత్తిక చింతన సమాజ జ్ఞానస్టాయిని మించి వినూత్న ఊహాస్తాయికి 
చేరుట చరిత్ర విశేషము. ఊహా శక్తులు, ప్రజ్ఞాశక్తులు అనంత కోణాల్లో ముందుకు 
సాగిపోవటము కూడ ఒక విశేషమే. ఇంత తాత్విక చింతన వృద్ధి మరే యితర దేశంలో 
జరుగలేదు. ఆ చింతన (ప్రకారం వ్యక్తి మరణించినా, అతని సంస్కారములు, స్మృతులు 
పరంపరగా కొనసాగునన్ని సంస్కారములు, స్మృతులు వ్యక్తితోనే అంతరించి పోవని 
భావం. ఈ భావమే జీవికి బహుజన్మలుండుననే సిద్దాంతానికి దారి తీసినది. స్మృతులు, 
సంస్కారాలు గతజన్మలనుండి వచ్చునని, మరణానంతరం మరోజన్మలో కొనసాగునని 
భావం. ఈ పదవ సూత్రములో పతంజలి భావాన్ని శాస్త్ర, (5016౧06) పరంగాను 





యోగ - నత్యదర్వవము కైవల్య పాదము 316 





పరిగణించవచ్చును, తాత్తికచింతన ప్రకారం బహుజన్మల వలయముగాను పరిగణించ 
వచ్చును. శాస్త్ర, (5018006) చింతనే సత్య దర్శనము గావించుతుంది. పతంజలి 
భావాన్ని ఈ కోణంలో అర్హంచేసికొని అన్వయించుకోనగును. ల. 


శా శా. 





అవ: వాసనల గురించి చెప్పుచున్నాడు 
11. హేతుఫలా శ్రయాలంబనైః సంగృహితత్వా దేషామభావే తదభావః 


ప్ర.ప: హేతు = కారణము, ఫల = ఫలము, ఆశ్రయ = ఆశ్రయము ఆలంబనైః 
= ఆలంబనములచేత, సంగృహీతత్వాత్‌ = సంగ్ర హింపబడుట చేత, ఏ షామ్‌ = ఈ 
హేతు మొదలగు వాటి యొక్క, అభావే = అభావములో, తత్‌ = ఆవాసనల, అభావః 
= అభావముండును. అభావమనగా నశింపు అని అర్థము చేసి కోనగును. హేతువులు, 
అవిద్యాద్దోకోశములు, శుక్షాది కర్మలు, జాతి, ఆయువు, భోగములు, ఫలములు, చిత్తము 
ఆశ్రయం. శజ్ఞాది విషయాలు ఆలంబనములు అనబడును. అవిద్యాక్షేశములకు, 
రాగద్వేష్క సుఖదుఃఖాలకు, వాసనలకు చిత్తము హేతువగుచున్నది. అవిద్యను వివేక 
ఖ్యాతి చేతతొలగించిన ఈచ్షేశములు, తత్సంబంధిత వాసనలు కూడ తొలగిపోవును. 

అవ: వాసనల స్థితులను తెలియ జేయుచున్నాడు 
12. అతీతానాగతం స్వరూపతో 2_స్వధ్వభేదాత్‌ ధర్మాణామ్‌ 

[(ప.ప: ధర్మాణామ్‌ = వాసనల, సంస్కారాల ధర్మముల యొక్క, అధ్వభేదాత్‌ 
= కాలభేదాల వలన, అతీత = గడచి పోయినది - నాశనమొందినది, అనాగత = 
జరుగబోవునది, భవిష్యత్తుకు సంబంధించినది, స్వరూపతః = తన రూపంలోనే అనగా 
అతీతానగత రూపంలోనే, అస్తి = ఉన్నది. వాసనలు నాశమొందవు. అవి అతీతముగాను, 


అనాగతంగాను ఉండును. వాటికి కాలభేదముండును. వర్తమాన కాలమందున్న 
వాసనలతో కూడిన చిత్తము భోగహేతువగును అని సూత్రభావం 


అవ: కార్యరూపము తెలియ జేయుచున్నాడు 
13. తే వ్యక్త సూమ్మి గుణాత్మానః 


ప్ర.ప: తే = ప్రకృతి కార్యములు, వ్యక్త = వ్యక్తము చేయబడినవి - వర్తమాన 
కాలంలో, సూక్మా = సూక్ష్మములైనవి ( భవిష్యత్కాలంలో), గుణాత్మానః = 
గుణరూపములే. ప్రకృతి యొక్క కార్యములు వ్యక్తములైనా, సూక్ష్మములైనా త్రిగుణాత్మక 
రూపములే. 





317 యోగ- నత్యదర్శనయు 





అవ: వస్తువుల ఏకత్వము గురించి చెప్పుచున్నాడు 


14. పరిణామైకత్వా ద్వస్తుతత్వమ్‌ 


ప్ర.ప : పరిణామ = పరిణామము యొక్క, ఏకత్వాత్‌ = ఏకత్వము వలన, 
వస్తుతత్త్వమ్‌ = వస్తువులకు ఏకత్వము ఏర్పడుచున్నది. ప్రకృతిలోని పరిణామంలో 
ఎకత్వముండుట వలన, వస్తువుల తత్త్వములో కూడ ఏకత్వమున్నదని సూ త్రభావం. 
పతంజలి పరిణామ వాదాన్ని విడివిడిగా వస్తువులకు అన్వయింప జేసికోనగును. వస్తువుల 


ఏకత్వము రుజువుకాబడుతోంది. దీని అంతర్భావం వస్తువులన్నీ ఏకరూపులేనని, 

పరమాణు నిర్మితములని తెలియుచున్నది. పరిణామ విధానాన్ని, క్రమాన్ని అర్ధం 
చేసికొన్న తర్వాత వస్తువులలో ఏకత్వము కనుపించుతుంది. ఇది ప్రకృతిలో దర్శనమిచ్చు 
సత్యము. పతంజలి శా, స్త్రయుక్తంగా విశదీకరించగల్లటం అతని కాలానికి అపూర్వం. 
దీనిని వురే తత్త్వవేత్త వివరించలేదు. ఇది అతని అపూర్వ (ప్రజ్ఞా శక్తిని 
తెలియజేయుచున్నది. 


అవ: వస్తు, చిత్తముల మార్గము చెప్పుచున్నాడు 
15. వస్తుసామ్యే అపి చిత్తభేదా త్తయో ర్విభక్తఃపన్గాః 


ప్ర.ప : వస్తు సామే అపి = వస్తువులు - పదార్థములు ఒకే సామ్యవయి 
కలిగియున్నప్పటికిని, చిత్త భేదాత్‌= ఆ వస్తువులకు సంబంధిత జ్ఞానములలో, తయోః 
= ఆరెంటి యొక్క, వస్తువు, చిత్తము (జ్ఞానము), ప పన్థాః = మార్గము, విభక్తః = 
విభక్తమైనది - చీలినది. వస్తువులకు ఏకత్వమున్నప్పుటికిని, ఆవస్తువుల గురించి జ్ఞాన 
భేదము ( చిత్తభేదము) వలన వస్తువులు వాటి జ్ఞానములు వేరుగా తెలియబడుచున్నవి. 
ఒక వస్తువు అనేక జ్ఞానములకు కారణము కావచ్చును అని సూత్రభావం. 


అవ: వస్తువు చిత్తములకు విషయమగుటను గురించి చెప్పుచున్నాడు 
16. న వైకచిత్తతంత్రం వస్తు తదప్రమాణకం తదా కిం స్యాత్‌ 
ఫ్ర.ప: వస్తు = వస్తువు, ఏకచిత్తతంత్రం = ఏకచిత్తాధినము, నచ = కాదు, 
తటో = ఆచిత్తవేం ఇతర వస్తువులకు లగ్నవెన పుడు, తత్‌ = ఆ వస్తువు, 
అప్రమాణకం= ప్రమాణమగు చిత్తముతో (గహించబడక పోతే, కిం స్యాత్‌ = ఏమగును? 


అను ప్రశ్న. ఒక వస్తువు అనేక చిత్తములకు విషయముఅగుట తెలియుచున్నపుడు, ఒక 
చిత్తమునకే విషయమగునని చెప్తుటసరికాదు. ఇంత నిశిత భౌతిక భావాన్ని ఏ యితర 
న్‌ క్త 





యోగ- నత్యదర్శనము కైవల్య పాదము 318 


తత్త్వవేత్త చెప్పలేదు. 

అవ: వస్తువులుజ్ఞాతములుగా, అజ్ఞాతములుగా నుండుటను ఏవరించుచున్నాడు 
17. తదుపరాగా పేశీశ్వాత్‌ చిత్తస్య వస్తుజ్ఞాతాజ్ఞాతమ్‌ 

ప్ర.పః చిత్తస్య= చిత్తమునకు వస్తువుల జ్ఞానము కలుగుటకు, తత్‌ = దాని, 
ఉపరాగ = ఇంద్రియములతో చిత్తము ఆకారము పొందినట్టు, అసేక్షితత్వాత్‌ = 
అపేశ్నీంపబడినపుడు, వస్తు = వస్తువులు, జ్ఞాత+ అజ్ఞాతమ్‌ = వస్తు సంబంధము చిత్తము 
కలిగి యుంటే జ్ఞాతము (ఉన్నదని తెలియనగును), సంబంధము లేకపోతే = 
ఆజ్ఞాతములు - ఉన్నట్టు తెలియబడనివి. వస్తువులు చిత్రములనాక రించి 


తమయాకారములను చిత్తములకు కలుగజేయును. అట్టు వస్తువులు చిత్తాకారమును 
పొందినపుడు జ్ఞాతములని, పొందనపుడు అజ్ఞాతములని పిలువబడును 

అవ: పురుషనకు చిత్త వృత్తులు ఎలాజ్ఞాతములో చెప్పుచున్నాడు 
18. సదాజ్ఞాతాశ్చిత్తవృత్తయస్త త్రభోః పురుషస్యాపరిణామితత్వాత్‌ 

ప్ర.ప : తత్‌ = చిత్తమునకు, ప్రభోః = ప్రభువగు (పురుషుడు పరిణామం 
కానందున ప్రభువుగా చిత్తమునకు వ్యవహరించబడతాడు అని భావంఎపురుషస్య 
= పురుషుని యొక్క, 'అపరిణామిత్వాత్‌ =పరిణామి కానందువలన, చిత్త వృత్తయః = 
చిత్త వృత్తులన్ని, సదా = ఎల్లప్పుడు, జ్ఞాతాః = తెలిసికొనబడుచుండును. క్రిందటి 
సూత్రములో చిత్తమునకు వస్తు సంబంధము కలిగినపుడు ఆ వస్తువు జ్ఞాతముగాను, 
సంబంధము లేనపుడు అజ్ఞాతముగాను ఉండిపోతుందని వివరించబడినది. చిత్తము 


పరిణామంచెందుట వలన ఈ స్థితులు ఏర్పడును. పురుషుడు పరిణామికాడు. 
అందుచేత సకల వస్తువుల జ్ఞానము ఎల్లప్పుడు కలిగి యుండును. 


అవ: చిత్తము స్వభాసము కలదిగా లేదని చెప్పుచున్నాడు 
19. న తత్‌ స్వాభాసం దృశ్యత్వాత్‌ 
ప్ర.ప: తత్‌ = చిత్తము, దృశ్యత్వాత్‌ = దర్శించబడుచుండుట వలన, స్వాభాసం 
= స్వయం ప్రకాశముకలది, న = కాదు. చిత్తము దర్శనమునకు ఒక విషయముగా 


నుండును. అది పరిణామి, స్వయం ప్రకాశము దానికి లేదు. అగ్ని మాదిరిగా స్వయంగా 
ప్రకాశించ లేదు. ' 





319 యోగ - నత్యదర్శనము 


~~ 





అవ: చిత్తము, వస్తువు ఒకే సమయంలో తెలియబడవని చెప్పుచున్నాడు 


20. ఏకసమయే చోభయానవధారణమ్‌ 


ప్రప:చ= మణీయు, ఏకసఘయే = ఒకే ససుయంలో౪ ఉభయ = రెండును, 
అనవధారణమ్‌ = తెలియబడనవు. రెండు అనగా చిత్తము తత్సంబంధిత వస్తువు. చిత్తము 
తనను తాను తెలిసికొనే సమయంలో ఇతరవస్తువులను తెలిసికొన లేదని సూత్రభావం 


అవ: స్మృతి సంకరమును గురించి చెప్పుచున్నాడు 


21. చిత్తాంతరదృశ్యే బుద్ధిబుద్దేరతి ప్రసంగః స్పృతి సంకరళ్ళే 

ప్ర.పః చిత్తాంతరదృశ్యే = మరియొక చిత్తముచేత దృశ్యమని అంగీకరించితే, 
బుద్ధి బుద్ధే: = బుద్ధి అనగా వృత్తి జ్ఞానము - చిత్తము విషయముగా గలచిత్తమునకు. 
అతి ప్రసంగః = అతి ప్రసక్తి కలుగును. అందుచేత, స్పృతిసంకరశ్చు = చిత్తము వలన 
కలుగు స్మృతి కూడ సంకరమగును. ఒక చిత్తము మరియొక చిత్తమునకు దృశ్యము 
కాదని సూత్రభావం. దృశ్యమయిన యెడల చిత్తములకు అంతువుండదని సూత్రము. 
ఒక చిత్తము మరియొక చిత్తమునకు దృశ్యమవుతూపోతూ ఉంటే, అట్టి గొలుసుకట్టు 
భావానికి అంతు ఉండదు. ఆస్టీతి అతి ప్రసంగమని, లేక అనవష్టమని, స్మృతిసంకరమని 
పిలువబడును. 

అవ: బుద్ధి యొక్క దర్శనమెలాకల్లుతుందో చెప్పుచున్నాడు 
22. చితే రప్రతి సంక్రమాయాస్తదాకారాపతౌస్వబుద్ది సంవేదనమ్‌ 

(పప : తత్‌ ఆకారాపతౌ = బుద్దికి చిత్‌ ఆకారము కలిగినపుడు, 
అప్రతిసంక్రమాయాః = ప్రతి సంక్రమములేని విషయహేతువయిన వృత్తి క్రియ 
ప్రతిసంక్రమమనబడును -, చితేః = చిత్‌శక్తికి అనగా పురుషునకు, చైతన్యముకల్లిన 
ప్రతిబింబము కలచిత్తమును పురుషుడనుకరించునట్టుగా, స్వబుద్ధి = స్వీయమైన బుధ్ధి 
యొక్క, సంవేదనవ్‌ = దర్శన భావము కల్గును - పురుషుడు చిత్తమును 
తెలిసికొనునట్లగును. చిత్‌శక్తిపరిణామికాదు. బుద్ధి పురుషుని ప్రక్కనే ఉండుట 
చేత పురుషుని తనలో ప్రతీబింబించు కొనునట్తగుట వలన పురుషుడు బుద్ధిని 
అనుకరించుచున్నట్టుగొను, బుద్ధివృత్తి దర్శనము పొందినట్టుగాను కనుసించు మునకు 

అవ: పురుషుడు చిత్తముతో కలిసినపుడు చిత్తము సర్వార్థముగా భాపిల్లగలదని 


చెప్పుచున్నాడు. 


యోగ- నత్యదర్శవము 320 





23. ద్రష్పుదృశ్య్వోపరక్తం చిత్తం సర్వార్దమ్‌ 

ప్ర.ప : ద్రష్ట్ర= చేతన పురుషుడు, దృశ్య = దృశ్య్వములు అనగా దృశ్యాది 
విషయములు, ఉపరక్తం = ప్రతిబింబములతో కూడినపుడు, చిత్తం = చిత్తము, 
సర్వార్ణమ్‌ = సర్వ అర్థాలు - అనగా గ్రహీత, గ్రహణ, గ్రాహ్యములను విభిన్న ఆర్థముల 
యాకారము కల్లి యుండుట. భిన్నరంగుల పుష్పములు భిన్నరంగులలో స్పటికములో 
ప్రతి బింబించినట్టుగా, పురుషుడు చిత్త సమీపమున నుండుట వలన, బాహ్యా వస్తువులు 
చిత్రములో ప్రతిబింబించును. పురుషుడు (ద్రష్ట, బాహ్య వస్తువులు గ్రాహ్యములు, 
చిత్తము స్వయముగ (గహణము. అనగా జ్ఞానము.ఈ మూడు కలసియున్నపుడు చిత్తము 
ఈ మూటిరూపముపొందినట్టుగా కనుపించును. ఇట్టి త్రిరూపభాసితమైన చిత్తరీతిలో 
భిన్నవ్యాఖ్యలు గలవు. 

అవ: అసంఖ్య వాసనలతో కూడిన చిత్తము తనకుపయోగపడదని చెప్పుచున్నాడు 
24. తదసంఫ్యేయవాసనాభి శ్చీత్ర మసి పరార్థం సంహత్యకారిత్వాత్‌ 

ప్ర.ప : తత్‌ =చిత్తము, అసంభ్యేయ వాసనాభిః = విపాకకారణాలైన అసంఖ్య 
వాససనలతో, చిత్రమపి = చిత్రమయినను, సంహత్యకారిత్వాత్‌ = ఇంద్రియాలతో 
కలసి ప్రయోజనం పొందుట వలన, పరార్హమ్‌ = పురుషుని యొక్క భో గఅపవర్గములకే 
యగును కొని తనకుకాదనిభావం. అసంఖ్యములైన సంస్కారములు, వాటివాసనలు 
చిత్తము నాజ్రయించును. ఈ కారణము చేతనే చిత్తము భోక్తముకాదు. ఎన్నో వస్తువు 
లతో నిర్మితమైన గృహము తనకుపయోగపడనట్టుగా ఇం ద్రియములు సంస్కారవాసనలు 
తో కూడిన చిత్తము తనకుపయోగ పడదని భావంం. చిత్తము భోక్తకాదు. పురుషుడు 
మాత్రమే భోక్త. 

అవ: విషయవాసనలు వీడిన చిత్తము కైవల్యమెటులు చేరునో చెప్పుచున్నాడు 
25. విశేషదర్శినః ఆత్మ భావ భావనొనివృత్తిః 


ప్ర.ప: విశేషదర్శినః = చిత్తపురుషుల విశేషదర్శనము పొందిన వ్యక్తికి ఆత్మభావ 
భావనా = తనను గురించ సకల విషయములు - నివృత్తిః వ జిజ్ఞాస- ఆనగా 
తెలిసికోవాలనే కోరిక తొలగిపోవును. విశేషడర్శనముగాంచిన చిత్తము విషయవాసనలు 
విడనాడి వివేకమార్గమున కైవల్యాభిముఖమగునని భావం. 


221 యోగ - నత్యదర్శనము 
అవ: జిజ్ఞాస లేనివిేశేషదర్శియొక్క చిత్తమెట్టుండునో చెప్పుచున్నాడు 
26. తదా వివేకనిమ్నం కైవల్య ప్రాగ్భారం చిత్తమ్‌ 
ప్రప : తదా = అప్పుడు, అనగా విశేషదర్శనము తర్వాత, చిత్తం = (ఇక్కడ 
చిత్తమును ప్రవాహలక్షణాలుగల [ద్రవముగా ఎంచనగును) చిత్తము, వివేకనిమ్నమ్‌ 
= ప్రవహింపదగు వివేకమునిమ్న ప్రదేశము నుండి, కైవల్య (ప్రాగ్సారం = కైవల్యము వైపుగా 
పోగలదు. వివేకజ్ఞానము క్రింద ఉన్నదని, కైవల్యముపైన ఉన్నదనే భావంతో వివేకంతో 
చిత్తముపైకి ప్రవహించాలి అని సూచన. 
అవ: వివేకం కల్లిన తర్వాత కూడ అన్య సంస్కారములు కలుగ వచ్చని 
“చెప్పుచున్నాడు 
27. తచ్చి ద్రేషు ప్రత్యయాంతరాణి సంస్కారేభ్యః 
ప్ర.ప : తచ్చి ద్రేషు = వివేక జ్ఞానమునకు అప్పుడప్పుడు, ప్రత్యాయాంతరాణి 
= ఇతర ప్రత్యయముల్సుజ్ఞానములు కలుగు చుండును, సంస్కారేభ్యః = సంస్కారముల 
వలన వివేక ప్రత్యయములు కల్గిన తర్వాత కూడ, అప్పుడప్పుడు వ్యుత్చాన ప్రత్యయములు 
కలుగవచ్చునని భావం. 
అవ: అన్య సంస్కారములను తొలగించుకొనే విషయములను చెప్పుచున్నాడు 
28. హాన మేషాం క్లేశవదుక్తమ్‌. 
ప్ర.ప: ఏషామ్‌ = ఈ వ్యుత్దానసంస్కారముల్నహానమ్‌ = నివారణ, క్లేశవత్‌ = 
క్రేశములను తెలగించనట్లుగా, ఉక్తమ్‌ = చెప్పబడినది. (క్రియా యోగంద్వారా 
అవిద్యాదిక్లేశములను తొలగించుకొన్నపుడు, వ్యుత్తాన సంస్కారములను తీ"లగించు 
కొనుటకుపాయములు వేరే చెప్పనవసరంలేదని సూ[త్రభావం. 
అవ: ధర్మమేఘ సమాధి గురించి చెప్పుచున్నాడు 
29. ప్రసంఖ్యానే2_ప్యకుసీదస్య సర్వథా వివేక ఖ్యాతేః ధర్మమేఘః సమాధిః 
ప్రప : ప్రసంఖ్యానే = వివేక ఖ్యాతియందు, అపి = కూడ, అకుసీదస్య = 
అనురక్తుడు కాని సాధకునికి, సర్వథా = అన్ని విషయాలను ఎల్లప్పుడు, వివేకఖ్యాతేః 
= వివేకజ్ఞానము కలుగుటవలన, ధర్మమేఘః = ధర్మమును వర్షించునట్రి క్షశనివారణ 
జరిగి మోక్షము కల్లినపుడు, సమాధి: = సమాధి కల్లును. వివేకఖ్యాతి వలన సం ప్రజ్ఞాత 
సమాధి కల్లును. వివేకఖ్యాతి యందు విరక్తి వ్యుళ్ణాన సంస్కారముల నివారణ చేసి 
సాధకుని దర్శ మేఘ సమాధికి జేర్చును. 


జ్య 322 





అవ: క్లేశ నివారణ చెప్పుచున్నాడు. 
30. తతః క్లేశ కర్మనివృత్తిః 

ప్ర.ప: తతః = ధర్మమేఘ సమాధి కల్షినపుడు, క్లేశ కర్మ = అవిద్యాది క్లేశములు, 
శుక్త కృష్ణాది కర్మలు, నివృత్తి: = నివారణయగును. ధర్మమేఘ సమాధికల్లిన తర్వాత 
అవిద్యాదిక్షేశములు, వివిధకర్మలు మరల జనించవు. అట్టి స్టీతిని చేరుకొన్న సాధకుడు 
పరిపూర్ణయోగిగా భాసిల్లగలడు. 

అవ: శ్లేశనివారణ వలన తెలిసికోవలసిన దిస్వల్పమని చెప్పుచున్నాడు 
31. తదా సర్వావరణ మలాపేతస్యజ్ఞానస్యానం త్యాత్‌ జ్రేయమల్పమ్‌ 

ప్ర.ప : తదా. = కేశ కర్మనివృత్తి జరిగిన తర్వాత, సర్వావరణ = సర్వావరణ 
వలన కలుగు, మలాపేతస్య = మలములు - మాలిన్యములు తొలగినపుడు, జ్ఞానస్య = 
జ్ఞానము యొక్క, అనన్వ్యాత్‌ = 'అనంతత్వము వలన, శజ్లేయమ్‌ = తెలిసికోదగినది, 
అల్పమ్‌= అల్పమగును. సర్వావరణముల సంబంధిత క్లేశములు, కర్మలు తొలగిన 
పిమ్మట అనంతమైన జ్ఞానము కల్గుట చేత యోగికి తెలిసికోదగు విషయజ్ఞానము 
అల్పమని సూత్రభావం. 

అవ: గుణపరిణామ క్రమసమాప్తి గురించి చెప్పుచున్నాడు 
32. తతః కృతార్థానా పరిణామ క్రమసమాప్తిర్గుణానామ్‌ 

ప్ర.ప: తతః = ధర్మమేఘజ్ఞానము కల్గిన తర్వాత, కృతార్జానాం = కృతార్థములైన, 
పనినెరవేర్చుకొన్న, గుణానామ్‌ = గుణములయొక్క, పరిణామ క్రమసమాప్తిః = పరిణామ 
క్రమము సమాప్తమగును. ధర్మ మేఘ సమాధి సిద్ధించిన తర్వాత గుణములు సత్వ, 
రజ, తమో గుణములు వాటి పరిణావుక్రవుము పూర్తి చేసికొనును. మరల 
ఆవిర్భవించవు. పురుషుడు నిర్మల తేజస్సుతో అనంతమైన ఆనందమును అనుభవించును, 
ముక్తుడగును. ఇదియే కైవల్యము. కైవల్యము ఎక్కడో లేదు. చిత్తానందములోనే ఉన్నది. 

అవ: గుణముల పరిణామ [క్రమమును చెప్పుచున్నాడు 
33. క్షణ ప్రతి యోగీ పరిణామా పరాంతనిర్లాహ్యః క్రమః 

ప్ర.ప : పరిణామ = పూర్వ ధర్మము నశించి, క్రొత్త ధర్మము కల్లుట పరిణా 
మము, అపరాంత = విరామము, నెర్హాహ్యః = ఊహించదగినది, క్షణ ప్రతియోగీ = 
క్షణములకు (కాలానికి ) సంబంధించిన పరిణామము, (క్రమః = క్రమమనబడును. 


323 —= యోగ - నత్యదర్శవము 


సమస్త వస్తువులలో ఎల్హప్పుడు పరిణామము జరుగుచునేయుండును. పరిణామము పూర్తి 
అయిన తర్వాత విరామము- అపరాంతము కల్లును. పరిణామము అంతమై పోవును. 
మరల జరుగదు. అప్పటివరకు జరిగినది ఒక క్రమపద్ధతిలో జరుగుతుంది. ఈ_ 
పరిణామ సిద్దాంతాన్ని ఇంత విశదంగా వివరించి , శాస్త్రీయతను పతంజలి మహర్షి 
ప్రకటంచాడు. యోగ విశిష్టతను, అందులోని పరి ణామవిధానాల విశిష్టతను సవివరంగా 
సశాస్త్రీయంగా వర్షించి చెప్పిన ఘనత విశ్వమానవ జ్ఞానులలో పతంజలి నుహర్షికే 
దక్కుతుంది. 


అవ; వవల్యమును గురించిచెప్తుచున్నాడు 


34. పురుషార్థ శూన్యానాం గుణానాం ప్రతి ప్రసవః కైవల్యం స్వరూప ప్రతిష్టా వా 
చితిశక్తిరితి. 


ప్రప : పురుషార్ధ శూన్యానాం = పురుషార్థములు శూన్యములైన, భోగా 
పవర్గములనను భవించికృతార్హములైన, గుణానామ్‌ = బుద్ధి మొదలగు గుణములయొక్క, 
ప్రతి ప్రసవ: = తమతమ కారణములలో నుండి పోవుట, వా = లేక, స్వరూప ప్రతిష్టా 
= తన రూపమునందున్నా, చితి శక్తిః = చిత్‌ శక్తి రూపములోనున్న పురుషుడు, కైవల్యం 
= కేవలభావం అనగా వైరాగ్యము పొందును. సాధించవలసిన పనులన్నీ పూర్తికావటం 
చేత పురుషుడు తన రూపములోనే ఉండిపోయి కైవల్యము - మోక్షము పొందును. 
(ప్రతి మనిషి సాధించవలసిన పనులు పురుషరూపములో మనం చూడగలగాలి. 
పురుషుడనగా అహంకారమని భావము పొడచూపుతున్నదని చెప్పి యున్నాను. నాధించ 
వలసిన పనులన్నీ పూర్తి అయిన తర్వాత అహంకారము (అనగా పురుషుడు) తన 
రూపములోనుండిపోయి కేవలభావమును ( అనగా కైవల్యమును) పొందునని పతంజలి 
భావము. యోగదర్శన జ్ఞానమును ప్రపంచానికి ప్రసాదించిన పతజ్ఞ్యలి మహర్షి కూడ 
కేవలభావముతో ఆనందము అనుభవించి యుండనోపు. అహంకారము మనస్సుతో 
సంయోగం చెంది పనులన్నిటినీ సాధించి ఆనందము పొందునని, ఇదే కైవల్యమని 


సూత్రభావం. 


కైవల్య పాదము సమాప్తము 


యోగ నత్వదర్వనము నమాభ్రయు 


రోగ కొరణము 


ప్రతి రోజు శారీరక శ్రమ చేయు వారికి సామాన్యముగా రోగములు రావు. 
అధునాతన కాలంలో శారీరక శ్రమ లేకుండా యంత్ర సహాయంతో పనులు 
జరిగిపోవుచుండుట చేత గుండెకాయకు, ఊపిరితిత్తులకు, ఇతర అంతర (గ్రంథులకు 
పనిలేని కారణాన, అవి నిర్వీర్యముగా మారి రోగ గ్రస్థం అవటం జరుగుతోంది. 
ఫలితంగా జొషధములు, వైద్యులు అవసరం అవుతున్నారు. పని ఒత్తిడి కారణాన, 
కాలం చాలనందున, శారీరక శ్రమపై సరియగు అవగాహన లేనందున వివిధ 
వర్గాలలోని ప్రజలు తమ శరీరాలను గురించి శ్రద్ద వహించుట లేదు. ఆరోగ్యం 
కొనుక్కునే వస్తువు కాదు. మందులలోను, డాక్టర్లలోను దొరుకదు. ఆరోగ్యాన్ని గురించి 
ప్రాథమిక జ్ఞానము నేడు మరీ ఎక్కువ అవసరం అవుతోంది. ఈ గ్రంథంలో ఆసనాల 
అధ్యాయంలోను, క్రీడల అధ్యాయంలోను వివిధ సూచనలు, కార్యక్రమాలు 
యివ్వబడినవి. వాటిని ప్రతి వ్యక్తి పూర్తిగా అధ్యయనం చేసి ఆచరించి రోగమును 
దరిదాపుల్లోకి రానీయకుండా చేసికోవచ్చును. 

మన' సమాజంలో వ్యాధులు ముగ్గురికి రావని జన సామాన్యం యొక్క 
అనుభవం. 1) అత్తరు సాహెబ్‌ 2) పోస్టు బంట్రోతు 3) మట్టి పనిచేసే ఉప్పరి. ఈ 
మూడు వర్గాలవారు ప్రతి రోజు విశేషించి శ్రమ చేస్తారు. అత్తరు సాహెబ్‌ రోజునకు 30, 
40 మైళ్లు తిరిగి 10 గ్రామాలకు వెళ్లి అత్తరు బుడ్లు అమ్ముకొంటాడు. ఈ నడక వలన 
అతనికి దీర్చ ఆయుప్వే కాకుండా సదా ఆరోగ్య ప్రదమైన, సుఖమైన జీవితం జరుగుతోంది. 
పోష్టు బంట్రోతు ఉత్తరాలను బట్వాడా చేయటానికి ఎన్నో గుమ్మాలు, మెట్లు 
ఎక్కగలగటం జరుగుతుంది. 5, 6 గంటలు వరుసగా నడవవలసి వస్తుంది. ఒక మెట్టు 
ఎక్కితే ఆయువు మూడు సెకండ్లు పెరుగుతుందని వైద్య శాస్త్రము అంచనా. ఈ పోస్టు 
బంట్రోతు కూడ ఆరోగ్యంగా దీర్చ కాలం బ్రతుకుతున్నాడు. గ్రామాలలో అర్థశతాబ్దం 
క్రితం మట్టిపని చేసే ఉప్పర్లు చాలా మంది పూర్ణ ఆయుష్కులుగా ఉండేవారు. ఆహార 
లోటు ఉన్నా ఆరోగ్యం, పూర్ణ ఆయువు వారి స్వంతంగా మారేవి. 


నేటి కాలంలో సూక్ష్మంగా పరిశీలించితే రోగకారణం సామాన్యునికి అర్థం 
కాగలదు. ఆహార వహారాల్లోను, (శ్రమ పద్ధతుల్గాను నిద్ర విషయంలోను తగు శాస్త్రీయ 
అవగాహనతో ఆచరణలో జాగ్రత్తలు తీసికొంటే ఆరోగ్యం పటిష్టముగా నుండగలదు. 
దీనిలో ఎట్టి సందేహము లేదు. ఎ ఒక్కరోజు క్రమము తప్పకూడదు. ఒకే మాదిరి పని 
ప్రతి రోజు ఉన్న వారికి ఈ నియములు చాలా తేలిక. అలా అనుకొని నియమాలను 
ఉల్లంఘించకూడదు. 


వాట్ట, నడుము చుట్టు కొలతలు 


ఇవి ఎక్కువగా ఉద్యోగుల్లో కనుపించుతున్నవి. 40 సంవత్సరాల వయస్సు 
దాటిన తర్వాత వాటి వృద్ధి మరీ ఎక్కువగా ఉంటోంది. సంపన్నుల విషయంలో మీర 
ఎక్కువగా వీళ్లందరూ ఎంతో వికృతంగా కనుపించుతున్నారు. ఆ వికృతాన్ని చూచి 
ఆనందించుకొంటరేగాని తగు నివారణా చర్యలు చేపట్టరు. మధ్యతరగతి జీవులకు 
కూడ ఈ వ్యాధి తప్పుట లేదు. కొలతలు మరీ ఎక్కువ అయిన తర్వాత నిస్సహాయంగా 
చూస్తూ బాధలు పడటం తప్ప మరో మంచి మార్గం కోసం వెదకరు. ఎక్కడికక్కడ 
సరిపెట్టుకొంటారు. ఆ స్థితికే అలవాటు పడతారు. ఎవరు చెప్పినా వినరు. ఎంత మంచి 
వినిపించినా ఆలకించరు. నిస్తబ్ధతలోని జారుకుంటారు. ఆయా వయస్సులను బట్టి 
ఆహారములోను, వివిద ఉపాయాలనుసరించుటలోను సరియగు పద్ధతులు 
అనుసరించితే పరిష్కారము దొరుకుతుంది. 60 సంవత్సరాలు పైబడినవారు కూడ 
ఎన్నో పద్ధతులనుసరించి తమ శరీరములను మంచి స్థితిలో నుంచుకుని, మంచి 
ఉత్సాహంగాను, చురుకుతనంగాను ఉండగలరు. యువకులలో ఈ పాట్ట జాడ్యం 
వస్తే పుట్‌బాల్‌, హాకీ లాంటి ఆటలుగాని, ఒక మైలు, 5 మైళ్లు పరుగులుగాని ప్రతి రోజు 
చేస్తే పొట్ట అనేది ఉండదు. ఇంటికి తాళం పెట్టి వెళ్లిపోయి ఒక నెల రోజుల తర్వాత 
వచ్చి చూస్తే బూజు పట్టి చాలా భయంకరంగా ఉంటుంది. ఇది మన కళ్లకు 
కనుపించుతుంది. కాని మన శరీరానికి ఏ పని ఇవ్వకుండా ఉంటే బూజు మాదిరిగా 
“క్రొవ్వు వగైరాలు చేరి కొలతలు పెరిగి ఆరోగ్యం క్రీణించుతుంది. శరీరంలో పెరిగే రోగ 


లక్షణాలను మనం గమనించము. ఈ మానవ శరీరం ఎన్నోకోట్ల సంవత్సరాల పరిణామ 
క్రమంలో ఎన్నో వ్యాధులను తట్టుకొని నేటి స్థితిని చేరిన సంగతి గుర్తుంచుకొంటే ఈ 
జీవి యొక్క రోగ నిరోధక శక్తి యొక్క స్థాయి తెలియగలదు. దీనిని మనం సరిగా అర్థం 
చేసికోవటం లేదు. లక్షల సంవత్సరాలు వారసత్వంగా వచ్చిన మహత్తర శక్తిని మనం 
తిన్నగా అర్థం చేసికొంటే దాని రక్షణకు, పోషణకు మనం తగిన చర్యలు తీసికొంటాము. 
మన నిర్లక్ష్యానికి ముఖ్య కారణం ఈ అవగాహన లోపించుటయే. 

స్రీలు - ఆరోగ్య పద్ధతులు 

మన సమాజంలో పురుషులు కొంచెమైన శ్రమ చేస్తున్నారు. సగం మందిపైగా 
స్రీలు శ్రమ ఏ మాత్రము చేయుట లేదు - ఈ సృష్టిలో స్రీలే పురుషుల కంటె 
దీర్ధకాలంగా బ్రతుకుతున్నారు. వారి దీర్చ ఆయుష్షుకు చాలా కారణాలు గలవు. ముఖ్య 
కారణం Biological - శరీర నిర్మాణమే. వివిధ జీర్న రసోత్పత్తులు, వివిధ గ్రంథుల 
క్రియా విధానాలు స్త్రీలలో మంచి స్థితిలో నుండుటయే. 

7, 8 సంవత్సరాల వయస్సు నుండి బాలికల చేత ఆటలు ఆడించాలి. 
పరుగెత్తే ఆటలు ఎక్కువగా ఆడించాలి. 20 సంవత్సరాలు వచ్చేసరికి వారి శరీరములు 
పరిపుష్టంగాను, శక్తిదాయకంగాను మార్పు జెందగలవు. ప్రతి బాలికచేత తల్లిదండ్రులు 
చేయించాలి. దీనిని ఒక అలవాటుగా మార్చాలి. అలవాటు ఏర్పడిన తర్వాత అభ్యాసంలో 
లోటులురావు. వస్తే ఆ లోటులను ఎప్పటికప్పుడు నివారించుకోవాలి. 

స్త్రీలకు వెన్నెముక ఎక్కువ బలంగా నుండాలి. వెన్నెముక బలం తగ్గితే 60 
సంవత్సరాలు దాటితే నడుములు వంగిపోయి భూమికి సమాంతరంగా నడుస్తారు. ఇట్ట్‌ 
దృశ్యాలు ప్రతి గ్రామంలో మనం తరచూ చూస్తుంటాము. వెన్నెముక బలానికి స్త్రీలు 
వయస్సులో అనగా 15 సం॥లనుండి 30 సం॥లలోపు మంచి క్రీడలలో విశేషమైన శ్రమ 
. చేయాలి. ఈ గ్రంథంలో నడుముకు సంబంధించిన చాలా వ్యాయామాలు 


వివరించబడినవి. వాటిని అధ్యయనం చేసి అభ్యాసం ఒక దశాబ్దం చేస్తే స్త్రీలకు ఉత్తర 
జీవితంలో ఈ బాధా పరిణామాలు తప్పగలవు. 


యోగ - స్రీలు 

పతంజలి మహర్షి చెప్పిన యోగను స్రీలు అనుసరించ వచ్చును. స్త్రీలకు 
ఎక్కువ ఉపయోగాలు యోగ వలన లభించును. వారి నిత్యకృత్యములలో పని 
సాఫల్యతకు యోగ ఎక్కువగా ఉపయోగపడును. ప్రాణాయామం ప్రతి రోజు ఉదయం 
కనీసం 5 నిమిషాలైనా చేయాలి. ప్రాణాయామం వలన మనస్సు స్థిరంగాను, మేధస్సు 
తేజంగాను ఉండగలదు. శ్వాసకోశ వ్యాధులు సామాన్యముగా రావు. ప్రాణాయామం 
వలన గుండెకు శ్రమ తగ్గును. ప్రాణాయామం చేసే స్త్రీల గుండె కొట్టుకొనుటు 
నిమిషానికి 10 సార్లు తగగ్గగలదు. గుండెకు శ్రమ తగ్గిపోతుంది. ప్రాణాయామంలో 
గుండె ఎక్కువగా పని చేస్తుంది. ఆ తర్వాత శ్రమ చాలా తగ్గిపోతుంది. సమాజంలో 


తక్కువ పరిధిలో పనిచేయుట చేత స్త్రీలు చొరవ, చురుకుతనంలో పురుషుల కంటే 
వెనుకబడిపోతారు. 


మనస్సు - పురుషులు - స్రీలు 

సామాన్యముగా పురుషుని కపాలము స్తీ కపాలము కంటే పెద్దది. మెదడు 
కూడ పెద్దది. కాని ఆలోచనకు మెదడు పరిమాణానికి సంబంధము లేదు. మెదడు 
తక్కువగా ఉన్నా ఆలోచన ఎక్కువగా పెంచుకొని ఎక్కువ జ్ఞానాన్ని తెచ్చుకోవచ్చును. 
15-30 సంవత్సరాల మధ్యలో యువకులు అనేక వ్యామోహాల్లోకి, వ్యసనాల్లోకి పోవడం 
నేడు మనం చూస్తున్నాము. దీని ఫలితంగా వారిలో చదువుపై శ్రద్ధ తగ్గి దాని ఫలితం 
కనుపించుతోంది. దీనికి భిన్నముగా స్త్రీలలో అట్టి రుగ్మతలు రాని కారణంగా షా 
మనస్సులలో కల్మషాలు చేరని కారణాన వాళ్ల చదువుల్లో మనస్సును కేంద్రీకరించుతు 
వలన పురుషుల కంటే స్త్రీలే ఎక్కువగా రాణించుతున్నారు. రాణింపు ఉన్నత స్థాయిలోకి 
పెరగాలంటే సంకల్ప బలంతో నిరంతర కృషి చేయాల్సి యుంటుంది. 

వివాహానికి ముందు కాలంలో స్రీలు పురుషుల కంటే తీసిపోరు. మనస్సులో 
ఎవరిలోనైనా ఒకటే ఒకరికి ఎక్కువ మరొకరికి తక్కువ అంటూ తేడాలుండవు. మనస్సు 
అధ్యాయాల్లో ఈ విషయాలు ఎన్నో వివరణలతో వర్ణించ బడినవి. స్త్రీలు ఆ అధ్యాయాలను 
మరొక్కసారి అధ్యయనం చేసి తగు చర్యలు చేపట్టితే పురుషులలో ఎవరికీ తీసిపోరు. 


౪ oJ odd ఆో 


నాకు చదువు ఎక్కువ లేదు. చదువుకొనే కాలంలో చదువుకు భంగం 
కల్గినది. జీవితం మరొక దారి మళ్ళింది. మనస్సు జ్ఞాన వృద్ధిని పొాందలేకపోయినది. నా 
స్వభావం వలన నేను పది మందితో పరిచయాలు సెంచుకోలేదు. ఒక విధంగా 
అజ్ఞాతంగా జీవితం 76 సంవత్సరాలు గడిచింది. ఈ రెండు సంవత్సరాలు రచనలోనికి 
వచ్చి క్రొత్త పుంతలు త్రొక్కాను. భాషలో కాదు. అందులో నైపుణ్యం లేదు. కాని 
భావంలో చాలా విశిష్టతను చూపగలిగాను. ముసలితనం నూతనత్వానికి అడ్డురాదు. 
ఈ విషయం నాకు తెలియును. నా శరీరం శక్తి సంపన్నమైనది. అంతకంటే నా మనస్సు 
ఎంతో ఎక్కువ శక్తి సంపన్నమైనది. ఈ కారణం చేతనే ఎన్నో వ్యయ ప్రయాసలకు లోనై 
కూడా నూతన దృక్కోణంలో పతంజలి యోగను మానవాళికి (తెలుగు వారికి) 
అందించగలిగాను. పతంజలి భావాలను సాంఖ్యవాద విధానంలో చిత్రీకరించగలిగాను. 
ఈ విధంగా చూస్తే నా గ్రంథం యొక్క ప్రత్యేకత విశిష్టత కనుపించుతుంది. 

నేను మనస్సుపై క్రొత్త విషయాలను వ్రాసాను. అవి మూలసిద్ధాంతాలుగా 
భాసిల్లగలవు. ఇంతవరకు ఎ కవి, తత్వాచార్యుడు వ్రాయని విషయాలు నాగ్రంథం 
చూపెట్టి మానవ విజ్ఞానాన్ని విస్తరింప జేసిందని అనుకుంటాను. నా గ్రంథం యొక్క 
ప్రత్యేకత ఇదియే. నా గ్రంథం అన్ని తరగతుల వారికి, స్రీలకు, పురుషులకు 


ఉపయోగపడగలదని భావించుతున్నాను. 





THESIS 
ON 


|, TheHuman Mind-Genesis and Growth 
2 Approaching the roots of Chess 


Prepared by : 


Vemulpalli ౦౮౧14 Krishna MORTy, 


Marty Street, Arundelpet, 
VIJAYAWADA - 520 002. 
Andhra Pradesh, INDIA 

Ph : 0866 -- 432994 


Freedom Fighter, 
Indian Olympic Weight-lifting champion, Mid-heavy-1952. 


Indian Correspondence Chess Champion,1957, and 


Writer, 
for the International Symposium from 26th to 29th 


November, 1996 
conducted by : 


The International Council for Indian Studies, 
Pondicherry University, Pondicherry-605 014, India. 





Temas nant lt 


2 
The Human Mind-Genesis and Growth 


The Human Mind :- Is (considered by the ancient Indian 
Rishis or Sages as) the subtle form of universal energy 
present in man. It does not consist of gross physical matter. 
It appeared in Man at a certain stage of his evolution. Its 
appearance is traced to the period ofappearance of Pale- 
olithic civilisation, when the early apeman used the sticks, 
stones and bones as tools for his defence, offence and use. 


The apeman appeared roughly about two million 
years ago. Doctor Louis S.B. Leakey of England carried on 
excavations in 25 mile long Olduwai gorge of Tanganyika 
state of Africa, exploring the living sites of one human type 
after another heaped up in layers by lava flows and succes- 
sive floods - (1) for thirty years and finally succeeded in 1959 
in finding the fossils of meat eating protoman who made 
tools and who represented a transitional line towards true 
Homo Line. The Radio active dating indicates that the tool 
maker lived about 1,750,000 years ago which makes him 
. the earliest man found to-date. - - (2) 


I would like to trace the factors for the formation of 
Self and the Mind. But these factors are" natural and 
biological which proceeded in their course of actions with- 
out man's attempt or involvement. 


The Natural & Biological Factors : 


1. The thighs: 
The early apeman became a biped and the entire body 
weight was completely borne by the thighs. The slain 
animals carried on his shoulders further strengthened 
the thigh power. The thigh power cooperated and 
coordinated with the Muscular powers of chest, back 
and arms resulting in the uniform development of his 
body. 

2. Spinal column: 
This is the important part of man’s body. The Biological 
and natural changes in the body led to the erect position 
of the spine giving more freedom and energy to it and to 
the back. The entire nervous system in the spine 
received more energy and its quality of stimulation had 


3 
taken a sharp growth. The nerves fromthe spine 
extending to all parts of the body consequently received 
extra energy. The weight of the slain animals on the 
shoulders strengthened the muscles of the back. The 
strong back musculature provided better protection to 
the spine. 
Skull : 
Thisis the bony part of the head. It holds the brain. The 
apeman'’s capacity of skull is roughly estimated at 450 
0.0. (Cubic centimetres) - (3). This skull slowly expanded 
up to 2000 c.c. in more than a million years. Conse- 
quently biological growth in the brain also proceeded 
along with the expansion of skull. The size of the brain 
increased in its evolutionary growth. Its function im- 
proved qualitatively along with its quantitative growth. 
A sixth layer in the cortex of the human brain slowly 
formed in about a few lakhs of years. 


Below is given the evolution of man's skull in 
six pictures, taken from the bookEvolution by RUTH 
MORE. 


SIMIAN 


he skull of a gorilla bears a super- 
ficial resemblance fo thaf of man, 
but its brain capacity is only about 
490c.c. lhe thick bony creston top 
senves as a support for the muscles 
ihatareneedealoopenana close 
ihe heaw jaw laden with large 
76967. 


AUSTRALOPITHECUS 
7Phoughbasically simianin appear 
ance, theskull ofAustralopithecus, 
amextintiAffican qoe man hat 
walkeqluPirighitigmaoy hove used 
fools, lacks the large, sharp canine 
796/1 of the gorilla. The brain ca- 
pacily ranged from about 450 1o 
650 60. 





AUSTRALOPITHECUS— 





PITHECANTHROPUS IV 


This primitive man had a brain 
capacity of 900 c.c. As man's 
jaw became lighter and his teeth 
smaller, there was more space 
Jor the tongue. And because 
ighter muscles operated the 
lighter jaw, the skull could be- 
come thinner and the brain 
larger. 


NEANDERTHAL 


The profile of a Neanderthal skull 
shows a retreating forehead, 
heavy eyebrow ridges and an 
elongated brain case, which 
varied in size from 1,400 c.c. to 
1,600 c.c. The chin, though slop- 
ing, is less muzzlelike than that- 
of more primitive forms of man. 


CRO-MAGNON 


Cro-Magnon's skull approaches 
modem man’s in appearance, 
but has an even larger brain 
capacity-approxinately 1,590 
c.c. as compared to 1,500 c.c. for 
the average European. Its high 
forehead contrasts with the de- 
pressed one of Neanderthal man. 


MODERN 


Modern man’s skull houses 
evolution'’s finest product-a 
richly convoluted, intelligent 
brain. It is believed that the 
brain, in continuing to evolve, 
will grow larger and that the 
man of the future will have a 
brain capacity of at least 2,000 
c.c. 


5 


With the formation of 6th layer in the cortex of the 
human brain the formation of Self in Man started. The 
Self in Sanskrit is called “Asmita”. The Self is the 
projection of individuality, identity and personality 
evolved naturally in the process of physical growth. 
Each person developed his/her own self. The self is 
different from person to లంగ. But the common factor 
is the sensorial feeling for survival-for the maintenance 
ofthe body-subjected initially by the natural instincts of 
hunger and thirst and a feeling for acquisition or 
possessiveness for his or for her self in spite of the 
natural relations of affinity or affection with the children 
and other members of the group in the society. The self 
produced mind and will-power at a later stage. The self 
in course of time got steadied in his body and the man 
struggled hard to sustain it. The process of formation of 
Self in man may have taken lakhs of years. This Self is 
totally absent in apes. This Self is the special quality of 
the MAN alone among all living beings on this planet. 


“The first product of human mind is a 
simple thought derived through the sensory per- 
ceptions of the events and changes taking place 
outside in the Nature. This simple thought made 
imperceptibly slow development for about two mil- 
lion years till the appearance of Neolithic civilisation on 
this planet about ten thousand years ago. (4) 


This Neolithic civilisation is the result of the 
growth of multiple powers of Mind in man. Instead of 
adjusting to and adopting to the environmental condi- 
tions of the Nature, the Man started assault on the 
Nature and slowly conquered’ it bringing it under his 
partial control and use. The process of growth of mul- 
tiple powers of the Mind led to the slow conquest of 
Nature. 

Gradual increase in the powers of the Mind 
produced new civilisations. The powers of Mind and 
New civilisations contributed to mutual development. 

The struggle for survival reached a higher 
plane after the formation of Self. This struggle infused 
greater power in him. The ultimate result is the produc- 


tion of Mind by the Self. This is corroborated by the 
philosopher Patanjali (5) Who lived in about 2nd 
Century B.C. (6) 

No other religion or scripture in any part of 
the world mentioned this profound scientific truth. 


The growth of the skull proceeded along with 
the diminishing in the size of the faw bones and teeth 
giving more freedom of movement to the tongue- which 
freedom led to the creation of sounds at first and later to 
the languages. 


+ The arms: 


The erect position of the spine effected by the Biological 
changes gave complete freedom of movement to the 
arms. The shoulder joints as well changed giving 360° 
revolutionary movement tothearms. Allthese changes’ 
are a prelude to the formation of mind . 


The early apeman started catching and hold- 
ing the sticks, stones and bones. With the formation of 
Mind and simple thought from it, the arms converted 
these sticks, stones and bones into tools. This is the 
biological beginning of human Civilisation. which started 
roughly two million years back. (7) 


The changes in the Nature's climate, the 
changes in the environmental conditions and the changes 
in the forests forced the early man leave his original 
habitat and settle on the plains for his survival under 
pressures of drying climate. He adopted hunting and 
fishing. The natural vegetarian turned into non-veg- 
etarian. Accordingly changes occurred in digestive and 
assimilative organs. Non vegetarianism made tool mak- 
ing techniques quite mandatory. Tools-the first cause of 
civilisation are the crux for survival. The non vegetari- 
anism accelerated the biological changes in his brain 
and body. Non vegetarianism led to the creation of Self 
and Mind. This sounds odd and peculiar but biologically 
true. Some truths cannot be swallowed easily and that 
too without bitterness. Some truths sound stranger 
than fictions. 


10. 


7 


LATEST SCIENCE SAYS THAT 


Mind is as vast as space (8) 

Its capacity increases in man with astonishing rapidity 
till 25 years of age. Its capacity is infinite. 

Mind's capacity is to think, to understand, to reason, to 
discriminate, to investigate, to infer, to probe, to test, to 
analyse, to imagine, to contemplate, to evaluate, to 
estimate, to judge, to decide, to implement, to reflect, to 
create, to invent, to discover, to memorize, to recollect, 
to draw inspiration, or to meditate, to utilise the five 
physical senses, and the capacity to confluence the flow 
of different and divergent thoughts to a point, leading to 
wisdom, to congregate and converge all the powers of 
Mind into one great Intellect. These are some of the 
capacities of the Mind. 

Development of Mind's capacity slows down after 25 
years of age but the capacity for better judgment and 
Wisdom will continue to increase for decades thereafter 
Its powers are formidable and beyond estimation or 
calculation. 

It is necessary to develop the powers of the Mind at the 
early age itself-from the age of one year when the child 
utters the first words and begins to speak-which means 
that the child begins to express the thoughts in words. 
This is the most important point for the parents to note 
and follow. 

Some authors say that Mind is time-less. But this 
opinion repudiates the process of evolution of the Mind. 
Mind has its own beginning in time. 

The Mind is not conditioned by the time factor. But it is 
conditioned by the five physical senses, respiratory, 
circulatory and nervous systems, the condition of brain, 
environmental conditions, social relations and finally 
the Self. 

Intelligence is common to all minds. But the level and 
quality of intelligence differ from mind to mind. 
Intelligence is the product of the Mind. The quality of 
intelligence depends on many factors. The most impor- 
tant factor is the continuous and consistent hard work 


given to the mind to acquire intelligence and knowledge 
by the Self ably assisted by the Will-Power. When a 
flash of a new thought wave sweeps the Mind, it has to 
be held for some tine by the Will-Power and sent to the 
memory chambers of the brain by the intellect for 
working on it or developing it at a later time after 
recalling it from the memory chambers. 

11. There is neither intelligent Mind nor dull Mind. Mind 
is common to all persons. Intelligence or dullness may 
be the attributes of the mind but these are the result of 
many factors already explained. They appear at differ- 
ent levels in different minds. 

12. The Mind and the will-power are the twin products ofthe 
Self. The will power acts on all powers of the Mind ably 
assisting the Self in developing the powers. 

13. Realisation of these processes by the selfis necessary for 
the continued development of the powers. This paves 
the way for the self realisation or self-consciousness. 
Yoga shows the way for self-realisation, and self-con- 
sciousness is made possible through the operation of 
multiple powers of Mind 


Approaching the roots of Chess 


From all the facts stated so far we can understand 
what the human Mind is. Its powers are unlimited and 
functions are vast. It is the root cause of all civilisations. It 


is the root cause of chess. ITC-No.2ng| | 
Chess: Approaching the roots of chess means approaching 
the roots of Mind. Fa 


Though Mind takes its 'birth from the Self, there 
ensues constant and continuous conflict and clash between 
these two. Mind always drags the Self along its route-the 
route of desires, greed, ambition etc., But the self has to 
assert itself and control the Mind and bring it to its own use. 
The great prophets and sages had shown the methods of 
control of mind in their own ways. 

We are used to read and understand the minds of 
others. But it is difficult to understand our own minds. It 
is still more difficult to control the mind and bring all its 
powers to a concentrated point for the development of 


గూ పీ ర ఆజులలో 


